ఆంగ్రయూలం 
నారద మహా థేర 


అనువాదం 
అన్నవపలరెడ్డె వెంకటేశ్వర రెడ్డ 


ఆనంద బుద్ధ విహార ట్రస్టు 
బుద్దనగర్‌, తుకారామ్‌గేట్‌, నార్త్‌లాలగూడ 
సికిందరాబాద్‌ - 500 017, ఆంధ్రప్రదేశ్‌, ఇండయా 
Ph : 91 - 040 - 7732421, Fax : 040 - 7733160 


Original : The Buddha and His Teachings by Narada Maha Ther: 


"Buddha Darsanam" : A Telugu Translation 
by A. VENKATESWARA REDDY 


(ర) ఆనంద బుద్గవిహార ట్రస్టు, సికిందరాబాద్‌ 
ప్రధమ ముదణ : 2543 బుద్ద జయంతి - 1999 


ఆనంద బుద్ద విహార (ట్రస్టు వారి 
16వ ముద్రణ 


ప్రతులు : 1000 
వెల : రూ 125 /- 
వ్రతులకు : ఆనంద బుద్ద విహార ట్రస్టు, సికిందరాబాద్‌ 


త్రి క క గాం శ | wa 
ప్రింటర్స్‌ : కలాజ్‌ భతి ప్రాసెస్‌ లిమటెడ్‌ టి 
ముషరాబౌద్స, హైదరాబాద్‌ - 500 020. 











డా. ఆలపాటి రవీర్యదనాథ్‌ (1922 - 1996) కు బౌద్దం 
ణు. వన లక 
1 En వాదాలు 
| వరో జుల్లో 
[| 3) 
పకక వచ్చిన వారితో బౌద్దాన్ని గురించే 
స. వారు. ముచ్చటించడమే కాదో, తాను 







వారికి ఆనంద 
కొంటోంది. 


అనువాదకుని మూట 


నాకు మొదటి నుంచి బౌద్దం అంటే ఇష్టం. మాయింటి పేరు “మహో బోధి. ఎందుకంటె 
బౌద్దం హెతుబద్దం. అదె దేవుణ్ణి కాదని “మనిషి నికేం[ధంగా చేసకొంది. దేవుణ్ణి కేంద్రంగా 
చేసుకొన్న మతాలున్నాయి కాని మనిషిని కేంద్రంగా చేసుకొన్న మతాలు లేవు. 


బుద్దుడు కాల్పనిక వ్యక్తి కాడు. వాస్తవ చారిత్రక పురుషుడు. ఈ ప్రపంచం పుట్టిన తరవాత, 
అది కాలంలో పుట్టడం నిజమైతే. బుద్దుని లాంటి మహామహుడు మరొకరు రాలేదని 
విలడ్యూరాంట్‌ అంటారు. 


అటువంటి బుద్దుడు స్టాపించిన బౌద్దం, అన్నివుతాలలోకి అత్యంత సహనాన్ని 
ప్రదర్శించింది. ఇతరులను తనలో కలుపుకోవడానికి అది కత్తులు దూయలేదు. ఎవరిని 
ఒత్తిడి చేయ లేదు. ఈ విషయానికి బెర్ట్రాండ్‌ రసెల్‌ సాక్ష్యం పలికాడు. 


“రా, వచ్చి చూడు, అరం చేసుకో, అనుభవం రుజువు పలికితేనే నా పధాన్ని స్వీకరించు) 
అని ప్రకటించాడు బుద్దుడు బహిరంగంగానే. ఇలా ఏ ఇతర మత దార్భనికుడు చెప్ప లేదు. 


బుద్దుని సిద్దాంతాలు కేవలం బుద్ది జనితాలు కొవు. అవి ఆనుభవిక సత్యాలు. అందుకే 
ఎప్పుడూ ఎవరి అనుభవంలోకి రాని ఆత్మను కాదన్నాడు. “ఆత్మ నిత్యత్వ సిద్దాంతం 
బుద్దికి పుల్లిన జాడ్యం,” ఆయన దృష్టిలో. 


ఇతరులు సిద్దాంతాలు చేశారు. అని బుద్ది నుంచి పుట్టినవి, బుద్దితో అద్దం చేసుకోతగినవి. 
కొని బుద్దునివి అలాంటివి కావు. అనుభవానికి నిలిచేవి. ఇదే ఇతరులకు బుద్దునికీ ఉన్న 
తేడా. 


అటువంటి బౌద్దాన్ని ప్రచలితం చేయడానికి **నెనూ ఒక సమిధనైతే ఎంత 


బాగుండును, ”’ అని కలలు కనేవాళ్లి ఆ కలలు నిజం చేసు కొనే ప్రయత్నంలో “మానవీయ 
బుద్ది రాశాను. 


ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ఆనంద బుద్ద విహార [ట్రస్టీలు ఆంజనేయ రెడ్డి, నీర 
నారాయణ రెడ్డి, నారద మహాథెర రాసిన "7౧6 Buddha and His Teachings" ను తెలుగు 
చేయమని కోరారు. “నేను దానిని మహదానందంగా భావించి, ఆ కృషిలో నా “బుద్ద 
పరాయణతి* ను అభివ్యక్తి కరించు కొన్నాను. వారికి నేను కృతజ్ఞుడను. 


ఈ ఆధికారిక గ్రంథం క్టుప్తంగా, అమూలాగ్రంగా బుద్దుని జీవితాన్ని, ఆయన దర్శనాన్ని 
మీ ముందుంచు తుంది. ఇది పండితుల కోసం కాదు. మొదటి సారిగా బౌద్దాన్ని తెలుసు 
కోవాలను కొనే వారికి. 


ఈ (గంథం చదివిన వారు ఏ కొంచెంగానైనా, బుద్ద కరుణతో, మైత్రితో ప్రభావితులైతే, 
ఈ పైరు బొందు వోక పండి నట్లే. 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23: 
24, 
25: 


౦౦ - ఆ. (౮; మ ఎ) Mm 


విషయి సూచిక 


బుద్దుడు ... 1 

జ్ఞానం కోసం సమరం ... 14 
బుద్దత్వం ... 24 

జ్ఞానోదయం అయిన తరవాత ... 32 
ధర్మబోధకు ఆహ్వానం ... 39 

ధర్మ చక్ర ప్రవర్తన సూత్రం ... 51 
ధమ్మ బోధ: 76 

బుద్దుడు - అతని బంధువులు ... 82 
బుద్దుడు - అతని బంధువులు (తరువాయి భాగం) ... 95 
బుద్దుని ముఖ్య వ్యతిరేకులు, అనుకూలురు ... 108 
బుద్దుని రాజ పోషకులు ... 129 

బుద్దుని ధమ్మ దూత్యం ... 139 

బుద్దుని దినచర్య ... 153 

బుద్దుని పరి నిర్వాణం (మరణం) ... 157 

ధమ్మ ... 181 

బౌద్దం ముఖ్య లక్షణాలు ... 200 

నాలుగు ఆర్య సత్యాలు ... 215 

కర్మ... 225 

కర్మ అంటే ఏమిటి? ... 236 

కర్మ పని తీరు ... 244 

కర్మ స్వభావం ... 258 

జీవిత మూలం ఎక్కడ? ... 266 

సృష్టికర్త అని పిలవబడే దేవుని గురించి బుద్దుడు ... 274 
పునర్హన్మ విశ్వాసానికి హేతువులు ... 278 

భవచక్రం ( ప్రతీత్య సముత్వాదం) ... 286 


26. 
27s 
28. 
29. 
30. 
31. 
32; 
33: 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 


జనన మరణాల రీతులు ... 298 

అస్తిత్వ లోకాలు ... 300 

పునర్తన్మ ఎలా కలుగుతుంది? ... 307 
తిరిగి పుట్టిన దేది? ... 313 

ధార్మిక బాధ్యత ... 324 

కమ్మ అవరోహణారోహణలు ... 327 
కమ్మ, పునర్తన్మల మీద పాశ్చాత్యం ఏమంటున్నది? ... 333 
నిబ్బాన ... 341 

నిర్వాణ లక్షణాలు ... 348 

నిర్వాణ పథం (1) ... 357 

నిర్వాణ పథం (11)... 362 

నివారణలు లేదా ప్రతిబంధకాలు ... 376 
నిర్వాణ పథం (111) ... 379 

్తర్ణంత స్టితి ... 389 

బోధి సత్వాదర్శం ... 396 

పారమీ ... 403 

బ్రహ్మ విహార... 428 

౯ నిమిది ప్రాపంచిక ధర్మాలు ... 448 
జీవిత సమస్యలు ... 462 


అనుబంధం 


మంగల సుత్త... 475 
పరాభవ సుత్త... 478 
వసల సుత్త... 481 
రతన సుత్త... 486 


బుట్టు దర్మ సం 
నమొ తను భగవతా ల్లర్థతొ నమ్మా - నంబుద్దన్లు ! 
ఉన్నతుడు, ల్లర్లతుడు, వుహాజ్ఞాని అయిన వానికి నమోవాకాలు 


ఒకటో (ప్రకరణం 
బుద్దుడు 
జననం నుంచి పరిత్యాగం వరకు 
దేవతల, మానవుల ప్రయోజనం కోసం, సుఖం కోసం, మంచికోసం, ఈ (ప్రపంచం 


మీది అనుకంపతో, ఒక మహాద్భుతమైన, అనన్యుడైన వ్యక్తి ఈ లోకంలో జన్మించాడు. 
ఎవరీ అద్వితీయ వ్యక్తి? అతడే తధాగతుడు. ఉన్నతుడు, జ్ఞానోదయం అయిన వాడు. 


అంగుత్తరనికాయం 1, 1, 13, ౧. 22 


జననం 


ప్రపంచంలోకే అత్యంత మహాధర్మప్రవక్త కానున్న ఓ రాకుమారుడు, నేటి నేపాలులో 
భారతదేశ సరిహద్దులలో కపిలవస్తు నగరం, లుంబినీ వనంిలో క్రీ. పూ. 623*వ సంవత్సరం 
మే 1 నెల పూర్ణిమ (వైశాఖ శుద్ద పూర్ణిమ) నాడు జన్మించాడు. 

అతని తండ్రీ కులీన శాక్యో తెగకు చెందిన శుద్దోదన మహారాజు. తల్లి రాణి 
నుహామాయ. అతడు పుట్టిన ఏడోరోజునే మహామాయ మరణించింది. ఈమె చెల్లి 
మహాప్రజాపతిగొతమి, మహారాజు మరో భార్య, ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుని 
దాదులకు అప్పగించి, ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది. 

రాకుమారుని జననాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా వేడుకలు జరుపు కొన్నారు. 
ఈ శుభవార్త విన్న అసితుడనే మహాబుషి అందరికంటె ఎక్కువగా సంతోషించాడు. ఇతనిని 
కాలదేవలుడని గూడ అంటారు. ఇతడు రాజగురువైన కారణాన, రాచ పట్టిని చూడ డానికి 
రాజ ప్రాసాదానికి వచ్చాడు. ఈయన రాకను మహారాజు మహాప్రసాదంగా భావించి, బిడ్డచేత 
ఆయనకు నమస్కరింప జేయడానికి, బిడ్డను ఆయన దగ్గరకు పట్టుకెళ్ళాడు. ఆశ్చర్యం, 
బిడ్డ పాదాలు మెలిదిరిగి బుషి పుంగవుని జడలు గట్టిన వెం[టుకలలో విశ్రమించాయి. ఆ 


బుషి ఈ సంఘటనను తన దివ్యదృష్టితో చూచి, బిడ్డ భవిష్యత్తు మహోజ్వలంగా ఉందని 
తెలుసుకొని తన పీఠంనుంచి లేచి నిలబడి చేతులు జోడించి”, ఆ బిడ్డకు నమస్కరించాడు. 
తండ్రీ జముషి మార్గాన్నే అనుసరించాడు. 


ఆ బుషమొదటు మందహాసం చేసి. ఆ తరవాత వేదనను వ్యక్తం చేశాడు. ఆ మిశ్రమాను 
భూతులకు కారణం - ఏమిటి? అని ఆయన్ను ప్రశ్నించారు: “నేను మందహాసం చేసిన 
కారణం ఈ బిడ్డ అంతిమంగా మహాజ్ఞాని, బుద్దుడు అవుతాడని. నేను వేదనను వ్యక్తం 
చేసిన కారణం- నేను అరూపలోకరీలో పూర్వం పొందిన జననాల కారణంగా ఈ మహా 
మవాుని వల్ల క్‌ "చెం అయినా ప్రయోజనాన్ని పొంద లేక పోతున్నానే?” అని సమాధానం 
ఇచ్చాడు, 


నామకరణ మహోత్సవం 


రాకుమారుడు పుట్టిన ఐదోరోజు అతనికి సిద్దార్టుడు అని పేరు పెట్టారు. సిద్దార్దుడు 
అంటే “సిద్దించిన అర్ధం?” (తీరిన కోరిక) కలవాడు. అతడు గొతమి గోత్రానికి 
చెందినవాడు. అందుకని సిద్దార్టగొతముడైనాడు. 


ప్రాచీన భారతియ సంప్రదాయం ప్రకారం నామకర ణోత్సవానికి బ్రాహ్మణ పండితులను 
పిలిపించారు. వారిలో ఎనిమిది మంది విశిష్ట వ్యక్తులు ఉన్నారు. బిడ్డ లక్షణాలను పరిశీలించిన 
ఎనిమిది మందిలో ఏడుగురు రెండేసి వ్రేళ్ళను ఎత్తి చూపారు. దీనికి అర్ధం రెండు విధాల 
జరిగె అవకాశం ఉందని చెపుడం. అంటే అతడు మహా చక్రవర్తి గానీ, బుద్దుడు గాని అయ్యె 
అవకాశం ఉందని చెప్పారు. ఆ ఎనిమిది మందిలో అందరి కంటె చిన్నవాడు, ధీమంతుడు 
అయిన కొండలు మాత్రం మిగతా ఏడుగురితో ఏకీభవించ లేదు. రాకుమారుని నుదుటి 
మద కుడివైపుకు తిరిగి ఉన్న ఉంగరాల జుట్టు చూసి ఇతడు ఒక నైలు మాత్రమే ఎత్తి 
చూపి ఇలా అన్నాడు: “రాకుమారుడు కచ్చితంగా సంసార లంపటాన్ని త్యజించి, బుద్దుడే 
అవుతాడు”, అని అతి విశ్వసనీయంగా చెప్పాడు. 


ఏరువాక పండుగ 


రాకుమారుని బాల్యంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. అంతకు ముందు ఎన్నడూ 
లేని అద్భుత సంఘటన అది. ఆ తరవాత అతడు పెద్దవాడై సత్యాన్వేషణ గావిస్తు న్నప్పుడు, 
అతని జ్ఞానోదయాని''కి అది కీలకంగా పనిచేసింది. 


వ్యవనాయపు పనులు ప్రారంభానికి సూచనగా మహారాజు ఏరువాక వేడుకను ఏర్రాటు 


2 


చేశాడు. ఇందులో అందరూ మంచి మంచి దుస్తులు ధరించి పాలొన్నారు. న్నిర్భీత రోజున 
రాజు తమ ఆస్థాన జనం వెంటరాగా, దాదుల సహితంగా రాకుమారుని వెంట బెట్టుకొని, 
పొలానికి వెళ్ళాడు. రాకుమారుని, తెరలు కట్టి పందిరి మంచం మీద పడుకోబెట్టి, వెలగ 
చెట్టు చల్లని నీడలో ఉంచారు. దాదులు ప్రక్కనే ఉన్నారు. రాజు ఏరువాక వేడుకలో మునిగి 
పోయాడు. వేడుక ఊపు అందుకోగా. ఉత్సాహం ఉరకలు వేసింది. సంతోషం కట్టులు 
తెంచుకొంది. 


ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించ డానికి దాదులు రాకునూారుని వదిలి వచ్చారు. 


పండుగ సంబరం ఇక్కడ ఆకాశ న్నంటుతుంటే, అక్కడ చెట్టు నీడలో అంతా 
ప్రశాంతంగా ఉంది. ధ్యానం చేసు కోవ డానికి తగిన నిర్మల వాతావరణం నెలకెని ఉంది. 
వయస్సులో పిన్న, బుద్దిలో బృహస్పతి అయిన గొతముడు (కాలిమీద కాలువేసుకొని - 
Cross legged) ఉచ్చ్వాస నిశ్చాసల మీద మనస్సును కేం ద్రీ కరించాడు. అప్పటి కప్పుడే 
అక్కడికక్కడే సమాధి అని పిలవబడే మానసిక ఏకాగ్రత కుదిరింది. ఈ విధంగా అతడు 
మొదటి రూనాన్ని'* సాధించాడు. (రూనం అంటే పరమానందం). తమ విధులను 
మరచి ఏరువాక ఉత్సవంలో పడి కొట్టుకుపోతున్న దాదులకు ఆకస్మికంగా తమ విధులు 
గురొచ్చాయి. పరుగెత్తి కెళ్ళి చూద్దురు గదా, రాకుమారుడు వ్యస్తపాదుడై, గాఢధ్యానంలో 
మునిగి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఈ సంగతి విన్న రాజు, 
వేగంగా అక్కడకు చేరుకొన్నాడు. ధ్యాన ముద్రలో ఉన్న పుత్రుని చూసి, అతడికి అభివాదం 
చేస్తూ “హీనా ప్రెయమైన పుత్రా ఇధి నా రెండో అభివాదం” అని అన్నాడు. 


విద్య 
అతని విద్య గురించి మనకు ఏమీ తెలియదు. అయినా అతడు రాచపట్టి కనుక 


రాజోచితమైన విద్యలను అభ్యసించి ఉండాలి. యోద్ద తరగతికి చెందిన వాడు గనుక యుద్ద 
విద్యలను అభ్యసించాడు. 


వైవాహిక దీవితం 


తనకు ఈడు జోడు అయిన అందాల రాణి యశోధరేను, తన పదహారవ యేట 
వివాహ మాడాడు. వివాహా నంతరం దాదాపు పదమూడు సంవత్సరాలు భోగ జీవితాన్ని 
గడిపాడు. రాజ ప్రాసాద ప్రాకారానికి వెలుపలి జీవితం, ఒడి దుడుకులు గురించి తెలియని 





ఆనందంలో అతని జీవితం సాగింది. రాకుమారునిగా తన భోగజీవితాన్ని గురించి అతడు 
ఇలా అంటాడు: 


“నేను సున్నిత మనస్కుడను. అత్యంత సున్నితమన 

స్కుడను. నా తండ్రిగారి నివాసంలో ప్రత్యేకించి 

నా కోసం మూడు పద్మాల కొలనులను నిర్మించారు. 

ఒక కొలనులో నీలలోహిత పద్మాలు వికసిం 

చాయి. మరోదానిలో అరుణ పద్మాలు, వేరొక 

దానిలో శ్వేత పద్మాలు వికసించాయి. కాశీకి* చెందని ఏ గంధపు చెక్కలను నేను వాడలేదు. 
నా తలపాగ, అంగీ, దుస్తులు అన్నీ కానీ నుంచి వచ్చినవే. 


“ఎండ, చలి, ఆకులు, దుమ్ము, మంచు - ఏదీ నన్ను 


తాక కుండ రేబవలు నొపై ఒక శ్వేత ఛత్రాన్ని పట్ట ఉంచారు. 


“నా కోసం మూడు ప్రాసాదాలను నిర్మించారు - ఒకటి 

చలికాలానికి, మరొకటి వేసవికి, వేరొకటి వర్దాకాలానికి, 

వర్లాకాలం నాలుగు నెలలు. వర్షాకాల భవనంలో ఒక్క 

సారి గూడ బయటికి రాకుండా ఉన్నాను. ఈ కాలం 

అంతా సంగీత విదుషీ మణులు గానం వినిపించారు. ఇత 

రుల ఇళ్ళల్లో పులిసిన గంజి ఊక 

నుంచి తయారైన అంబలిని బానిసలకు పనివాళ్ళకు 

ఎలా ఇసారో, అలాగే మా తండ్రిగారి నివాసంలో 

బానిసలకు, పనివాళ్ళకు బియ్యం, మాంసాలతో తయా 

రైన ఆహారాన్ని ఇచ్చారు”, 

కాలం గడిచేకొద్దీ, క్రమంగా అతనికి జీవిత వాస్తవాలు తెలియ సాగాయి. అతని నిశిత 
పరిశీలనా ప్రవృత్తి, హద్దు లెరగని అతని అనుకంప, అతనిని రాజ |ప్రాసాదంలో 
క్షణికానందంలో కాలం వెళ్ళదీ యనీయలేదు. అతడు వ్యక్తిగత దుఃఖమంటూ ఒకటి ఎరగడు. 


కాని అతడు మానవాళి బాధను తన బాధగా చేసుకొన్నాడు. సుఖభోగాల మధ్య అతడు 
దుఃఖం సార్వత్రికతను గుర్తించాడు. 


పరిత్యాగం 


సిద్దార్ధ రాకుమారుడు ఈ విధంగా వెను దిరిగి ఆలోచించాడు. **నేను పుడతాను, 
గిడతాను. క్షీణీసాను, రోగాల బారిన పడతాను. దుఃఖాన్ని, మలినాన్ని అనుభవిస్తాను. మరి 
నెను ఎందుకు అలాంటి స్వభావం ఉన్న విషయాల వైపు పరుగు తీస్తున్నాను? అలా 
అటువంటి స్వభావం ఉన్న విషయాల వైపు పరుగులు తీస్తుంటే, నేను వాటి నిష్ప్రయోజకతను 
ఎలా ఎప్పటికి గుర్తిస్తాను? ఆ అందని, దాట వీలులేని, పరిపూర్ణ భద్రతను, నిర్వాణాన్ని 
ఎలా అన్వేషిస్తాను? కుటుంబ జీవితం ఇర్వైంది. పరిమిత మైంది. అదొక వైరుధ్యాల పుట్టు. 
గూడులేని వాని జీవితం స్వర్గమైదానాల్లో వీచేగాలి లాంటిది! పవిత్ర జీవితాన్ని పరిపూర్ణంగా, 
పరిశుద్దంగా, దానిని జీవించ వలసిన తీరులో జీవించాలని, ఇంటికే బందీ అయిపోతే, 
అప్పుడు అతని జీవితం దుర్భరం అవుతుంది. !*!7 


ఓ పండుగ రోజున, బాహ్య ప్రపంచాన్ని చూడ డానికి విలాస వనానికి వెళ్ళాడు. అక్కడ 
అతనికి కొన్ని జీవిత నగ్న సత్యాలు ఎదు రయ్యాయి. రాజ ప్రసాదం నాలుగు గోడల మధ్య 
అతడు కేవలం రసమయమైన జీవితాన్నే చూశాడు. కాని రెండో పక్షం - చీకటిపక్షం, సాధారణ 
మానవాళి కడగండ్డు - ఉద్దేశపూర్వకంగానే అతని కంట పడ కుండ చేశారు. మానసికంగా 
ఊహించిన దానిని అతడు ఇప్పుడు మొదటిసారిగా, సుస్పష్టంగా “వాస్తవం లో చూశాడు. 
వనానికి వెళ్ళే మార్గ మధ్యంలో, ఒడి వంగిన ఓ వృద్దుడు, ఓ రోగి, ఓ శనం, ఓ ప్రశాంత 
వదనంతో ఉన్న సన్యాసి ఆయన కంట పడ్డారు." ఇటువంటి దృశ్యాలను అతడు అంతకు 
ముందు ఎన్నడూ చూసి ఉండ లేదు. మానవ జీవితం యొక్క తొలగించ వీలులేని 
స్వభావానికి, మానవు లందరిని పట్టుకొని పీడించే రుగ్మతలకు, మొదటి మూడు దృశ్యాలు 
సొత్యం పలికితే, జీవిత దుఃఖాన్ని పరిహరించి, శాంతిని పొందే మార్గాన్ని నాలుగో దృశ్యం 
చూపింది. అనుకోకుండా ఎదురైన ఈ నాలుగు దృశ్యాలు, జీవితం మీద వెగటు కలిగించి 
సంసార త్యాగానికి అతనిలో ఉత్సాహాన్ని రెకెత్తించాయి. 


మామూలు జనం పొగిడే ఈ ప్రపంచంలో ఐంద్రియక సుఖాల నిస్పారతను అవగతం 

సుకొన్నాడు. జ్ఞానులు ఆనందం పొందే పరిత్యాగం విలువను ఆకళింపు చేసుకొన్నాడు. 

ఇక అంతే - శాశ్వత శాంతి కోసం, సత్యాన్వేషణ, ఈ మామూలు (ప్రపంచాన్ని నిఉచ్చి, 
దూరంగా వెళ్ళాలని నిశ్చయించు క్‌ న్నాడు. 


బాగా ఆలోచించే ఈ అంతిమ నిర్ణయం తీసుకొన్నాడు. అదే సమయంలో, వనాన్ని 
వదిలి ఇంటి ముఖం పడుతుండగా, పుత్రోదయం అయిందనే కబురు వచ్చింది. ఆ కబురు 
వినగానే ఎవరైనా సంతోషంతో తన్మయు లవుతారు. కొని ఆయన పొంగి పోలేదు. ఈ ప్రధమ 


5 


సంతానం తనకు ప్రతిబంధకమే అనుకొన్నాడు. సిద్దారుడు మామూలు తండ్రి కాడు. 
అసాధారణమైన తండ్రి. అందుకే పుత్రుడు తనకు ప్రతి బంధకం (రాహువు) అను కొన్నాడు. 
“రాహువు పుట్టాంది?' అన్నాడు. అందుకే అతనికి 'రాహులుడు''” అని పేరు పెట్టాడు 
అతని తాత, 


పర్యాలోచనా పరుడైన సిద్దార్ధ రాకుమారునికి రాజప్రాసాదం సరైన స్థలం కాదు 
ఉండటానికి. ఈ ప్రపంచాన్ని వదిలి పెట్టాలని అతడు తీసుకొన్న నిర్భయం నుంచి అందాల 
రాశి అయిన అతని భార్య కాని, ముద్దు లొలికే కుమారుడు గాని అతన్ని ఏమాత్రం 
కది లించలేక పోయారు. ఒక మంచి భర్త కంటె, ఒక మంచి తండ్రి కంటె, ఒక రాజాధిరాజుగా 
కంటె కూడ అతడు నిర్వహించ వలసిన మహదర్దకమైన పాత్ర ఏదో ఉంది. రాజ ప్రాసాదంలోని 
““ఎరి*లు ఏవి అతని ఆనందానికి ఆస్సదాలు కాలేక పోయాయి. వీడ్కోలుకు కాలల్న 
పండింది. 


తన కిష్టుడైన రధసారధి చన్నని, తన ప్రియమైన *కంఠకి మనే అశ్వాన్ని, ఆయత్తం చేయమని 
ఆదేశించాడు. సిద్దార్దుడు ఆతరవాత రాకుమారి మందిరానికి వెళ్ళాడు. గది తలుపు 
తెరిచాడు. గడపపై నిలిచి, నిదురిస్తున్న తన భార్యను, తనయుని రాగ రహిత దృక్కులతో 
ఒక్కసారి కలయ చూశాడు. వీరిద్దరి యెడ ఆయనకున్న అనుకంప గొప్పుది. అంత కంటె 
గిప్పుది మానవాళి యెడ ఆయనకున్న అనుకంప. ** భార్యా బిడ్డలకు అన్నీ పుష్కలంగా 
ఉన్నాయి. భద్రత ఉంది. నౌకర్లు చాకర్టు ఉన్నారు. వారి భవిష్యత్తుకు లోటు ఏమీ లేదు. 
అందుకని తాను వారి గూర్చి వ్యాకులత చెందవలసిన పనిలేదు’, అనుకొన్నాడు. దీని అర్ధం 
అతడు వారిని తక్కువ (పమించాడని కాదు. వూనవాళిని అంతకంటె అధికంగా 
ప్రేమించాడు. 


తేలిక పడిన హృదయంతో, నడికిరేయి, అంతా వదిలేస, తనకు అత్యంత విశ్వాస 
పాత్రుడైన చన్ననితో నిశీధిలోకి నిర్ణయించాడు. ఏ కాంతుడు. డబ్బులేదు. సత్యం శాంతుల 
కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఈ నిధంగా అతడు (ప్రపంచాన్ని వదిలి పెట్టాడు. 
జీవితంలో అనుభవించాల్సింది అంతా అనుభవించి, పండి పోయిన ఒక వృద్దుడు నైన 
పరిత్యాగం లాంటిది కాదు సిద్దార్దుడు చెసిన పరిత్యాగం. వదిలి పెట్టడానికి ఏమీలేని ఒక 
పేదవాని పరిత్యాగం కాదు సిద్దార్టునిది. నిండు యౌవనంలో ఉన్న ఒక రాకునూరుని 
పరిత్యాగం. సిరి సంపదల మధ్య పరిత్యాగం. చరిత్రలో మరెక్కడా కానరాని పరిత్యాగం. 


సిద్దార రాకుమారుడు ఈ చరిత్రాత్మకమైన పయనాన్ని తన ఇరవైతొమ్మిదో ఏట చేశాడు. 


6 


బహు దూరం పయనించాడు. అనొమా నదిని దాటి దాని ఒడ్డున సేద దీరాడు. ఇక్కడ 
అతడు తన జుట్టును, గడ్డాన్ని తొలగించాడు. తన నగలను, దుస్తులను చన్నని కందించి, 
రాజ ప్రాసాదానికి వెళ్ళి పొమ్మని ఆదేశించాడు. తానేమో సన్యాసులు వేసుకొనే పీతాంబరాన్ని 
ధరించి, ఐచ్చిక పేదరిక జీవనాన్ని గడిపాడు. 


ఒకప్పుడు సిరిపందల ఒడిలో ఓలలాడిన సిద్ధార్దుడు, ఇప్పుడు సన్వాసిగా, కాసులేని 
పరి|భమకునిగా, దారిలో ఎవరైనా ఏదైనా కాస్త, అదైన ఐచ్చికంగా, బిషగా ఇస్తే, దానితోనే 
జీవించ సాగాడు. 


శాశ్వత నివాసం లేదు. ఒక చెట్టునీడ, ఒక ఏకాంత గుహ అతనిని రేబవలుల నుంచి 
కాపాడాయి. పాదరక్షలు లేవు. తలపై ఆచ్చాదన ఏదీ లేదు. మాడ్చే ఎండలో, చీల్సే చలిలో 
అతడు నడిచాడు. బిచ్చ మెత్తు కోవ డానికి, ఒక చిప్ప, శరీరాన్ని కప్పు కోవడానికి మాత్రమే 
సరిపోయే ఒక బట్ట తప్ప, అతనికి *నావి అని చెప్పు కోవడానికి ఏమీ లేవు. తన శక్తి యుక్తు 
లన్నింటిని అతడు సత్యాన్వేషణ పైనే కేంద్రీ కరించాడు. 


అన్వేషణ 


ఈ విధంగా ఒక పరిభ్రమకునిగా, మంగళ కరమైన దానిని అన్వేషించే వానిగా, అగమ్యమైన 
శాంతిని వెతుక్కొంటూ, ఆలారకాలాముడనే ఒక విశిష్ట సన్యాసిని చేరి, ఇలా అన్నాడు: 
““విత్రవరా, కాలవూ, నేను మీతో పాటు పవిత్ర జీవితాన్ని గడ పాలని 
కోరుకొంటున్నాను.”* “హే మాననీయా, మీరు మాతోనే ఉండ వచ్చు. మేము ఇక్కడ 
బోధించేది అంత కష్టమైంది ఏమీ కాదు. తెలివిగల వారు ఎవరైన తను గురువు బోధలను 
తమ అంతర్చుద్ది ద్వారా గుర్తించి, దాని సాధనలో ఉండ వచ్చు. అంతకంటె కష్టం ఏమీ 
లేదు, 


అనతికాలంలోనే అతడు ఆయన బోధలను తెలుసు క్‌ "న్నాడు. కాని అవి అతనికి అంతిమ 
సత్యాన్ని అందించ లేక పోయాయి. 


అప్పుడు సిద్దార్దునికి ఒక ఆలోచన వచ్చింది: *“ఆలారకాలాముడు తనకు (ప్రజ్ఞ ద్వారా 
సత్యం గోచర మైందని, అందులో తాను జీవితస్తున్నాని చెప్పడంలో అతడు కేవలం ఒక 
విశ్వాసాన్ని ప్రతిపాదించడం లేదు. నిజంగానే ఆలారకాలాముడు దానిని దర్శించి, అర్ధం 
చేసు కొనే జీవిస్తున్నాడు.” 


అందుకని అతడు ఆలారకాలాముని దగ్గరకు వెళ్ళి “మిత్రమా, కాలామా, మీరు మీ 
ప్రజత', అంతర్‌జ్ఞానంతో పొందినదానిని మీ దర్శనం ఎంతవరకు ప్రతిబింబించింది?” 
అని ఆటుగాడు. 


అప్పుడు కాలాముడు 'శూన్యతాదేశాన్ని'” (ఆకికృన్నాయతన0** - ఒక ఉన్నత 
ఏకా[గ్రతా దశను - అతనికి తెలియ జెప్పాడు. అప్పుడు అతనికి తట్టింది: “విశ్వాసం, శక్తి, 
సతీ (Mindfulness), ఏకాగ్రత, జ్ఞానాలు ఉంది ఒక్క ఆలారకామునికే కాదు, నాకూ 
ఉన్నాయి. కాలాముడు తాను దర్శించి, దానినే జీవిస్తున్నానని చెబుతున్న ఆ దశను నేను 
దర్శించ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?”” 


తన అంతర్చుద్ది ద్వారా త్వరలోనే ఆ స్రితినిచేరుకొన్నాడు సీద్దార్దుడు. కాని అది అతనికి 
అంతిమ సత్యాన్ని చూపించ లేక పోయింది. 


మళ్ళీ సిద్దార్డుడు కాలాముని దర్శించి అన్నాడు: “హితుడా, కాలామా, మీరు అంతర్హుద్ది 
ద్వారా, జ్ఞానం ద్వారా సాధించానని చెప్పింది ఇంతేనా? ఇంకేమైనా ఉందా? 


“కాని మిత్రమా, ఈ మార్గంలో నేనూ మీరు సాధించినంత సాధించాను. దానినే 
జీవిస్తున్నాను.” 


అసూయ తెలియని ఆ గురువు తన విశిష్ట శిష్యుని, విజయానికి బహుధా సంతసించాడు. 
తనతో పొటు సవుస్తాయిలో కూర్చుండ బెట్టుకొని గౌరవించాడు. ఆ తరువాత 
మెచ్చుకొంటూ ఇలా చెప్పాడు; 


“సంతోషం, మిత్రమా మహా సంతోషం మీలాంచి గౌరవనీయ సహసన్వాసిని పొందడం 
మహా సంతోషం. నేను దర్శించిన సత్యాన్నే మీరూ దర్శించారు. మీరు దర్శించిన సత్యాన్నే 
నేనూ దర్శించాను. నాకు తెలిసిందే మీకు తెలుసు, మీకు తెలిసిందే నాకూ తెలుసు. నె 
నెలాగో మీరూ అలాగే. మీరు ఎలాగో నేనూ అలాగే. రండి మిత్రమా, రండి. మనమిద్దరం 
సన్యాసుల సంఘాన్ని నెలకి "లుపుదాం! [ 

అంతర్చుద్ది, జ్ఞానోదయం, విరాగం, ప్రశాంతత, దుఃఖ నిరోధం, నిర్వాణాలకు దాది 
తీయక, కేవలం మానసిక ఏకాగ్రతలో ఒక ఉన్నత దశకు చేర్చే జ్ఞానం, శిక్షణలతో, సన్యాసి 
అయిన గౌతముడు సంతృప్తి పడ లేదు. ముందుగా తనను తాను సంస్కరించు కోకుండా, 
పరిపూర్చుని గావించు కోకుండా, ఆధ్యాత్మిక సాధనలో తనకు సరి జోడు అయిన మరో 
సన్యాసి సహకరించినా గూడా, తాను సన్యాసుల సంఘాన్ని నడపడు. అలా నడిపితే ఒక 
గుడ్డివాడు మరోగుడ్డి వానిని నడిపించి నట్టవుతుంది. అతని బోధతో అసంతృప్పుడై, మర్యాద 
పూర్వకంగా అతననుంచి వీడ్కోలు తీసుకొని వెళ్లి పోయాడు. 


రాజకీయ ఆందోళనలు, అలజడులు లేని ఆరోజుల్లో భారత దేశంలోని మేధావులు 
ఏదో ఒక మతాన్ని గురించో, ధర్మాన్ని గురించో చర్చిసూ ఉండే వారు. ఆధ్యాత్మికంగా 


8 


ఎదిగిన వారికి, తమ తమ ప్రవృత్తుల కనుగుణంగా, ఏకాంతంలో జీవించడానికి, అన్ని 
సదుపాయాలు ఆరోజుల్లో ఉన్నాయి. వీరిలో చాలమంది గురువులకు, పెద్దసంఖ్యలో 
శిష్యగణం ఉండేది. అందువల్ల ఇంతకు ముందరి గురువు కంటె మంచ గురువును 
పొందడంలో సన్యాసి గౌతమునికి ఏమీ కష్టం కాలేదు. 


ఈసారి అతడు ఉద్దకరామపుత్రుడనే గురువును కలుసుకొని, అతని శిష్యరికంలో పవిత్ర 
జీవితాన్ని గడపడానికి అనువుతి వేడాడు. వెంటనే ఆయున ఇతని శిష్యరికానికి 
అంగీకరించాడు. 


కొద్ది కాలంలోనే గౌతముడు ఆయన శిష్యరికంలో, మానసిక ఏకాగ్రతలో అంతిమ 
స్టీతిని చేరాడు. ఆస్టీతి సంజ్ఞాసంజ్ఞ స్టీతికానిది' (౧61౧6 perception nor non 
perception). ఈ భూమి మీద చేసే ఏకాగ్రతా ధ్యానంలో కెల్ల ఇదే చరమ దశ. దీని కంటె 
పైస్టితి ఏదీ లేడు. ఇందులో చైతన్యం ఉందని కానీ, లేదని కానీ చెప్పలేం. ప్రాచీన భారతీయ 
బుషులు ఆధ్యాత్మికంగా ఈ దశను దాటి పైకి పో లేదు. 


ఆ ఉత్తముడైన గురువు రాకుమారుడైన తన విశిష్ట శిష్యుని విజయాన్ని చూసి ఆనంద 
భరితు డయ్యాడు. పూర్వపు గురువులా కాక్క ఈయన తన, శిష్యులందరికి సిద్దార్డుని 
గురువును చేయాలనే తలంపుతో ఆహ్వానించాడు. అలా గౌరవించాడు కూడా. ఆయన 
“మిత్రమా! మాకు వుహదానందంగా ఉంది. నీలాంటి తోటి గౌరవనీయ యతిని 
చూసూంటే, ఎంతో ఆనందంగా ఉంది! ఈ రామునికి తెలిసిన తత్వమంతా మీకు తెలసు, 
మీకు తెలిసిన తత్వమే ఈ రామునికి తెలుసు. ఈ రాముడేమిటో మీరూ అదే. మీరే 
మిటో ఈ రాముడూ అదే.రండి మిత్రమా, ఈ యతి సంఘానికి మీరు నాయకత్వం 
వహించండి. అని అన్నాడు. 


ఇప్పటికీ గౌతమునికి తాను అంతిమ సత్యాన్ని కనుగొన్నాననే నమ్మకం చిక్క లేదు. అతడు 
మనస్సును పూర్తిగా జయించాడు. కాని అతని అంతొిమలవ్ష్యుం ఇంకా చాల దూరంలో ఉంది. 
అతడు అన్నింటి కంటే ఉన్నతమైన, అంతివుమ్రైన, నిర్వాణాన్ని, దుఃఖ నిరోధాన్ని, 
అన్నిరకాల తృష్ణ రాహిత్యాన్ని అన్వేషిస్తున్నాడు. ఈ గురువుగారి బోధ గూడ అతనికి సంత్సప్తి 
నివ్వలేదు. ఫలితంగా అక్కడ నుంచి గూడ వెళ్ళి పోయాడు. 


తానింతకు ముందు గురువుల దగ్గర తెలుసు కొన్న వాట కంటె, తన ఆశంసలు చాల 
ఉన్నత మైనవని అతడు గుర్తించాడు. తనకు కావలసిన పరమ సత్యాన్ని బోధించ గలవాడు 
ఎవరూ లేరని గూడ అతనికి అవగత మైంది. అంతేకాదు. ఆ పరమ సత్యాన్ని ఎవరికివారు 
తమకుతామే కనుగొనాలని గూడ గుర్తించాడు. ఈ గుర్తింపుతో వెలుపలి వారి సహాయాన్ని 
తీసు కోవాలనే ఆలోచనను విరమించు కొన్నాడు. 


9 


పాదనూచికలు 
1. పాళివెసాఖ, సంస్కృత వైశాఖ, సింహళ వెసన్‌లకు సదృశం. 


2. క్రీస్తు శకం వలె కొక బుద్ద శకం బుద్దుని మరణం నుంచి లెక్కించబడీంది. బుద్దుని మరణం 
క్రీపూ. 543లో “ఆయన 80న యేటి సంభవించింది. (క్రీస్తు శకాన్ని క్రీస్తు పుట్టుక నుంచి 
లెక్కించారు. బుద్దుడు కచ్చితంగా ఎప్పుడు నురణించాడనే దాని మీద పేచీలు ఉన్నాయి. అధిక 
సంఖ్యాకులు మాత్రం బుద్దుడు 486 8.0. లో మరణించా డంటారు. సాంప్రదాయికంగా 
(శ్రీలంకలో అంగీకృతమైన తేదీలనే బుద్ద శకానికి ఆధారంగా తీసుకొంటారు. 


3. అశోక చక్రవర్తి ఇదే స్థలంలో నాటిన స్తంభం నేటికీ ఆ సంఘటనకు జ్ఞాపక చిహ్నంగా ఉంది. 

4. బాబౌన్‌ రైలు స్తేషన్‌కు వాయవ్యంగా, బెంగాలుకు మూడు మైళ్ళ దూరంలో బస్తి జిల్లాలోని 
భుయిలా ( భూల్యా) గ కపిల వస్తును గుర్తించారు. 

5. వంశవృక్షం చూడండి. 


6. గొతను అనేది గోత్రనానుం. శాక్య అనేది తెగపేరు. బుద్దుడు ఈ తెగకు చెందుతాడు. 


సంప్రదాయకంగా చెప్పుకొనే కథ ప్రకారం, సవతి తల్లి కుట్ర కారణంగా మహా సమ్మట వంశజులైన 
ఒక్కాకరాజు పుత్రులు ప్రవాసం వెళ్ళి పోయారు. ఈ రాకునూరులు అలా తిరుగుతూ తిరుగుతూ 
హిమాలయాలకు చేరు కొన్నారు. ఇక్కడ వారు బుషికపిలుని కలిశారు. ఆయన సలహా మేరకు, 
ఆయన పేరుతో కసిలనస్తు నగరాన్ని నిర్మించారు. ఈ విషయం తెలుసుకొన్న ఒక్కాక మహారాజు 
“రాకుమారులు నిజానికి ఎంత సమర్ధులు, (సక్యా నత భో రాజకుమారా)”? అని అన్నాడు. 
అందువలన వారి తెగ, వారు నిర్మించిన రాజ్యం “శాక్య” నానుంతో న్యవహరింప బడు 
తున్నాయి, ఇ. జె. ధామస్‌ రాసిన Life 0f Buddha, ర. 6. చూడండి. 


7. Warren రాసిన Buddhism in Translations, P.49, ఇంకు జాతక వ్యాఖ్యానం 
చూడండి, 


అసితుని సలహామీద అతని (భ్రాత పుత్రుడు సన్యాసం తీసు కొన్నాడు. అనుకొన్నట్లు గా 
రాకుమారుడు బుద్దత్వాన్ని పొందాడు. అతడు బుద్దుని బోధను నిని జంత అయ్యాడు. నుత్తని 
పాతం 3, 11, నాలకనుత్త, P. 131 చూడండి. 


8. అరూప లోకాలు పదార్థ రహిత భూమికలు. అరూప రూనం సాధించిన వారు (అరూస 
రూూనం= ఆనంద డోలికా స్ట్రీతి) ఇక్కడా పుడతారు. 


9, పాలీ సిద్దత్త గొతమ. సంస్కృత సిద్దార్థ గౌతమ, 


10 


10, 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19: 


20. 


21. 


సిద్దార్దుడు ప్రపంచ పరిత్యాగం చేశాడని వినగానే, కొండణ్ఞ్క, మిగతా ఏడుగురు బ్రాహ్మణుల 
నలుగురు కొడుకులూ, సంసారాన్ని వదిలి, అతని అనుయాయు లయ్యారు. ఈ ఐదుగురే 


బుద్దుని ముఖ్యమైన మదటి ణదుగురు శిష్యులు. ఆగన ప్రకరణం చూడు. 
మద్జావునికాయం, 1, 36, మవోనచ్చుకనుత్త, P. 237 చూడండి. 

రాన - ఏకాగ్రతత ద్వారా సాధించిన చేతన ఉన్నత స్ట్రీతి. 

బధ్ర్దకచ్చానా, బింబక, రాహుల మాత అని కూడ పిలుస్తారు. 

మధ్య భారతదేశంలో పట్టుకు ప్రసిద్ది చెందిన రాష్ట్రం. ఇప్పటి కాశీ దాని రాజధాని. 
అంగుత్తరనికాయ్య 1,3,4, ౧, 145; Gradual Sayings, 1, ౧. 12. 
మృజ్రీమని కాయ, 1,26 అరియ వరియెనన నుత్తు P.163. 

మద్రిమని కాయ, 1, 36 మవోనచ్వాకనుత్త, P. 23/ 


“నాలుగు గుర్తులను చూడగానే, నేను గుర్రంపై బయలు దేరాను...” బుద్ద వం, 27, 16, 
P. 65. 


రాహుల అంటే “రాహు (గొలుసు) తో “లి” బంధింప బడడం. 
మూడో అరూస రూనం. 


నాలుగో అరూప రూనం. 


(9౯) 











(ee) (౧౯) ౧౦0 
దయం  థిణణలై ప్ర 
| 
వక. 
(బజుద్గ 
(sg) (op) ఇంకా?) (920)... (ఇల్లి 
(ఫం నందం యజయ్యగాయా  దుందంిణంయ్లా = ఇంట nono cao 
hrm | నన న 
వోంచలల (ఎద) ఇంటా co eres) op 
జంక ఇంగా sage  ఇolss gollss పంతాల అందం 
దుిహాండా యు 
+ + 
228 యమ 
బర్జారంణ 
oofogee 
ఆంణురికభంల 


రిక రండ ఠరీర్లాణల్లు ఇలాగ 





ల్లంబ్లంల్లంంల్ల గంట్ల a 
ff 
వనం రట కరం సి 
టంం్రాల్ల 
౧0రయ Cee + 

ERY gree CNS జైగ్రణంణ దొంగా 

గారాల దద కరం 

+ + 
slag దుిణంఠా 
MTT) 
OS 
I) 
రంయక గ్రణి 


రక 2౦ ఆదీ౧కాల్లు అగా 


రెండో (ప్రకరణం 
జ్ఞానం కోసం సమరం 


“తన కుపయోగవడనివీ, చెక్లనీ, అయిన వనులు చేయడం చాల తేలిక. కాని ప్రయోజన 
కరమైనవి, మంచివీ,- అయిన పనులు చేయడం నిజానికి ఎంతో కస్తం, ”” 


ధమ్మ పద, V. 163. 


గౌతముడు నిరుత్సాహం చెందాడే కాని ధైర్యాన్ని వీడ లేదు. అటు అసద్భశమైన శాంతిని, 
పరమ సత్యాన్ని, అ ఫషిసూ, మగధ దేశంలో తిరుగుతూ, సెనాని వర్తకకేంద్రమైన ఉరువెలకు 
కాలక్రమంలో చేరుకొన్నాడు. ఇసుక తిన్నెలతో అక్కడే ఒక నది ప్రవహిస్తోంది. (ప్రక్కనే 
ఓగ్రామం ఉంది. అక్కడొక అందమైన ప్రదేశాన్ని ఎన్నుకొన్నాడు. అక్కడ అతనికి అహారం 
లభిస్తుంది. అప్పు డతడు ఇలా అను కొన్నాడు. 


“నిజంగా ఈ చోటు ఎంత సుందరంగా ఉంది. ఈ అడవి చెట్లు ఎంత మనోహరంగా 
ఉన్నాయి. జలజల పారే ఈ సెల యేరు ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ప్రక్కనే జనపదం 
గూడ ఉంది. ఇక్కడ నాకు అన్నం లభిస్తుంది. ఏదైనా సాధించా లనుకొనే రాచ బిడ్డల 
ఆధ్యాత్మిక ప్రక్రియకు ఇది అనువైన చోటు”), 


అది అతని తపస్సుకు సరైన చోటు. ప్రశాంత వాతావరణం. మనోహర పరిసరాలు. 
దృశ్యం ఇంపుగా ఉంది. తాను లక్షీంచిన దాని సాధన కోసం ఇక్కడే, ఏకాంతంగా 
ఉండిపోవాలను కొన్నాడు. 


అతని భావి గతిని జోస్యం చెప్పిన పిన్న బ్రాహ్మణ పండితుడు కొండక్ల్ణ, మిగత 
బ్రాహ్మాణుల నలుగురు పుత్రులు బద్దియ, వప్పు, మహానామ, అస్సజీ అనేవారు, బుద్దుని 
సన్యాసం సంగతి విని, తామూ సంసారాన్ని వదిలి వేసి, అతినితో చేరి పోయారు. 


ప్రాచీన భారత దేశంలో కర్మకాండ, క్రతువులకు ఉపవాసాలకు, యజ్ఞ, యాగాదులకు 
ఎంతో ప్రాముఖ్యం ఉండేది. కఠినమైన సన్యాస జీవితం గడిపి తేనే తప్పు మోక్షం సాధ్యం 
కాదనే ఒక నమ్మకం ఆకాలంలో (ప్రబలంగా ఉండేది. ఆ నమ్మకాన్ని అనుసరించి గౌతముడు 
ఆరు సంవత్సరాల పాటు తీవ్ర నిష్టతో మానవాతీతంగా జ్ఞానోదయం కోసం తపస్సు చేశాడు. 
అతని కోమల శరీరం ఎండి పోయి, ఎముకలు బయట పడ్డాయి. అతడు శరీరాన్ని శుష్కింప 
జేసుకొన్న కొలదీ అతని లక్షం గూడ దూరం కాసాగింది. 


14 


తాను ఎంతగా శ్రమించింద్కీ తాను ఏ ఏ విధానాలను అనుసరించింది, అంతిమంగా 
తాను ఎలా విజయం సాధించిందీ, అతని సొంత మాటలలో వివిధ సుత్తలు (564125) 


వివదించాయి. 
మవోనచ్చుక నుత్తో అతని ప్రాథమిక ప్రయత్నాలను ఈ విధంగా వర్షించింది 


“అప్పుడు ఈ ఆలోచన నా మనస్సులో మెదలింది : నేను పళ్ళు బిగించి, నాలుకను 
అంగిలకి నొక్కి పట్ట, నా ధార్మిక ఆలోచనలతో అధార్మి కాలోచనలను నిగ్రహాంచి, అణచి, 
నాశం చేస్తి ఎలా ఉంటుంది! 


“ అందుకని నేను పళ్ళు బిగించి, నాలుకను అంగిలకి తన్ని పట్టినా, ధార్మికాలోచనలతో 
అధార్మికాలోచనలను ని(గ్రహంచాను, అణచివేశాను, నాశం చేశాను. ఈ కఠోర ప్రయత్నంలో 
నా బాహు మూలాల (చంకల) నుంచి చెమట ఏరులై పారింది. 


“ఒక బలవంతుడు బలహీనుని తలో, భుజాలో పట్టి వంచి, పడగొట్టి, లో బరుచుకొన్న 
తీరులో నేనూ పోరాడాను. 


“నాశక్తి దుద్దమ మైంది. అవిరళ మైంది. అటువంటిది నా శక్తి, ఆ నా ఆప్రమత్తత 
(సతీ = Mindfulness) స్థిర పడింది. చెక్కు చెదర లేదు. ఏది ఏమైన శరీరం అలిసి 
పోయింది. శ్రమ నన్ను పైకొన్న కారణంగా, అతి కఠోరంగా శ్రమించిన కారణంగా, నాశరీరం 
సేద దీర లేదు. అటువంటి బాధాకర సంవేదనలు నాలో కలిగినా. అవి నామనస్సును ఏమాత్రం 
ప్రభావితం చేయ లేదు. 


“అపుడు నేను ఇలా అనుకొన్నాను: “శ్వాస రహిత ఆనంద ప్రతిని అలవరుచు కొంటే 
ఎలా ఉంటుంది!” 


“అలాగే నేను ముక్కుగుండా, నోటి గుండా ఉచ్వాస నిశ్వాసలను నిరోధించాను. ఇలా 
నిరోధించగానే చెవుల నుంచి వచ్చే గాలి హోరు లెత్తించింది. నేను శ్వాసను నిరోధించ గానే 
కమ్మరి భ( స్త్రీ (కమ్మరి కొలిమి గాలి ఊదేతిత్తి) చేసే నాదంలా, నా చెవి నుంచి వచ్చేగాలి 
పెద్ద శబ్దాన్ని సృష్టించింది. 

“ఏమైనా నా పట్టు సడల లేదు. నాశక్తి దురేయంగా, అవిరళంగా అలాగే ఉంది. నా సతీ 
(అప్రమత్తత) స్టిర పడిందే కాని, చెక్కు చెదర లేదు. అయితే నా శరీరం మాత్రం ఈ 
కఠోర శ్రమ వల్ల అలిసి పోయింది. సోలి పోయింది. అటువంటి బాధాకర సంవేదనలు 
నామనసు మీద ఏమాత్రం ప్రభావం చూప లేక పోయాయి. 


15 


“అపుడు నేను ఇలా అనుకి "న్నాను: శ్వాస రాహిత్యాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది? 

“అలాగే ముక్కు గుండా, నోటి గుండా, చెవుల ద్వారా శ్వాసను నిరోధించాను. అప్పుడు 
లోపల బంధితమైన వాయువులు నా కసాలాన్ని మహా బలోపేతంగా మోదాయి. ఒక బలమైన 
వ్యక్తి, పదునైన సూదితో, తన పురైకు రంధ్రం చేసు కొన్నప్పటి వలె, నేను శ్వాస నిరోధం 
చేయగానే, లోపలి వాయువులు నా కపాలాన్ని అతి బలంతో, వేగంతో తొలిచాయి. 
అటువంటి బాధాకర సంవేదనలు నాలో కలిగినా, అవి నా మనస్సును ఏమీ చేయ లేక 
పోయాయి. 


“అప్పుడు నేను మళ్ళీ ఇలా ఆలోచించాను: “మళ్ళీ నేను ఆశ్వాస రహిత ఆనంద ప్రవాహ 
ట్రతిని అలవరచు కొంటే ఎలా ఉంటుంది!) 

“అలాగే ముక్కు గుండ, నోటిగుండ, చెవుల గుండా శ్వాసను నిరోధించాను. ఈ విధంగా 
శ్వాసను నేను ఆపగానే, నా తలలో విపరీతమైన బాధ ఉవ్వెత్తున లేచింది. ఒక బలమైన వ్యక్తి 
తన తలను గట్టి తోలు పట్టీతో బిగుతుగా కట్టు కొంటే ఎలాంటి నొప్పి కలుగు తుందో, 
నా తలలో అంతటి విపరీతమైన నొప్పి కలిగింది. “ఏమైనా నా పట్టుదల నీరు కార లేదు. ఆ 
బాధాకర సంవేదనలు నా మనస్సును కొంచెం కూడా కదిలించలేక పోయాయి. 


“అప్పుడు మళ్ళీ ఆలోచించాను: “మళ్లీ అదే శ్వాస రహిత మహదానంద స్థితి కోసం 
కృషి చేస్తేనో! 

“అలాగే మూడింటి గుండ శ్వాసనిరోధం చేశాను. ఈ విధంగా ఎప్పుడైతే శ్వాసను 
నిరోధించానో, అప్పుడు ఎన్నో వాయువులు నొ పొట్టను చీరి వేశాయి. మంచి నిపుణు డన 
కసాయి వాడు లేదా అతని శిష్యుడు పదునైన చాకుతో పొట్టను చీల్చి నట్టు గానే బహుళ 
వాయువులు నా పొట్టును చీరి వేశాయి. 


“అయినా నా శక్తి సడల లేదు. అటువంటి బాధాకర సంవేదనలు నా మనస్సును కదిలించ 
లేక పోయాయి. 


“మళ్లీ నేను ఇలా అనుకొన్నాను: శ్వాసరహిత ఆనంద స్థితిని మళ్లీ సాధిస్తే ఎలా ఉంటుంది! 
అని. 


“నేను అలాగే శ్వాసను మూడు ద్వారాల నుంచి బంధించాను. ఇలా బంధించ గానే, నా 
శరిరం అంతా భగ భగ మండి పోయింది. ఇద్దరు బలవంతులైన మనుషులు ఒక బలహీనుని 


పట్టుక "ని భగభగమండే నిప్తులలో నస కొలిస్తే, ఎలా ఉంటుందో, అలా నా శరీరం వేగి 
పోయింది. 


16 


“అయినా నేను శక్తి హీనుడను కాలేదు. ఆ బాధ నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయ 
లేదు. 


'ఈస్టీతిలో నన్ను చూసిన దేవతలు ఇలా “గౌతమ యతి మరణించాడు, అన్నారు. 
మరి కొందరు ఇలా “గౌతమయతి ఇంకా మరణించ లేదు. కాని మరణిస్తున్నాడు, అన్నారు. 
ఇంకొంతమంది ఇలా అన్నారు: “గౌతముడు మరణించ లేదు. మరణిస్తూను లేడు. అతడు 
అృర్దతుడయ్యాడూు. ల్వక్లతుడు ఉండే స్టీతి ఇదే.” 


విధానంలో మార్పు - నిరాహార పద్ధతి 
(“అప్పుడు నాలో నేను అనుకొన్నాను: *నేను పూర్తి నిరాహార పద్దతిని అవలం బిస్తేనో! 


దేవతలు నా దరికి చేరి అన్నారు: “మహాశయా? పూర్తిగా ఆహారాన్ని మానెయ్యవద్దు. 
మీరు గనుక నిరాహారాన్ని పాటిస్తే, దివ్య సారాన్ని నీ శరీర రంధ్రాల గుండా ఎక్కిస్తాము. 
దానితో మీ ప్రాణం నిలుస్తుంది. 


“అప్పుడు నేను అనుకొన్నాను: “నేను గనుక అన్నపానాలు మాని వేస్తే ఈ దేవతలు 
దివ్య రసాన్ని నా శరీరం రంధ్రాల గుండ ఎక్కించి నా ప్రాణం నిలుపుతారు. అది సనుమోసరి 
చేసి నట్ట అవుతుంది”. *ఆ అవసరం లేదు, అని వారికి చెబుతూ వారి సహాయాన్ని 
తిరిస్కరించాను.! 


““అప్తుడు నాకు ఆలోచన వచ్చింది: “కొంచెం కొంచెంగా ఆహారం తీసు కొంటేనో! 
దానితో పాటు కొద్దికొద్దిగా ఏ బఠానీల,మసూరాల, పెసల చారో తీసు కొంటేనో! 


“చాల కెద్దిగ ఘన, ద్రవ ఆహారం తీసు కోవడంతో నాదేహం బక్క చిక్కి పోయింది. 
ఆహారం లేని కారణంగా నల్లేరు, రెల్టు, కణుపులులా, నా దేహంలోని పెద్దంన్న అస్టసంధులు 
తయా రయ్యాయి. ఆహార లేమి వల్ల నా తుంటి, ఒంటె మూపురంలా తయారైంది. 
పూసల దండలా నా వెన్నెముక బయటికి పొడుచుకు వచ్చి వంగి పోయింది. శిధిలావస్టలో 
ఉన్న ఇంటి వాసాలు చెల్లా చెదురుగా ఉన్నట్లే నా ప్రక్క టెముకలు నిలవ లేక పోతున్నాయి. 
లోతైన బావిలో నక్షత్రాలు ఎంతో లోతున కనిపించినట్టు, నా కను గుడ్డు లోపలికి పీక్కు 
పోయాయి. పచ్చి గుమ్మడి కాయను కొస్తే ఆ తరవాత ఎండకు గాలికి, ఒడిలిపోయి ఎలా 
ముడుచుకు పోతుందో, అలాగే నా తల చర్మం తయారైంది. 


కా పొట్టు చర్మాన్ని న్య ముట్టు కోవాలని ప్రయత్నిస్తే, బదులుగా నాకు వెన్నెముక 
తగులు తోంది. నేను వెన్నెముకను తాకాలని ప్రయత్నిస్తే, పొట్టు చర్మం తగులుతోంది. పరిప్రతి 


17 


అలా ఉంది. సరిపోయి నంత ఆహారం లేని కారణాన, నా పొట్టు చర్మం వెన్నెముకకు అంటుకు 
పోయింది. మల మూత్ర విసర్ణనకు వెళ్ళి నప్పుడు, అదే చోట కుప్పకూలి పోతున్నాను. 
శరీరం తిరిగి పుంజు కోవడానికని నా అవయవాలను మర్దన చేసు కొన్నాను. అలా చేస్తుంటే, 
కృశించిన నా శరీరం మిది వెంట్రుకలు రాలి పోయాయి. నన్ను చూసిన వారు ఇలా అన్నారు: 
గౌతముడు నల్ల బడి పోయాడు”. మరికొందరు, *నల్లబడి పోలేదు నీలం రంగుకు 
తిరిగాడు,'” అన్నారు. ఇంకొందరు, ““నలుపూకాదు, నీలవూకాదు, కపిల వర్ణానికి 


తిరిగాడు,” అన్నారు. సరిపోయినంత ఆహారం లేని కారణాన, నా శుద్ద చర్మ వర్ణం ఆ 
మేరకు మారి పోయింది. 


“అప్పుడు నాకు మరో ఆలోచన వచ్చింది : లోగడ ఏ బ్రాహ్మణుడు గాని, యతిగాని 
తరుణ, తీవ్ర నిశిత బాధలను అనుభవించా రంటే, వారు ఈ మేరకే అనుభవించారు గాని, 
నా ఇప్పటి స్టీతిని దాటి వారు అనుభవించ లేదు. అయినా దుర్భరమైన, ఈ చేదు, యతి 
నియమాల ద్వారా నేను ఉన్నతిని పొంద లేదు. మానవ స్టీతులను దాటి, అత్యంత జ్ఞానాన్ని, 
ప్రజ్ఞను పొంద లేదు. బహుశ జ్ఞానోదయానికి వేరొక మార్గం ఉందేమో!” 


మారని (ప్రలోభాలు 


సుదీర్సమైన అతని కఠోర నియమాలు వ్యర్థమని తేలి పోయింది. వాటి మూలాన అతని 
విలువైన శక్తి ఉడిగి పోయింది. శారీరకంగా అతడు మానవుడే అయినా, సున్నితంగా పోషించ 
బడిన అతని శరీరం ఈ ఒత్తిడిని తట్టుకో లేక పోయింది. అతని సుందర రూపం గుర్హు 
పట్టు లేనంతగా మారి పోయింది. అతని బంగారు రంగు దెహచ్చాయ వెలతెల పోయింది. 
రక్తం ఇంకి పోయింది. స్నాయువులు, కండరాలు ముడతలు పడి పోయాయి. కళ్ళు లోతుకు 


పోయాయి. చూపు మందగించింది. అతడు అన్నివిధాల ఒక కంకాళం మాత్రమే! అతడు 
దాదాపు మృత్యు ముఖంలో ఉన్నాడు. 


అతడు నెరంజరానదీ ఒడ్డున ఇంకా ఆ పరమాన్ని (ప్రధాన = Padhana) ఆకాంక్షిస్తూ, 
పరమభ(ద్రతా (నిర్వాణాన్ని) స్టితికోసం సమరోం సాగిసూ ఉండగా నముచో ఈ విధంగా 
అన్నాడూ : 


“మీరు చిక్కారు. రూపం మారి పోయింది. మృత్యువుకు చేరువలో ఉన్నారు. 


“మీలోని వేయి భాగాలు మృతువు పాలయ్యాయి. ప్రాణం ఒక్కటే మిగిలి ఉంది. 


అయ్యా ప్రాణం నిలుపుకోండి. (చచ్చి పోవడం కంటే) జీవించడం మంచిది. జీవించే, 
ఏదైన మంచి సాధించాలి. 


18 


“(బ్రహ్మచర్యం ద్వారా, అగ్నికి నైవేద్యాలు పెట్టడం ద్వారా వుంచిన సాధించవచ్చు. ఈ 
సమరంతో మీరేమి సాధిస్తారు? ఈ సమరపధం చాల కష్టతరం, కఠినం. సిద్ది తేలిక కాదు.” 
ఈ మాటలు అంటూ మారుడు ఆ ఉన్నతుని ముందు నిలబడ్డాడు. 

ఈవిధంగా మాటాడిన మారునికి ఉన్నతుడు సమాధానం చెప్పాడు: 

“ఓ దుష్టుడా, ప్రమత్తుల బంధువా, నీవు స్వార్దబుద్దితో ఇక్కడకు వచ్చావు. 

““సద్గుణ లేశం వల్ల గూడ ప్రయోజనం లేదు. నీవు ఈ విధంగా మాట్లాడటం 

UA ౧ se) 
అయోగ్యుల దగ్గర అయితే బాగుటుంది 

“శ్రద్ద ఆత్మనిగ్రహం వీర్య (విరియ), ప్రజ్ఞ (పక్ష్ర)లు నావి. ఇలాంటి నాకు జీవితాన్ని 
గురించి ఎందుకు చెబుతావు? 

“నదీ ప్రవాహాలను గూడ ఈగాలి ఎండ గడుతుంది. ఈ విధంగా పోరాటం సలిపే 
నాలోని రక్తం ఎందుకు ఎండి పో కూడదు. రక్తం ఎండి పోయి నప్పుడు, పిత్తరసం, కఫం 
గూడ ఎండిపోతాయి. నాలోని మాంసం నాశం అవుతున్న 5 "లది నా మనస్సు ఇంకా ఇంకా 
స్వచ్చ మవుతుంది. ఇంకా ఇంకా నా సతీ (MIiNdfUInes5), జ్ఞానం, ఏకాగ్రతలు స్థిర 
పడతాయి. 

“నేను ఇలా అత్యంత బాధతో జీవిస్తు నప్పుడు నా మనస్సు లాలసను కోరదు. జీవిలోని 
శుద్దతను చూడు! 


“కామం నీ ప్రధమ ఆయుధం. రెండోది అరతి అంటే పవిత్ర జీవితం యెడల విముఖత 
మూడోది ఆకలిదప్పులూో (ఖుప్పిపాస) నాలుగోది తృష్ణ (త). ఐదోది సోమరితనం, 
మందత (ధీన, మిద్ద). ఆరోది భీరుత (భీరు). ఏడోది విచికిత్స” (శంక). ఎనిమిదోది 
విచలనం, మొండితనం (మక్క య థంభు. తొమ్మిదోది లాభం, పొగడ్త (శిలొఖ), సత్కారం 
(సక్కార) చెడ్డమార్లాన ఆర్హించిన కీర్తి (యస). పదోది స్వోత్కర్ష, పరనింద ( అత్కుక్క 
మసన పరవంభన). 

“ఓ నముచీ ఇదీ నీ దుష్ట సేనావహం. పిరికి వాడు నీ సేనను జయించ లేడు. కాని 
జయించిన వాడు సుఖాన్ని పొందుతాడు. 


“ఈ ముంజీ గడ్డిని నేను ప్రదర్శిస్తాను! ఈ ప్రపంచంలో జీవితానికి ప్రయోజనం 
ఏమిటి! జీవితంలో ఓటమి పాలై బతకడం కంటె యుద్దంలో మరణం మేలు! 


““కొంత మంది సన్యాసులు, బ్రాహ్మణులు ఈ యుద్దంలో పాల్గొన్నట్టు లేదు. వారికి 
ధర్మమార్గం తెలియదు. దానిని వారు అనుసరించరు. 


19 


““మారుడు ఏనుగు మీద, -అన్ని వైపుల సైన్యం మోహ రించడం చూసి, సమరానికి 
సమాయత్తుడ నయ్యాను. ముందుకు నడిచాను. మారుడు నన్ను నా స్టానం నుంచి ఏమాత్రం 
కదల లేక పోయాడు. నీ మహా సేనా, వాహినిని ఈ ప్రపంచం దేవతలూ అందరూ ఏకమై 
గూడా జయించ లేక పోవచ్చు. ఒక పచ్చి మట్టి చిప్పను రాతితో బద్దలు కొట్టినట్లు, నా 
జ్ఞానంతో నీ సేనా వాహినిని నాశం చేస్తాను. 


“బాగా కుదురు కన్న సతీ (mindfulness) తో, ఆలోచనలను ని[గ్రహాంచు 
కొంటూ, అనేక మంది శిష్యులకు శిక్షణ నిసూ దేశదేశాలు తిరుగుతాను. 


“వారు శ్రమ, పట్టుదలలతో, నే చెప్పేది పాటిస్తూ, నిన్ను లెక్క చేయ కుండా, ఎక్కడకు 
వెలితే దుఃఖం కలగదో అక్కడకు వెళతారు.” 


మధ్యేమార్గం 


ఆరోజుల్లో, శరీరాన్ని, శుష్కెంప జేసు కొంటేనే కాని ముక్త లభించదని, సన్యాసానికి 
సంబంధించిన తాత్వికులు భావించేవారు. కాని గౌతముడు, అనుభవంతో, అటువంటి 
వాటివల్ల ప్రయోజనం లేదని, వాస్తవానికి అవి ఒకడి బుద్దిని పట్టుదలను శీణింప జేసాయని 
గ్రహించాడు. ఈ బాధాకరమైన విధానాన్ని వదిలి వేశాడు. అలాగే దీనికి వ్యతిరేకంగా రేండో 
అంచున ఉన్న, నైతిక ప్రగతికి ఆటంకమైన స్వర్గసుఖాలలో ఓలలాడే విధానాన్ని కూడ వదిలి 
వేశాడు. ఆ కొస, ఈ కొస కాని మధ్యేమార్గాన్ని ఎన్నుకోవాలనే ఆలోచన చేశాడు. ఈ 
మధ్యమ మార్గం తరవాత, తరవాత, అతని బోధకు ముఖ్య లక్షణమైంది. 


ఆనాడు తన తండ్రి ఏరువాకలో నాగలి దున్నుతున్న సమయంలో, తాను వెలగ చెట్టు 
చల్లని నీడలో, వ్యస్తపాదుడై తన శ్వాసపై తాను కేంద్రీకరించి నపుడు, సాధించిన రూనాన్ని 
(పరమానందం = 60య14159)/ లేదా Attainment సిద్ది) ఒకసారి గుర్తు చేసుకొని, ఇలా 
అనుకొన్నాడు. “మంచిది, జ్ఞానోదయానికి ఇదేమార్గం.”' 


అలా శుష్కించిన దేహంతో, జ్ఞానోదయం సాధ్యం కాదని అతడు గుర్తించాడు. 
ఆధ్యాత్మిక ప్రగతికి దేహ దారుఢ్యం ముఖ్యం. అందుకని అతడు మితంగా శరీరాన్ని 
పోషించాలను కొని, ఘన, ద్రవ అహార పదార్దలను తీసు కోవటం మొదలు పెట్టాడు. 


అతను ఏదో సాధిస్తాడు, సాధించింది తమకు చెబుతాడని ఎదురు చూసిన అతని 
శిష్యులు, అతడు తన విధానాన్ని మార్చుకోవడంతో, నిరాశ చెంది, అతనిని, ఆ॥ప్రదేశాన్ని 
విడిచి, ఇసి పట్టణానికి వెళ్ళి, అక్కడి వారందరికి, “గౌతముడు విలాస జీవితాన్ని గడుపు 
తున్నాడు, తపో సమరాన్ని విడ నాడి, సుఖ జీవితాన్ని స్వీకరించాడు,”! అని చెప్పారు. 


20 


సహాయం అవసరమైన ఆ సంకట సమయంలో అతనిని ఒంటరి వానిని చేసి, వదిలి 
పెట్టి పోయారు. అయినా అతడు నిరాశ చెంద లేదు. ఆ మహా సమరంలో వారి సాన్నిధ్యం 
సహాయ కారియే అయినా, వారి ఐచ్చిక ఎడబాటు అతనికి ప్రయోజన కారియె అయింది. 
ఏకాంతంగా, అరణ్యాలలో, wow తనంలో, గ్‌ 'పువాళ్ళు నిగగూథ సత్యాలను 
కనుగొన్నారు, రహస్యమైన సమస్యలను కూడా ఛేదించారు. 


సత్యోదయం 


కొంత ఘన ఆహారంతో, పోయిన బలాన్ని పుంజు కొన్నాడు. అతడు చిన్నతనంలో 
సాధించిన రూనానికి తేలికగానే మెరుగు పెట్టాడు. క్రమక్రమంగా రెండు, మూడు, నాలుగు 
రూనాలను గూడ అతడు సాధించాడు. 


రూనాల సాధనతో మనస్సును పరిపూర్ణ ఏకాగ్రతతో నిలప గలుగు తున్నాడు. |ప్రతి 
వస్తువును దాని వాస్తవాకృతిలో ప్రతిబింబించే తుడిచిన అద్దంలా, అతని మనస్సు ఇప్పుడు 
ఉంది. ఈ విధంగా అతని మనస్సు ప్రశాంత మైంది. పరిశుద్ద మైంది. నిర్మల మైంది. లాలస, 
వరికి నురచి స్వేచ్చ పొందింది. నమ్యమైంది; దృఢమైంది; స్పరమైంది; అకంపిత మైంది. 
అప్పుడు పూర్వ జన్మల స్మృతుల (పుబ్బె- నివాసానుస్సృతి నన) కు సంబంధించిన జ్ఞానం 
మీదికి మనస్సును మరలించాడు. గత జన్మలలోని తన వివిధ భాగ దేయాలను గుర్తు తెచ్చు 
కొన్నాడు: “మొదట ఒక బీవితం, తరవాత రెండు జీవితాలు, ఆతరవాత మూడు, నాలుగు, 
ఐదు, పది, ఇరవై” ఏభై జీవితాల వరకు; ఆ తరవాత వంద, వేయి, వందవేలు, ఆ తరువాత 
అనేక విశ్వ ఆవృతుల (చక్రాల) వలయాన్ని ఆ తరవాత అనేక విశ్వ అవృతుల లయ, 
పరిణామాలను గుర్తు తెచ్చు కొన్నాడు. ఆ చక్రంలో అప్పట్లో తాను పలాన, తన పేరు 
పలాన, తన కుటుంబం పలాన, తాను పలాన ఆహారం తినే వాడు, తాను పలాన 
సుఖదుఃఖాలను అనుభవించాడు, తన అంతం పలాన విధంగా జరిగింది, మల్లీ అక్కడ 
బయలుదేరి తాను నురోచోట జన్మించాడు. ఈ జన్మలో తన పేరు పలాన, కుటుంబం 
పలాన, కులం పలాన, అనుభవించిన సుఖ దుఃఖాలు పలాన, పలాన ఐధంగా తన అంతం 
జరిగింది. అక్కడ నుంచ బయలుదేరి ఇక్కడ జన్మించాడు”, 


ఈ విధంగా తన గతజన్మలలోని వివిధ భాగదేయాల వివరాలను గుర్తుకు తెచ్చుకొన్నాడు. 
రాత్రి మొదటి జాగరణలో అతడు వాస్తవంగా సాధించిన జ్ఞానం ఇది. 


గతానికి సంబంధించిన అజ్ఞానాన్ని ఈదిధంగా పారదోలి, అతన పరిశుద్ద మనస్సును 

జీవుల భవాభావాలపై (అంతరించడం, తిరిగి ఆవిర్భ నించడం; చుతూవపాత ఖాను 

సారించాడు. విమల, అతిమానవ జ్ఞాన (యోగ) దృష్టితో, జీవులంతా ఒక అస్తిత్వం నుంచి 
=a —_ 


2] 


మరో అస్తిత్వానికి మాగడాన్ని పరికించాడు. ఉచ్చ, నీచ జీవులు, అంద, అందవిహీన, 
సుభఖులు, దుఃఖభులు- అంతా వారివారి కర్మల ననుసరించి గతిస్తున్నారని తెలుసు కన్నాడు. 
వారి చెడ్డ పనులు, మాటలు, ఆలోచనలు కారణంగా, మంచి వారిని దూషించిన కారణంగా, 
తప్పుడు నమ్మకాల కారణంగా, వారి శరీరాలు లుప్తమైన తరవాత, మరణించిన తరవాత, 
ఈ వ్యక్తులు దుఃఖ భాగులై జన్మిస్తారని గ్రహీంచాడు. ఈ వ్యక్తులు మంచి పనులు, మాటలు, 
ఆలోచనల కారణంగా, మంచి వాళ్ళని దూషించని కారణంగా, మంచి నమ్మకాల కారణంగా, 
వారి శరీరాలు నశించిన తరవాత, మరణించిన తరవాత, సుఖకరమైన దివ్యలోకాల్లో జన్మిస్తారని 
తెలుసుక్‌ “న్నాడు. 

ఈ విధంగా అతడు తన యోగ అతి మానవ దృష్టితో జీవుల భవాభవాలను చూశాడు. 

ఇది నిజంగా అతడు రాత్రి మధ్య జాగరణంలో సాధించిన రెండో జ్ఞానం. 


భావికి సంబందించిన అజ్ఞానాన్ని ఈ విధంగా పరిహరించిన అతడు, తన వివుల 
మనస్సును మలినాలి (ఆ సవాల) పరిచ్చేదం వైపుకు మళ్ళించాడు, (ఆసవల్ల య జ్ఞాన). 

వాస్తవ విషయానుగుణంగా అతడు గుర్తించాడు: “ఇది దుఃఖం. ఇది దుఃఖం కలగడం; 
ఇది దుఃఖ నివృత్తి; ఇది దుఃఖ నివృత్తి మార్గం.”’ అలాగే వాస్తవ విషయాను గుణంగా అతడు 
గుర్తించాడు: “ఇవి మలినాలు (ఆసవాలు). ఇదె మలినాలు పట్టడం; ఇది వులినాల 
నివారణం; ఇది వులినాల నిరోధానికి దారి తీసే మార్గం.”” ఈ గుర్తింపుతో, ఈ 
గ్రహింపుతో, అతని మనస్సు విషయ వాంఛా మలినం నుంచి, అస్తిత్వ తృష్ణ మలినం నుంచి, 
ఆ ఐద్యా మలినం నుంచి విముక్తమైంది. 

విముక్తుడు కావడంతో, అతడు తెలుసుకొన్నాడు: “నేను ముక్తుడనయ్యాను””. అతనికి 
జ్ఞానోదయం అయింది. ““వునర్తన్మ అంతమైంది; పవిత్ర జీవితం సిద్దించింది, చేయవలసింది 
చేశాను. ఇక ఈ ప్రతి సంబంధమైంది ఇంకా ఏమీలేదు.) 

రాత్రి చివరి జాగరణలో అతడు అర్చించిన మూడోజ్ఞానం ఇది. 


అజ్ఞానం అంతరించింది. జ్ఞానోదయం అయింది., చీకటి తొలగి పోయింది. వెలుతురు 
వచ్చింది. 


వాదసూచికలు 


1. మజ్రిమమూయ, 1,26 అరియపరయేనన నుత్త, P. 167 
2. మజ్రమవూయ, 1,36, P. 242 11 


22. 


ల్ఞర్గంత్‌ బౌద్ద సదం, దాదాపుగ ఇది బుషికి సమానం, తరచు అలాగే అనూదిత నువుతుంది. 
శబ్దార్ధం ప్రకారం “అర్హుడైన వాడు.” దీని నుంచి పుట్టిన క్రియ ల్లర్గం, అవశ్యం, అనే అర్ధంలో 
లేదా “తగిని అర్ధంలో వాడ బడుతుంది. 

నూరుని నురో పేరు. గ్రంధాల ప్రకారం ఐదురకాల నూరులు ఉన్నారు వారు 1) మార దేవుడు 
(దెనవుత్త) 2) వౌంఛ (కలౌ) 3) కర్మ సంబంధకార్యాలు ( అభిసంఖార) (4) స్కంధాలు 
(కంధ్ర క) మృత్యువు (మచ్చు) 

సుత్తనిసాత, 3,2, సధాన నుత్త, 74 పేజీ నుంచి. 

ఐచ్చిక పేదరికం నుంచి జనించిన 

అంటే, అమ నిశ్చయతకు సంబంధించిన ఊగినలాటు. 

తాము యుద్ద రంగం నుంచి వెనకడుగు వేయమని తెలియ జేయ డానికి సైనికులు ముంజగడ్డి 
కిరీటాలను తవు తలలపై లేదా తమ జెండాల మీద ధరిస్తారు. 

ఆసవాలు (మలినాలు) అంటే అస్తిత్వ దశలకు సంబంధించి అన్నింటే కంటె ఉపరితల భూమిక 
వరకు నున: ప్రవాహం దృష్ట్యా గాత భూఫ్రైతి దాక ప్రనహించేవి. నాలుగు ఆసనాలు ఉన్నాయి: 
ఇంద్రియ వాంఛలు (కాను), భన (0600౧1౧) దృష్టి (దిత్త= 1256 View), అవిద్య 
(అవిజ్ఞ). ఈ ప్రత్యేక గ్రంధంలో మూడింటిని నూత్రమే పేర్కొన్నారు. ఇక్కడ “భవి అంటే 
రూప, అరూప లోకాల్లో పుట్టాలనే వాంఛ. 


మూడో ప్రకరణం 
బుద్దిత్వం 
““తభధాగతులు బోధకులు మాత్రమే? 


- థమ్మపద, ౪, 276 
బుద్దుని విశిష్ట లక్షణాలు 


ఆరేళ్టుగ అద్భుతమైన పోరాటం సాగించిన తరవాత, తన ముప్రై ఐదోయేట సన్వాసి 
గౌతముడు, ఎవరి సహాయం లేకుండా, ఏ అతి ప్రాకృతిక శక్తుల మార్గనిక్షశకత్వం లేకుండా, 
కేవలం తన ప్రయత్నమూ, జ్ఞానం మీదనే ఆధారపడి, మలినాల నన్నింటిని పెకలించి వేశాడు. 
గ్రహణ ప్రక్రియను అంత మొందించాడు. వస్తువులను, విషయాలను యథాతథంగా - 
తన ప్రజ్ఞతో - ఎరిగి బుద్దుడయ్యాడు. జ్ఞాని, జాగృతుడు అయ్యాడు. ఇక అప్పట్నించి 
అతని గొతమ బుద్దుడు అని పిలిచారు. భూత భవిష్యత్‌ బుద్దుల వరుసలో అతడు ఒకడు. 


అతడు పుట్టుకతోనే బుద్దుడు కాలేదు. స్వయం కృషితో బుద్దు డయ్యాడు. 


“బుద్ది అనే పాళి పదం *బుధ్‌ అనే క్రియా ధాతువునుంచి వచ్చింది. దీనికి అర్థం 
“అవగాహన చేసు కొనుటుి” “ముల నుట? అని, 


అతడు నాలుగు ఆర్య సత్యాలను పూర్తిగా అవగాహన చేసు కొన్నాడు గనుక, అవిద్యా 
నిద్ర నుంచి మెల్కొన్నాడు కనుక, అతనిని బుద్దుడని పిలిచారు. అతడు కేవలం వాటిని 
అర్ధం చేసు కోవడమే కాక, ధమ్మ విశ్లేషణ చేసి ఇతరులకూ జ్ఞానోదయం చేశాడు. అతనిని 
$ “సమ్మ సంబుద్ద ' అంటే పూర్తి జ్ఞానోదయమైన వాడు అని పిలిచారు. ఇలా ఇతనిని పిలవ 
డానికి కారణం, ఇతర బుద్దులు కేవలం ధమ్మాన్ని మాత్రమె అర్ధం చెసు క్‌ "న్నారు. కాని 
ఇతరులకు జ్ఞానోదయం కలి గించలేకపోవటం. 

జ్ఞానీదయానికి పూర్వం అతనిని బో ధిసత్తు ఏడు” అన్నారు. దీనికి అర్దం బుద్దత్వాన్ని 
ఆకాంక్షీంచే వాడు అని. 

బుద్దత్వాన్ని ఆశించే (ప్రతి ఒక్కరు బోధి సత్త్వ దశను దాట వలసిందే. ఈ దశలో, 
బౌదార్యం, సంయమనం, పరిత్యాగం, జ్ఞానం, వీర్యం, సహనం, నిజాయితీ, నిశ్చయం, 
దాతృత్వం, పూర్ణ ఉపేక్ష - లక్షణాలను తీవ్రంగా కృషి చేసి తనలో వికసింప జేసు కోవాలి. 


24 


ఓక ప్రత్యేక శకంలో ఒకే ఒక్క “సమ్మాసంబుద్దుడు” మాత్రమే ఉద్భవినాడు. క్‌ "న్ని 
మొక్కలు, చెట్టు ఒక్కొక్క పూవును స్రూసినట్లై, విశ్వ వ్యవప్ప గూడ ఒకే ఒక సమ్మా సంబుద్దుని 
అనుమతిస్తుంది. 

బుద్దుడు ఒక అనన్య వ్యక్తి. అటు వంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చాల అరుదుగా జన్మిస్తాడు. 
ఈ (ప్రపంచం మీది అనుకంపతో, దెవతల, మానవుల వేమం కోసం, సుఖ సంతోషాల 
కోసం జన్మిస్తాడు. బుద్దుని “అచ్చురియ మనున్స** ( ఆశ్చర్యకరమైన మనిష) అంటారు. 
ఎందుకంటే ఆయన అద్భుతమైన వాడు. అతన్ని *' అమతస్సదాతా”' అంటారు. ఎందుకంటె 
అతడు చావులేకుండా చెస్తాడు. అతనిని “వరదో” అంటారు. ఎందుకంటె అతడు నిర్మల 
(ప్రేమను, గూఢ జ్ఞానాన్ని, పరమ సత్యాన్ని అందిస్తాడు. అతన్ని “ధమ్ముస్తామి”* అంటారు. 
ఎందుకంటే అతడు ధర్మదేవత గాబట్టి. 

బుద్దుడే చెప్పినట్టుగా, “ అతడు సిద్దుడు (తధాగతుడు) అర్హుడు. (ల్లర్లమ్‌), పూర్తి 
జ్ఞానోదయమైన వాడు (సమ్మా సంబుద్ద) రూపొందని మార్గాన్ని సృష్టించినవాడు, 
ఉత్సాదితం కాని మార్గాన్ని ఉత్సాదించిన వాడు, అప్రకటిత పధాన్ని (ప్రకటించిన వాడు, 
బాట తెలిసిన వాడు, బాటను దర్శించినవాడు, మార్గాన్ని గ్రహించిన వాడు?” 

బుద్దుని జ్ఞానోదయంలో ఏ గురువు లేడు. ఆయన మాటల్లో “నమి ఆచరియె అథో?! 
(“నాకే గురువూ లేడు” ) ఈ లోక సంబంధిత జ్ఞానాన్ని ఆయన మామూలు గురువులో 
నుంచి గ్రహించాడు. ఈ ప్రపంచాతీత జ్ఞానాన్ని ఏ గురువు నుంచీ పొంద లేదు. కేవలం తన 
ప్రజ్ఞ ద్వారా మాత్రమె తెలుసుకొన్నాడు. 

అతడే గనుక మరో ఆచార్యుని నుంచి జ్ఞానాన్ని ఆర్తించి నట్టెతే లేదా తాను ఏవముతంలో 
అయితే పుట్ల పెరిగాడో, అలాంటి హిందూమతం లాంటి వేరే మత వ్యవప్టనుంచి జ్ఞానాన్ని 
పొంది నట్టైతే, తనను గురించి, అతడు తానొక అసదృశ ఆచార్యుడనని చెప్పుకొని ఉండే 
వాడు కాదు. (అహమ్‌ సథ్దా అనుత్తరొ)'. అతడు తన మొదటి ఉపన్యాసంలో, అంతకు 
ముందు వినని విషయాల మీద, వెలుగు ప్రసరించిందని ప్రకటించాడు. 


పరిత్యాగం చేసిన మొదటి దినాలలో నాటి విశిష్ట మతాచార్యుల సలహాలను ఆర్టించాడు. 
కాని తాను కోరింది వారి బోధలలో ఆయనకు లభించ లేదు. తనా తాను ఆలోచించి, 
సత్యోన్ని కనుకోవలసిందిగా పరిప్టతులు అతనిని ఒత్తిడి చేశాయి. సత్యాన్ని తన లోనే 
దర్శించాడు. ఆలోచన లోతుల్లో మునకలు వేశాడు. అంతకు ముందు తాను వినని, కనని 
పరవు సత్యాన్ని గుర్తించాడు. అతని అంతరంగం నుంచే ప్రభాస (ప్రభవించంది. అది 
అతడంతకు ముందు ఎరుగని విషయాల ఏ వెలుగును (ప్రసరించింది. 


25 


అతడు తెలియవలసిందంతా తెలుసు కొన్నాడు కనుక్క జ్ఞాన కీలకాన్ని సాధించాడు. 
కనుక, అతనిని సర్వజ్ఞాని ( సబ్బఖు) అన్నారు. ఈ అతీత జ్ఞానాన్ని అతడు తన అసంఖ్యాక 
జన్మ శ్రేణులలో చేసిన ప్రయాత్నాల వల్ల సాధించాడు. 


బుద్ధుడు ఎవరు? 


ఒకసారి దొన అనే బ్రాహ్మణుడు బుద్దుని అడుగు (పాదము[ద్ర)ల విశిష్ట లక్షణాలను 
గమనించి, ఆయన దరి చేరి, ఈ విధంగా ప్రశ్నించాడు: 

“అయ్యా, మీరు దేవతలా??? 

“లేదు, నిజంగా గల్‌ దేవుణ్ణి కాను? బుద్దుడు సమాథానం చెస్పాడు. 

“అయితే మీరు గంధర్వులా ( గంధబ్బ) 9?) 

“కాదు, బ్రాహ్మణా, నేను గంధర్వుడను కాను”, 

“అయితే మీరు యములా?ి?? 

“కాదు, బ్రావ్మాణా, కాదు.’ 

“అయితే మీరు మానవులన్న మాట ?”” 

“లేదు, బ్రాహ్మణా, నేను మానవుణ్ణి కాదు” 

““అయితే మీరెవరో తెలపాలని ప్రార్ధిస్తున్నాను?” 

తాను దేవ, యక్ష గంధర్వ, మానవ జన్మలను నిర్జారించే మలినాలను తుడిచి వేశానని 
చెప్ప, బుద్దుడు ఇంకా ఇలా అన్నాడు: 

“సోయగాల నినే పద్మం 

నీటితో మైల పడి పోదు. 

నేను ఈ ప్రపంచం వల్ల మలినమై పోను. 

అందుకని బ్రాహ్మణా, నేను బుద్దుడను.??' 

దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి, ధర్మ సంస్థాపనార్థం మళ్లీ, మళ్లీ అవతరిస్తానని 
చెప్పిన భగవర్గీత''లోని విష్ణువు అవతారాన్ని తానని ఎన్నడూ బుద్దుడు చెప్పుకో లేదు. 

బుద్దుని ప్రకారం దేవతలు ఎంతోమంది. జీవులలో వారొక తరగతి. వారికీ జనన 


మరణాలు తప్పవు.మానవ రూపాన్ని వాహకంగా చేసుకొని, అనేక కాలాలో భూమి మీద 


అవతరించె, మానవుల కర్మను నియంత్రించే, దివ్యశక్తిని కలిగి ఉన్న పరమ దేవుడంటూ 
ఒకడు లేడు. 


26 


తన విముక్తి ద్వారా, స్వేచ్చగా ఇతరులకు రక్షకుడ నవుతానని బుద్దుడు ఎప్పుడూ చెప్పుకో 
లేదు. మలినాలు, పరి శుద్దతలకు ఎవరికి వారే బాధ్యులు కనుక, ముక్తి కోసం ఎవరికి వారు 
తమపైతాము ఆధారపడాలని బుద్దుడు హెచ్చరిస్తాడు ఏ ఒక్కడూ రెండో వానిని పరిశుద్దమూ 
చేయలేడు, మలినమూ చేయలేడు* తనకూ తన అను చరులకు మధ్య ఉన్న సంబంధాన్ని 
వివరిస్తూ వ్యక్తిక స్వావలంబనాన్ని, ప్రయత్నాన్నినొక్కి చెబుతూ బుద్దుడు ఇలా అన్నాడు: 


“మీమీ ప్రయత్నాలు మీరు చేసు కోవలసిందే. తధాగతులు కేవలం బోధకులు 
మాత్రమే. 9? 


బుద్దుడు, తాను ఏ మార్గాన, ఏ పద్దతిలో మరణ, దుఃఖాలనుంచి విముక్తమైందీ, పరమ 
లక్ష్యాన్ని సాధించిందీ, మాత్రమె సూచిస్తాడు. ఇహ ఆ తరవాత, దుఃఖమయ జీవితం 
నుంచి బయట పడడానికి, ఆ మార్గం అనుసరించాలా? వద్దా? అనే విషయం అనుచరుడే 
నిర్ణయించు కోవాలి. 


“ముక్తి కోసం ఇతరుల మీద ఆధార పడడం మంచిది కాదు. కాని తనమీద తాను 
ఆధారపడడం మంచిది.” ఇతరుల మీద ఆధారపడడం అంటే తమ ప్రయత్నం నుంచి 
తప్పు కోనడమే. 


“మీకు మీరే ద్వీపాలు కండి. మీకు మీరే ఆధారం. మరొకరిని ఆశ్రయించ కండి.) 1 


బుద్దుడు తన చివరి రోజుల్లో చెప్పిన ఈ మాటలు చాల విలువైనవి. ఉత్తేజకమైనని, 
తన లక్ష్య సాధనలో స్వప్రయత్నం ఎంత ముఖ్యమో, రక్షకుల ద్వారా ముక్తిని పొందాలని 
ప్రయత్నించడం ఎంత నిరర్ణకమో, అల్చమో, అవి తెలియ జేస్తాయి. అర్హ రహితమైన యజ్ఞాల 
ద్వారా, నిప్పుల ప్రార్థనల ద్వారా, ఉహాజనిత దేవతలను మెప్పించి, అనంతర జీవితంలో 
(భమైక సుఖంకోసం అ(రులు చాచడం ఎంత అర్ధరహితం! 


బుద్దుడు మానవ మాత్రుడు. మానవుడుగా పుట్టాడు, జీవించాడు. బుద్దుడుగానే అతని 
జీవితం అంతమైంది. మానవుడే అయినప్పటికీ, తన విశిష్ట లక్షణాల మూలంగా ఒక 
అసాధారణ మానవు డయ్యాడు. ఈ ముఖ్యమైన విషయాన్నే బుద్దుడు నొక్కి చెప్పాడు. 
తాను అమరుడననే తప్పుడు ఆలోచన ఎవరికీ రాకుండా స్పష్టం చేశాడు. అతనిని గురించి 
అందరూ అంటూ ఉంటారు: “దేవుడు లేడని చెప్పే అంతటి మత ప్రవక్త మరొకడు లేడు. 
అయినా అంతటి దైవ సదృశుడూ మరొకడు లేడు.” ఒకటి మాత్రం నిజం. బుద్దుని, 
అతని కాలంలో, అతని అనుయాయులు ఎంతగానో గౌరవించారు. అయినా అత డెప్తుడూ 
తనకు దివ్యత్వం ఉందని గొప్పలకు పో లేధు. 


2] 


మనిషై పుట్తి మనిషిగానే జీవితం సాగించి, స్వ ప్రయత్నంతో బుద్రత్వమనే పరమ పూర్త 
సతిని పొందాడు. ఆ జ్ఞానాని తనలోనే దొచు కోక, మానవ మనస్సులో గుప్త సంభావ్యతలను, 
అజేయమైన శక్తిని పప ంచానికి చాటాడు. కంటికి కనిపించని దేవుణ్ణి మానవుని తలకెత్తి, 
కన దిగువ స్తానంలో నిలప కుండ, అటువంటి దివ్వ శక్తికి హీనుణ్ణి చేయకుండ, 
అనుటలో తన స్వప్రయత్నంతో అత్యంత ఉన్నత జ్ఞానాన్ని సాధించవచ్చో బుద్దుడు 


mw 


నిరూపించాడు. ఈ విధంగా అతడు మానవుని విలువను పెంచాడు. పూజారుల మీద, 
జాహ్వా దేవతల మీద ఆధార పడ కుండా, దుఃఖమయ జీవితా నుం బయట పడ శాశ్వత 
నిర్వాణానందాన్ని ఎలా సాధించ వచ్చో ఆయన చెప్పాడు. అహం కేం ద్రకమైన ప్రపంచానికి, 
అదికారం వో సం అర్రులు చాచే ప్రపంచానికి, స్వార్ద రహిత సేవా ధర్మాన్ని ప్రబోధించాడు. 
వర్గ వ్యవస్థకు ఎదురు తిరిగి, అది మానవాళి ప్రగతికి ఆటంకమని చెప్పాడు. అందరికీ 
సమానావకాశాలు ఉండా లన్నాడు. అతడు పాపి అయినా, పుణ్యాత్ముడైనా, అలుడైనా, 
గొప్పువాడైనా, చిన్నవారైనా, పెద్దవాడైనా, జీవితంలో ఒక పుటను తిప్పి, పరిపూర్ణతను 


లు 


>of 


{(? 


కాండ స్తే అతనికి మోక్ష ద్వారాలు తెరిచే ఉంటాయని బుద్దుడు ప్రకటించాడు. అతడు 


గతిలో ఉన్న స్రీ స్థాయిని మెరుగు పరిచాడు. అంతేకాదు. సమాజానికి, వారి 


SE న. వారు తెలుసు కొనేట్టు చేశాడు. ఇంకా వారి కోసం ఒక ధమ్మ సంఘాన్ని 


ఓ! 


fir 
es 


స్థాపించాడు”. ప్రపంచంలోనే మొదటి సారిగ బానిస తనాన్ని రూపు మాప ప్రయత్నించాడు. 
జంతు బలులు 


కూడదన్నాడు. జంతువులను (ప్రేమ కరుణల పరిధిలోకి తెచ్చాడు. తన 
అనుయాయులు తనకు గాని, తన బోధలకు గాని బానిసలు కానవసరం లే దన్నాడు. వారికి 
చించు కొనే స్వేచ్చను ఇచ్చాడు. తాను చెప్పే విషయాలను, తనమీది గౌరవంతో కాక, 
బంగారాన్ని నానబట్టి, పుటం బెట్టి, గీటు రాయి మీద గీసి ఎలా పరీక్షిసారో, అలా పరీక్షించి 
తరవాతనే “బుదిమంతులను అంగీకరించ వలసిందని కోరాడు. ”” సంతాన షా 
హాధితు లన ఇద్దరు తల్టుల లను - పితాచారా, క్షిసా గౌతమి లను- తన చల్లని మాటలతో 
ఒదార్చాడు. వ్రూతిగర్త తిన్సథేరలాంటి పరిత్యక్త రోగులకు స్వయంగా ఉపచారాలు చేశాడు. 
పడలకు సహాయం చేశాడు. పరిత్యక్తలైన రజ్ఞామాల, సావక లను అకాల మృత్యువాత 
పడకుండ రక్షీంచాడు. అంగులిమాల లాంటి నేరస్తుని, అంబపాలి (అమ్రపాలి) లాంటి 
వేశ్గాన ను అతడు మారిఎ వేశాడు, బలహీనులను ప్రోత్సహించాడు. చీలిపోయిన వారిని కలిపాడు. 
అజ్ఞానులకు జ్ఞానం అందించాడు. మార్మికులకు స్నష్టతను అందించాడు. విమోహితులకు 
మార్గనిరశం చేశాడు; పరితులను లేవ నెత్తాడు; కులీనుల ప్రతిష్టను ఇనుమడింప జేశాడు. 


28 


ఉన్నవాడు, లేనివాడు, పాపి, పుణ్యవంతుడు, నేరస్తుడు - ఒకరేమిటి - అందరూ ఆయన్ను 
(ప్రేమించారు. అందరి ఆశంసలకు అతడు ఆదర్శ మయ్యాడు బోధకు లందరిలోకి అతడే 
సమా శీలి, కరుణావుయుడు. 


అతన సంకల్పం, అనుకంప, స పరిత్యాగం, పరిపూర్ణ పరిశుద్దత, ఆదర్శ ప్రాయమైన 
వ్యక్తిగత జీవితం, అతని అంతిమ విజయాన్ని, ధమ్మ ప్రబోధానికి ఉపయోగించన దోష 
రహిత విధానాలు - ఇవన్ని కలిసి ప్రపంచంలో ఐదోవంతు జనాభా చేత, బుద్దుక్లో ఈ 
భూమి మీద పుట్టిన మత బోధకుల్లో కెల్ల అత్యుత్తమమైన బోధకునిగా గుర్తించేట్టు చేశాయి. 


బుద్దుణ్ణి జ్లాఘుసూ రాధాక్షష్షన్‌ ఇలా రాశాడు: 


“ ప్రాచ్యదేశాల నుంచి వచ్చిన వారిలో గౌతమబుద్దుడు మహా మేధావి. మానవ జాతి 
ఆలోచనను, జీవితాన్ని అత్యంతంగా ప్రభావితం చేసిన వారిలో ఆయనకు ఆయనే సాటి, 
ఒక ధర్మ సంప్రదాయాన్ని నెలకొలపడంలో అతడు అందరికీ పవిత్రుడయ్యాడు. ఆ ధమ్మ 
ప్రభావమూ, విస్త్రతీ, ఏ ఇతర ధర్మం కంటె తక్కువవి కావు. అతడు విశ్వచింతన చరి త్రకు 
చెందిన వాడు. సంస్కారవంతులైన మానవు లందరికీ వారసుడు ఆయన. అతని జౌద్దిక 
ఐక్యత, ధార్మిక అభినివేశ, అంతర్హుప్లలను బట్ట చూ; నిస్సందేహంగా అతడు ప్రపంచ 
చారిత్రక పురుషులకే మహాముహుడు.?? 

॥ “చరిత్రలోక్తే ముగ్గురు మహామహులు”, అనే గ్రంథంలో హెచ్‌. బి. వెల్స్‌ అంటాడు: 

“మనం బుద్దునిలో వెలుతురు (జ్ఞానం) ను అన్వేషించే, ఒక సుస్నష్ట మానవ మూర్తిని, 
ఒక సరళ ధార్మిక నివ్యాగరిష్టుని, ఒక మానవుని చూస్తాము. అతడూ మానవాళికి ఒక 
సందేశాన్ని ఇచ్చాడు. అది సార్వజనినమైంది. మన అత్యంత మంచి ఆధునిక భావాలకు 
అవి చాల వరకు చాల దగ్గరగా ఉన్నాయి. వున జీవన అసంతృప్తులు, కష్టాలు, అన్నగూడ 
మన స్వార్ధం కారణంగానే వచ్చాయని ఆయన చెప్పాడు. ఒకడు ప్రశాంత చిత్తుడు కావాలంటే 
ముందుగా, తనకోసం, తన ఐం(దియక సుఖాల కోసం, జీవించడం మానేయాలి. 
అప్పుడతడు ఒక బృహదస్తిత్వంలో సంలీన మవుతాడు. క్రీస్తుకు 500 సంవత్సరాలకు 
ముందే, బౌద్దం వెరె భాషలో, వునుషులను అనవధానాని (forget fulness)s 
ఆహ్వానించింది. ఒకరకంగా చెప్పాలంటే, మనకూ, వున కార్యకలాపాలకు అతడు చాల 
దగ్గరగా వస్తాడు. క్రీస్తు కంటె గూడ అతడు సేవలో వ్యక్తి ప్రాముఖ్యాన్ని స్తష్టంగాను, వ్యకి 
అమరుడుగా ఉండాలన్న ఐషయాన్ని తక్కువ అస్తుష్టంగాను దర్శించాడు.” 

(లను ప్రపంచంలో పుట్టున అందరిలోకి అతడు అత్యంతంగా గి "పువాడు,*” అని ఠాగోరి 
చెప్పాడు. 


29 


బుద్దుణ్లీ పొగడుతూ, డెన్మార్క్‌ పండితుడు ఫాస్‌ బాల్‌ (౮50411), * “నేను అతన్ని 
తెలుసుకొన్న కొలది, అతని మీద నాకు (ప్రేమ పెరిగింది,” అని అన్నాడు. 


ఒక వినీతుడైన బుద్దుని అనుచరుడు అంటాడు: “నేను అతన్ని అర్ధం చేసు కొన్న కొలదీ 
అతన్ని ప్రేమిస్తాను. అతన్ని ప్రేమించిన కొలదీ అతన్ని తెలుసు క్‌ “ంటాను.”' 


పాదసూచకరలు : 


1. 


10. 


11. 


12. 


క్‌ 


14, 


15. 


16. 


17. 


ని శిష్యులు అతనిని బుద్దుడనీ, భగనానుడనీ, సుగతుడని పిలవగా, విదేశీ అనుచరులు 
ఆయన్ను భొ గొతముడని, సమణ గొతముడని, పిలిచారు. తనను గురించి తాను చెప్పు కొనే 
టప్పుడు అతడు ఉపయోగించిన పదం “తధాగతుడు””. దీనికి అర్హం * ఈవిధంగా వచ్చిన 
వాడు” లేదా * ఈవిధంగా వెళ్ళినవాడు.”? 


సంస్కృ్రతం- బోధి సత్తుుడు (తరువాతి మహాయాన సంప్రదాయాలు ఈ పదానికి అర్డాన్ని 


పంచి, ప్రత్యేకార్రంలో వాడారు.) 

నంయుత్త నికాయ, 111, 58, ౧. 66; Kindred Sayings, 111, ౧, 58. 
మృజ్రీమ నికాయ, 1,26, అరియ పరియెసన సుత్త, P. 171. 

కొండణ్ల్ణ, అలారకాలాము, ఉద్దక రామపుత్త, మొదలైన నారు. 

ముజ్రమ నికాయ 1, 26, అరియ పరియెస సుత్త, ని. 171. 

స్వర్గ భూమికలలో ఉండే అంతరిక్ష జీని. 


స్వర్గ సంగీతకారుడు 


ఒక పిశాచం 
అఆంగుత్తర నికాయ, 11,6, ౧. 39, Gradual Sayings 11, P. 44 - 45. 
పద్యం - 4, 8. 


అసంఖ్యాకంగా పెరుగుతున్న బౌద్దం అనుచరులను హిందూత్వ పరిధి లోకి తేవడానికి, హిందూ 


ప్రబోధకులు, అక్రమంగా బుద్దుణ్ణి దిన్య అవతారం చేశారు. ఈ భావాన్ని బుద్దుడు నాడే తోసి. 
వేశాడు. 


థభమ్మ వేద, ౪. 165. 

ధమ్మువద, V. 276. 

దీఘ నకాయ 11, 3, మవోపరి నిబ్బాణ నుత్త, P. 100 

కైట్‌ గొడార్డ్‌, బౌద్ద బైబిల్‌, బోస్టన్‌, బీకన్‌ (పెస్‌, 1970, P. 20. 

తాలి రోజుల్లోనే శ్వేతాంబర జైనులు, బౌద్దులు విధించిన నియమాలను విధించకుండానే (స్త్రీలను 


30 


చేర్చుకొన్నారు. 566 “On the Jaina Doctrine of Stri-mukti". ౧.8. Jaini, Paper 
delivered at the 188th meeting of American Oriental Society, Toranto, 
Canada 1978. 


18. .Gautama the Buddha" Proceedings of the British Academy. Vol. XXIV; 
rpt. 2nd edition, Bombay: Hind Kitabs, 1946. 


19. ఈ శీర్షిక హెచ్‌. జి. వెల్స్‌లో లేదు. A comprehensive Bibiliography, 3rd. Edn 
Middlesex, England:H.G. Wells Society, 1972, Ed. 


నాలుగో (ప్రకరణం 


జ్ఞానోదయం అయిన తరువాత 


“ఈ ప్రపంచంలో రాగ రహితమే నుఖం. ?” 
- ఉదానుడు. 

ఆ గుర్తుంచుకోదగిన పూర్వాహ్నం, జ్ఞానోదయానికి ముందరి రోజు ఉదయం, 
బోధిసత్తుుడు బోధివృక్షం! సమీపంలో ఉన్న అజపాల వటవృక్షం క్రింద ఆసీనుడై ఉండగా 
సుజాత అనే ఓ వదాన్య, ప్రత్యేకంగా తయారు చేసిన పాయసాన్ని ఏమీ ఆశించకుండ 
అతనికి అరంచంది., ఈ భోజనాన్ని అతడు ఆరగించాడు. అతని జ్ఞానోదయం తరవాత 
ఏడువారాలు ఉపవాసం చేస్తూ ప్రశాంతంగా, గాఢధ్యానంలో బోధివృక్షం క్రింద, దాని 


పరిసరాల్లో కాలం గడిపాడు. 
ఆ ఏడు వారాలు : 
మొదటి వారం 
మొదటి వారం అంతా బుద్దుడు, బోధి వృక్షం క్రింద ఒకే ఆసనంలో కూరిఇని, విముక్తి 
సుఖాన్ని" ఆనందిసూ గడిపాడు. 


ఆ ఏడు రోజులు అలా గడిపాక, బుద్దుడు ఏకా(గ్రతా బ్రతి నుంచి బయటికి వచ్చి, రాత్రి 
ప్రధమ యామాన, ప్రతీత్య సముత్స్ఫాదం (పొంది పుట్టుట = కారణం లేకుండ ఏదీ 
పుట్టదు) మీద కేంద్రీకరించాడు: “ఇది (కారణం) ఉంటేనే అది (ఫలితం) ఉంటుంది. 
ఇది పుట్టడం నల్లనే (కారణం) అది (ఫలితం) పుడుతుంది.*ే 


అ ఎద్య మిద ఆధారపడి సంఖారాలు (ధార్మిక అధార్మికలను నిబద్దించే కర్మలు) 
పుడతాయి. 


సంఖారాలు (నిబద్దించే కర్మలు) ఆధారంగా (పునస్సంధించే) విజ్ఞానం (విజ్ఞాన) 
పుడుతుంది. 


విజ్ఞానం (పునస్సంధించే) మీద ఆధారపడి నామరూపాలు జనిస్తాయి. 


నామరూపాల నుంచి షడాయతనాలు సలాయతన వసాయి. 


32 


షడాయతనాలు ( సలాయతనాలు) అంటే ఆరు జ్ఞానేం (దియాలు ఇవి మానసిక చర్వకు 
మూలాధారాలు). 


షడాయతనాల న్తుంచి'స్పర్శ ( ఫన్సు), స్పర్శనుంచి వేదన, వేదన నుంచి తృష్ణ (త్తని), 
తృష్టనుంచి ఉపాదాన ( (గ్రహణం), ఉపాదానం నుంచి భవం (b౭Cంగ॥Nర), భవం నుంచి 
జాతి (పుట్టుక, జాతి నుంచి జరా (ముసలితనం), మరణం, శోకం, పరిదేననం (రోదనం 
= lamentation), దుఃఖ (బాధ) దొమనస్ప) (మానసిక బాధ) ఉపాయాన ( నిస్తుహ) 


లు జనిస్తాయి. 

ఈ విధంగా దుఃఖ (ద్రవ్యం మొత్తం జనిస్తుంది. 

అంతట, బుద్దుడు, దీని కంతటికి అర్జాన్ని ఎరిగి, ఆ సమయంలో, జయ జయ 
థ్యానాలను చేసూ అన్నాడు: 

“శ్రమించే, ధ్యాన పరుడైన బ్రాహ్మణుసోక్తి నిజంగా, ఆ సత్యాలు అవగత మైనప్తుడు, 
అతని అన్న సందేహాలు తీరతాయి, ఎందుకంటె అతనికి సత్యం కారణంతో సహా తెలుసు.” 

రాత్రి రెండో యామాన ప్రతీత్య సముత్సాదం మీద అవరోహణ క్రమంలో లోతుగా 


ఇలా పర్యాలోచించాడు: “ఈకారణం లేక పోతే ఈ ఫలితం లేదు; ఈ కారణం విచ్చేదంతో 
ఈ ఫలితం విచ్చేదం జరుగుతుంది.” 


అవిద్యానాశంతో సంభఖారాలు, సంఖారాల నాశంతో నావురూపాలు, నామురూపాల 
నాశంతో షడాయతనాలు, షడాయతనాల నాశంతో స్పర్శ, స్పర్శా నాశంతో వేదన, వేదన 
నాశంతో తృష్ణ, తృష్ణనాశంతో ఉపాదానం, ఉపాదాన నాశంతో భవం, భవం వినాశంతో 
జన్మ, జన్మ నాశంతో జరా, మరణ, శోక, పరిదేవన, దుఃఖ, దొమనస్స, ఉపాయాసల 
నాశం జరుగుతుంది. 


ఈ విధంగా దుఃఖ ద్రవ్యం మొత్తంగా అంత రిస్తుంది. అంతట ఆ మహాజ్ఞాని, 
దీనికంతటికి అర్థాన్ని తెలుసుకొని, ఆ సమయంలో సంతోషంతో విజయాధ్యానం చేసూ 
అన్నాడు: ds తీవ్రంగా శ్రమించే ధ్యాన ఆయిన బ్రాహ్మణునికి ఈ సత్వం గోచరమైనప్తుడు 
అతని సందేహాలన్ని నివృత్తి అవుతాయి. ఎందుకంటే అతనికి కారణ నాశనం అధ్దమైంది.?' 

మూడో యామాన, ఆ మహామహుడు, ప్రతీత్వ సముత్సాద ఆరోహణ, అవరోహణ 
క్రమాలను ఇలా పర్యాలోచించాడు: “ఈ కారణం ఉంటే, ఈ ఫలితం ఉంటుంది; ఈ 


కారణం రావడం వల్ల ఈ ఫలితం వస్తుంది. ఈ కారణం లేకపోతే ఈ ఫలితం ఉండదు. ఈ 
కారణనాశం వల్ల ఈ ఫలితం నాశం అవుతుంది.?' 


33 


అవిద్య కారణంగా సంఖారాలు ... అన్ని వరుసగా. 

ఈ ఎఐధంగా దుఃఖ [ద్రవ్యం జనిస్తుంది. 

అవిద్య నాశంతో సంభారాల నాశం... అన్ని వరుసగా 

ఈ వఎధంగా దుఃఖ ద్రవ్యం మొత్తం నాశం అవుతుంది. 

అప్పుడు బుద్దుడు, దీని కంతటికి అర్థం తెలిసిన వాడై, ఆ సమయంలో, సంతోషంతో 
జయధ్యానం చేశాడు; 


““ శ్రమించే ధ్యాని అయిన బ్రాహ్మణునికి నిజంగా ఈ సత్యాలు అవగతమై నప్పుడు, 
సూర్యుడు ఆకాశాన్ని వెలుగుతో నింపి నట్టు, అతడు మారుని సంఘాన్ని పెకలించి, 
ప్రకాశినాడు”. 


రెండో వారం 


రెండోవారంలో పెద్దగా చెప్పుకో దగిన సంఘటనలు ఏవీ లేక పోయినా ఆయన మౌనంగా 
ప్రపంచానికి ఒక ధార్మిక పాఠాన్ని బోధించాడు. తాను జ్ఞానోదయం కోసం, ఏ చెట్టు క్రింద 
కూర్చొని సమరం సాగించాడో, ఆ కదలని మెదలని ఆ బోధి వృతానికి కృతజ్ఞతా పూర్వంగా. 
నికి కొంచెం దూరంలో నిలబడి దాని వంక అనిమేష్క నేతుడై చూసూ ఓ వారం పాటు 
గడిపాడు 


ఈ ఉదాత్త ఆదర్శ ఉదాహరణ ననుసరించి, ఆయన జ్ఞానో దయానిక్తి జ్ఞాపకచహ్నమైన 
ఆ బోధివృషానికే కాదు, దాని నుంచి వచ్చిన చెట్టకు గూడ గౌరవ పురస్సరంగా ఈ నాటికీ 
ఆయన అనుచరులు నమస్కరిస్తారు. * 


మూడో వారం 


బుద్దుడు మూడో వారమైనా గూడ తన తాత్కాలిక నివాసమైన బోధివృష్షాన్ని వదలక 
పోయ టప్పటికి, అతనికి జ్ఞానోదయం కాలేదేమోనని దేవతలకు అనుమానం వచ్చింది. 
బుద్దుడు వారి అనుమానాలను పసి కట్టాడు. వారి సందేహాలను తీర్చడానికి తన మానసిక 
శక్తులతో ఆభరణా లంకృతమైన ఒక పరి క్రమపధాన్న ( నడవ) ఏర్పరుచుకొని, ఆ బాటమీదే 
ఓ వారం పాటు అటు ఇటూ పరిక్రమించాడు (నడిచాడు). 


నాలురో వారం 


నాలుగోవారం అతడు ఆభరణ భూషిత వుందిరంలో కూర్చొని అభిధమ్ము 
( ఉన్నతబోధ) సంబంధమైన గూఢార్డాలను పర్యాలోచించాడు. అతని దేహం, మనస్సులు 


34 


ఎంతగా పరిశుద్దం అయ్యాయంటే, అభిధమ్మంలో ఎడ పుస్తకమైన “సంబంధాల (ప్రకరణం 
(ప్రథ్దాన = Book of relations) మిద అతడు దృష్టి నిలిపినపుడు, అతని దేహం నుండి 
ఆరు రంగుల కిరణాలు వెలువడ్డాయని" గ్రంథాలు చెబుతున్నాయి. 


ఐదో వారం 


ఐదో వారంలో గూడ బుద్దుడు, బోధివుక సమీపంలో ఉన్న ప్రసిద్ద అజపాల వటవృక్షం 
(క్రింద, ఒకే ఆసనంలో ఉండి, విముక్తి సుఖాన్ని ఆనందించాడు. అతడు తన అత్యుత్తమ 
ఫ్టీతి నుంచి లేచి బయటికి వచ్చి నప్పుడు, ఒక డాంబికుడైన బ్రాహ్మణుడు అతని దగ్గరకు 
వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తరవాత అబ్రాహ్మణుడు బుద్దుని ఇలా ప్రశ్నించాడు:. 
“హా గౌరవనీయ గొతమ, ఏ విధంగా ఒకడు బ్రాహ్మణు డవుతాడు? బ్రాహ్మణుడు 
కావడానికి ఏమేమి చేయాల్సి ఉంటుంది?” 


సమాధానంగా బుద్దుడు జయ ధ్యానం చేసి ఇలా అన్నాడు: 


““చెడును వదిలినవాడు, అహంకారడాంబికాలు లేనివాడు, మలినాల నుంచి విముక్తమైన 
వాడు, ఆత్మనిగ్రహం కలిగిన వాడు, జ్ఞాని అయిన వాడు, బుజు మార్గాన జీవితం గడిపిన 
వాడు, బ్రాహ్మణుడని చెప్పుకోవచ్చు. అంతకంటె ఈ ప్రపంచంలో ఎక్కడా అతనికి బౌద్దత్యం 
లేదీ”, 


జాతక వ్యాఖ్యానం (ప్రకారం, ఈ వారంలోనే, మారునికూతుళ్ళు అయిన త్తు అరతి, 
రాగాలు వారి మాయా మంత్రాలతో బుద్దుని వశం చేసు కోవాలని వ్యర్థ ప్రయత్నం చేశారు. 


ఆరో వారం 


అజపాల వృక్షం నుంచి బుద్దుడు ముచలింద వృతం దగ్గర చేరాడు. అక్కడ ఆరోవారం 
గడిపాడు, విముక్తానందాన్ని ఆస్వాదిస్తూ. ఆ సమయంలో ఆకస్మికంగా పెద్ద వాన పడింది. 
అనేక రోజుల పాటు, వర్షపు మేఘాలు, చికటి వాతవరణం, చలిగాలులు అలాగే ఉండి 
పోయాయి. 


అప్పుడు నాగరాజైనీ ముచలిందుడు తన నివాసం నుంచి బయటికివచ్చి, బుద్దుని 
శరీరాన్ని చుట్టుకొని, తన పడగతో అతని శిరస్సును కప్పుతూ, చలి, వాన గాలుల నుంచి 
అతనిని కాపాడాడు. 


ఏడో రోజు చివర ముచలిందుడు, వాతావరణం తెరపు ఇవ్వగానే, బుద్దుని శరీరాన్ని 
వదిలి వేశాడు. ఆ తరవాత తన సర్ప రూపాన్ని విడిచి, ఒక యువకుని రూపం ఎత్తి, బుద్దుని 
ముందు, చేతులు జోడించి నిలబడ్డాడు. 


35 


అప్పుడు బుద్దుడు సంతోషంతో జయధ్యానం చేశాడు: 


తృప్తి చెందిన వానికి, సత్యం తెలిసిన వానికి చూడదగిన వానికి ఏకాంత, మంత సుఖం 
మరొకటి లేదు. మంచితనం సుఖం. అలాగే సర్వజీవుల యెడ సంయమనం. విరాగం (౧౦౧- 
attachment) సుఖం. అలాగే ఇంద్రియ వాంఛలను అధిగమించడం. “నేను? అనే 
అహంకారాన్ని అణచివేయడం వాస్తవానికి అన్నింటిని మించిన సుఖం” 


ఏడో వారం 

రాజాయతన వృక్షం నీడలో బుద్దుడు విముక్తానందాన్ని ఆస్వాదిసూ ఏడోవారం 
గడనోడు, 
బుద్దుని మొదటి ప్రవచనాలలో ఒకటి: 

అనేక జన్మల ఈ అస్తిత్వంలో 

“ఈ యింటి నిర్మాతను 

అన్వేషిసూ నేను తిరుగాడాను 

కాని కనుక్కో లేక పోయాను. 

తిరిగి తిరిగి పుట్టడం దుఃఖం. 

హే గృహనిర్మాతా'? నీవు దొరికి పోయావు మళ్ళీ నీవు ఇల్లు ఓ కట్టు లేవు. 

నీ వాసాలు * విరిగి పోయాయి. వెన్నుగాడి వాసం * బదా బదలైంది. 

మనస్సు అసంఖారాన్ని ( నిరూపాధికతను) పొందింది. 

తృష్ణ రాహిత్యం జరిగింది.” 

అతనికి జ్ఞానోదయం అయిన అదే రోజు ఉదయం, బుద్దుడు సంతోషంతో జయథధ్యానం 


(ఉదానం) చేస్తూ అన్నాడు. ఆయన పలుకులు అతని అత్యున్నత నైతిక విజయాన్ని, అతని 
ఆంతరంగిక, ఆధ్యాత్మిక అనుభవాన్ని వివరంగా వరించాయి. 


ఈ అస్తిత్వంలో ని గత పరిభ్రమణాలలో దుఃఖాను భవాన్ని బుద్దుడు అంగీకరించాడు. 
ఈ వాస్తవం పునర్హన్మలోని విశ్వాసాన్ని రుజువు చేస్తుంది. ఈ గృహాన్ని నిర్మించిన వాస్తు 
నిల్సిని ఈ దేహాన్ని నిర్మించిన శిల్సిని అతడు కనుక్క్కీలేక పోయిన కారణంగా, అతడు 
పరిభ్రమణాలు చేయక తప్ప లేదు. ఫలితంగా దుఃఖాన్ని అనుభవించిక తప్పు లేదు. ఇది 


3ర 


అతని చివరి జన్మ. ఈ జన్మలో ఆతడు ఎంతగానో తిరిగి, తిరిగి ఏకాంత ధ్యాన ఎథధానాన్న 
కను గొన్నాడు. ఈ విధానానికి అతడు మెరుగులు దిద్దాడు. ఇలాంటి ధ్యానంలో ఉండి, 
నిరంతర అన్వేషణ ఫలితంగా. తన కంటె వెలుపల లేని, తన హృదయాంతరాళం లోనే 
ఉన్న, ఆ అంతుచిక్కని ** శిల్పి?” ని కను గొన్నాడు. అది స్వయం స్పజితమైన తృష్ణ, లేదా 
రాగం. అన్నిటిలో గుప్తంగా ఉన్న మానసిక ధాతువు. ఈ తృష్ణ ఎప్పుడు ఎలా పుట్టిందనేది 
తెలియరానిది. ఎవరైన తాను సృష్టించిన దానిని తాను నాశనం చేయ గలడు. ల్లర్ణతత్వం 
సాధించడం ద్వారా తృష్ణను పెకలించి వేయడమే శిల్సిని కను కోవడం. ల్లర్గతత్వాన్ని ఈ 
పద్యాలలో తృష్టంతంగా పేర్కొనడం జరిగింది. 


స్వయం నిర్మిత గృహం యొక్క వాసాలు - లోభం (పేరాస attachment), దొన 
(విముఖత aversion) మోహ (భ్రమ ॥॥4510౧) మాన ((00౧06॥ గర్వం) దిద్ది 
(మిధ్యా దృష్టి 12156 Vi౭w) విచికిచ్చా (వాస్తవాన్ని శంకించడం 60601) థీన (సోమరితనం 
Sloth) ఉద్రచ్చు (అవిశ్రాంతత 8516550655) అహిరిక (నిస్సిగ్గు నైతికంగా 
Shamelessness) అనాత్తపు ( ధార్మిక అపశ్వాత్తాపం Moral fearlessness) ల లాంటి 
శ్లేశాలు (మలినాలు గ౭5510౧5). ఈ పక్క వాసాలను నిలిపి ఉంచే ఆధారం వెన్నుగాడి 
వాసం అవిద్య. ఇది అన్నిక్లేశాలకు ఆధారకారణం. వెన్నుగాడ అయిన అవిద్యను జ్ఞానంతో 
బదా బదలు చేస్తే గృహం మొత్తం కుప్ప కూలి పోతుంది. ఆ వాంఛనీయమైన ఈ ఇంటిని 
శిల్సి నిర్మించేది ఈ వాసాలు, ఆ వెన్నుగాడితోనే. వాటిని నాశం చేస్తే శిల్పి తిరిగి ఈ 
అవాంఛితమైన ఇల్టు కట్టుడానికి నామా.[గి ఉండదు. 


గృహాన్ని నాశం చేయడంతో, మనస్సు స్వేచ్చ ( అనిబంధిత స్టితి) ను పొందుతుంది. 
ఈ స్వేచ్చ నిర్వాణం. ఐహికమైన దంతా వెనకాతల వదిలి వేయబడుతుంది. కేవలం 
ఐహికాతితమైన నిర్వాణం మాత్రమె మిగులుతుంది. 
పాదసూచికలు : 
1. ఉత్తర భారత దేశంలోని బోధగయ వద్ద ఉన్న ప్రసిద్దమైన రావి చెట్టు. బుద్దుని జ్ఞానోదయ 
సనురంల్‌' ఇది అతనికి ఆశ్రయం ఇచ్చింది, 
అంటే, ల్బర్గతత్వం. ఫలం. 
3. 25వ ప్రకరణం చూడండి. 
4. బ్రాహ్మణ పదానికి అర్దం వేదాధ్యయనం చేసిన వాడు. దీనిని మామూలుగా పూజారి వర్గానికి 
అన్వయిస్తారు. కొన్ని సార్టు బుద్దుడు ఇదే పదాన్ని దుఃఖాన్ని త్యజించిన వానికి, అంటే బుుషికి 
అన్వయిసాడు. 


37 


10. 


1l. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 


ఈ గ్రంథంలో “బ్రాహ్మణి” పదాన్ని బుషీ పరంగానే ఉపయోగించడం జరిగింది. “బ్రాహ్మిన్‌” 
పదం ఒక (ప్రత్యేక వర్ణానికి చెందిన సభ్యుని సూచించడానికి ఉపయోగించ బడింది. 

బుద్దుడు నిలబడిన స్ట్రానంలోనే అశోక చక్రవర్తి ఒక చైత్యాన్ని నిర్మించాడు. దీనిని “అనిమినలొచనా 
చెతియ అంటారు. అది ఇప్పటికీ ఉంది. 

బోధి వృషం కుడికొమ్మను సంభుమి(త్రధేరి సింహళం తీసుకు వెళ్ళగా, దాన్ని రాజు 
దేవానాముపీయతిన్సు అనూరాధపురంలో నాటాడు. 2200 సంవత్సరాల వయస్సు న్నప్పటికీ, 
అది ఇప్పటికీ కొమ్ములు రెన్ములు వేసి చిగురిస్తూనే ఉంది. 

అవి నీలం, పీత, లోహిత, ఒదాత (శ్వేత) నారింజ (మళా జౌద్ధ) ఇంక ఈ ఐదురంగుల 
సమ్మిశ్రణం. (వభినర) 

ఉదాన, P. 3 


ఈ మూడింటిని, మూర్తీభవించిన క్షేశాలు అన లేము. ఎందుకంచె ఈ సంఘటన జ్ఞానోదయం 
తరవాత జరిగింది. 


నాగరాజు మానవుడు కావడానికి వీలు లేదు. ఒక సాము, మానవ రూపాన్ని ఎత్తి భిక్కుగా 
జీవించినట్లు వినయ పిటుకం చెబుతున్నది. 

ఉదాన P. 10 

అంటే త్త 

దేహం 

శ్లేశాలు 

అవిద్య 

నిర్వాణ 


ప్రసిద్ద సంతోష జయధ్యానం ధమ్మవదంలో కనిపిస్తుంది. V. 153, 154. 


ఐదో (ప్రకరణం 
ధర్మబోధకు ఆహ్వానం 


“ఎవడు ధమ్మాన్చి తనదిగా చేసుకొంటాడో, అతడు ప్రశాంత 
మనన్కుడై నుఖంగా జీవిస్తాడు. జ్ఞాని అయిన వాడు ఆర్యులు 
ఆవిష్కరించిన ధమ్మంలో ఎప్పుడూ నంతోషంగా ఉంటాడు”. 


- ధమ్మపద, ౪. 79. 
ధమ్మమే గురువుగా 


జ్ఞానోదయం అయిన తరవాత ఒకసారి బుద్దుడు నెరంజ్ఞురా నది ఒడ్డున ఉన్న అజపాల 
వటవృక్షం క్రింద కొంతకాలం, గడిపాడు. అతడు ఏకాంత ధ్యానంలో ఉండగా ఈ క్రింది 
ఆలోచన మదిలో మెదిలింది. 


“వినయ విధేయతలు, గౌరవాభివాదాలు చూపించు కోవడానికి ఒక మనిషి అవసరం. 
అటువంటి వాడు లేకుండ జీవించడం దుష్కరం. నేను ఒక సన్యాసిని గాని, బ్రాహ్మణుని 
గాని చేరి, అతనికి వినయ విధేయతలు చూపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది?'' 


అప్తుడతనికి ఇలా అనిపించింది 


ధార్మికతను పరిపూర్ణం గావించు కోవడానికి నేను ఏ బ్రాహ్మణుని దగ్గరో, సన్యాసి 
దగ్గరో, అతనిని గౌరవిస్తూ అతనితో ఉండాలా? ఈ (ప్రపంచంలో ఎక్కడా, దేవతలలో 
గాని, మారులలో గాని, మానవులలోగాని, ధార్మికంగా నాకంటె ఉన్నతంగా ఉన్న, నేను 
గారవించగల, వినయ విధేయతలు చూపించ గల, నేను కలిసి పయనించ గల, మరో 
సన్యాసిగాని, మరో బ్రాహ్మణుడు గాని నాకు కనిపించడం లేదు. 


“ఏకాగ్రతను పరిపూర్ణం కావించు కోవాడానికి, ఒక సన్యాసి దగ్గరో, ఒక బ్రాహ్మణుని 
దగ్గరో, వానికి వినయ విధేయుడనై వానితో పాటు జీవించాలా? ఈ ప్రపంచంలో నాకంటె 
ఏకాగ్రతలో ఉన్నత స్టీతిలో ఉన్న, నేను గౌరవించి, విధేయుడనై ఉండ గలిగిన కలిసి 
జీవించగల, మరో సన్వాసిగాని, బ్రాహ్మణుడు గాని లేడు. 


“జ్ఞానాన్ని పరిపూర్ణం గావించు కోవడానికి నేను మరో సన్యాసి దగ్గరో, బ్రాహ్మణుని 


39 


దగ్గరో ఉండాలా? ఈ ప్రపంచంలో జ్ఞానంలో నాకంచె ఉన్నతుడైన బ్రాహ్మణుడు గాని, 
సన్యాసిగాని నాకు కనపడడం లేదు. 


(స్వేచ్చను పరిపూర్ణం గావించుకోవడానికి నేను మరో సన్యాసితోనో, బ్రాహ్మణుని 
తోనో, వానికి వినయవిధేయతలు కనబరుసూ, కలిసి జీవించాలా? అటువంటి వారు ఈ 
ప్రపంచంలో ఎవరూ లేరు”? 


అప్పుడతడు ఇలా ఆలోచించాడు : “అలాంటప్పుడు, ఏ సన్యాసినో, బ్రాహ్మణునో 
కాక, నేను యధార్షీకరణం పొందిన ధర్మాని కే విధేయుడనై ఉంటేనో?.' 

అంతట |బ్రహ్మా సహంపతి, బుద్దుని మనస్సులోని ఆలోచనా సరళిని పసిగట్టి, మడిచిన 
చేతిని చాచిన విధంగా లేదా చాచిన చేతిని మడిచిన విధంగా అతడు బ్రహ్మలోకంలో 
అంతర్జానమై, బుద్దుని ఎదుట నిల బడ్డాడు. తరవాత, ఒక భుజాన్ని పైపంచతో కప్పుకొని, 
కుడ మోకాలిని నేల కాస్స, చేతులు జోడించి బుద్దునికి నమస్కరించి ఇలా అన్నాడు: 

“హీ ఉన్నతుడా! మీరనుకొన్నట్లే, సిద్దుడా! అలాగే, హే దేవా! మహాజ్ఞానులు, అర్హులు 
గతంలో గూడ ఇదే ధర్మాన్ని గౌరవిస్తూ, పాలిస్తూ జీవించారు. 

' “భనిష్యుత్తులో గూడ అర్హులు, మహాజ్ఞానులు ఇదే ధర్మాన్ని గౌరవిస్తూ, పాలిస్తూ 
జీవిస్తారు. 

“(ఘా దేవా! అర్హుడా! ఉన్నతుడా! మహా మహా జ్ఞానీ మీరు ఈ ప్రస్తుతకాలంలో ఇదే 
ధర్మాన్ని గౌరవిస్తూ పాలిస్తూ జీవిస్తారు.” 

ఈ విధంగా బ్రహ్మా సహంపతి పలికి, ఇంకా ఇలా అన్నాడు: 

“భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో, (ప్రజల దుఃఖాన్ని బాపే జ్ఞానోదయమైన 
మహానుభావులు అందరూ కూడా ఈ ఆర్య ధర్మాన్నై పాలించారు, పాలిస్తారు, పాలిస్తున్నారు. 
ఇదే బుద్దుల నీల లక్షణం. అందువల్ల, తము సంక్షేమాన్ని, గ్‌ "ప్పుదనాన్ని, ఆకొాంక్షించేవారు 
బుద్దుల సందెశాన్ని మననం చేసుకొంటూ, ఆర్యధర్మాన్న గారవించాలి.”” ఇలా అని 
బహ్మాసహంపతి చెప్పి, ఆ తరవాత బుద్దునికి నమస్కరించి, ఆయన చుట్టూ కుడివైపుగా 
ప్రదక్షణం చేసి, వెంటనే అంతర్జాన మయ్యాడు. 


సంఘంి గూడ గొప్పదే గనుక, సంఘం యెడల గూడ అతనికి గౌరవం ఉంది. 
ధర్మార్థ బోధకు ఆహ్వానం 


రాజాయతన వృక్షం నుంచి బుద్దుడు అజపాల వటవృక్షం క్రిందకు చేరి ఏకాంత ధ్యానానికి 
కూరి న్నాడు. అపుడు ఆయనకు ఇలా తట్టింది : 


40 


“నేను కనుగొన్న ధర్మం నిజంగా గంభీర మైంది. తేలికగా అర్రమయ్యేది కాదు. 
ప్రశాంతమైంది, అధికృతమైంది, తర్కం పరిధిలో లేనిది, సూవ్ష్మమైంది, జ్ఞానులు మాత్రమే 
అర్హం చేసుకో గలిగింది. ఈ జీవులు విషయ సుఖా సక్తులు. ఈ కారణతా సంబంద్రమైన 
““ ప్రతిత్య సముత్సాదంి” (కారణం లేకుండా ఏదీ జరగదు) తేలికగా అర్ధం కాదు. ఈ 
నిర్వాణం గూడ - ఉపాధుల ఉచ్చెదం, కేశాలను వదిలి వేయడం, తృష్ణ నాశం, విరాగం, 
ఉచ్చెదం - అంత తేలికగా అర్హమయ్యే[ది కాదు. ఈ ధర్మాన్నే నేను బోధించ వలసి వస్తే అది 
జనానికి అర్దం కాదు. అది నాకు [పయాసను, అలసటను మాత్రమే మిగులుస్తుంది.” 


అంతట ఈ పద్య పంక్తులు అంతకు ముందు ఎపుడూ సచివ బుద్దునికి తట్టాయి. 


“నేను చాల శ్రమించి ధర్మాన్ని పట్టుకో గలిగాను. దానిని ఇప్పుడు ప్రకటించ వలసిన 
అవసరం లేదు. లాలస, ద్వేషాలతో (ప్రభావితులైన వారు ఈ ధర్మాన్ని తేలికగా అద్దం చేసుకో 
లేరు. లాలస బంధితులు, చీకటిలో ఉన్నవారు ఎదురు ఈదే ఈ ధర్మాన్ని, నిగూఢమైన, 
గంభీరమైన, సూక్ష్మమైన ఈ ధర్మాన్ని, కాన లేరు”. 

ఈ విధంగా పర్యాలోచించిన బుద్దుడు ధర్మార్ధ వివరణకు ఉత్సాహం చూపించ లేదు. 

అప్పుడు బుద్దుని మనస్సులోని ఆలోచనలను చదివిన బ్రహ్మాసహంపతి, ధర్మం విన 
కుండానే ప్రపంచం అంతమవు తుందే మోనని భయపడిన వాడై, బుద్దుని వద్దకు వచ్చి, 
ధర్మబోధ చేయవలసిందిగా ఆయన్ను ఇలా ఆహ్వానించాడు: 


(“హే దేవా! అధికృత మహాశయుడు ధర్మ బోధ గావింతురు గాక! సిద్దుడు (సాధించిన 
వాడు) ధర్మ సూజ్మాన్ని వివరింతురు గాక! ఈ ప్రపంచంలో, కళ్ళల్లో దూళి లేని వారు 
క”ందరున్నారు. వారూ ధర్మం వినకుండానే అంతరిస్తారు. ధర్మాన్ని అర్థం చేసుకొనే వారూ 
ఉన్నారు.” 

ఇంకా అతడు ఇలా అన్నాడు: 

(ప్రాచిన మగధలో ఒక ధర్మం వెలిసింది. అది మాలిన్యంతో కూడు కొన్నది. మలిన 
మనస్కులు తయారించినది అది. మరణరహిత స్థితికి ఈ మీద్వారాన్ని తెరవండి. 
అమలినుడైన ఈ మహానుభావుడు అర్ధం చేసుకొన్న ధర్మాన్ని వారు విందురు గాక! శిలా 
పర్వతా గ్రాన నిల బడ్డ ఒకడు ఎలాగైతే చుట్టూ ఉన్న వారిని చూస్తాడో, అలాగే ఈ సర్వేక్షుడు, 
ఈ మహాజ్ఞాని, ధమ్మ స్రాసాదాన్ని అధివసించుగాక! జరా మరణాలకు దుఃఖానికి గురైన 
జనాళిని దుఃఖ రహితుడైన ఈ మహానుభావుడు కనికరించుగాక! 


““ఓ వుహా విరా లే. సమర విజేత, సార్దవాహా, బుణ విముక్తుడా, లే. లేచి ఈ 


41 


ప్రపంచంలో తిరుగాడు! బుద్దుడు ధర్మ ధ్ర గావించు గాక! ధర్మాన్ని అర్దం చేసుకొనే 
వారు తపుకుండా ఉంటారు, 


అతడు అలా అన్నప్పుడు బుద్దుడు అతనితో ఇలా అన్నాడు: 


“హీ బ్రహ్మా! ఇదిగో నాకొచ్చిన ఆలోచన ఇది: *నేను అర్ధం చేసుకొన్న, (గ్రహించిన 
ధర్మాన్ని, లాలస, ద్వేషాలతో నిండిన వారు, అంత తేలికగా అద్ధం చేసు కోలేరు. లాలస 
నిండిన వారు, చీకటిలో ఉన్నవారు, ఈ ధర్మాన్ని కన లేరు. అది వారికి ఎదురీత. గహనం, 
గభీరం, సూక్ష్మం, చూడ కష్టతర మైంది. ఇలా ఆలోచించిన నా మనస్సు ని ప్రి యాత్మక 
మైంది. ధర్మ బోధకు ఇష్ట పడడం లేదు.”' 

బ్రహ్మాసహంపతి మరో మారు వేడు కొన్నాడు. కాని బుద్దుని సమాధానం మాత్రం 
అదే. 


అతడు మూడో సారి వేడుకోగానే, బుద్దుడు జీవుల యెడ కరుణతో, ప్రపంచాన్ని బుద్ద 
దర్శనం (Buddha vision) తో సర్వేక్షించాడు. 


ఇలా ప్రపంచాన్ని చూడ గానే బుద్దునికి, కొంత మంది కళ్ళల్లో తక్కువ మట్టి ఉన్నవారూ 
(అంతగా పొరలు కమ్మని వారు), కొంత మంది కళ్ళల్లో ఎక్కున ధూళి ఉన్న వారూ 
(బాగా పొరలు కమ్మినవారు), కొంతమంది తెలివైన వారూ అయితే, కొంతమంది మంద 
బుద్దులు, కొంతమంది మంచి వారైతే, కొంతమంది చెడ్డనారూ, కొంతమంది తేలికగా 
బోధించడానికి వీలైన వారు, కొత మంది కష్టంగా బోధించ దగిన వారూ కనిపించారు. 
భయంతో దు:ఖాన్ని, ఆవలి జీవితాన్ని అసలు చూడ గలిగిన వారు లేనే లేరని గమనించాడు. 


నీల, లోహిత లేదా తెల్ల తామర కొలనులలో కొన్ని పద్మాలు నీళ్ళల్లోనే పుడతాయి. 
కొన్ని నీళ్ళల్లోనే పెరుగుతాయి. కొన్ని నీళ్ళల్లో మునిగే ఉంటాయి. నీళ్ళల్లో మునిగే వృద్ది 
చెందుతాయి. కొన్ని నీళ్ళలోనే పుట్టి నీళ్ళల్లోనే పెరిగి, ఉపరితలం మీద ఉంటాయి. మరి 
కొన్ని నీళ్ళల్లోనే పుట్టి, నీళ్ళల్లోనే పెరిగి నీళ్ళల్లోంచి బయటికి వచ్చి, నీటిని తాక కుండ 
ఉంటాయి. అలాగే “బుద్దదర్శనం'తో అతడు ప్రపంచాన్ని వీక్షించి నప్పుడు జీవులు తమ 
కళ్ళల్లో దుమ్ము లేని వారు, (పొరలు కమ్మని వారు= విషయాలను స్వచ్చంగా స్పష్టంగా 
చూడ గలిగిన వారు) ఎక్కువ దుమ్మున్నవారు, తెలివైన వారు, తెలివి లేనివారు, తేలికగా 
బోధించ తగిన వారు, అలా బోధించడానికి వీలు లేని వారు, మంచి, చెడు లక్షణాలున్న 
వారు, భయంతో దుఃఖాన్ని ఆవల ప్రపంచాన్ని చూడ లేని వారు అతనికి కనిపించారు. అప్పుడు 
బుద్దుడు, ఒక పద్యాన్ని బ్రహ్మా సహంపతిని ఉద్దశించి చెప్పాడు: 


42 


చెవులున్న వారు ఎవరైనే దాన్ని విశ్వసిస్తే అటువంటి వారికే “మరణ రహిత స్టితి ద్వారాలు 
తెరిచి ఉంటాయి. ఇందులో ఉన్న కష్టం తెలిసిన వాడిని కనుక్క ఓ బ్రహ్మా ఈ వైభవో 
పేతమైన, బ్రహ్మాండమైన ధర్మాన్ని నేను జనానికి బోధించ లేదు.” 


బుద్దధర్మాన్ని వినడానికి తానే ఒక పరికర మైనందుకు, బ్రహ్మా సంతోషించిన వాడై, 
బుద్దునికి గౌరవ పురస్సరంగా నమస్కరించి, అతనికి కుడిప్రక్కగా ప్రదక్షిణం చేసి, వెంటనే 
మాయ మయ్యాడు 
ఇద్దరు ప్రధమ శిష్యులు 

అతని చిరస్మరణీయమైన నలభై తొమ్మిది రోజల ఉపవాసం తరవాత, బుద్దుడు 
రాజాయతన వృక్షం క్రింద కూర్చొని ఉండగా ఇద్దరు వ్యాపారులు - ఒకడు తపస్సు 


రెండోవాడు భృల్లిక - వీరిద్దరు ఉత్కళ (ఒరిస్సా) నుంచి - ఆదారి గుండా వెళ్తున్నారు. 
అప్పుడు, వారిద్దరికి గత జన్మలో, రక్త బంధువైన ఒకదేవతో, వారితో ఇలా అంది : 


“బుద్దుడు రాజాయతన వృక్షం క్రింద, తన జ్ఞానోద యానంతరం నివసిస్తున్నాడు. 
తేనె తొట్టెతో గోధుమ పిండితో ఆయనను సేవించండి. అది మీకు ముంచి చేస్తుంది.” 

ఈ స్వర్ణానకాశాన్ని వారు సద్వినియోగం చేసు కొన్నారు. వారిద్దరు ఆయన దగ్గరకు 
చేరి, గౌరవాభివాదాలు చేసి, తమ క్షేమం కోసం, తామిచ్చే భిక్షను స్వీకరించ వలసిందని 
బుద్దుని వేడు కొన్నారు. 


అప్పుడు ఆయనకు ఇలా అనిపించింది : 


““తథాగతు లెవరూ అన్నాన్ని చేతుల్లో స్వీకరించరు. మరి నేనెలా తేనె తొట్టెను, పిండిని 
అందుకో గలను? 

వెంటనే నలుగురు రాజులు బుద్దుని అంతరంగాన్ని అద్దం చేసుకొని, నాలుగు దిశఖీ 
నుంచి నాలుగు రాతి చిప్పులిను సమర్సించ ఇలా అన్నారు. (“ఘే దేవా! తమరు వీటితో 
తేనెను, పిండిని స్వీకరించ వచ్చు.” 


బుద్దుడు దయా పూర్వకంగా సమయానికి పనికి వచ్చిన ఆ బహునుతులను స్వీకరించి, 
వ్యాపారు లర్సించిన వినయ పూర్వక కానుకలను అందుకొని, సుదిర్హ ఉపవాసానంతరం, 
భోజనం చేశాడు. 


భోజనానంతరం వ్యాపారులు ఆయన పాదాలకు సాష్టాంగ ప్రమాణం చేసి, ఇలా అన్నారు: 


43 





“ఘే దేవా మేము మిమ్ము శరణు వేడు తున్నాము. ధర్మాన్ని శరణు వేడు తున్నాము. 
జీవితాంతం శరణు వేడే మమ్ము మీ ఉపాసకులుగా స్వీకరించండి”. 


వీరే మొదటిగా బౌద్దాన్ని స్వీకరించిన ప్రధమ ఉపాసకులు. బుద్దుని, ధర్మాన్ని శరణు 
చెతడధ ద్వారా బొద్దు లయ్యారు. ద్వి పుటీ సూత్రాన్ని ఉచ్చరించారు - బుద్దం శరణం 
గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి - అంటూ, 


ధర్మబోధ కోసం కాశీ వెళ్ళే దారిలో 


ధర్మ బోధకు అంగీకరించిన తరవాత, అతనికి వచ్చిన మొదటి ఆలోచన : “నేను 
మొదటిగా ఈ ధర్మాన్ని ఎవరికి చెప్పాలి? ఎవరు దానిని త్వరగా అర్దం చేసు కొంటారు? 
అవును అక్కడ ఆలారకాలాముండున్నాడు. అతడు తెలివైన వాడు. పండితుడు. జ్ఞాని. 
చాలకాలంగా అతని కళ్ళల్లో దూళి ఏమీ లేదు (విషయాలను స్వచ్చంగా సృష్టంగా 
చూడగలుగుతున్నాడు) . నేను ముందుగా ధర్మాన్ని అతనికి చెబితే ఎలా ఉంటుంది? అతడు 
ధర్మాన్ని త్వరగా అర్దం చేసు కొంటాడు. 


అప్పుడు బుద్దుని ఎదుటు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అంది: “దేవా! ఆలారకాలా ముడు 
ఒక వారం క్రితమే గతించాడు.'” 


అతడు-తనాఅసాధారణ దృష్టితో చూసి, అది నిజమే అనుకొన్నాడు. 


ఆ తరవాత అతడు ఉద్దకరామపుత్రు ని గురించి ఆలోచించాడు. వెంటనే ఒక దేవత 
కనిపించి, అతడు అంతకు ముందరి సాయంత్రమే మరణించాడని చెప్పింది. 


బుద్దుడు తన అసాధారణ దృష్టె సారించి అదీ నిజమేనని తెలుసు క్‌ "న్నాడు. 


అంతిమంగా బుద్దుడు, తాను జ్ఞానోదయ సమరం సాగిస్తున్న సమయంలో తనను అంటి 
పెట్టు కొని ఉన్న ఐదుగురు శక్తిమంతులైన సన్యాసులను గురించి ఆలోచించాడు. తన 
అసాధారణ దృష్టితో పరికించి, వారు ఐదుగురు కాశీకి సమీపంలో ఉన్న ఇసి పట్టణం దగ్గర 
“హరిణవనంి లో ఉన్నట్టు అతడు తెలుసు కొన్నాడు. అందుకని కాశీకి బయలు దేరే సమయం 
కుదిరే దాక, బుద్దుడు ఉరువెల లోనే నిలిచి పోయాడు. 


బుద్దుడు రాచబాటున పయనిస్తున్నాడు. తాను జ్ఞానోదయం పొందిన బో థి వృక్షానికి 
గయకు మార్గమధ్యంలో ఉండగా, ఉపకుడనే సన్యాసి ఎదుర బుద్దునితో ఇలా అన్నాడు: 
(మి ఇం([ద్రియాలు స్వచ్చంగా ఉన్నాయి. మిత్రమా, మీ దేహ వర్ణం శుద్దంగా, స్వచ్చంగా 
ఉంది. ఎవరి కోసం మీరు ఈ పరిత్యాగం చేశారు. స్నేహితుడా, ఎవరు మీ గురువు? ఎవరి 
సిద్దాంతాన్ని మీరు ప్రచలితం చేస్తున్నారు? 


బుద్దుడు ఇలా సమాధానం న్‌ న. 

“అన్నింటిని జయించాను. నాకు అంతా తెలుసు. 

అన్నింటి నుంచి వియోగం పొందాను. అన్నింటిని పరిత్యజించాను. 

తృష్ణనాశంలో నేను పూర్తిగా మునిగి ఉన్నాను (అర్హతత్వం). 

నా అంతట నేనే అన్నీ గ్రహించాక, నేను ఎవరిని గురువని చెప్పుకోను? 

నాకు గురువు లేడు”. నాకు సముడైన వాడూ లేడు. 

దేవతలతో సహా ఈ ప్రపంచంలో నాకు ప్రత్యర్హి లేడు. 

ఈ ప్రపంచంలో నేనే అర్హతుడను. 

నేనొక్కడినే మొత్తం జ్ఞానోదయమైన వాణ్ణి. 

(ప్రశాంతుడను, సాంత్వనుడను నన 

ధర్మచ క్ర స్టాపనాద్దం నేను కాశీ వెళ్తున్నాను. 

ఈ అంథ (ప్రపంచంలో మరణ రహిత మృదంగాన్ని నేను వాయిస్తాను.”? 1] 

“అయితే స్నేహితుడా, మీరు జ్ఞర్థతులని, అనంత విజేతలని మీరు ఒప్పు కొంటారా?’ 
అని ఉపకుడు ప్రశ్నించాడు. 

వూలిన్యాల నాశాన్ని సాధించిన విజేత లంటే నా లాంటి వారే. దుఃఖ భాజకమవెన 
ఉపాధులన్నింటిని ( పరిస్టితుల నన్నింటిని) జయించాను. అందుకని ఓ ఉపకా, నన్ను విజేత 
అంటారు,” అని బుద్దుడు సమాధానం చెప్పాడు. 

“అలాగే అవుగాక మిత్రమా !'” అంటూ తుంచి వేసినట్టు మాటాడి, తల ఊపుతూ, 
ప్రక్క దారి వెంట పడి తన మార్గాన తాను వెళ్ళి పోయాడు ఉపకుడు. 

ఈ తిరస్కారంతో విచలితుడు కాని బుద్దుడు ప్రయాణించి ప్రయాణించి, కాశీలోని 
హరిణ వనానికి చెరు కొన్నాడు. 
ఐదుగురు సన్యాసులను కలియడం 


బుద్దుడు రావడాన్ని ఐదుగురు సన్యాసులు దూరంనుంచి చూశారు. అయినా తగిన 
మర్యాద ఇవ్వరాదనే న్నిరయించుకొన్నారు. ఎందుకంటే, బుద్దుడు తన జ్ఞానోదయ సమరంలో 
మామూలు సన్యాసులు పాటించే నియమాలను, ఆచరణలను పాటించలేదు. పెగా ఆ 
ఆచరణ వృధా అని బుద్దుడు అన్నాడు. ఇలా పాటించక పోవడాన్ని యతి పంచకం అపార్ధం 
చేసుకొంది. 


45 


వారిలో వారు ఇలా అనుకొన్నారు : 

“మిత్రులారా, ఆ వచ్చేది యతి గౌతముడు. అతడు విలాస పురుషుడు. అతడు తపో 
నిష్టను వదిలి వేసి సుఖమయ జీవితాన్ని సాగించాడు. అతనికి మనం స్వాగతం పలికి మర్యాదలు 
చేయ వలసిన పని లేదు. అతని భిక్షాపా త్రను, చేలాంచలాన్ని నునం అందుకోవద్దు. అయినా 
ఒక ఆసనం ఏర్పాటు చేద్దాం, ఇష్టమైతే కూర్పొంటాడు. లేక పోతే లేదు.” 


బుద్దుడు వారిని సమీపించాడు. మహోన్నతమైన, శిఫరాయమాణమైన అతని మూర్తిని 
చూసి, గౌరవ పురస్త్సురంగా ఆయన్ను స్వాగతించడం తప్పు, వేరే ఏమీ చేయలెని స్తితిలో 
వారు పడి పోయారు. ఒకడు ముందుకు వచ్చి ఆయన పాత్రను, చేలాంచలాన్ని అందు 
కొన్నాడు. మరొకడు ఆసనం ఏర్పాటు చేశాడు. మరొకడు కాళ్ళు కడుక్కోవ డానికి నీరు 
అందించాడు. అయినా వారు అతనిని పేరుతో పిలిచారు; “ఆవు సా) (మిత్రమా) అని 
పిలిచారు ('“ఆవుసొ'” అనే పదంతో సములను, చిన్న వాళ్ళను సంబోధిస్తారు). 


దీనిని గమనించిన బుద్దుడు వారినుదైశించి ఇలా అన్నాడు: * ఓ భిక్కులారా, తధాగతుని, 
పేరుతో గాని, “ఆవుసొ”” అని గాని సంబోధించ రాదు. తధాగతుడు ఉన్నతుడు. అతడు 
పూర్తిగా జ్ఞానోదయం అయిన వాడు. ఆలకించండి భిక్కులారా, అవుర్హ్యం (అమత) 
సాధించాను. మీకు ధమ్మాన్ని ఉపదేశిస్తాను. నా ఉపదేశాను సారం మీరు నడిస్తే, 
అనతికాలంలోనే, మీ ప్రజ్ఞ, తెలివితేటలతో, ఈ జీవితంలోనే, దేనికోసమైతే కులీన 
కుటుంబీకులు తమ భార్యా బిడ్డలను పరిత్యజించి, ఇల్టు వీడి వస్తారో, ఆ పవిత్ర జీవిత 
సిద్దిని పొందుతారు.” 


అంతట ఆ ఐదుగురు యతులు ఇలా బదులు చెప్పారు: **“ఆవుస్తా గౌతమ, నీవు 

కఠినమైన ఆచరణతో, క్రమశిక్షణతో, బాధాకరమైన కఠోర తపస్సుతో, మానవాతీత విశిష్ట 

జ్ఞానాన్ని, ఆర్యునికి (అరియ) తగిన ప్రజ్ఞ (Insight) ను సాధించ లేదు. మరి ఆ కఠోర 

తపస్సులను వదిలి చేస, విలాస జీవితంలో పడి, తపస్సు మాని, సంపన్షజీవితం గడిపిన 

నికు మానవాతీత విశిష్ట జ్ఞానం, (ప్ర్ఞులు - ఆర్యునికి తగినవి - ఎలా పొందావు?”” 
దానికి వివరణగా బుద్దుడు ఇలా చెప్పాడు : 


“ఓ భిక్కులారా''! తధాగతుడు విలాస జీవితం గడప లేదు. జ్ఞాన సమరం మాన 
లేదు. సంపన్న జీవితం సాగించ లేదు. ఉన్నతుడే తథాగతుడు. అతడు పూర్తిగా జ్ఞానోదయమైన 
వాడు. ఓభిక్కులారా వినండి, అమర్హ్యతను (అమత) సాధించాను. నేను ధమ్మాన్ని 
ఉపదెశిస్తాను. నా ఉపదేశాను సారం మీరు నడుచుకొంటే, అనతి కాలంలోనే, దేనికోసం 


46 


అయితే కులీన కుటుంబీకులు ఇల్టు, వాకిలి వదిలి వస్తారో, ఆ పవిత్ర జీవిత సిద్దిని మీరు 
పొందగలరు.” 


మళ్ళీ రెండోసారి ఆ శంకామనస్కులైన సన్యాసులు తమ నిస్త్రుహను వ్యక్తం చేశారు. 


బుద్దుడు వారికి నమ్మ బలుకుతూ, తనకు జ్ఞానోదయం కలిగిందని, మళ్ళీ అదే వివరణ 
ఇచ్చాడు. 


మూడోసారి గూడ, ఆ శిలా సదృశ మనస్కులు, మళ్ళీ అదే సందేహాన్ని వెలిబుచ్చారు. 
అప్పుడు వారిని బుద్దుడు ఇలా ప్రశ్నించాడు: ఓ భిక్సువులారా, మీతో నేను ఎప్పుడైనా 
ఇలా మాటాడిన సందర్భం ఉందా?”” 


“ఎప్పుడూ లేదు, దేవా!” 


బుద్దుడు మూడో సారిగూడ తనకు జ్ఞానోదయం అయిందని, తన ఉపదేశం ప్రకారం 
నడుచు కొంటే, వారూ సత్యాన్ని గ్రభాంచ వచ్చునని చెప్పాడు. 


బుద్దుని పవిత్ర పెదవులు నుంచి వెలువడిన నిష్కపట వాక్యవది. వారి అభిప్రాయాలు 
విలా సదృశాలే అయినా, సంస్కార యుతులైన ఆ ఐదుగురు సన్యాసులు బుద్దుడు సాధించిన 
గొపు విజయాలను పూర్తిగా విశ్వసించారు. అతని మీద అతని ధార్మిక మార్గదర్శకత మీద 
వారికి నమ్మకం కుదిరింది. 


అతని మాటలను నమ్మారు. అతని బోధను వినడానికి కూర్చొన్నారు. 


ముగ్గురు సన్యాసులు భిక్షకు వెళ్ళగా, మిగిలిన ఇద్దరకు బుద్దుడు ఉపదెశం గావించాడు. 
ముగ్గురు తెచ్చిన భిక్షతో ఆరుగురు సర్దుకొన్నారు. ఈసారి ఇద్దరు భిక్కులు భిక్షకు వెళ్ళగా 
మిగత ముగ్గిరికి బుద్దుడు ఉపదేశం గావించాడు. ఇద్దరు తెచ్చిన భిక్షతో ఆరుగురు సర్దు 
కన్నారు. 


జన్మ జరా, మరణ, దుఃఖ, క్షేశాలకు అతితులు కాని ఆ యతులు ఈ విధంగా 
బుద్దుని చేత హెచ్చరించ బడి, ఉపదేశితులై జీవిత సత్యాన్ని గ్రహించారు. జన్మ జరా, 
మరణ, దుఃఖ కైక రహిత, అనన్య అతిత శాంతిని, నిర్వాణాన్ని కనుగ్‌ "న్నారు. వారి విముక్తి 
అపరివర్తనీయమనే జ్ఞానం, అది వారి చివరి జన్మ అనే జ్ఞానం, ఇక ఈ స్టీతి మరల ఉండదనే 
జ్ఞానం, వారికి కలిగింది. 


నాలుగు ఆర్వసత్యాలతో కూడిన ధర్జుచ క్రద్రవర్ధనో ( ధభమ్మవక్కప్పవత్తన) వారికి బుద్దుడు 
చెప్పిన మొదటి పాఠం. దానిని వినగానే, వారిలోకి పెద్దవాడైన కొండణ్ణ్ఞ బుష్వత్వంలో 


47 





ప్రధవుదశను పొందాడు. వురికొంత ఉపదేశం-పొందిన తరవాత మిగతా నలుగురు 
“సొతాపత్తి (ఏరుదాటగల వారయ్యారు) ని పొందారు. ఆత్మరాహిత్యతతో వ్యవహరించే 
“అనత్తలక్స్కన నుత్తో (ఆనాత్మ లక్షణ సూత్రం) వినడంతో ఐదురుగు సన్యాసులు 
బుషిత్వంలో అంతివముదశ అయిన ల్లల్ణతత్యాన్ని పొందారు. 


విదుగురు మొదటి శిష్యులు 


ఈ విధంగా ల్లరతత్యోన్ని పొందిన, కొండళ్లి, బద్దియ, నప్పు, మహానాము, బ్రాహ్మణ 
వంశానికి చెందిన అస్పుజి, అనే ఐదుగురు బుద్దునికి ప్రధమ శిష్యు లయ్యారు. 


గౌతముడు పసివాడుగా ఉన్నప్పుడు నామకరణ మహోత్సవానికి ఆహ్వానితులైన ఎనిమిది 
మంది బ్రాహ్మణులలో కొండళ్లు అందరికంటె పిన్న వయస్కుడూ, తెలివైనవాడు. మిగత 
నలుగురు వృద్దబ్రాహ్మణులు. గౌతముడు బుద్దత్వం కోసం సమరం సాగిస్తున్నప్తుడు, ఈ 
బోధిసత్వుని ఆగవునం 5 'సం ఈ ఐదుగరు .సన్యాసులుగా అడవికి నిష్క్రమించారు, 
గౌతముడు ఉపయోగంలేని ఉపవాసాలను, కఠోర తపస్సును వదిలి, చిక్కిపోయిన తన 
శరిరాన్ని వమూమూలు ప్రతికి తెచ్చు కోవడానికి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకొంటు 
న్నప్పుడు, వీరు అతనిని వదిలి ఇసి పట్టణానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళి పోయిన తరవాత 
కొద్ది కాలానికే బోధిసత్వునికి బుద్దత్వం కలిగింది. 


గౌరవనీయ కొండణ్ణ మొదటి ల్లర్లతుడు అయ్యాడు సంఘం సభ్యులలో ముఖ్యమైన 
వాడయ్యాడు. ఐదుగురులో ఒకడైన అస్సజి బుద్దుని ముఖ్యశిష్యుడయ్యాడు. ఇతడే 
సారిపుత్రుని బౌద్దానికి మార్చాడు. 


పాదసూచికలు: 
1. అంగుత్తరనికాయ్య 11,4,3,1, ౧.20 Gradual Sayings, 11, P. 20. 


2. సంఘం స్థాపించబడిన చాల కాలం తరవాత, శ్రావస్తి దగ్గర జెత వనంలో ఉండగా బుద్దుడు ఈ 
ఉపన్యాసం చేశాడు. తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చీనరాలను (చేలాంచలాన్ని) రాణి 


మహో ప్రజాపతిని సంఘానికి అందించనలసిందని కోరడం ద్యారా అతడు సంఘం యెడ తన 
గొరవాన్ని ప్రదర్శించాడు. 


48 


10. 


11. 


12. 


వ్యుజ్రిమనికాయ, 1,2,6, “అరియ వరియన నుత్తి చూడండి. 


దేనత లంటే అంతరిక్ష దేవతలు. వీరు మామూలు భౌతిక నేత్రానికి కనిపించరు. ఈ (స్త్రీ 
దేనత పూర్వ జన్మలో వ్యాపార వర్గానికి చెందిన ఆమె. బుద్దుని జీవితానికి సంబంధించిన అనేక 


సందర్భాలలో అమానవ దేవత కనిపించడం చాల ఆసక్తి కరమైన విషయమే. 


సత్తు అరచే వేయించిన పీండి. మధువు అంటే తేనె. ప్రాచీన భారత దేశంలో యా త్రికులకు ఈ 


రెండు అవశ్యక తినుబండారాలు. 
చాతుమ్మువోరాజికలు - నాలుగు దిక్కుల రక్షక దేవతలు. 
నాలుగు పాత్రలు ఒకటిగా కలిసి పోవాలని బుద్దుడు కోరు కొన్నాడని వ్యాఖ్యానం. 


బుద్దం శరణం గచ్చామి (బుద్దుని శరణు వేడుతున్నాను). ధమ్మం శరణం గచ్చామి ( ధర్మాన్ని 
శరణు వేడుతున్నాను). ఇంకా అప్పటికి సంఘం ఏర్పడలేదు గనుక, సంఘం శరణం గచ్చామి 
(సంఘాన్ని శరణు వేడుతున్నాను) అనే మూడో సూత్రాన్ని వారు జపించ లేదు. అర్థవంతంగా 
ఈ మూడు సూత్రాలను జపించడం ద్వారా ఎవరైన బౌద్దుడు కావచ్చును. 

జాతక వ్యాఖ్య ఇలా అంటున్నది : పూజించు కోవడానికి ఏదైన వస్తువును ఇమ్మని బుద్దుని ఈ 
మొదటి బౌద్దులు అడిగి నప్పుడు అతడు తనతలను చేతితో తాకి, కొన్ని వెండ్రుకలను వారికి 
ఇచ్చాడు. 

ఈ అవశేషాలనే రంగూన్‌ లోని నేటి స్వెడ్రాగన్‌ (54/6 0280౧) పగొడ లో ప్రతిష్టించారని 
నిశ్వసంచ బడుతోంది. బర్మాబౌద్దులకు ఇదె ఎంతో గర్వ కారణం. ఈ బృహత్తరమైన గంటాకృతి 
చైత్యం. దూరాన్నంచి చూస్తే బంగారు కొండలా కనిపిస్తుంది. 

శూన్యావరణాన్ని (ఆకించికాయతనం) అందుకొనే దాక బో ధిసత్వునికి రూనాలను బోధించిన 
(ప్రధమ గురువు. 

బోధి సత్వునికి అత్యంత ఉన్నత ఐహిక మానసిక స్టీతి వికాసాన్ని (న ఏవ సంజ్ఞా న ఆసంజ్ఞాయతన 
బోధించిన రెండో గురువు. 


బుద్దుడు ఈ మాటలు అన్న కారణం ఏమిటంటే, అతడు ఏ గురువు సహాయం లేక నే 


జ్ఞానోదయాన్ని సాధించాడు. జ్ఞానోదయానికి ముందు అతనికి గురువులు ఉన్నారు. కాని వారెనరు 


49 


13. 


14. 


15, 


16. 


బుద్ర్దత్వాన్ని పొందే విధానాన్ని చెప్పు లేక పోయారు. అందుకని, బౌద్దం సహజంగానే హిందూ 


వాదంనుంచి పుల్టందనడం సరి కాదు. 

మజ్రిమనికాయ, 1,26, అరియ పరివెనన నుత్తు ని. 171. 
ఆరో ప్రకరణం చూడండి : (ధర్మ చక్ర ప్రవర్తన ఉపన్యాసం) 
శబ్బార్హపరంగా ఏరును దాటగలిగినవాడు. (Stream Winner) 


ఆరో ప్రకరణం చూడండి (అనాత్మలక్షణం పై ఉపన్యాసం) 


ఆరో (ప్రకరణం 
ధర్మ చక్ర ప్రవర్తన సూత్రం 


మొదటి ఉపన్యాసం : 
“అని మార్హాలలోకి అత్యుత్తమ మార్గం ఆష్టంగమాధం. 
అన్ని నత్వాలలోకి అత్ఫుత్తమ నత్వాలు నాలుగు ఆర్య సత్యాలు. 
రాగరహిత స్టీతి అన్నిస్టితులలోకి మంచిది. 
ద్దిపాదులలో అత్వుత్తముడు జ్ఞాన దర్శి”. 


- ధమ్మపద, '/. 273 


పరిచయం: 


ప్రాచీన భారతదేశం విశిష్ట దార్భనికులకు, మతాచార్యులకు ప్రసిద్ది. జీవితాన్ని గురించి, 
జీవిత లత్యూన్ని గురించి వీరికున్న అభిప్రాయాలు భిన్నాలు, వైవిధ్యాలు. బుద్దునికాలంలో 
ఉన్న అరవై రెండు రకాల తాత్విక సిద్దాంతాలను గురించి దీఘనికాయంలోని బ్రవ్మాజాల 
సూత్రం పేర్కొంటున్నది. 

మ రొజులు ప్రబలంగా ఉన్న అన్ని మత సద్దాంతాలకు పూర్తిగ వ్యతిరేకమైంది భాతిక 
వాదుల శూన్య వాదియ సిద్దాంతం. దినిని ప్రతిపాదించిన చార్వాకుని పేరు మీదుగా దీనిని 


అనుసరించే వారిని చార్వాకులు అంటారు, 


(ప్రాచిన భౌతిక వాదాన్ని పాళీలోను, సంస్కృతంలోను “లోకాయత” అంటారు. దీని 
ప్రకారం, మరణంతో మానవుడు ఉచ్చేదిత మవుతాడు (నాశం అవుతాడు). అతడు తనను 
జనింప జేసిన శక్తే ఏదైనా ఉంటే దానిని వదిలి వెళతాడు. వారి ఉద్దేశంలో మరణం అన్నింటికి 
అంతం. ప్రకృత ప్రపంచం మాత్రమే నిజం. “తిను, త్రాగు, సుఖంగా ఉండు, ఎందుకంటె 
అందరూ మరణించేవారే,'” అనే ఆదర్శం వారి మతాదర్శంగా కనిపిస్తుంది. “మతం అనేది 
మతి మాలిన తప్పుడు మార్గం, అదొక మానసిక వ్యాధి.” “ధర్మం (సదాచారం= Virtue) 
అనేది (భాంతి, సుఖభోగమే వాస్తవం. జీవితం అంతం మరణంి'. మంచిదైన, ఉన్నతమైన, 
శుద్దమైన, అనుకంపాయుతమైన (ప్రతి దానిని వారు అవిశ్వాసంతో చూశారు. ఇం(దియ 


51 


సథిర్క స్వార్దం తన ఇష్టాన్ని గట్టిగా ప్రతిపాదించడం లాంటివే గ"పువి. “సహజాతాలు, 
వెరాహం, ప్రకృతి నుంచి వానవునికి సంక్రవబుంచిన వారసత్వం కనుక వాటిని 
నియంత్రించాల్సిన అవసరం లేదు***, అని వారు చెప్పారు. 


ఇది ఒక (ప్రక్క అయితే, రెండో ప్రక్క, ముక్తిఅనేది కఠోర సన్యాసత్వం, వల్ల మాత్రమే 
సాధ్యం అవుతుంది అనేది. ఇది శుద్దమత సిద్దాంతం. పెద్ద పెద్ద సన్యాసులు దీనిని పూర్తిగా 
విశ్వసించారు. బోధిసత్వుడు జ్ఞానసిద్ది కోసం సమరం సాగిస్తున్న కాలంలో ఐదుగురు 
సన్యాసులు ఈ సిద్దాంతానికే కట్టుబడి ఉన్నారు. 


బుద్దుడు గూడ, అతని జ్ఞానసిద్దికి ముందు, అన్నిరకాల, రూపాల, కఠోర తపస్సునే 
టె న్నన ణడ్లి బీ 
ఆచరించాడు. అసాధారణమైన ఆరేళ్ళ సమరం తరవాత, తనను తాను శుష్కింప జేసు కోవడం 
అర్థ రహీతమని అతడు గుర్తించాడు. ఫలితంగా, తన అర్టరహిత, శుష్క కఠోర ఆచరణను 
వదిలి మధ్యమార్గాన్ని చేపట్టాడు. ఇలా మారడం వల్లనే అతని అనుంగు శిష్యులు అతనిని 
వదిలి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ వాళ్లు, (“సన్యాసి గౌతముడు, తపో సమరం మానేసి, విలాస 
జీవితాన్ని సుఖ జీవితాన్ని పరి(గ్రహించాడు,”” అని అన్నారు. 


వారు ఆయన్ను వదిలి వెళ్ళడం ఆయనకు భౌతికంగా కొరతే. ఎందుకంటే, వారు 
ఆయన అవసరాలు తీర్చే వారు. అయినా అతడు నిరాశ చెంద లేదు. వజ్ర సంకల్పుడైన 
బోధిసత్వుడు, వాళ్ళు వెళ్ళి పోవడం ద్వారా తన మానాన తనను ఉండనిచ్చి నందుకు, 
బహుశ సంతోషించి ఉంటాడు. తరగని ఉత్సాహంతో, మళ్లి తెచుకి "న్న శక్తితో, అతని 
జీవిత లశ్యృమైన జ్ఞానోదయం కలిగే వరకు తన సమరం సాగించాడు. 


జ్ఞానోదయమైన తరవాత, కచ్చితంగా రెండు నెలల తరవాత, ఆసాల ( ఆషాడ) పూర్ణిమ 
నాడు, తనకు పరిచర్యలు చేస్తున్న ఆ ఐదుగురు సన్యాసులకు బుద్దుడు తన మొదటి 
పన్యాసాన్ని చేశాడు, 
బుద్భువి మొదటి ఉపన్యాసం 


బుద్దుని మొదటి ఉపన్యాసానికిచ్చిన పేరు ధమ్మచక్కప్పవత్తన (ధర్మ చక్ర ప్రవర్తన). 
దీనిని తరచు “సత్య సామ్రాజ్యంగా! ౩, సదాచార నార్ల రాజ్యం" గా ““ధథధర్మ చక్రలోిగా 
వ్యాఖ్యానించడం జరిగింది. వ్యాఖ్యాతల ప్రకారం ఇక్కడ, “థమ్మంి అంటే జ్ఞానం, “చక్క 
అంటె స్థాపించడం; అందుకని 'ధమ్మ చక్కంి” అంటే, “జ్ఞాన సంస్థాపనం,' ధమ్మ చక్క 
ప్పవత్తన అంటే, జ్ఞాన సంజ్ఞాపనాన్ని వివరించడం. ధమ్మానికి సత్యమని గూడ అర్ధం చెప్పు 


52 


వచ్చు. చక్క అంటె చక్రం. ధమ్మ చక్కప్పవత్తన అంటే అర్దం సత్య చక్రాన్ని తిప్పడం లేదా 
స్టాపించడరే. 

ఈ అత్యంత ముఖ్యమైన ఉపన్యాసంలో బుద్దుడు, తాను కనుగొన్న మధ్యేమార్తాన్ని, 
వివరించాడు. ఇది అతని నూతన బోధ సారాంశం. బుద్దుడు ఆ ఐదుగురు యతులకు ఒక 
హెచ్చరిక చేసూ ఇలా ఉపదేశించాడు: ““స్వసుఖాలలో మునిగి తేలడం ఒక కొస అయితే, 
పూర్తిగా శరీరాన్ని శుష్కింప జేసే కఠోర తపస్సు ఆచరణం మరొక దరి. ఈ రెండు దరులు 
మీకు శాంతిని, మోవ్షాన్ని ఇవ్వవు. కనుక “అతి” పనికి రాదు. ఈరెండు దరులను మీరు 
వదిలి పెట్టండి. మీరు ఇప్పటి వరకు కఠోర సన్యాసాన్ని నమ్మి ఉన్నారు. స్వసుఖ లాలస 
ఆధ్యాత్మిక వికాసాన్ని అరి కడుతుంది. రెండోదైన శరీరాన్ని ఎండగట్టడం బుద్దిని నాశనం 
చేస్తుంది.” అతడు. రెండు మార్గాలను విమర్శించాడు. ఎందుకంటె అతడు తన వైయక్తిక 
అనుభవం ద్వారా వాబి నిరర్రకతను, శుష్కతను తేల్చు కొన్నాడు. ఆ అనుభవం నుంచే, 
పరిపూర్ణతకు, కేవల విముక్తికి దారి తీసే హేతుబద్దమైన, లాభదాయకమైన, అత్యంత ఆచరణ 
యోగ్యమైన మార్గాన్ని ప్రతి పాదించాడు. 


ఈ ప్రధమ ఉపన్యాసాన్ని, బుద్దుడు, కాశీకి దగ్గరలో ఉన్న ఇసి పట్టణ హరిణ వనంలో 
ఉండగా చేశాడు. 

ఆయన ఉపన్యాసాన్ని వినడానికి అక్కడున్న మానవ మాత్రులు, బుద్దునితో ఆరేళ్ళ 
పాటు అతి సన్నిటాతంగా మెలిగిన ఆ ఐదుగురు మాత్రమె. గ్రంథాల ప్రకారం, ఆ 
ఉపన్యాసాన్ని వినే బంగారు అవకాశాన్ని అగోచరులైన అనేక మంది దేవతలు, (బాహ్మాణులు 
దక్కించు కొన్నారు. ఈ ప్రపంచం కాక ఇంకా ఇతర ప్రపంచా లున్నాయని, వాటిల్లో కంటికి 
కన పడని సూక్ష్మ శరీరులు ఉంటారని బౌద్దులు విశ్వసిస్తారు. ఏరే కాక, బహుశ దేవతలు, 
బ్రావన్మాణులు, బహుశ ఆ గప సమయంలో ఉండి ఉండ వచ్చు. అయినా, బుద్దుడు 
ముఖ్యంగా ఉద్దేశించింది ఆ ఐదుగురినే. ఆ ఐదుగురికే ఆయన ఉపన్యసించిందిను. 


మొదట బుద్దుడు వారిని ఏ దరికి అతిగా పోవలదని వారించాడు. అతడుపయోగించిన 
ఈ అలు బదాత, ఆ రిల అంత్యాలు (ఆచివర, ఈ చివర) ఉన్నాయి. వె సన్యాస 
(పబ్బుజితెన) వాటిని కౌగిలించు కోరాదు.”” ఆరెండు అంతాలకు అంటే ఆ చివర ఈ 
చివరలకు (ప్రాముఖ్యం ఇచ్చి చెప్పాడు. “పబ్బుజితి అంటే ప్రపంచాన్ని సన్యసించిన వాడు. 
(పబ్పుజై” అంటే ఇంటిని వదిలి ఇల్లు లేని జీవితాన్ని పరిగ్రహించడం. ) 


బుద్దుని మాటలలో చెప్పాలంటే ఒక అంతం (eXtreme) నిరతం ఇంద్రియ సుఖాలకు 
అంటేపెట్టుకు ఉండడం. ఈ,అంతాన్ని బుద్దుడు నిచమైందిగా, గ్రామ్య మందిగా, ఐహీక 
మైందిగా, అగౌరవ మైందిగా, ప్రయోజనం లేనిదిగా వర్ణించాడు. 


53 


దీనిని బట్టి బుద్దుడు అందరిని ఇల్టువాకిలి వదిలి, భౌతిక సుఖాలను వదులు కొని, 
జీవితాన్ని అనుభవించ కుండ, సన్యాసం తీసుకొని, అడవులకు-పొమ్మన్నాడని అర్ధం చేసుకో 
రాదు. బుద్దుడు అంత సంకుచత మనస్కుడు కాడు. 


దీనిని గురించి ఇంద్రియ లోలుడు ఏవమునుకొన్నా గాని, నిష్పక్షపాతంగా చూస్తే, 
ఇం'దియ సుఖాలు క్షణికాలే నని, అవి.పూర్తి తృప్తి నివవని, చివరికి చేదు అనుభవాలు 
మిగులుస్తాయని తేలుతుంది. ఈ ప్రాపంచిక సుఖాన్ని గురించి మాటాడుతూ బుద్దుడు 
- “మామూలు మనిషికి ధనార్హన, సంపదలను అనుభవించడం, అనేవి రెండూ సంతోషానికి 
మూలం. అవగాహన ఉన్న సన్యాసి ఎవరూ ఈ క్షణిక సుఖాల వెంటపడడు. సగటు 
మానవునికి ఆశ్చర్యం కలిగించే విధంగా, అతడు వాటిని దూరంగా ఉంచుతాడు. ఏది 
మొదటి వానికి సంతోషం కలిగిస్తుందో రెండోవానికి అదే భీతిని కలిగిస్తుంది. ఈ రెండోవానికి 
పరితాగ్గీగం ఒక్కటే సంతోషం ఇవ్వగలదు,” అన్నాడు. 


రెండో అంత్యం (extreme) కఠోర నియమాలతో శరీరాన్ని నిక్షించడం. దీనిని 
మామూలు మనిషి పాటించడు. బుద్దుని దృష్టిలో అది బాధాకరం, హీనం, ప్రయోజన 
రహితం. మొదటి దాని లాగ దీనిని ఐహికమని నీచ మని గ్రామ్యమని వర్ణించ లేదు. ఈ 
మూడు పదాలను ఉపయోగించక పోవడం గమన్నార్లం. నియమం ప్రకారం చెప్పా లంటే, 
ఇంద్రియ సుఖాలను త్యజించిన నిజాయితీ పరుడైన సన్యాసి, ఈ జీవిత దుఃఖాల నుంచి 
విముక్తం చెందడానికి, ఈ బాధాకారమైన పద్దతిని అవలంబిస్తాడు. ఈనిరర్ధక పద్దతిలోని 
బాధాకర అనుభవాన్ని రుచి చూసిన బుద్దుడు, దానిని నిరుపయోగ మన్నాడు. అది బాధను 
పెంచుతుందేకాని తగ్గించదు అన్నాడు. 


బుద్దుడు అసలు విషయాలను స్పష్టం చేసి, తన శ్రోతలలోని దురభి ప్రాయయాలను 
తొలగించాడు. వారి క్రేశ మనస్సులు నిర్మలాలు కాగానే, బుద్దుడు ఈ రెండు అంతాలకు 
సంబంధించిన తన అనుభవాలను చెప్పాడు. 


తాను తథాగతుడుగా ఈరెండు అంత్యాలలోని దోషాలను గుర్తించి మధ్యే మార్లన్ని 
అవలంబించానని బుద్దుడు వారికి చెప్పాడు. ఈ నూతన పధాన్ని లేదా మార్గాన్ని అతడే 
కనుగొన్నాడు. ఈ నూతన దర్శనానికి అతడు “మజ్రిమా వతిపదా*- మధ్యమ మార్గమని 
పేరు పెట్టాడు. ఈ మధ్యమ మార్గాన్ని తన శిష్యులు అనుసరించడం కోసం, దాని అనేక 
లాభాల గురించి చెప్పాడు. ఆ రెండు విరుద్ద అంత్యాల వలె కాక, ఈమధ్యమ మార్గం 
వస్తువులను ఉన్నవాటిని ఉన్నట్టు - చూడ డానికి అవసరమైన ధార్మిక ప్ర (Spiritual 


54 


insight) ను బౌద్దిక జ్ఞానాన్ని (Intellectual ౪4560గ)) ప్రసాదిస్తుంది. ప్రజ (insight) 
స్పష్టతను సంతరించుకొన్నప్పుడు, బుద్ది నిశితమైనప్పుడు ప్రతి దానిని దాని యధార్ద 
రూపంలో చూడ వచ్చు. 


ఇంకా, కేశాలను ఉద్దీసింప చేసే మొదటి అంత్యంలా కాక, ఈ మధ్యమ మార్గం మోహ 
వికారాలను అణచి వేస్తుంది. వ్‌ వల్ల శాంతి చేకూరుతుంది. అన్నింటి కంటె ముఖ్యంగా, 
అది బుషిత్వానిక్షి ఉన్న నాలుగు లోకోత్తర మార్గాలకు, నాలుగు ఆర్వసత్వాలను అర్ధం 
చేసు కోవడానికి, చివరకు, పరమ లక్ష్యమైన నిర్వాణ యధార్టీకరణానికి తీసుకు వెళ్తుంది. 


మరి ఆ మధ్యమ మార్గం ఏమిటి? బుద్దుడు సమాధానం చెబుతాడు: “అది ఆర్య 
అష్టాంగ మార్గం”. ఇందులోని ఎనిమిది అంశాలను ఉపన్యాసంలో పేర్కొన్నాడు. 


మొదటిది సమ్యక్‌ ద్గీ. ఇది బౌద్ధానికి కీలకాంశం. సన్యాసుల శంకలు తీర్చి వారిని 
సరైన మార్గంలో నడప డానికి బుద్దుడు సమ్యక్‌ దృష్టితో ప్రారంభించాడు. సమ్యక్‌ దృష్టి 
“ఒకడు వాస్తవంగా ఏమిటో ఆ జ్ఞానాన్ని అతనికి అంద జేస్తుంది; అది విరాగానికి లేదా 
పరిత్వాగానికి, మైత్రికి, నిరపాయకరతకు సంబంధించిన ఆలోచనలకు దారితీస్తుంది. ఇవన్నీ 
స్వార్ద పరత్వానికి, చెడు సంకల్పానికి, క్రార్యానికి వ్యతిరేకాలు. సరైన ఆలోచనలు (సమ్యక్‌ 
సంకల్పాలు) సమ్యక్‌ వాక్కుకు, సమ్యక్‌ కర్మకు, సమ్యక్‌ ఆ జీవనానికి - ఈ మూడు 
కారకాలు ఒక వ్యక్తి నీతిని పరిపూర్ణంగావిస్తాయి దారి తీస్తాయి. ఆరోది సమ్యక్‌ కృషి. ఇది 
దుష్షప్టేతులను తొలగించి మంచి స్టీతులను నెల కొలస డానికి దారి తీస్తుంది. ఈ రకంగా 
ఒకడు తనను తాను జాళభనం చేసు కోవడం జాగరూక అంతః పదీక్షణం (INtrospection) 
వల్ల సాధ్యం అవుతుంది. దీనికి ఏడోదైన సమ్యక్‌ అవధానం అవసరం. సమ్యక్‌ కృషి సమ్యక్‌ 
అవధానాలు మిళితమైనప్తుడు, సరైన ఏకాగ్రత - అంటే వానస్సు ఏక బిందువుపై 
కేంద్రేకరించడానికి - వీలవుతుంది. ఏకాగ్రత అనేది ఎనిమిదో అంగం. ఏకబిందు 
కేంద్రీకృతమైన మనస్సు పాలిషచేసిన అద్దం లాంటిది. ఇందువులో ప్రతిదీ ఉన్నది ఉన్నట్లు 
కనిపిస్తుంది. 

రెండు అంత్యాలను, తన మధ్యమ మార్గాన్ని, తన ఉపన్యాసానికి ఉపోద్దాతంగా చెసుకొని, 
ఆ తరవాత నాలుగు ఆర్య సత్యాలను వివరించాడు. 


సత్యానికి పాలిమాటు సచ్చు. దీనికి అర్ధం “ఉన్నదేదో అది’. సత్యం సంసృతపదం. 
దిని అర్థం “అప్రత్యాఫ్యయి” అంటే నెర్త ఎంద్వమైన విషయం. అటువంటి నాలుగు సత్యాలను 
బుద్దుడు ప్రతిపాదించాడు. అవి అతని బోధకు పునాదులు. అవి వూనన జీవికి 


33 


సంబంధించినవి. అతని సిద్దాంతం, దేవుని కేంద్రంగా చేసుకొన్న ఇతర మతాల్లాంటేది కాక, 
మానవుని కేంద్రంగా చేసు కొంది. బుద్దుడు పుట్టినా పుట్టుక పోయినా, ఈ సత్యాలు 
ఉంటాయి. వాటిని “ఒకి బుద్దుడు ఈ విమోహిత ప్రపంచానికి ఆ విష్కరిస్తాడు. అవి 
కాలంతో మారేవికావు, ఎందుకంటే అవి శాశ్వత సత్యాలే. వాటిని తాను ఆవిష్కరింప 
జేసుకోవడంలో బుద్దుడు ఎవరికి రుణ పడి లేడు. ఈ విషయాన్ని అతడు ఈ ఉపన్యాసంలో 
చెప్పిన దానిని బట్టి, అర్దం చేసు కోవచ్చు: ** అంతకు ముందు ఎవరూ వినని విషయాలకు 
సంబంధించ, నాలో ఒక నేత్రం, ఒక జ్ఞానం, ఒక వివేకం, ఒక (ప్రజ్ఞ, ఒక (ప్రకాశం పుట్టాయి.” 
ఈ మాటలు చాల ముఖ్యం. ఎందుకంటె పేబిని బట్టి అతని నూతన బోధలోని మౌలికతను 
తెలుసు కోవచ్చు. అందు వల్ల హిందూ దర్శనానికి బౌద్దదర్శనానికి మధ్య కొన్ని సామాన్య 
రా (a) 
లక్షణాలున్న మాట నిజమే అయినా, బౌద్దం, ఫాందూవముతం నుంచి నిష్పున్నమైనదన 
చెప్పడం సబబు కాదు. 


ఈః సత్యాలను పాలీలో అరియ సచ్చాని (అర్యసత్యాలు) అంటారు. వాటిని అలా 
ఎందుకంటారంటే, అత్యంతంగా గొప్పవాడైన అరియో (ఆర్యుడు = శ్రేష్టుడు) వాటిని 
కనిపెట్టాడు. అరియ అంటే క్షేశాలను కాళనం చేసుకొన్న'వాడు. 


మొదటి ఆర్యసత్యం దుఃఖాన్ని గురించి చెబుతుంది. మామూలుగా దుఃఖాన్ని 
ఆంగ్లంలోకి Suffering (పీడ, క్లేశం, వ్యధ) లేదా Sarw (శోకం, ఖేదం, ఆర్తి) అనే 
పదాల ద్వారా అనువదిస్తారు. అవేవి సరి అయిన అనువాదాలు కావు. అంతకంటె దగ్గరగా 
చెప్పే పదాలు ఆంగ్ల భాషలో లేవు. దుఃఖాన్ని వేదనగా చూసినట్లయితే, భరించరాని దని 
అర్ధం. దానిని అమూరార్దం (abstract) లో చూసి నట్లయితే “దు' అంటే అమంతవ్య, 
తిరస్కార్య, *ఖి అంటే శూన్య, ఖాళో. ప్రపంచం పీడామయం కనుక *' అమంతవ్యం”. ఈ 
(ప్రపంచం వాస్తవం కాదు కనుక 'భాళీ” ది. అందుకని దుఃఖం అంటే అర్ధం అమంతవ్య 
శూన్యం, తిరస్కరించదగిన ఖాలీ. 


సగటు మనుషులు ఉపరితాలన్నే దర్శిస్తారు. అరియ (ఆర్య) “వస్తువులు వాస్తవంగా 
ఎలా ఉన్నాయోఅలానే' వాటిని చూస్తాడు. 


అరియకు (ఆర్యునికి) జీవిత మంతా దుఃఖ మయం. అతనికి ఈ ప్రపంచంలో సుఖం 
అనేది లేదు. అది మానవాళిని భ్రాంతి పూర్వక సుఖాలతో మోసగిస్తుంది. భౌతిక సుఖాలు 
కొన్ని వాంఛాలను తృప్తి పరి చేవి మాత్రమే. 


అన్నీ ఫుటేవే. పుట్టిన ప్రతిదీ జ్లీర్ణమై, రోగాలకు నిలయమై అంతిమంగా మరణించేదే. 
ఎవడూ గూడ ఈ నాలుగు రకాల దుఃఖ కారణాలకు అతీతుడు కొడు. 


56 


తీరని కోరికలు తీరడం గూడ దుఃఖమే. ఎవడూ గూడ తనకు ఇష్టం లేని వస్తువుల, 
వ్యక్తుల దరి చేరాలని కోరు కోడు. అలాగే తనకు ఇష్టమైన వస్తువుల, వ్యక్తుల నుంచి దూరం 
కావాలని కోరుకోడు. ఇది సహజ నియమం. కాని కోరు కొన్నవన్నీ ఎప్పుడూ పూర్తిగా 
తీరవు. కొన్నిసార్హు ఒకడు ఆశించనివీ, వాంఛించనివీ, అతనిని చుట్టు ముడతాయి. 
అటువంటి ఆశించనీ, అసంతోషకర సరిప్రతులు ఎదురై నపుడు బలహీనులు అజ్ఞానులు, 
ఆత్మహత్యే పరిష్కారమార్గమని, దానికి పాల్పడతారు. 


అసలైన సుఖం అంతరంగంలో ఉంది. అది సంపద, అధికారం, గొరవం, విజయాలలో 
లేదు. అటువంటి ఐహీక విషయాలను బలవంతంగా గాని, అన్యాయం గాని పొందినా, 
లేదా అవి తప్పుదారి పట్లనా, లేదా వాటిని రాగ దృష్టితో చూసినా, అవి దుఃఖ హేతువులే 
అవుతున్నాయి. వాటిని పొందిన వారికి దుఃఖమే మిగులుతుంది. 

ల్‌ సామాన్యునికి మాములుగా ఇంద్రియ సుఖాలే ముఖ్యం. అవే అత్యంత peers 
దాయకాలు. అటు వంటి క్షణ భంగురాలైన సుఖాలను ఆశించడంలో, త్స పొందడంలో, 
వాటిని సింహావ లోకనం చేసు కోవడంలో ఒకడు సుఖంగా ఉన్నా నను కోవచ్చు. కాని అవి 
తాత్కాలికం, భ్రమ పూరితాలు. బుద్దుని ప్రకారం భౌతిక సుఖాల యెడ విరాగం లేదా 
వాటి అధిగమనం ఇంకా గొపు ఆనందం. 


క్టుప్తంగా చెప్పాలంటే సమ్మిశ్రణమైన ఈ దేహం దుఃఖ కారణమే! 
C22 pan 


మూడురకాల తృష్ణ (దప్పిక)లు ఉన్నాయి. మొదటిది స్తూల రూపం. దినిని కామ 
తష అంటారు. ఇది అన్నిరకాల ఇంద్రియ సుఖాలను కోరడం. రెండోది భవ త్ల. 
“ఉండాలనే కోరిక. అంటే అస్తిత్వ కోరిక. మూడోది బిభనత్నషబ్ష. ఇది అనస్తత్వ రాగం. 
“లేకుండా” లనే కోరిక. వీటిని వ్యాఖ్యానాల ప్రకారం అర్ధం చేసు కొంటే, చివరి రెండు తృష్ట్రలు 
- ఒకటి శాశ్వతత్వంతో ముడవడన ఐం(దియక సుఖాల వీది రాగం, రెండోది 
శూన్యవాదంతో (౧10115౧౫) ముడివడిన ఐంద్రియక సుఖ లాలస. భవతృష్ణను రూప 
భూమికల పై రాగంగాను, విభవ తృష్ణను అరూప భూమికల మీది రాగం గాను చెప్ప వచ్చు. 
ఎందుకంటే రూప రాగ, అరూప రాగాలు రెండూ బంధాలుగా పరిగణించ బడ్డాయి. 

ఈ తృష్ణ, అందరిలోను గుప్తంగా ఉన్న అతి శక్తి మంతమైన మానసిక శక్తి. జీవిత కష్టాలలో 
ఎక్కువ వాటికి ఇదే ముఖ్య కారణం. ఈ తృష్ట- అది సూలం గాని సూక్షుంగాని - సంసార 
చక్రంలో తిరిగి తిరిగి జన్మించడానికి కారణ భూత మవుతున్నది. జీవిత రూపాలకు పట్టుకు 
వేళ్ళాడేట్టు చేసేదీ ఇదే. 


37 


సన్యాసత్వంలో రెండోదశ అయిన “సకదాగామి'” (ఒకసారి తిరిగి వచ్చేవాడు) స్టితి 
చేర గానే తృష్ణ సూల రూపాలు కృశించి, మూడో దశ అయిన **అనాగామి”* (తిరిగిరాని 
వాడు) ప్రతి చేరగానే అవి పూర్తిగా పెకలించి వేయ బడతాయి. తృష్ణ స్తూల రూపాలు 
త్లరతత్త్వ స్టీతి చెర గానే పూర్తిగా పెకలించి వేయబడతాయి. 


మొదటి ఆర్యసత్య సమ్యగవగాహన, తృష్ట నాళానికి దారితీస్తుంది. ఈ విధంగా రెండో 
ఆర్య సత్యం, బాహ్యా ఇంద్రియ వస్తువుల యెడ మామూలు మనిషికి ఉన్న దృక్పధంతో 
వ్యవవారిస్తుంది. 


మూడో ఆర్యసత్యం పూర్తి దుఃఖ పరిచ్చేదాన్ని చెబుతుంది. ఇదే నిర్వాణం -బౌద్దుల 
పారమార్ధిక లక్ష్యం. అన్ని రకాల, రూపాల తృష్షను తీసి వేసు కోవడం ద్యారా, ఈ జన్మలోనే, 
దానిని సాధించ వచ్చు. 


బాహ్య ప్రపంచంతోడి రాగాన్ని పరిత్యజించడం ద్వారా మనోనేత్రంతో నిర్వాణాన్ని 
చూడ వచ్చు, 


జీవి, దాని వివిధ పక్షాల మీద ఆధారపడిన ఈ ప్రధమ ఆర్య సత్యాన్ని జాగ్రతగా దర్శించి, 
విశ్లేషించి, పరీక్షించాలి. ఈ పరీక్షతో ఒకడు తనను '* ఉన్నవానిని ఉన్నట్టుగా” అర్ధం చేసు 
కోవ డానికి వీలవుతుంది. 


భమ్ము వద ఇలా అంటున్నది : 


“తృష్ణ నుంచి శోకం కలుగుతుంది. తృష్ణ నుంచి భీతి జనిస్తుంది. ఎవడు తృష్ణను 
జయిసాడో అతనికి శోకం లేదు. భయం అంత కంచె లేదు.” (V/.216). 


తృష్ణ పునర్హన్మకు (పానాభనిక) దారి తీస్తుందని బుద్దుడు చెప్పాడు. బుద్దుడు పునర్హన్మ 
సిద్దాంతాన్ని ప్రతిపాదించ లేదనే పండితు లున్నారు కనుక ఈ సందర్భంలో ఈ పాళీ పదాన్ని 
(పానొభవిక్రు గుర్తుంచు కోవాలి. ఈ రెండో సత్యం పరోక్షంగా గత, వర్తమాన, భావి 
జన్మల గురించి చెబుతుంది. 


ఆర్య- అహ్టాంగమార్గాన్ని (అరియర్థజ్లోక మగ్గ) అభివృద్ది చేసు కోవడం ద్వారా ఈ 
మూడో సత్యాన్ని చేరాలి. ఈ అనన్య పధం ఒకటే నిర్వాణానికి సూటి మార్గం. ఇది నాలుగో 
ఆర్యసత్యం. 


నాలుగు సత్యాలను బుద్దుడు అనెక విధాలుగా వివరించి, ఆ తరవాత తన ఉపన్యాసాన్ని 
ఇలా ముగించాడు : 


౨58 


““ ఓభిక్కులారా, ఈ నాలుగు సత్యాలకు, వాటి మూడు పక్షాలకు, పన్నెండు రీతులకు 
సంబంధించిన కేవలము, సత్యము, అంతర్పద్రికము (intuitive) అయిన జ్ఞానం సృష్టంగా 
అర్ధం కానంత వరకు, ఆ సదృశ పరమ జ్ఞాన సిద్ది పొందానని నేను చెప్పు లేదు. 


“ఈ సత్వాలకు సంబంధించిన కేవల సత్య అంతర్పాద్దిక జ్ఞానాన్ని నన పరిపూర్ణంగా 
దర్శించి నప్పుడు మాత్రమే. ఆ అనన్య పరమ జ్ఞానసిద్ది (అనుత్తర సమ్మాసంబోధి) ని 
పొందానని చెప్పాను. 


“నాకు జ్ఞానం, ప్రజ్ఞ కలిగాయి. నా మనస్సు పొందిన విముక్తి అప్రతిహతం. ఇది నా 
చివరి జన్మ. ఇక మరి నాకు మరో అస్తిత్వం అంటూ లేదు.”” 


ఉపన్యాసాంతానికి, ఐదుగురిలోకి పెద్దవాడైన కొండల్ల ధమ్మాన్ని పూర్తిగా అర్ధం 
చేసుకొన్నాడు. సన్యాసంలో ప్రధమ దశను పొందడంతో, ఏది జనన శీలమైందో, ఏది 
మరణశీలమైందో గ్రహించాడు - (యమ్‌ కలు నముదయ ధమ్మం నబ్బమ్‌ తమ్‌ నిరోధ 
ధమ్మం). 

బుద్దుడు ధర్మ చక్రోపన్యాసాన్ని విశదీకరించి నప్పుడు భూదేవతలు హర్షధ్వానాలు చేశారు: 
“ఈ ప్రపంచంలో ఎవరూ, సన్యాసి గాని, పూజారిగాని, దేవుడు గాని, మారుడు గాని 
లేదా బ్రహ్మగాని వివరించ లేని ధర్మచక్రాన్ని బుద్దుడు బెనారస్‌ సమీపంలోని ఇసి పట్టణం 
హరిణ వనంలో వివరించాడు.” 

దీనిని వినడంతో, అన్ని ఇతర భూమికలలోని దేవతలు, బ్రాహ్మణులు అదే విధంగా 
హర్షధ్యానం చేశారు. 

దేవతల వెలుగును మించిన ప్రభాస ఈ ప్రపంచంలో కని పించింది. 

ధర్మప్రభాస ప్రపంచం మొత్తాన్ని దీప్తి మంతం చేసింది. జీవు లందరికి సుఖ శాంతులు 
తెచింది, 

బుద్దుని ప్రధమాపన్యాసం 
ధర్మ దక (ప్రవర్తన సన్యూతం 

నేను ఇలా విన్నాను : 

ఒకసారి బుద్దుడు కాశీ సమీపంలో ఇసి పట్టణం” హరిణ వనంలో ఉంటున్నాడు. అక్కడ 
బుద్దుడు ఐదుగురు యతి సమూహాన్ని సంబోధించి ఇలాచెప్పాడు: 


59 


“2 భిక్కులారా! పరిత్యాగం చెసిన ప్రతి ఒక్కడు పరిహరించాల్సిన రెండు అంత్యాలు 
(extremes) ఉన్నాయి: 


(1) ఇఐంద్రియక సుఖాలలో ఓలలాడడం - ఇది నీచం, ఛండాలం, ఐహికం, అగౌరవం, 
నప్పుయోజనం, 


(1) కఠోర తపస్సుతో శుష్కింప జేసుకోనడం - ఇది బాధాకరం, అగౌరవం, 
నిపుయోజనంి'. 


“ఈరెండు అంత్యాలను విడనాడి తధాగతుడీ మధ్యేమార్లాన్ని (మజ్రిమా పతిషదా) 
గ్రహించాడు. ఈ మార్గం దృష్టిని (చక్కు), జ్ఞానాన్ని పెంచుతుంది. శాంతిని 
(ఉపసమాయు ఉన్నతజ్డానాన్ని (అభిజ్ఞానాన్చి), జ్ఞానసిద్దిని (సంబోధాయ)” 
నిర్వాణాన్ని (నిబ్బాణాన్సి) ప్రసాదిస్తుంది. 

““దృష్టైని, జ్ఞానాన్ని శాంతిని, అభిజ్ఞానాన్ని, జ్ఞానసిద్దిని, నిర్మాణాన్ని ప్రసాదించే, 
తధాగతుడు కనుగొన్న ఆ మధ్యమ మార్గం, ఓ-భిక్కులారా, ఏది? 


అది ఆ ఆర్య అష్టాంగ మార్షమే- అంటే నమ్యక్‌ ద్గస్త్రీ నమ్వక్‌ నంకల్పం, సమ్యక్‌ వాక్కు, 
సమ్యుక్‌ కర్మ, సమ్యుక్‌ ఆ జీవం, నమ్యుక్‌ క్రుష్కి సమ్యక్‌ న్మృతి (నమ్మునత్సి, నమ్యక్‌ 
సమాధులతో గూడిన మార్గం. ఇదే బుద్దుడు కనుగొన్న ఆర్య అష్టాంగ మార్గం. ' 


బుద్దుడు తన ఉపన్యాసాన్ని కొన సాగించాడు: 


కక భక్కులారా ఇది దుఃఖ ఆర్యసత్యం ( దుఖ- అరియ- నచ్చ. పుట్టడం దుఃఖం, యొ 
కరణం దుఃఖం, రోగం దుర చమురణం దుఃఖం, అసంతోషకరమైన వాటికి దగ్గర కావటం 
దుఃఖం. సంతోషకరమైన వాటికి దూరం కావడం దుఃఖం. అనుకొన్నది పొంద లేక పోవడం 
దుఃఖం. క్లుప్తంగా చెప్పాలంటే, రాగ సంబంధమైన పంచస్కంధాలు* (పంచ పాదాన ఖంధ) 


దుఃఖం. హేభిక్కులారా, ఇది దుఃఖ కారణ ఆర్య సత్యం. (దుఃఖ అరియ నముదయ 
అరియ నచ్చ. 


“ఈ తృష్టే ఫునర్తన్మ (పానాభినికను కలిగించేది. దీనితో పాటు, ఇది కావాలి, 
అదికావాలి (ఆ జీవితం కావాలి) అంటూ పట్టుకు వేళ్ళాడే గుణం దీనికి సహచరి అయి 
వస్తుంది. ఇది ఇంద్రియ సుఖాల తృష్ట (కామ తశ్హన్ల), భవం కోసం తృష్ణ గ్రభవత్చ్ధ్ర, అనస్తేత్వం 
కోసం తృష్ణ (విభ త్త). 


““హభిక్కులారా” ఇది దుఃఖ నిరోధ సత్యం (దుఃఖ నిరోధ అరియ నచ్చ : 


60 


ఈ తృష్ణకు దూరం కావడం, తృష్ణను నాశనం చేయడం, దానిని వదిలి వేయడం, 
పరిత్యాగం చేయడం, దానినుంచి విముక్తి పొందడం, అలా దానినుంచి విరాగం చెందడం. 


“ఇపుడు భాక్కులారో, దుఃఖనిరోధ ఆర్యసత్యం ఇదిగో. (దుఃఖ, నిరోధ అరిము 
సచ్చ) క 

ఈ తృష్ణకు దూరం కావడం, దానిని నాశం చేయడం, దానిని పరిత్వజించడం దానిని 
నుంచి విముక్తి పొందడం. దాని యెడల రాగరహితులు కొవడం. 


“ఇప్పుడు భిక్కులారా, దుఃఖ నిరోధానికి దారితీసే మార్గ ఆర్యసత్యం గురించి 
చెబుతాను, 


“ఇది ఆర్య అషాంగ మార్గం - అంటే సమ్యక్‌ దృష్టి, సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ వాక్కు, 
సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాధులతో గూడిన మార్గం. 
1. (1) “వది దుఃఖ ఆర్వ సత్యంి' 
ఈ విధంగా ఓ భిక్కులారా, ఇంతకు ముందు ఎన్నడూ వినని ఈ నిషయాలకు 
సంబంధించి, నాలో ఒక చూపు, జ్ఞానం, దర్శనం, ప్రజ్ఞ, ప్రభాసలు పుట్టాయి. 
(11) “ఈ దుఃఖ ఆర్యసత్యం జ్ఞాతమై తీరాలి.?' 
““-ఈ విధంగా భిక్కులారా, ఇంతకు ముందెన్నడూ వినని, కనని విషయాల 
గురించి, నాలో ఒక చూపు, జ్ఞానం, అవగాహన, ప్రజ్ఞ, ప్రభాసలు కలిగాయి. 
(11) “ఈ దుఃఖ ఆర్యసత్యం జ్ఞాతమైంది.'' 
““ఈ విధంగా ఓ భిక్కులారా. ఇంతకు ముందు ఎన్నడూ ఐనన కనని విషయాలకు 
సంబంధించిన చూపు, జ్ఞునం, (ప్రజ్ఞ (ప్రభాసలు నాలో కలిగాయి””, 
2.(1) “ఇది దుఃఖ ఆర్యసత్య కారణంి' 
““ఈ విధంగా ఓ భికువులారా, ఇంతకు ముందు కని, విని ఎరుగని విషయాలకు 
సంబంధించిన చూపు, జ్ఞానం, అవగాహన, ప్రజ ప్రాభాసలు నాకు కలిగాయి”, 
(11) “ఈ దుఃఖ ఆర్యసత్యకారణ నిర్మూలనం జరగాలి*ే.?: 


“ఈ విధంగా ఓ భక్కులారా, ఇంతకు ముందు ఎన్నడూ కని విని ఎరుగని 
విషయాలకు సంబంధించిన చూపు, అవగాహన, జ్ఞానం, ప్ర, ప్రభాసలు నాలో 


కలిగాయి”. 


61 


(11 “ఈ దుఃఖ ఆర్య సత్యం నిర్మూలిత మ్రైంది.”” 


3 (i) 


““ఈ విధంగా ఓ భిక్కులారా, ఇంతకు ముందు కనని వినన విషయాలకు 
సంబంధించిన చూపు, అవగాహన, జ్ఞానం, ప్రజ్ఞ, (పభాసలు నాలో కలిగాయి”. 
“ఇది దుఃఖనిరోధ ఆర్య సత్యం”. 

ఈ విధంగా ఓ భిక్కులారా, ఇంతకు మును పెన్నడూ, కని విని ఎరుగని 


షయాలకు సంబంధించిన జ్ఞానం, అవగాహన, చూపు, ప్రజ్ఞ, ప్రభాసలు నాలో 
కలిగాయి. 


(1) “ఈ దుఃఖ నిరోధ ఆర్యసత్యాన్ని గుర్తి రగాలి”ి 


(lil) 


4.(i) 


(11) 


(iii) 


“ఈ విధంగా ఓ భిక్కులారా, ఇంతకు ముందు ఎన్నడూ కని, విని ఎరుగని 
విషయాలకు సంబంధించిన చూపు, అవగాహన, జ్ఞానం, ప్రజ్ఞ, ప్రభాసలు 
నాలోకలిగాయి””?. 


“ఈఈ దుఃఖ నిరోత ఆర్య సత్యం నాలో యధార్డీకరణం చెందింది” 


“ఈ వఐధంగా ఓ భిక్కులారా, ఇంతకు ముందు ఎన్నడూ కనివిని ఎరుగని 
విషయాలకు సంబంధించిన చూపు, అవగాహన, జ్ఞానం, ప్రజ్ఞ, ప్రభాసలు నాలో 
కలిగాయి”, 


“దుఃఖ నిరోధానికి దారితీసే మార్గానికి సంబంధించిన ఆర్య సత్యం ఇది.”” 


“ఈ విధంగా ఓ భిక్సుులారా, ఇంతకు ముందు ఎనుడూ కని విని ఎరుగని 
గ్రా ఇ . 


విషయాలకు సంబంధించిన చూపు, అవగాహన, జ్ఞానం, ప్రజ్ఞ, ప్రభాసలు నాలో 
కలగాయిి'. 


కుక నిరోధానికి దారి తీసే మార్గానికి సంబంధించిన ఆర్య సః గన్ని వికసింప 
చేసుకోవాలి.” 


“ఈఈ విధంగా, ఓ భిక్కులార, ఇంతకుముందు ఎన్నడూ కని నిని ఎరుగని 
విషయాలకు సంబంధించిన అవగాహన, చూపు, జ్ఞానం, ప్రజ్ఞ ప్రభాసలు నాలో 
కలిగాయి.’ 


“దుఃఖ నిరోధానికి దారి తీసే మార్గానికి సంబంధించిన ఆర్య సత్యం వికసించింది.” 


ఈ విధంగా ఓ భిక్కులారా, ఇంతకు ముందు ఎన్నడూ కని విని ఎరుగని 
విషయాలకు సంబంధించిన అవగాహన, చూపు, జ్ఞానం, ప్రజ్ఞ, ప్రభాసలు నాలో 
కలిగాయి.” ” 


62 


ఉపన్యాసాన్ని ముగిస్తూ బుద్దుడు ఇలా చెప్పాడు: 


“హే భిక్కులారా, నాలుగు ఆర్యసత్యాల - వాటి మూడు పక్షాలోే, పన్నెండు రీతులలో 
సహో - కు సంబంధించిన అంతర్చౌద్దిక జ్ఞానం కలగ నంత వరకు, ఈ ప్రపంచంలో 
ఎవరికి - దేవతలకు, వూరులకు, (బాహ్మాణులకు, సన్యాసులకు, పూజారులకు, 
మానవులకు - అనన్యపరమ జ్ఞాన సిద్ది (అనుత్తరం సమ్మాసంబోధిమ్‌) కలిగిందని చెప్ప 
లేదు. 

“౬ భిక్కులారా, నాలుగు ఆర్యసత్యాలు, వాటి మూడు పక్షాలు, పన్నెండు రీతులకు 
సంబంధించిన జ్ఞానోదయం నాకు అయిన తరవాతే ఈ ప్రపంచానికి - అందరికీ - చెప్పాను. $9 


“అటువంటి జ్ఞాన దర్శనం నాకు అయింది’. మనస్సు విముక్తం అయింది. దానికిక 
విచలనం లేదు." ఇదే నా చివరి జన్మ. ఇకమీదట మరో జన్మ లేదు.” 

ఈ విధంగా బుద్దుడు ఉపన్యసించాడు. భిక్కులు హర్షధ్వానాలు చేశారు. 

ఈ ధమ్మాన్ని బుద్దుడు వివరించగా, దుమ్ముధూళి లేని సత్య సందర్శనం చేసే కొండళ్లు 
నేత్రం (ధమ్మచబ్బ)1” పరికించింది: **పుట్టుక ఉన్న ప్రతిది నశించి తీర వలసిందె.? ! 

బుద్దుడు ధమ్మ చక్ర ప్రవర్తన పై ఉపన్యసించి నప్పుడు, భూ దేవతలు ఉచ్చైస్వ 
రంతోఅన్నారు : “ఈ బ్రహ్మాండమైన ధర్మవక్రాన్ని - ఈ ప్రపంచంలో ఎవరూ, సన్యాసులు 
గాని, దేవుడు గాని, మారుడు గాని, బ్రాహ్మణుడు గాని చెప్పు లేని ఈ ధర్మ చక్రాన్ని - 
బుద్దుడు కాళీ సమీపంలోని వసి పట్టణం హరిణ వనంలో విఫులీకరించాడు.! 

దీనిని విని, దేవతలు- చాతుమ్మవో రాజికతావతింస యము, తుసిత్క నిమ్మానరతి, 
పరనిమ్మితవసవత్తి, ఇంకా బ్రాహ్మణ పరిషత్తుకు చెందిన బ్రాహ్మణులు, బ్రహ్మో పురోహిత, 
మహాబ్రహ్మా పరిత్తాభ అప్పమాణాభ, అభస్సర, పరిత్తసుభ, అప్పుమాణసుభ, సుభకిళ్లి, 
వెబాఫ్సల, అవిపొ అతప్పు, సుదస్స, సుదస్సి, అకనిర - అందరూ అలాగే జయధ్యానాలు 
చేశారు. 

ఈ విధంగా, అదే సమయంలో, అదే క్షణంలో, ఈ ధ్వానాలు బ్రహ్మలోకం వరకు 
విస్తరించాయి. ఈ పదివేల ప్రాపంచిక వ్యవష్టలు తీవ్రంగా కంపించాయి, దద్దరిల్లాయి, వణికి 
పోయాయి. 


దేవతల వెలుగును మించిన ఒక ప్రభాస ఈ ప్రపంచంలో కనిపించింది. అప్పుడు బుద్దుడు 
అన్నాడు: “స్నేహితులారా, కొండణ్ణ విషయాన్ని నిజంగా అర్దం చేసు కొన్నాడు. నిజంగా 
అధ్హం చేసు కొన్నాడు! 


63 


అందువలన గౌరన నీయ కొండళ్లును అళ్షుత కొండళ్లి (ఇర్లత కొండళ్లు) గా పిలిచారు. 


ధమ్మ చక్రసూత్ర౦ మీద కొన్ని పర్యాలోచనలు 


1. 


10. 
11. 


Jz: 


13. 


14. 
15. 


బౌద్దం వైయక్తికానుభనం మీద ఆధారపడింది. అందువల్ల హేతు పూర్వకం, అంతే 
కాని కాల్పునికం కాదు. 


బుద్దుడు అన్నిరకాల ప్రమాణాలను (All authority) వదిలి వేశాడు. స్వర్ణ 
మాధ్యమాన్ని రూపొందించాడు. ఇది పూర్తిగా అతనిదే, 


బౌద్దం ఒక మార్గం, ఒక పధం (మగ్గ) 
బౌద్దంలోని కీలకాంశం హేతు బద్ద అవగాహన, 
ఆంధ విశ్వాసాలను అందలం నుంచి లాగి వేశాడు. 


విశ్వాసాలకు, ఛాందసాలకు బదులు, ఆచరణను నొక్కి చెప్పాడు. విశ్వాసాలు, 
ఛాందస భావాలు వ్యక్తిని విముక్తుని చేయలేవు, 


వేదాలలో అంత ప్రముఖ స్టానాన్ని వహించిన కర్మకాండకు బౌద్దంలో తావు లేదు. 
ప్రసన్నులను గావించు కోవడానికి ఇక్కడ దేవతలు లేరు. 
తాబేదారులుగా పనిచేసే పూజారి వరం లేదు. 
PA 
లక్యృం (నిర్వాణం) సాధించ డానికి, లీల నమాధి, (బ్రాలు ముఖ్యం. 
బౌద్దం పునాదులు నాలుగు ఆర్యసత్యాలు, వీటిని అనుభవంలో బేరీజు వేసుకో 
వచ్చు. 
నాలుగు ఆర్య సత్యాలు వ్యక్తి మూర్తితో ముడిపడి ఉన్నాయి. అందుకని బౌద్దం 


మానవ కంద్రకం, అంతర్ముఖి (Introvert). 


వాటిని బుద్దుడె స్వయంగా కను గొన్నాడు. అందువల్ల అతడు ఎవరికి రుణ పడి 


లేడు. అతని మాటల్లో చెప్పా లంటే, “అంతకు ముందు అవి ఎవరూ విన్నవి, 
కన్నఐ కావు.” 


అవి సత్యాలు కనుక కాలంతో మారవు. 


మొదటిది దుఃఖానికి సంబంధించిన సత్యం. ఇది ఒకని వ్యక్తిత్వంతో, వ్యక్తిత్వ 
నిర్మాణాంశాలతో, జీవితం వివిధ దశలతో, వ్యవహరిస్తుంది. దానిని విశ్తేషించాలి. 
పరిక్షించాలి. ఈ పరీక్ష తనను తాను సరిగా అర్ధం చేసు కోవడానికి తోడ్పుడు తుంది. 


64 


16. 


17. 


18. 


19. 


20. 


21; 


22s 


23 


24. 


25. 


26. 


27+ 


28. 


మొదటి సత్యాన్ని హేతు బద్దంగా అర్హం చేసు కొంటే, దుఃఖ కారణాన్ని 
తొలగించుకో వచ్చు. దూకు కారణం రెండో సత్యం. ఇది ఐం!దియక బాహ్యా 
వస్తువులకు సంబంధించి మామూలు మనిషి కుండే మనో వైజ్ఞానిక దృక్పధంతో 
వ్యవహరిస్తుంది. 

మనందరిలో గుప్తంగా ఉన్న బలవత్తరమైన శక్తికి రెండో సత్యం సబంధించి ఉంది. 
తృష్ణ - కన పడని మానసిక శక్తి - జీవితంలో అన్ని అనర్జాలకు కారణం. 

రెండో సత్యం భూత, వర్తమాన, భవిష్యత్‌ జన్మలతో పరోక్షంగా వ్యవహరిస్తుంది. 
అందువల్ల జన్మ పరంపరను బుద్దుడు అంగీకరించాడు, 


దాని అనుబంధ సిద్దాంతమైన కర్మ సిద్దాంతం, దానిలోనే, అంతర్గతంగా ఉంది. 


మూడో దైన రు నిరోథఠత, ఒకని మీద ఆధారపడినదే అయినా, హేతువు 
కతీతమైంది. లోకోత్తరం. మొదటి రెండు, అలా కాక, లౌకికాలు. 


మూడో సత్యం తనను తాను తెలుసుకోవడం. మనోనేత్రంతో దర్శించ దగిన ధర్మం. 
ఈ సత్యాన్ని పూర్తి పరిత్యాగం ద్వారా యధార్దీకరణం చేసు కోవాలి. బాహ్య 
వస్తువులను పరిత్యాగం చేయడం కాదు. బాహ్యా ప్రపంచం యెడ అంతరంగ అనురాగం 
ఉండ కూడదు. 


ఈ రాగాన్ని పూర్తిగా పెకలిస్తే, మూడో సత్యం గోచర మవుతుంది. కేవలం ఈ 
శక్తిని నాశం చేయడమే, మూడో సత్యం కాదు - నిర్వాణం. అలాంటప్తుడు అది 
వినాశంతో సమ మవుతుంది. ఈ ప్రపంచంతో కట్టి పడ వేసే ఈ శక్తిని పెకలించి 
వేయడం ద్వారానే నిర్వాణాన్ని యధార్రికరణం చెందించుకోవాలి. 


నిర్వాణం సాధించ దగిందే గాని ఉత్పత్తి కావించ డానికి విలయ్యెది కాదు. దానిని 
ఈ జీవితంలోనే సాధించగలం, కాబట్టి ద్‌నిన్‌ బట్టు తేలే దేమంటే, పునర్హన్మ అనేది 
బౌద్ద సిద్దాంతాలలో ఒకటి అయినప్పటికీ, బౌొద్దలవ్యం భావ జన్మల ట్‌ 
ఆధారపడదు. 

నాలుగో సత్యాన్ని పెంపొందించు క వడం ద్వారా మూడో సత్యాన్ని సాధించాలి. 


ఒక మహా ప్రబలమైన శక్తిని పెకలించి వేయడానికి ఎనిమిది శక్తిమంతమైన కారకాలను 
పెంపొందించు కోవాలి. 


65 





29. ఈ ఎనిమిది కారకాలు పూర్తిగా మానసికాలు. 


30. గుప్తంగా ఉన్న ఒక చెడ్డ శక్తిని ఎదుర్కోవడానికి ఎనిమిది శక్తిమంతమైన మంచి శక్తులను 
ఆవాహం చేయాలి. 


31. ఈ మహావిజయంతో పాటు లభించే ఇతరాలు ఏమిటంటే, కేవల శుద్దత, 
పునర్హన్మల నుంచి పూర్తి విముక్తి, అన్ని కేశాల నుంచి విముక్తమైన మనస్సు, 
అమర్త (తలు. 

32. ఈ విముక్త ఒక పరిపూర్ణతా లేక కేవల శుద్దతా? రెండోది అంగీకారం. 

33. ఒక ప్రశ్న అడగ వచ్చు! పరిపూర్ణం గావించబడేది ఏది? పరిశుద్దం అయ్యేది ఏది? 


బౌద్దంలో ఒక మూర్తి గాని, శాశ్వత సత్యంగాని లేవు. కాని చైతన్య [స్రవంతి (విజ్ఞాన 
స్రవంతి) మాత్రం ఉంది. 


క్షేశాలను పరిహరించడం ద్వారా ఈ చైతన్య (స్రవంతి పరిశుద్ద మవుతుందని చెప్పడం 
సబబుగా ఉంటుంది. + 
రెండో ఉపన్యాసం 
ఆఅనత్తరంక్కన సుత్తి 

ఒకసారి బుద్దుడు, కాశీ సమీపంలోని ఇసపట్టుణం హరిణ వనంలో ఉన్నాడు. అప్పుడు 
ఆయన ఐదుగురు భఖక్కులను ఉదైశించి, తట భఖక్కులారా” అంటూ సంబో ధించాడు, 

“ఏమిటి మహానుభావా?” అని వారు అందు కొన్నారు. 

అపుడు బుద్దుడు ఈ ఎధంగా అన్నాడు : 

“ఈ శరీరం (రూప), ఓ భిక్కులారా, ఆత్మ రహితం (అనత్త). కూ భిక్కులారా, 
నిజంగా ఆత్మ ఉంటే, ఈ దేహం దుఃఖానికి గురి కాదు. “శరీరం ఇలా ఉండుగాక, శరీరం 
ఇలా ఉండ కుండు గాక,’ అనే సంభావ్యతలు గూడ ఉంటాయి. కాని శరీరంలో ఆత్మ 


లేదు కనుక, శరీరం, దుఃఖమయం. అందుకని శరీరం అలా ఉండాలని, ఇలా ఉండాలనే! 
సంభావ్యతకు అసలు అనకాశమే ఉండదు. 


దనలు, స [ స 9కి 21 
“ఇదే విధంగా, నే గ్‌ ఆంక్షలు (సజ్జా) సంభారాలు (మానసిక స్థితులు, విజ్ఞానం 
(consciousness) ఇవన్నీ ఆత్మ రహితాలు.*3) 


66 


“మీరే మను కొంటున్నారు, భిక్కులారా, ఈ శరీరం నిత్యమా? అనిత్యమా??”! 
(“అనిత్యం దేవా”! 

“మరి అనిత్యమైంది సుఖకరమా? బాధాకరమా?”” 

“బాధాకరం దేవా”! 


“మరి ఈ అనిత్యమైన దానిని, బాధాకరమైన దానిని, క్షణికమైన దానిని చూసి, ఇదా 
నాది, ఇది నేను, ఇది నా ఆత్మ, అను కోవడం సబబే నంటారా.?”” 


“కచ్చితంగా కాదు, దేవా. 


“అలాగే భక్కులారా, వేదనలు, సంజ్ఞలు, సంఖారాలు, విజ్ఞానం - ఇవన్నీ అశాశ్వతం, 
బాధాకరం 


“ఈ అనిత్య, బాధాకర, క్షణికమైన వాటిని చూసి, "ఇది నాది, ఇది నేను. ఇదినా 


ఆత్మ," అని అనుకోవడం సబబే నంటారా?ే 
“కచ్చితంగా కాదు దేవా”. 


“అలాంటప్పుడు భిక్కులారా, శరీరాన్ని - గతానికి చెందినదైనా, వర్తమానానికి 
చెందినదైనా, వ్యక్తకమైనదైనా, బాహ్యామైనదైనా, స్టూలమ్రైనదైనా, సూక్ష్మమ్రైనదైనా, 
ఉచ్చమైనదైనా, నీచపైనదైనా, దగ్గరదైనా, దూరమైనదైనా దానిని, స్వభావ పూర్వకంగా సమ్యక్‌ 
దృష్టితో అర్దం చేసు కోవాలి - "ఇది నాది కాదు. నేను ఇది కాదు, ఇది నా ఆత్మకాదు. 

“అన్ని వేచనలు, సంజ్ఞలు, సంభారాలు,_విజ్ఞానం - ఇవి గతానికి చెందినవైనా, ప్రస్తుతానికి 
చెందిన వైనా, భవిష్యుత్తుకు. చెందినవైనా, వ్యక్తికం లేదా బాహ్యమైన వైనా, స్టూలమైనవైనా, 
సూక్షృమైన వైనా, ఉచ్చమైనవైనా, నీచమైన వైనా, దగ్గరవైనా, దూరమైన వైనా - వాటిని సమ్యక్‌ 
సృష్టితో అర్థంచేసుకోవాలి. వాటి వాస్తవ స్వభావాన్ని గ్రహించాలి. 'ఇవి నావి కావు, ఇవి 
నేను కాను. ఇవి నా ఆత్మలు కావు.' 


“సుశిక్షీతుడై ఆర్యశిష్యుడు, ఇలా అర్ధం చేసుకోవడంతో, దేహమన్నా, వేదనలన్నా, 
సంజ్ఞలన్నా, సంఖారాలన్నా, విజ్ఞానమున్నా జుగుప్తును పెంచు కొంటాడు. అపుడు ఆ 
జుగుప్పొకర వస్తువులకు విముఖుడై, విరాగం ద్వారా విముక్తి పొందుతాడు. అపుడతనికి 
ఇలా జ్ఞానోదయ మవుతుంది: “నేను విముక్తుడనయ్యాను.””* పునర్ణన్మ అంతమైందని అతడు 
తెలుసుకొంటాడు. జీవించిందే పవిత్ర జీవితమని, చేయవలసింది చేశామని, ఇక ఈ స్టీతి 
మరి లేదని, తెలుసు కొంటాడు. బుద్దుడు పైవిధంగా చెప్పగా, ఆయన మాటలకు భిక్కులు 


67 


వాదసూచిరలు 
1. “లోవాయతి) కున్న ఈ సామాన్య అపార్జాన్ని తొలగించాలి. ఈ పదాన్ని ఉపయోగించిన 


పాళీగ్రంధాలు (దీఘ్మ 1, 11, 88; అంగుత్తర్క 1, 163, 166; అంగుత్తర, 11, 223; 

11, 139, నుత్తనిసాత, P 105 619. ఈ విషయాన్ని సనాతన (బ్రాహ్మణులు 
అధ్యయనం చేస్తున్నారని చెప్తాయి. కనుక అది ఇక్కడ చెప్పిన సుఖనాదం (Hedonism) కావడానికి 
వీలు లేదు. బహుశ ఈ “లోకాయత అనే పదం విశ్వానికి సంబంధించిన సిద్దాంతాల అధ్యయనాన్ని 
సూచిస్తుంది, చాల కొలం తరవాత నూత్రమే వ్యాఖ్యానాలలో తాత్విక భెతిక వాదులకు 
(Philosophical materialists) అన్వయించడం జరిగింది. K.N. జయతిలక తన 
(గ్రంథం Early Buddhist Theory of knowledge (London, 1963), PP. 46 - 
57.లో ఈ పదం పై జరిగిన చర్చను, ఆధారాలను సమీక్షించాడు. 


Ca స హా! 
అగరు, 


గ 


2, సర్వేపల్లిరా ధాక్సష్షన్‌, Indian Philosophy (2nd Edn, 1929, (09 New York, 
Macmillan, 1941); 1. PP. 281-82. ఈ వాక్యానికి రాధాకృష్ణన్‌ చూపిన ఆధారా లేవీ 
A.D. ఎనిమిదో శతాబ్దానికి ముందుకు పోవు. (సం. ) 

3. రెండో వికల్పిక్క శీర్షికకు, భాషాపరమైన అర్థం, బౌద్దులు వాడిన ప్రకారం “ధమ్మం”? రెండింటిని 
(1) బుద్దుని బోధలను, సిద్దాంతాన్ని ( అందువలన దానికర్ణం “సత్యం” ) (2) దృగ్విషయాన్ని 
లేదా అనుభవనూలకాలను. సూచి స్తుంది - సంపాదకుడు, 

4. “అఆరియి అనే సాభీపదం “ఆర్య? అనే సంస్కృత పదానికి సనూనార్దకం. క్రీ.పూ. రెండో 
సహగాబ్దంల్‌' భారత ఉపఖండానికి వచ్చిన జాతి తనును ఆర్యులు అని పిలుచు కొంది. తరవాత 
తరవాత ఈ పదానికి “కులీన”, ధర్మం, శుద్ద, న్యాయం లాంటి అర్థం వచ్చంది. ఈ కాలం వచ్చే 
సరికి జాతినామంగా మారిపోయింది. సం. 

5. భావనలను ప్రతికాత్మకం గావించాడానికి ఇదో నుంచి ఉదాహరణ. బోధనకు ఇది చాల 
ఉపయోగం, ఈ ఉదాహరణను వ్యాఖ్యాతలు ఇచ్చారు. అటునంటి వివరణకు నిజమైన భాషా 
నూలం ఏదీ లేదు. 

6. మవోవ్ల్ల P. 10; నంయుత్తనికాయ, V. 53, 11. ౧. 420. 


7. పూర్వ జవ్మలో బుద్దుడు నేటి సారనాథ్‌లో ఒక లేడిని దానికి ఇంకా పుట్టని చిన్నారిని, రక్షించడం 
కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రదేశానికి ఇప్పటి పేరు పూర్వ జన్మలో బోధి సత్వుని 
పేరైన, సారంగనాధ ( లేడిని రక్షించిన వాడు) నుంచి వచ్చింది. 


8. శబ్దార్ధ పరంగా - “ఇలా వచ్చి వాడు” లేదా ఇలా వెళ్ళినవాడు”, అని అర్థం. బుద్దుడు తా గురించి 
తావు చెప్పు కొనే టపుడు ఈ పదాన్ని ఉపయోగించే వాడు. 


9. అంటేక్షేశాలను జయించడం. 


68 


10. 
11. 
12. 


13. 


14. 


1S: 


16. 
17. 


18. 
19. 


20. 


21. 


ZZ 


23 


అంటే, నాలుగు ఆర్య సత్యాల యధాకర్రికరణం. 

అంటే సన్యాసత్వానికి సంబంధించిన నాలుగు పధాలు. నాలుగు ఫలాలు. 
సంఇఖాపాదాపాడదానఖంధ - బౌద్దం ప్రకారం వ్యక్తి ఐదు సమూహాలతో నిర్మిత మవుతాడు. అవి 
రూప (పదార్దం) వేదనా, సంజ, సంఖార, నిజ్ఞానాలు. ఈ ఐదు వ్యక్తి నిర్మితిలో ఉన్న మానసిక 
- దైహిక నిర్మాణాంశాలు. పదార్థం శక్తులతో గుణ మానసిక - దైహిక నిర్మాణాంశాలు. పదార్దం 
శక్తులతో గుణాలతో రచించబడింది. మనస్సు మానసిక స్టీతులు ( చెతసికల) తో నిర్మితం. ఇవి 
మొత్తం ఏభై రెండు. వీటిల్లో వేదన, సంజ్ఞలు, రెండూ రెండు విస్పష్ట సమూహాలు. మిగిలిన 
ఏభై మొత్తాన్ని సంభారం అంటారు. 

ఈ విధంగా పాళి. ఇది త"లగించాల్సిన దుఃఖ కారణమే గాని, దానికి సంబం ధించిన సంత్యం 
కాదు. అదే భాషను ఉపయోగించని వ్యక్తులు దాచిన గ్రంధాలకు పట్టే స్టితి ఇదే. (సం.) 

అవి: (0) నాలుగు (సత్యాల) - జ్ఞానం (నచ్చజాణ) (1 నాలు ఆర్యసత్యాలకు విబాతమ్మైన 
ప్రకార్యాల జ్ఞానం (కిచ్చఇాన) (Ih ప్రతి సత్యం యొక్క ఆయా ప్రకార్యాలు సాధించ 
బడ్డాయనే జ్ఞానం (కటాఖాణ) 

ప్రతి సత్యానికి మూడు పవాలున్నాయి. అలా చూసినపుడు నాలుగు సత్వాలకు పం(డైండు 
పమాలుంటాయి. 

లృర్హతత్వం ఫలాన్ని ఇక్కడ సూచించడం జరిగింది (జ్ఞర్థత్తఫల) 

ధర్మచక్కు ( ధర్మ చక్షువు) దిగువ మూడు మార్గాలను సూచిస్తుంది. ఆమూడు: సాతాపత్తి, 
సకదాగామి, అనాగామి లు. కొండ్లక్ణ సన్యాసత్వంలో మొదటి దశను - సాలా పత్తిని - పొందాడు. 
మిగతా యతులు సాతాపత్తిని తరవాత పొందారు. 

యమ్‌ కిఇి) నముదయమ్‌ ధమ్మం నబ్బ్రం తమ్‌ నిరోధధమ్మం. 

మవోవ్ల. ౧. 13; నంయుత్త నికాయ, 111,22, 59, ౧. 66. 

దేవుడు సృష్టించిన లేదా పరమాత్మ ( దివ్యసారం) నుంచి నిష్పన్నమైన ఒకనిత్య అపరివర్తనీయ 
సత్యం. 

జీవి ఐదు స్కంధాలతో నిర్మిత మవుతుంది. ఈ ఐదు స్మంధాల వెలుపల జీవి లేదు. స్కంధాలను 
తొలగిస్తే అక్కడ ఏమీ ఉండదు. ఆత్మ అనేది వీటి అన్నింటిలో గాని, వీటిల్లో విడి విడి గాని, 
వీచి బయటగాని ఉండదు. 


జీని మిగతా నాలుగు నిర్మాణ భాగాల గురించి బుద్దుడు ఇదే చెబుతాడు. జీవి నిర్మాణాంశాలలో 
ప్రతి ఒక్క దానిని గురించి బుద్దుడు అవే ప్రశ్నలు లేన దీస్తాడు. అనువాదం ఇక్కడ క్టుప్తీకరించ 
బడ్‌ంది, 


తృష్ణతో ఉన్నవాడు తప్పుగా ఆలోచిస్తాడు. - “ఇది నాది అని” గర్వంతో (మాన) 
ఉన్నవాడు - * నేను ఇది” అని అను కొంటాడు. తప్పు దృష్టితో ఉన్నవాడు - “ఇది ఆత్మ? 
అను కొంటాడు. ఈ మూడు తప్పుడు భావనలు (వుఖాన్సా. 


69 


ఏడో ప్రకరణం 
ధమ్మ బోధ 


“బుద్దుల జననం ప్రీతం. ఉదాత్త ధర్మబోధ ప్రీతం. అతయాతి 
ఐక్యత ప్రీతం. ఐక్యంగా ఉన్హువారి క్రమశిక్షణ ప్రీతం” 


- ధమ్మపద, V. 194 


యస, అతని మితుల ధమ్మస్వేకారం 


కాశీలో యస అనే లక్షాధికారి పుత్రుడు ఒకడు ఉన్నాడు. అతడు విలాస జీవితాన్ని 
గడుపు తున్నాడు. ఒకనాటి ఉదయం అతడు వేకువనే లేచి ఒక జుగుప్పాకర దృశ్యాన్ని 
చూశాడు. అతని (స్త్రీ పరిచారికలు, సంగీత కారులు అస్తవ్యస్తంగా, వివిధ జుగుప్పాకర 
భంగిమలలో నిద్ర పోతున్నారు. ఆ దృశ్యం మొత్తం ఎంత జుగుప్పాకరంగా ఉందంటే, అదొక 
శవగ్భహాోన్ని మరిపించింది. జీవిత డాంబికాన్ని, ధర్మాన్ని అత డప్పుడు గుర్తించాడు. వెంటనె 
తన ప్రాసాదం విడిచి, ** ఇది నాకు చాల బాధాకరంగో 'ఉంది. ఇది నేను భరిం చలేను”, 
అను కొంటూ ఇసి పట్టణ దిశలో వెళ్ళి పోయాడు. అప్పుడు బుద్దుడు తాత్కాలి కంగా, 
యతిపంచకాన్ని ల్లర్ణతులను చేసిన తరవాత, అక్కడే ఉన్నాడు. ఇది ఐదుగురు సన్యాసులకు 
'ప్రధమోపన్వ్యాసం చేసిన ఐదో రోజు జరిగింది. 


ఆ ప్రత్యేక సమయంలో బుద్దుడు ఆరు బయట ఇటు అటు నడుస్తున్నాడు. దూరం 
నుంచి వస్తున్న అతనిని చూసి, బుద్దుడు నడవ నుంచి ఈవలికి వచ్చి, తనకోసం ఏర్పాటు 
చేసిన ఆసనంమీద ఆసీను డయ్యాడు. యస సమీసించి, “నాకు చాల బాధాకరంగా ఉంది, 
నేను భరించ లేను” ', అంటూ వాపోతూ నిలబడ్డాడు. 


అంతట బుద్దుడు అన్నాడు: “ఇక్కడ ఏ బాధలు లేవు ఓ యసా! ఇక్కడ సహ్యం కాని 
దెమీ ఉండదు యసా! ఇలా దగ్గరకు రా యసా! కూర్చో. నేను నీకు ధమ్మ బోధ చేస్తాను?” 
పోత్సాహం క్రొలిపే బుద్దుని మాటలు అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. 


బంగారు పాదరక్షలను విడిచి, బుద్దుని సమీపించి, నమస్కరించి, ప్రక్కనే యస ఆసీను 
డయ్యాకు: 


70 


బుద్దుడు అతనికి ధమ్మాన్ని చెప్పాడు. అతడు సన్యాసత్వంలో మొదటి దశ అయిన 
“సొతపత్తి'ని (బుషిత్వంలోని మొదటి దశ) పొందాడు. 

మొదట బుద్దుడు అతనికి దానం గురించి, శీలం గురించి, స్వర్గం గురించి, ఇంద్రియ 
సుఖాల (కామాదినవు) గురించి, పరిత్యాగ ప్రయోజనాల గురించి (నెబ్బమ్మాని సంస) 
గురించి వివరించాడు. అతని మనస్సు లోతైన విషయాలను (గ్రహించే స్టితికి వచ్చిందను 
కొన్నప్పుడు, బుద్దుడు నాలుగు ఆర్య సత్యాల గురించి చెప్పాడు. 

యస ఇంట్లో లేక పోవడాన్ని మొదట గుర్తించింది అతడి తల్లే. ఆమె ఈ విషయం తన 
భర్తతో చెప్పింది. ఆ కోటీశ్వరుడు నాలుగు దిక్కుల అతన్ని వెదకడానికి రౌతులను పంపి, 
తాను మాత్రం, అతని బంగారు చెప్పుల ముద్రలను అనుసరించి ఇసి సట్టుణం వైపు వెళ్ళాడు, 
బుద్దుడు తన మనో శక్తితో అతడు రావడాన్ని చాల దూరం నుంచే గమనించి, అతని పుత్రుని 
అతడు చూడకుండేట్లు సంకల్పం చేశాడు. 


కోటీశ్వరుడు బుద్దుని సమీపించి “మీరు నా పుత్రుని చూశారా?” అని అడిగాడు. 


“మంచిది, ఇలా కూర్చొండి దయ చేసి, మీరు మీ పుత్రుని చూడ గలుగుతారు, ”’ 
అని బుద్దుడు అన్నాడు. 

ఆ సంతోషకర వార్త విని, అతడు కూర్చొన్నాడు. బుద్దుడు అతనికి ధమ్మం చెప్పాడు. 
అతడు చాల సంతోషించి ఉచ్చైస్వరంతో ఇలా అన్నాడు: 

“బాగుంది ఓ దేవా, చాల బాగుంది. ఇదంతా ఎలా ఉందంటే, దేవా, బోర్రపడిన దానిని 
సరిగా నిలబెట్టినట్టుగా, దాగి ఉన్న దానిని బహిర్గతం చేసి నట్టుగా, దారి తప్పిన వానికి దారి 
చూపి నట్టుగా, చీకట్లో కళ్ళున్న వాళ్ళంతా చూడ గలిగే విధంగా దీపం పట్టి నట్టుగా ఉంది. 
అదేవిధంగా ధమ్మాన్ని బుద్దుడు అనేక రీతుల బోధించాడు. 

“నేను, లి దేవా, బుద్దం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం, శరణం 
గచ్చామి. ఈ రోజు నుంచి జీవితాంతం శరణు జ్‌చ్చిన నన్ను తవు అనుయాయిగా 
స్వీకరింతురు గాక!” 

సూత్ర త్రయంతో శరణు వేడిన మొదటి అనుయాయి ఇతడే. 

తన తండ్రి కిచ్చిన ఉపన్యాసం వినడంతో, యశుడు లృర్లతత్వం పొందాడు. యశుని 
తండ్రి తన కొడుకును చూడ డానికి వీలుగ బుద్దుడు తన సంకల్ప శక్తిని ఉపసంహరించు 
కొన్నాడు. కోటీశ్వరుడు తన పుత్రుని చూశాడు. తరవాత బుద్దుని, అతని శిష్యులను మరు 
రోజు తన యింటికి భిక్షకు రావలసిందని ఆహ్వానించాడు. బుద్దుడు మౌనంగానే తన 
అంగీకారాన్ని తెలిపాడు. 


71 


కోటీశ్వరుడు వెళ్ళిపోయిన తరవాత, యడు తనకు అల్లి, ఉన్నత దీక్షలను ఇవ్వ 
ఎలసిందని బుద్దుని వతు కన్నాడు. 


హా భిక్కులారా, రండ, ధర్మాన్ని చక్కగా బోధించడం జఆరిగితదిః దుఃఖాన్ని పూర్తిగా 
నిరోధించ డానికి పవిత్ర జీవితాలను గడపండి.'” ఈ మాటలంటూ బుద్దుడు అతనికి 
ఉన్నత దీళక్షనూ ఉపసంపదను - ప్రసాదించాడు. 

గౌరవనీయ యనితో కలుపుకొని ల్లరతుల సంఖ్య ఆరుకు పెరిగింది. 

ఆహ్వానం మేరకు బుద్దుడు తన ఆరుగురు శిష్యులతో కో టీశ్వరుని (ప్రసాదానికి వెళ్ళాడు. 


గౌరవనీయ యస ని తల్లి, అతని పూర్వాశ్రమ భార్య బుద్దుడు చెప్పిన ధమ్మాన్ని విని 
సన్యాసత్వంలో మొదటి దశను పొందారు. ఈ దశ చేరు కోవడంతో వారిద్దరు బుద్దునికి 
ప్రధమ మహిళా ఉపాసిక లయ్యారు. 


గౌరవనీయ యసనికి నలుగురు విశిష్ట మిత్రులున్నారు. విమల, సుబాహు, పున్నజి, 
గవంపతి అనువారలు, యస శిరోముండనం గావించుకొని, పీతాంబరం ధరించి పరి భ్రమక 
జీవితాన్ని గడుపుతున్నాడని విని, అతని దగ్గరకు వచ్చి, తాము అతనినే అనుసరిస్తామని 
చెప్పారు. అప్పుడు యస వారిని బుద్దునికి పరిచయం చేశాడు. ధర్మాన్ని విని, వారూ ల్లర్లతు 
లయ్యారు. 


వివిధ మండలాలకు చెందిన ఏభై మంది కులీన కుటుంబాల యువకులు యస ని 
మిత్రులు - బుద్దుని దగ్గర ఉపదేశం పొంది, ల్లర్లతులై, సంఘంలో చేరి పోయారు. 


బుద్దునికి జ్ఞానోదయమై రెండు నెలలు గడిచిందో లేవో అతుల సంఖ్య అరవైకే చేరు 
క”ంది. వారంతా ఉన్నత కుటుంబీకులు. మంచి తండ్రులకు తగిన తనయులు. 


ప్రధమ ధర్మదూతలు 


ఆరవైమందికి జ్ఞానోదయం కావించిన అనతి కాలంలోనే. వారందరిని సత్యదూత లుగా, 
కన నూతన ధర్మాన్ని, తారతమ్యాలు లేకుండ, అందరికీ ప్రచలితం చేయడానికీ, 


అన్నిదిశలకూ పంప నిర్ణయించు కొన్నాడు. అన్ని దిశలకు వారిని పంపే ముందు వారికి 
ఈ విధంగా సలహా ఇచ్చాడువీ 


“అవి దివ్యాలయినా, మానవాలయినాా, అన్ని బంధాలనుంచి ఓ భిక్కులారా, నను 
ఎముక్తుడ నయ్యాను,” 


72 


“మీరు గూడ అలాగే అన్ని బంధాల నుంచి, అవి దివ్యాలుకానియండి, మాన వీయాలు 
కానీయండి, విముక్తులయ్యారు. 


“అందరి మంచి కోసం, అందరి సుఖం కోసం, ప్రపంచం ప్రద అనుకంపతో, మానవుల 
దేవతలీ మంచి, సుఖం, లాభం కోసం, ముందుకు కదలండి ఓ భిక్కులారా. తల్‌: న 
ఇద్దరు ఒకే చోటుకు వెళ్ళ వద్దు. శబ్దపరంగాను సారం పరంగాను, మొదట, చివర, మధ్య, 
అంతట మంచిదైన ఈ ధర్మాన్ని ప్రచారం చెయండి. పవిత్ర జీవితాన్ని”, పరిపూర్ణమైన, 
శుద్దమైన జీవితాన్ని ప్రచలితం చేయండి. 

“కళ్ళల్లో దుమ్మున్న వారు ధర్మాన్ని వినగానే దూరంగా పోతారు. ధర్మాన్ని అర్దం చేసు 
కొనే వారుంటారు. 

“థర్మం బోధించ డానికి నేను గూడ సెనాని గామలో ఉను ఉరువెలకు వెళతాను,’ 


“బుషి కేతనం ఎగుర వేయండి. మహోన్నత ధమ్మాన్ని ప్రచారం చేయండి. ఇతరుల 
బాగు కోసం కృషి చేయండి. మీ విధి మీరు నిర్వర్తించిన వారవుతారు.” 


ఇతరులపై అనుకంపతో, దీక్ష తీసుకొన్న జ్ఞానోదయమైన శిష్యులను ధమ్మ బోధకు 
పంసీన ప్రధమ మత గురువు బుద్దుడు: ఉండడానికి ఒక శాశ్వత స్ట్రీర నివాసం లేకుండ 
ఏకాంతంగా, చేత చిల్లి గవ్వ లేకుండా, ఈ మత ప్రబోధకులు నిలిచిన చోట నిలవక 
తిరుగుతూ మహోన్నత ధమ్మ బోధను చేయాలి. కప్పు కోవ డానికి దుస్తులు, బిక్షకు ఒక 
చిప్ప తప్పు, వారికి మరో ఇతర ఆస్తి పాస్తులు లేవు. చుట్టి రావలసిన క్షేత్రం పెద్దది, బోధకులు 
సాపేక్షంగా తక్కువ కావడంతో, వారు ఎవరికి వారుగానే (కలిసి కాకుండా) మత ప్రచార 
ప్రయాణం చేయాలని సలహా ఇవ్వ బంది. వారంతా అన్ని ఐంద్రైయక సుఖాల బంధాల 
నుంచి విముక్తులైన జ్లర్లతులు గనుక, వారి ముందున్న లవత్యం ఒక్కటే: ధమ్మ బోధ చేయడం, 
పవిత్ర జీవితాన్ని ప్రకటించడం. తమ జీవిత లక్ష్యాన్ని సాధించినల్ట్యతులు నిర్వహించాల్సిన 
మౌలిక పాత్ర, తమ ప్రవర్తన ద్వారా, సిద్దాంతం ద్వారా ప్రజలను నైతికంగా ఉద్దరించడం. 
భౌతికంగా అభివృద్ది ఆవశ్యకమే అయివా, అది వారి పని కాదు. 
సంఘ సంస్థాపన 

ఆ సమయంలో ఈ ప్రపంచంలో అరవైమంది ల్ఞర్లత శిష్యులు ఉన్నారు. ఈ పరిశుద్దులను 
కేంద్ర బిందువుగా ఇసాక్‌ బుద్దుడు సంఘాన్ని న్టాపించాడు. ఇది నిర్మాణంలో 
ప్రజాస్వామికం. పంపిణీలో కమ్యూనిజం. మొదట్లో చేరిన సంఘ సభ్యులంతా సమాజంలో 
ఉన్నత స్ర్రీతి నుంచి వచ్చిన వారే అయినా, బాగా చదువు కొన్నవారే అయినా, ధనవంతులే 


73 


అయినా, సంఘంలో మాత్రం -కుల్క వర్ల కోటి ప్రసక్తి లేకుండా - ఎవరైన చేరవచ్చు. 
అన్ని వర్ణాలకు చెందిన యువకులు, వృద్దులు, అందరికీ సంఘంలోకి ప్రవేశం 
కల్పించబడింది. ఎక్కువ తక్కువలు లేకుండా, సంఘంలో అందరూ ఒకే కుటుంబ 
సభ్యులుగా జీవించారు. ఈ నాటికీ ఉన్న ఈ భిక్షుక సంఘం ప్రపంచంలోకే అత్యంత 
పురాతన చారిత్రక బ్రహ్మచారి సమాజలిీ. 


అందరూ భార్యా బిడ్డలను వదిలి, పరిభనుక జీవితంలో ప్రవేశించాలని కాదు. 
ఉపాసకులుగా కూడ ధమ్మం ప్రకారం జీవితం గడిపి బుషిత్వాన్ని పొందిన వారు ఎంతో 
మంది ఉన్నారు. ఉదాహరణకు యస ని తలిదండ్రులు, పూర్వపు భార్య బుద్దుని తొలి 
ఉపాసకులు. మరి వారు ముగ్గురూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి బుషిత్వంలో 
మొదటి దశను చేరారు. 


ఆదర్భ సత్య దూతలుగా ఈ అరవై మంది ల్లర్ణతులతో మహోన్నత ధమ్మాన్ని, కేవలం 
వినాలను కొన్నవారికే, ప్రచారం చేయించాలని బుద్దుడు నిర్ణయించాడు. 


మరో ముప్పైమంది ధమ్మ స్వీకారం 


బుద్దుడు తనకు ఇచ్చ కలిగినంత కాలం వారణాసి సమీపంలోని ఇసి పట్టణంలో ఉండి, 
ఆ తరవాత ఉరువెలకు వెళ్ళాడు. మార్గ వుధ్యంలో ఒక ఉపవనంలో చెట్టు నీడన 
కూరింన్నాడు. 

ఆసమయంలో కేళీ విలాసంగా గడప డానికి ఒక ముప్పై మంది యువకులు తవు తమ 
భార్యలతో ఆ వనానికి విచ్చేశారు. అందులో ఒకనికి భార్య లేక పోవడంతో, తనతో ఒక 
వేశ్యను తెచ్చు కొన్నాడు. వాళ్ళంతా తమ కేళీ విలాసాలలో మునిగి ఉండగా, ఈ వేశ్య వారి 
విలువైన వస్తువులను సంగ్రహించి, కనిపించ, కుండా పోయింది. ఆ తరవాత ఆ యువకులు 
ఆ వేశ్య కోసం వెతుకుతూ, ఆ వనంలోనే ఉన్న బుద్దుని చూసి, ఎవరైన (స్రీ అటుగా 
వెళ్ళిందేమోనని అడిగారు. 


““ స్త్రీని వెతకడమా? తనను తాను వెదకడమా? ఏది మంచిది యువకులారా అని 
బుద్దుడు (ప్రశ్నించాడు. 


““తనను తాను అన్వేషించడమే మంచిది, దేవా”, యువకులు చెప్పారు 
“అయితే, మంచిది, కూర్చొండి, మీకు ధమ్మం చెబుతాను,’ అన్నాడు బుద్దుడు. 


74 


“మంచిది, అలాగే కానివ్వండి, దేవా,'* అంటూ గౌరవాభివాదం చేసి వినడానికి ఆసక్తులె 
కూరి "న్నారు. 

వారు శ్రద్దాళువు లై వినీ ధర్మ చక్షువును పొందారు. తరవాత వాళ్ళు సంఘంలో చేరి 
ఉన్నత దీక్షను స్వీకరించారు. 


ముగ్గురు కశ్ళప సోదరుల ధమ్మస్వీకారం 


అలా తిరుగుతూ తిరుగుతూ బుద్దుడు కాల క్రమంలో ఉరువెల చేరాడు. ఇక్కడ ముగ్గురు 
(2జతిల) సన్యాసులు ఉన్నారు. వీరి వెండ్రుకలు జడలు కట్టి ఉన్నాయి. వీరు ఉరువెల కళ్ళప, 
నదీ కశ్ళప, గయా కళ్ళప లు. వీరు ముగ్గురు వేరు వేరుగా, వరుసగా 500, 300, 200 
ల మంది శిష్యులతో ఉంటున్నారు. అందరికంటె పెద్దవాడు తన ఆధ్యాత్మిక సంపత్తితో 
విమోహతుడై, తాను ల్టతుడ ననే ఒక భ్రాంతిలో లో కొట్టు క "ంటున్నాడు. మొదట 
బుద్దుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ రాత్రికి అతని నెగడు గదిలో ఉండ డానికి ఆశ్రయం 
కోరాడు. ఆ గదిలో ఒక భయంకరమైన నొగరాజు ఉంది. బుద్దుడు తన మనోశక్తితో 
నాగరాజుని నియం త్రించ్రాడు. దీనికి ఉరునేల కశ్ళపుడు ఎంతో సంతోషించి, బుద్దుని తనక 
అతిధిగా ఉండ వలసిందిగా ఆహ్వానించాడు. అనేక సందర్భాలలో, ఈర సన్యాసి ఒత్తిడిపై, 
బుద్దుడు తన నునోశక్తులను ప్రదర్శించ వలసి వచ్చింది. అయినా ఇంక ఆ సన్యాసి తనలాగా 
బుద్దుడు అ్హాతుడు కాడనే విశ్వాసానికే అంటి పెట్టుక్‌ "ని ఉన్నాడు. అంతెమంగా బుద్దుడు 
తాను ల్లర్ణతుడనని అతనిని నమ్మించగలిగాడు. అంతట ఆ సన్యాసి, అతని శిష్యగణమూ 
సంఘంలో చేరి ఉన్నత దీక్షను స్వీకరించారు. 


అతని సోదరులిరువురూ, వారి వారి శిష్యగణం అతనిని అనుసరించారు. ముగ్గురు కశ్ళప 
సోదరులు, వారి వేయి మంది అనుయాయులు వెంటరాగా, బుద్దుడు, ఉరువెలకు అధత 
దూరంలో లేని గయా సీసకు వెళ్ళాడు. ఇక్కడ ఆయన “ఆదిత్త వరియాయ సుత్తి 
బోధించాడు. దీనిని విని అంతా ల్లర్గతులయ్యారు. 


ఆదిత్త పరియాయ సుత్త (- “ప్రతిది జ్వాలలోనే ఉంది”) పై ఉపన్యాసం 
“అన్ని మంటల్తానే ఉన్నాయి, భిక్కులారా!, నిప్పుల్లో ఉన్నదంతా ఎది?” 


కన్ను మంటల్లో ఉంది. రూపాలన్ని మంటల్లోనే ఉన్నాయి. నేత్ర విజ్ఞానం (Eye 
consciousness) మంటల్లో ఉంది. నేత్ర సన్నికర్షతో జనించే వేదన - అది సుఖకరమైనా, 


J 


బాధాకరమైనా లేక రెండూ అయినా కాక పోయినా - మంటల్లోనే ఉంది. అది దేనితో 
జ్వృలితమ్రైంది? లాలస, ద్వేషం, అ ఎద్య, జన్మ జరా, మృతువు, శోకం, వాపోవడం, 
బాధ, దుఃఖం, నిరాశలు దానిని జ్వలిస్తాయని నేనువా కొంటున్నాను. 


ఈ విధంగా పర్యాలోచిస్తే, ఓ భిక్కులారా, ఉపదేశితుడైన అరియ శిష్యుడు కంటితో, 
రూపాలతో, నేత్ర విజ్ఞానంతో, నేత్ర సన్నికర్ణతో, సన్నికర్ణతో జనించే వేదన ఏదైన - అది 
సుఖకరమైన, బాధాకరమైన, ఈ రెండూ అయినా కాక పోయిన- దానితో జుగుప్ప 
చెందుతాడు: అలాగే అతడు చెవితో ధ్వనులతో, ముక్కుతో, వాసనలతో, మనస్సుతో 
మానసిక విషయాలతో, మనో విజ్ఞానంతో,. మనస్సు సన్నికర్షతో నాలుకతో, రుచితో, 
శరీరంతో, స్పర్శతో, అది మనస్సుసన్నికర్ణ నుంచి జనించే ఏ సంవేదన అయినా, సుఖకరంగాని 
దుఃఖ కరంగాని, రెండూ కానీ కాకపోనీ-_ దానితో నిర్వేదం పొందు తోడు. జుగుప్పుతో' 
అతడు విరాగి అవుతాడు. విరాగంతో అతడు విముక్తు డవుతాడు. అపుడతడు అర్హం 


చేసుకొంటాడు: “మరో జన్మలేదని, చేయ వలసిందంతా చేశానని, ఇక మరి ఈ ఫ్రతి 
లతని 


ఈ విధంగా బుద్దుడు తన ఉపన్యాసం ముగించే సరికి భిక్కులు అన్ని మాలిన్యాలను 
కడిగి వేసుకొని, ల్వర్లతు లయ్యారు. 


పారిపుత్త, మొగ్గల్లాన అనే ఇద్దరు ముఖ్య శిష్యుల ధర్మప్వీకారం 


రాజగ హకు సమీపంలోని ఉపతిస్స గ్రామంలో - ఈ గ్రామాన్ని నాలక అని గూడ 
అంటారు - థీశాలి అయిన సారిఫుత్రుడనే యువకు డొక డున్నాడు. 


అతడు గ్రామంలో ఉన్నత కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతనిని ఉపతిస్స 
అని గూడ అంటారు. 


అతడు బ్రాహ్మణ మతంలోనే పుట్టు పెరిగినా, జీవితం యెడ అతనికున్న విశాల దృక్సథం 
పరిణతి చెందిన జ్ఞానం, తన పూర్వికుల మతాన్ని వదిలి, అత్యంత సహనం, శాస్త్రీయత 
లతో గూడిన బుద్ద గొతముని బోధను స్వీకరించాడు. అతని అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు 
అతనిని అనుసరించారు. అతని తండ్రి, వంగత, బ్రాహ్మణ మత విశ్వాసానికే అంటిపెట్టుకొని 
ఉన్నాడని చెప్పు పనిలేదు. బౌద్దం పుచ్చు కొన్నా డన్న కారణంగా కుపీత అయిన తల్లి, అతని 
మరణ సమయంలో, అతని చేతనే బౌద్ద దీక్ష తీసుకొంది. 


76 


ఉపతిస్స విలాసం ఒడిలో పెరిగాడు. కొలిత అనేవాడు ఇతనికి మంచి స్నేహితుడు. 
కొలిత మరో పేరు మొగ్గల్హాన. చాలకాలంగా ఇతనితో స్నేహం ఉంది. ఒక రోజు వారిద్దరు 
కొండ తిరుణాలలో సరదాగా కాలం గడుపు తుండగా, “ఈ భౌతిక సుఖాలన్ని ఎంత 
వ్యర్జాలు, క్షణికాలు'* - అని గుర్తించారు. వెంటనే వాళ్ళు ఈ (ప్రపంచాన్ని వదిలి, 
మోక్షమార్గాన్న అన్వేషించాలని నిర్ణయించు 5 "న్నారు. శాంతి అన్వేషణలో ఈ చోటు ఆ 
చోటని లేక అన్ని చోట్లు తిరిగారు. 


ఈ యువ అన్వేషకు లిద్దరు మొదట సంజయుని కలిశారు. ఇతినికి చాల పెద్ద అనుచర 
గణం ఉంది. అతనిని దీక్ష ఇప్రుంచమని కోరారు. కాని అనతి కాలంలో అతడు అందించిన 
అల్ప జ్ఞానంతో అసంతృప్తు లయ్యారు. మానవాళిని పట్టుకు పీడిస్తున్న జాడ్యానికి వారికి 
మందు దొరక లేదు. అందుకని వారు అతనిని వదిలి, శాంతి కోసం మళ్ళీ వెదకడం 
ప్రారంభించారు. వారు ఎంతో మంది బ్రాహ్మణులను, సన్యాసులను కలిశారు. కాని వారికి 
అంతటా నిరాశే ఎదురైంది. చివరకు తిరిగి తిరిగి తమ స్వగ్రామానికే చేరుకొని, ఒకమాట 
అనుకొన్నారు: “మనలో ఎవరికి ముందు మార్గం దొరికితే అతడు రెండోవానికి చెప్పాలి 


అని,” 


ఇదిగో, ఈ సమయంలోనే బుద్దుడు, (ప్రపంచానికి ఉన్నత ధమ్మాన్ని అందించడం 
కోసం, తన మొదటి అరవై శిష్యులను పంపాడు. బుద్దుడు ఉరువెల కేసి బయలు దేరాడు. 
మొదట ఐదుగురులో ఒకరైన గౌరవనీయ అస్పుజి రాజగహ కేసి వెళ్ళాడు. 

వారి ఆధ్యాత్మిక ప్రగతిని కరుణా దృష్టితో చూస్తుందా అన్నట్టు ఆ అన్వెషకుల సత్కర్మ 
ఇప్పుడు జోక్యం చేసు కొంది. రాజగహ లో ఉపతిస్స తిరుగుతుండగా, ఒక సన్యాసిని 
కలిశాడు. ఆ సన్యాసి రూపురేఖా విలాసాలు, ప్రవర్తన వెంటనే అతనిని ఆకట్టు కొన్నాయి. 
ఆ సన్వాసి కళ్ళు కాడి (yంke) దూరంలో క్రిందికి చూస్తున్నాయి. అతని ప్రశాంత ముఖం 
అతని లోని గాఢ శాంతిని సూచిస్తోంది. సంరచితమైన శరీరంతో, చక్కగా ధరించిన 
చీవరాలతో, ఆ గౌరవనీయ మూర్తి, నియత పద విన్యాసంతో, దాత లిచ్చే అన్నం కబళాలను 
తన భబివాపాత్రలో స్వీకరిస్తూ, ఇంటింటికి తిరుగుతూ నడుస్తున్నాడు. ** ఇటు వంటి 
సన్యాసిని నేను ఎప్పుడూ చూడ లేదు.”* అనుకొన్నాడు, అతడు. “కచ్చితంగా ఇతడు 
అర్హతులలో ఒకరై ఉండాలి, లేదా అర్హతత్వ సాధన మార్గంలోని వాడైన అయి ఉండాలి. 
ఇపుడు నేను అతనిని సమీపించి, “అయ్య, పీరు ఎవరికోసం ఈ (ప్రపంచాన్ని 


77 


త్యజించారు? మీ గురువులు ఎవరు? ఎవరి ధమ్మాన్ని మీరు బోధిస్తున్నారు?, అని 
అడిగితేనో''? అని అతడు ఆలోచించాడు. 


ఏమైన ఉపతిస్స ఆ పని చేయ లేదు, ఎందుకంటె, అతని నిశ్శబ్ద భిఖా యాత్రకు భంగం 
కలిగించి నట్టు అవుతుంది. 


ల్లరతుడు అస్ఫజి, తనకు లభించిన ఆ కొద్ది పొటి ఆహారాన్ని భుజించ డానికి తగిన 
చోటు కోసం చూస్తున్నాడు. ఉపతిస్స ఇది చూసి, తన పీటను, తన పాత్రలోని నీళ్ళను 
ఆయనకు ఇచ్చి, ఆ అవకాశాన్ని ఉపయోగించు కొన్నాడు. ఒక శిష్యుడు గురువుకు చేయ 
వలసీన ప్రాధమిక విధులను ఈ విధంగా నిర్వహించి, ఆయనకు అభివాదాలు చేసి, గౌరవ 
పురస్సరంగా ఇలా అడిగాడు: 


“గౌరవనీయమైన అయ్యో, మీ జ్ఞానేం[ద్రియం ప్రశాంతంగా ప్రసన్నంగా, మీ దేహచ్చాయ 
స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంది.మీరు ఎవరికోసం ఈ (ప్రపంచాన్ని త్యజించారు? మీ 
గురువులు ఎవరు? మీరు ఎవరి ధమ్మాన్ని బోధిస్తున్నారు?! 

నినముడైన ల్ఞర్ణత అస్సజి మర్యాద పూర్వకంగా ఇలా చెప్పాడు: ఓ సోదరా, సంఘంలో 
నేను అతి సిన్న వాణ్ణి. నేను నీకు ధమ్మాన్ని పూర్తిగా వివరించ లేను.” 

“గౌరవనీయమైన అయ్యా, నన్ను ఉపతిస్స అంటారు. మీ యథాశక్తి కొద్దో గొప్పో 


చెపుండి. ఆ తరవాత దానిని వంద విధాలుగానో, వేయి విధాలుగానో అర్దం చేసు కోవఎం 
నాకు సంబంధించిన విషయం. నాకు వదిలి వేయండి.” 


ఉపతిస్సు కొన సాగించాడు: “కొద్దీ గొప్పో చెప్పుండి. నాకు కచ్చితంగా దాని సారాంశం 
చెప్పుండి. నాకు సారాంశం చాలు. పదగుంభనం వల్ల ప్రయోజనం లేదు.” 


గౌరవనియ అస్సజి ఒక నాలుగు పంక్తుల పద్యాన్ని చదివాడు. ఆ పద్యం బుద్దుని గాఢ 
తత్వాన్ని లేదా కారణ సిద్దాంతాన్ని నేర్పుగ చెప్పింది; 
“యే ధమ్మాహెతు పుభవా 
తెసమ్‌ హెతుమ్‌ తధాగతొ ఆహ 
తెసమ్‌ చమొ నిరాధా 
ఎవమ్‌ వాదీ మహా సమణా 


78 


కారణం నుంచి జనించే వస్తువుల గురించి 
వాటికారణాన్ని గురించి తధాగతుడు చెప్పాడు, 
వాటి నిరోధాన్ని గురించి గూడ. 

ఆ మహా బుషీ ఈ విధంగా బోధించాడు; 


క్టుప్తంగానే చెప్పినప్పటీకి, ఆ మహోన్నత బోధను అర్థం చేసుకోవడానికి తగి నంతగానే 
ఉపతిస్సకు జ్ఞానోదయమైంది. సత్యాన్ని కనుక్కోవ డానికి అతనికి కావలసిందల్లా ఒక చిన్న 
సూచన మాత్రమే. గౌరవనీయ అస్సజి అతనికి ఊర్ద్వ మార్గంలో ఎంత చక్కగా మార్గ 
నిర్దేశం చేశా డంటే, మొదటి రెండు పంక్తులు వినగానే, అతడు సన్యాసత్వంలో మొదటి 
దశ అయిన సాతాపత్తిని పొందాడు. 


మహోన్నత బుద్ద బోధకు తనను పరిచయం చేసినందుకు అతడు గురువుకు తనివి 
తీర కృతజ్ఞతలు చెబుదా మంటే అతనికి మాటలే కరవయ్యాయి. సత్యాన్ని అంత అద్భుతంగా 
విడమరిచి నందుకు, బుద్దుని గురించి అవసరమైన సమాచారం అందించినందుకు, అతనికి 
తానెంతో బుణ పడ్డానని చెప్ప, ఆయన దగ్గర సెలవు తీసు కొన్నాడు. 


ఆ తరవాత, అతడు తన గురువు యెడ గౌరవాన్ని ఎంతగా చూపించా డంటే, అస్పుజి 
పలాన చోట బోధిస్తున్నాడని తెలిస్తే, ఆ వైపుకు తిరిగి, గౌరవంగా, వినమ్రంగా చేతులు 
జోడించి నమస్కరించడం, పండుకొనే టప్పుడు గూడ ఆ దిశకేసి తల పెట్టి పడు కోవడం 
వాచ 


ఇప్పుడు అతడు ఒప్పందం ప్రకారం, తన సహచరుడు కొలిత దగ్గరకు, తన సంతోష 
తరంగాలను తెలియ జేయడానికి, తిరిగి వచ్చాడు. తన స్నేహితుడు ఎంతగా జ్ఞానోదయం 
పొందాడో అంతగా జ్ఞానోదయం పొందిన కలిత, పద్యం మొత్తం వినగానే సన్యాసత్వం 
లోని మొదట దశను చేరాడు. శాంతి అన్వేషణలో వారు సాధించిన విజయంతో సంతో 
షాంతరంగులై, విధిగ తమగురువు సంజయుని, - ఇతనిని గూడ నూతన సిద్దాంతానికి 
మార్చాలని - దగ్గరకు వెళ్ళారు. ఎంత ప్రయత్నించినా గురువు మార లేదు. అయితే అతని 
శిష్యులలో చాల మంది వీరితో చేరారు. గురువు మారక పోవడంతో విసిగి పోయి, వారితో 
చేరిన మిగతా వారితో, ఆదర్శ ఆచార్యుడైన బుద్దుని చూడడానికి “వెలువనో ఆరామానికి 
వెళ్ళారు. 


79 


వారి ప్రార్ధన నుసరించి, బుద్దుడు వారిద్దరిని, **రండి భిక్కులారా!”” (ఇధ భిక్కవె! ) 
అంటూ సంఘంలో చేరు 5 "న్నాడు. 

పదిహేను రోజుల తరవాత, సంచార సన్యాసి దీఘనాఖునికి బుద్దుడు “వెదనా 
పరిగ్రహనుత్త'ను వివరిస్తుండగా విని గౌరవనీయ సారి పుత్రుడు లర్గతత్వాన్ని పొందాడు. 
అదే రోజు సాయంత్రం బుద్దుడు తన చుట్టూ శిష్యులనురావించి, కూచో బెట్టుకొన్నాడు. 
సంఘంలో ప్రధమ శిష్యుని స్థానాన్ని ధేర ఉపతిస్సకు (సారి పుత్తకు), రెండో శిష్యుని స్థానం 
కొలితకు ( మొగ్గల్దానకు) బుద్దుడు ప్రదానం చేశాడు. ఒక వారం ముందే వీరిద్దరు లర్దతత్వం 
పొందారు. 


పాదసూచికలు : 


1. “సంఘ అంటే శబ్లాద్దం “గణం”, *'సమూహరి. బౌద్ద భిక్కులు వ్యవస్థను సూచిస్తుంది (సం.) 


2. “సబ్బజ్ఞా' అంటే శబ్దార్దంగా ముందుకు వెళ్ళుట, సరిత్యాగం. ఇక్కడ బుద్ద, ధమ్మ, సంఘాలను 
శరణు వేడడం ద్వారా సంఘంలోకి అనుమతించ బడడం. 


3. సంఘ స్టాపనం మొదటిరోజుల్లో ఉన్నత దీక్షను ఉవనంపడా అనేవారు. దీని శబ్దార్థం ఉన్నత 
నీతితో నిండిన, ఈ పదాలతో అనువముతించ బడిన. 14న ప్రకరణం చూడండి, 

4. ఉపాసక (పు) ఉపాసికా (స్త్రీ). శబ్బార్దం ప్రకారం త్రిరత్నాలతో సన్నిహితంగా ఉన్నవాడు. ఈ 
రెండు పదాలను. సన్యసించని బౌద్ద అనుయాయులకు అన్వయిస్తారు. మూడు శరణాలను 
వేడడంతోనే ఒకరు ఉపాసకుడు గాని, ఉపాసికగాని, అవుతారు. ఆ మూడు శరణాలు ఇవి : 


బుద్దం శరణం గచ్చామి 

భబ్భ్ముం శరణం గచ్చామి 

నంతుం శరణం గచ్చామి 

ఇది (త్రిపుటి సూత్రం (తెవాచిక) 
5. వువోవ్య్సు ౧౧, 19,20. 


6. దేవతలను ఉపయోగించడం గమనించండి. 


7. “(బహ్మచరియ” అనే పాళీ పదానికి దేవునితోగాని, బ్రహ్మతో గాని సంబంధం లేదు. అది సవిత్ర, 
కులీన, అనే అర్ధంలో ఉపయోగించ బడింది. (దీని సంస్కృత సమానార్హకం “బహ్మాచార్య” 
నూమూలుగా విద్యార్ది బ్రహ్మచర్య జీవితాన్ని సూచిస్తుంది. సం.) 


80 


10. 


జైనులు గూడ, తవు సంఘం గూడ అంత పాతదే అంటారు. కాని మౌర్య యుగాంతంలో 
ఏర్పడిన చిలిక ఈనాటికీ భారతదేశంలో ఉన్న రెండు తెగలకు దారి తీసింది. వారి ముత [గ్రంధాలు 


ఇప్పుటకీ ఉండడంతో ఈ సంఘటనను తరువాతి కాలానికినెట్టాయి. క 


ఖ్రనను తా అన్వేషించు కోవడం. ఈ పద బంధం చాల అర్హవంతమైంది. *“అత్తానమ్‌” “అత్తి కు 
ద్వితీయా విభక్తి. అత్త అంటే ఆత్మ. కొంతనుంది పండితులు విపరీతార్థం తీయడానికి 
ప్రయత్నిస్తున్నట్టుగా, ఇక్కడ బుద్దుడు, ఏరకమైన ఆత్మను, క్షేత్రజ్ఞాని గురించి మాటాడడం 
లేదు. అతని రెండో ఉపన్యాసంలో స్పష్టంగా ఆత్మ లేదని చెప్పిన బుద్దుడు ఆత్మ ఉందని ఎలా 
చెబుతాడు? బుద్దుని ప్రకారం ఈపద బంధానికి అర్థం, “నిన్ను న్‌ అన్వేషించు” లేదా 
“లోపలికి చూడు.” 


నువోవగ్ధ P.34. అగ్ని ఆరాధకులైన ఆయన శ్రోతల గత కాలపు అలవాటుకు ఈ రూపకం 
తగ్గట్టుగానే ఉంది. 


ఎనిమిదో ప్రకరణం 
బుద్దుడు - అతని బంధువులు 


_ “బందు సేవ మంగళకరం?” 
- మంగల సుత్త 


శుద్తోదన మహారాజు బుద్భుని చూడ రోరాడు 


బుద్దుడు రాజగహలో ఉంటున్నాడని, అతడు ధమ్మబోధ చేస్తున్నాడనే వార్త వృద్దుడైన 
మహారాజు శుద్దొదనుని చెవిని పడింది. దీనితో అతనికి జ్ఞాన సిద్ది పొందిన తన పుత్రుని 
చూడాలనే కోర్కె బలీయమై పోయింది. తొమ్మిది సందర్భాలలో వరుసగా తొమ్మిమంది 
జాస్టాన సభ్యులను, మంది మార్చలంతో, బుద్దుని కపిల వస్తుకు ఆహ్వానించడానికి రాజు 
ఈవి య అరి 
పంపించాడు. అతడు ఆశించిన దానికి విరుద్దంగా, వారంతా ధమ్మాన్ని విని, ల్వకతులై, 
సంఘంలో చేరి పోయారు. ల్రర్గతులు ఇహలోక విషయాలు పట్టించు కోరు కనుక, 
వారెవరు బుద్దునికి రాజుగారి వర్తమానం తెలియ జేయ లేదు. 


నిరుత్సాహం చెందిన రాజు చివరిగా మరో నమ్మకమైన బంటు కాలుదాయిని పంపిం 
చాడు. ఇతడు బుద్దునితో చిన్నప్పుడు ఆడుకొన్నవాడే. సంఘంలో చేరి పోవడానికి అతనికి 
అనుమతి ఉన్న కారణంగా, అతడు వెళ్ళడానికి ఒప్పు కన్నాడు. 


ఇతరులకు వలె ఇతనికి ల్వర్దతుడయ్యె అదృష్టం కలిగింది. సంఘంలో చేరి పోయాడు. 
ఇతడు, ఇతరుల వలె కాక, కబురును బుద్దునికి చెప్పాడు. ముసలి తండ్రిని ఒకసారి 
దర్శించవుని బతిమి లాడాడు. ఆ బుతువు ప్రయాణానికి వుంచి అనుకూలంగా 
ఉండడంతో, బుద్దుడు తన మహా శిష్యగణంతో, మార్గమధ్యంలో ధమ్మాన్ని బోధిస్తూ, 
అంచలంచెలుగా పయనిస్తూ, రెండు నెలలో కపిలవస్తు నగరాన్ని చేరాడు. 


అతడు ఉండ డానికి నిగ్రొధ వనంలో ఏర్పాట్లు చేశారు. గర్వవమతులైన శాక్యవృద్దులు, 
“అతడు మాకు తమ్ముడు, మా సోదరుని కుమారుడు, మా మనుమడు,”” అని తమలో 
తాము తర్కించుక్‌ొని యువ రాకుమారులతో “మీరు అతనికి నమస్కారం చేసి 
స్వాగతించండి. మేము మీ వెనక కూర్చొంటాము”', అని చెప్పారు. అలాగే వారు అతనిని 
ఏమాత్రం గౌరవించ కుండ కూర్చుండి పోయారు. బుద్దుడు అప్పుడు గాలిలోకి “లేస్తూ? , 
 ప్రంద్వాద్భుతాన్ని', ప్రదర్శిస్తూ వారి గర్వాన్ని అణిచాడు. రాజు దీనిని తిలకించి, వెంటనే 


82 


నమస్కరించి, “ఇది నామూాడవ నమస్కారం.’ అన్నాడు, అపుడు శాక్యు అందరికి, 
అతనికి నమస్కరించక తప్ప లేదు. అంతట బుద్దుడు అకసం నుంచి దిగి వచ్చి, తనకు 
ఏర్పాటు చేసిన ఆసనం పై కూర్చొన్నాడు. వినీతులైన చుట్ట పక్కాలు, ఆయన చెప్పేది 
వినడానికి, ఆతురతతో తవముతవు ఆసనాలలో ఆసీను లయ్యారు. 


సరిగా ఇదే క్షణంలో శాక్యబంధువర్గం మ్సీద ఆకస్మికంగా వాన తుంపర పడింది. ఈ 
అద్భుత సంఘటన వారి మధ్య చర్చను లేవ తీసింది. తన గత జన్మలో తన బంధువుల 


సమక్షంలో ఇటువంటి సంఘటనే జరిగిందని రుజువు చేయ డానికి అతడు వెస్సంతర 
జాతకే కథను చెప్పాడు. 


ఈ ఉపన్యాసంతో శాక్యులంతా ఎంతో సంతోషించి, బుద్దుని అతని శిష్యులను 
భోజనానికి పిలవడం తమ విధి అన్న సంగతినే మరిచి, తమ దారిన తాము వెళ్ళి పోయారు. 
(“నా పుత్రుడు నాయింటికి రాక ఎక్కడికి వెళతాడులే””, అనితనలో తాను అను 
కొన్నప్పుటికి ఆయన్ను, శిష్యగణాన్ని భోజనానికి పిలవాలనే విషయం రాజుకూ తట్టు 
లేదు. ఇంటికి వచ్చి, రాజు, వారి రాక కోసం ఎదరు చూస్తూ, ఆనేక రకాల భక్ష్యాలు 
తయారు చేయించాడు. 


బుద్దుడు భిక్షకు వెళతాడు 


శుద్దోదనువి ధమ్మ స్వీకారం 


మరురోజు గూడ మధాహ్న భోజనానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఎదీ లేక పోవడంతో, 
బుద్దుడు, అతని శిష్యులు, కపేలవస్తు పురవాసుల ఇండ్లలో భిక్షకు సద్దమయ్యారు. బయలు 
దేరేముందు బుద్దుడు ఇలా అనుక "న్నాడు: “గత జన్మలలో బుద్దులు తమ బంధువు లున్న 
నగరాలు ప్రవేశించి నప్పుడు, భిక్షకు తిన్నగా బంధువుల ఇళ్ళకే వెళ్ళారా లేక ఒక వరుస 
క్రమంలో ఒక ఇంటి తరవాత మరో ఇంటికి వెళ్లారా?” బంధువుల ఇళ్ళకు కాక, ఒక వరుస 
క్రమంలోనే వెళ్ళారనే విషయాన్ని మనస్సులో దర్శించి, బుద్దుడు కపిలవస్తు వీధులు వెంట 
భిక్షకు వెళ్ళాడు. 


పైకి అవమానకరంగా కనిపిస్తున్న బుద్దుని ఈ (ప్రవర్తనను, కోడలు యశోధర ద్వారా 
విని, రాజు కలత మనస్కుడై, బుద్దుని సమీపించి, నమస్కరించి, అన్నాడు: “కుమారా, 
నన్ను ఎందుకు నాశం చేస్తావు? నీవు భిక్షకు వీధుల వెంట పడడంతో, నేను అవమానంతో 
ఎంతగానో కుంగి పోతున్నాను. బంగారు పల్లకీలలో తిరిగిన ఈ నగరంలోనే భిక్షచేయడం 
నీకు తగునా? నన్ను ఈవిధంగా ఎందుకు అవమానిస్తావు?”” 


83 


, నేను మిమ్ము అవమానించడం లేదు. నేను నా వంశాచారాన్నే 
ను,” అని బుద్దుడు సమాధానం చెప్పాడు. రాజు విస్తు పోయాడు. 


“హా మహారాజా, అది మీ రాజ వంశాచారం కాక పోవచ్చు. కాని అది మా బుద్దుల 


వంశాచారం. అనేక వేల మంది బుద్దులు భిషతోనే జీనించారు.”' 


వీధిలోనే నిలబడి బుద్దుడు రాజుకు ఇలా సలహా ఇచ్చాడు: “(భిక్షకోసం వాకిట) 
నిలబడడంలో అలక్ష్యం వద్దు. ధర్మబద్ద జీవితం గడుపు, ధర్మ గుణులు ఈ లోకంలోను, 
పరలోకంలోను హాయిగా జీవిస్తారు. ?* 


దానిని వినడంతో రాజు సత్యాన్ని (గ్రహించాడు. సన్యాసిత్వంలో మొదటి దశను చేరాడు. 
వెంటనే ఆ తరవాత అతడు బుద్దుని భిశా పాత్రను చేత తీసు కొని, అతనిని, అతని శిష్యులను, 
రాజ ప్రసాదానికి తీసుకు వెళ్ళి ఇష్ట్రభోజనం పెట్టాడు. భోజనం ముగింపు సమయంలో, 


బుద్దుడు అతనిని ఇలా హెచ్చరించాడు: 


““ ధర్మ జీవితం గడుపు. కలుషిత జీవితం వలదు. ధర్మ జీవి ఇహ పర లోకాలు 
రెండింటిలో హాయిగా ఉంటాడు.” అంతట రాజు సన్యాసత్వంలో రెండో దశ అయిన 
“సకదాగామి” దశను అందుకొన్నాడు. ప్రజాపతి గౌతమీ సన్యాసత్వంలో మొదటి దశ అయిన 
“సాతాపత్తి”ని పొందింది. 


లథ్యాన్ని సాధించకనే బుద్దుడు కఠోర తపస్సు కారణంగా మరణించాడని చెబితే రాజు 
నమ్మ లేదు. ఈ విషయాన్ని తరవాత ఒక సందర్భంలో బుద్దునితో అంటే, అతడు థమ్ముపాల 
జాతకో కథను వినిపించాడు. ఈ కథను ఎందుకు చెప్పాడంటే, పూర్వ జన్మలో గూడ తన 
వుతుడు మరణించాడని ఎముకల పోగును సాక్ష్యంగా చూపినా గూడ, రాజు నమ్మ 
నిరాకరించాడు. ఈ సారి అతడు సన్యాసత్వంలో మూడోదశ అయిన “అనాగామి'ని 
పొందాడు, 


మరణ శయ్యమిద, ఆఖరుసారిగా, బుద్దుణ్ణించి, ధమ్మ ప్రవచనం విని, శుద్దోధనుడు 
ఆల్లతత్వం పొందాడు. ఏడు రోజులపాటు, ముక్తానందాన్ని అనుభవించిన తరవాత, బుద్దునికి 
నలభై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, గృవాష్ట ల్వతుడుగానే కాలంచేశాడు. 


84 


బుద్ధుడు - యశోధర 


రాకుమారి యశోధర కొలియ జాతిరాజైన సుప్పబుద్ద, రాణి పమితాల కూతురు. 
పమితా రా౭కి శుద్దోదనుని సోదరి. రాహులమాతా, బింబ, బుద్రకచ్చానాలు యశోధరకు 
ఇతర నామాలు. ఈమె వయస్సు, రాకుమారుడు బుద్దుని వయస్సు ఒకటే. పదహారవ 
యేట అతనిని పెళ్ళి చేసు కొంది. శౌర్య ప్రతాపాలను ప్రదర్శించే అతడు ఆమె పాణిని 
(గ్రటాంచాడు. ఆమె అత్యంత సుఖవంతచ్టైన జీవితాన్నే గడపంది. ఆమె 29వ యేట, ఏకైక 
కుమారుడైన రాహులుని ప్రసవించిన రోజుననే, ధీశాలి, ఆలోచనా పరుడు అయిన ఆమె 
భర్త, ఆమె హృదయ పూర్వకంగా (ప్రేమించిన ఆమె భర్త, ఈదు:ఖ మయ జీవితా న్నుండి 
విముక్తం కావడానికి సంసార పరిత్యాగం చేయాలని నిశ్ళయించుకి "న్నాడు. విశ్వసనీయ, 
మనోజ్ఞ అయిన భార్యకు వీడ్కోలు చెప్ప కుండానే, బిడ్డను యశోధర పెంపకానికే వదిలి 
వేసి రాత్రికి రాత్రి రాజ ప్రాసాదాన్ని వదిలిపెట్టాడు. యశోధర మామూలుగానే నిద్రలేచింది. 
తన ప్రియ భర్తకు నమస్కరించాలని చూసింది. కాని అత డెక్కడ కనిపించ లేదు. తనను, 
నూతనంగా జనించిన చిన్నారిని, రాకుమారుడు వదిలి వెళ్ళాడని తెలుసుకోగానే, 
అవ్నర్హనీయమైైన దుఃఖంలో మునిగి పోయింది. ఆమె తన అత్యంత (ప్రియమైన వస్తువును 
ఎప్పటికీ కోలోయింది. అన్ని ఆకర్షణలు, విలాసాలు ఉన్న ఆ రాజప్రాసాదం ఆమెకు 
ఆంధకార బిలం అయి పోయింది. ప్రపంచ మంతా ఒక్క మాటుగా శూన్యం అయి 
పోయింది. ఆమెకు మిగిలిన, ఓదారు ఒక్కటే - అది ఆమె చిన్నారి వజ వ. 


అనెక మంది రాకుమారులు ఆమె హస్తాన్ని అందుకో జూశారు. కాని ఆమె ఆ (ప్రతిపాదన 
లన్నింటిని తోసి వేస, తన ప్రియ భర్తకు విశ్వాసపాత్రురాలుగా మిగిలి పోయింది. తన భర్త 
ఒక సన్యాసి జీవితాన్ని గడుపు తున్నాడని విని, తానూ నగనద్రా తీసివేసి, సాదా పీతాంబరాన్ని 
ధరించింది. సన్యాసి గౌతముడు జ్ఞాన సిద్దికోసం సమరం సాగించిన ఆరు సంవత్సరాల కాలం 
అంతా యశోధర అతని చర్యలన్నీ గమనించి, తానూ అలాగే చేసింది. 


జ్ఞానోదయానంతరం బుద్దుడు కపిలవథ్టు నగరం విచ్చేసిన మరు రోజు రాజు అతనికి 
రాజప్రాసాదంలో మర్యాదలు చేస్తు న్నప్పుడు, రాకుమారి యశోధర తప్ప, అందరూ 
ఆయనకు గారవాభివాదాలు చేయడానికి వచ్చారు. 


అపుడు ఆమె ఇలా అనుకొంది : 
నాలో ఏదైన సద్దుణం ఉంటే, ఆర్యపుత్రులు తనంతతానే నా దగ్గరకు వస్తారు. అప్పుడు 


నెను అయనను గౌరవిస్తాను.”” 


85 


నోజనం అయిన తరవాత ఖిక్షా పాత్రను రాజుకు అందించి, తన ముఖ్యమైన ఇద్దరు 
శిష్యులతో యశోధర మందిరానికి వెళ్ళి, తనకోసం ఏర్పాటు చేసేన ఆసనం మిద కూర్చొని 
: రాకుమారిని తన కిష్టమైన రీతిలోనే నన్ను గౌరవించ నీయండి. ఏమీ 


అ 


బుద్దుడు తన మందిరానికి వచ్చాడని విన్న ఆమె, ఆస్థానంలోని మహిళ లందరిని 
పీతాంబరాలు ధరించ మని ఆదేశించింది. బుద్దుడు ఆసీనుడు కాగానే, యశోధర త్వరత్వరగా 
ఆతని దగ్గరకు వచ్చి, అతని పాదాలు పట్టుకొని, తల పాదాలపై ఆన్సి, తన కిష్టమైన రీతిలో 
ఆతనిని గౌరవించింది. 


ఈ విధంగా ఆమె తన వాత్సల్య గౌరవాలను ప్రదర్శించి, గౌరవ పురస్సరంగా కూరి”ంది. 
అపుడు రాజు ఆమె గుణాలను కీర్తించి, ఆమె (పేమ, విశ్వాసపాత్రతల మిద వ్యాఖ్యానించి 


ఇలా అన్నాడు : 


“దేవా, మీరు పీతాంబరాలు ధరిస్తున్నారని విని నా తనయ తనకై తాను పసుపు రంగు 
వ్షస్రాలను కట్టు కొంది. మీరు రోజుకు ఒక్క పూటే భోంజేస్తున్నారని విని తానూ ఒంటి 
పూచే భోజనం చేసింది. మీరు ఉన్నత శయనాలను వదిలి వేశారని వినగానే, తానూ నేలపై 
పవళించింది. పూల మాల, సుగంధ ద్రవ్యాల వాడకం తాము మాని వేసారని వినగానే 
తానూ మాని వేసింది. ఆమె బంధుగణం తాము ఆమెను పోషిస్తామని కబురంపి నప్పుడు, 
వారిల్‌' ఏ ఒక్కరి వైపు ఆమె కన్నెత్తి చూడ లేదు. నాకూతురు అంతటి సద్గుణ రాశి.” 


“(ఈ జన్మలోనే కాదు, ఓ రాజా, పూర్వ జన్మలో గూడ, నన్ను చక్కగా చూసుకొంది. 
నాయెడ భక్త ప్రపత్తులు, విశ్వాస పాత్రతను ప్రదర్శించింది,” అని బుద్దుడు “చందకిన్దర 
జాతక” కథ చెప్పాడు. ఈ గత జన్మ బంధాన్ని గుర్తుచేసి ఆమెను ఓదార్చి, ప్రాసాదాన్ని 
వదలి వెళ్ళిపోయాడు. 


శుద్దోదన మహారాజు మరణించిన తరవాత, పజాపతీ గౌతమీ భిక్కుని అయి నప్పుడు, 
యశోధర సంఘంలో చేరి, లృర్ణతత్వం పొందింది. 


శ్‌ 
ప్ర శిష్యులలో, అసాధారణ శక్తులోను పొందిన వారిలో ఈమె ముఖ్యమైంది. ఆమె 
తన డెబ్బై ఎనిమిదో ఏట గతించింది. 


“తేరి గాథా లో ఆమె పేరు కనిపించదుగాని, ఆమె ఆసక్తికర పద్యాలు అపదానోలో 


ను 
శ 
అన్నాయి. 


86 


బుద్దుడు - రాహులుడు 


రాహులుడు రాకుమారుడు సిద్దార్డుడు యశోధరల ష్టొక పుత్రుడు. అతడు సిద్దార్థుడు 
ఈ సంసారాన్ని త్యజించాలని నిర్ణయించుకొన్న రోజునే పుట్టాడు. సిద్దార్దుడు వనంలో 
పర్యాలోచనా మగ్నుడై ఉండగా పుత్రుడు పుట్టాడనే శుభవార్త అతనికి అందించ బడింది. 
వార్తవిని సంత “షించ వలసిన గొతముడు సంతోషించ లేదు. పైగా విరుద్దంగా, ““రావుజాతో 
బంధనం జాతం, ఒక రాహువు పుట్టింది ఒక బంధం ఏర్పడింది”, అన్నాడు. ఆ విధంగా 
అతనికి రాహులుడోని, అతని తాత శుద్దోదనుడు నామకరణం చేశాడు. పిల్లవానికి ఏడు 
సంవత్సరాల వయస్సులో, బుద్దుడు జ్ఞానోదయం అయ్యాక మొదటి సారి కపిల వస్తుకు 
వచ్చాడు. అతడు వచ్చిన ఏడో రోజున రాకుమారి యశోధర చిన్ని రాహులునికి ఉల్లాసంగా 
బట్టలు వేసి, బుద్దుని వైపు చూపిస్తూ అంది: “పుత్రా అటు చూడు. ఇరవై వేల సన్వాసులు 
చుట్టూ ఉన్న, బ్రాష్మాణుడు లాగా కనిపించే, బంగారు రంగు సన్యాసిని చూడు, అతడే నీ 
తండ్రి. అతని దగ్గర గొప్పుధనం ఉంది. పరిత్యాగం చేసిన నాటి నుంచి నేటి వరకు మేము 
ఆయన్ను చూడ లేదు. ఆయన దగ్గరకు వెళ్ళి నీ బౌరస భాగధేయం అడుగు. వెళ్ళి ఇలా 
అను: “ఓ తండ్రీ, నేను రాకుమారుణ్ణి. ప్రతిష్టితుడనైన (00౧౩664166) తరవాత, నేను 
ప్రపంచానికే చక్రవర్తి నవుతాను. నాకు సంపద కావాలి, ఇవ్వండి. తండ్రికి చెందిన దాని 
కంతటికి పుత్రుడే హక్కుదారుడు” .?! 


అమాయకుడైన రాహులుడు బుద్దుని దగ్గరకు వచ్చి, తల్లి చెప్పినట్టుగా, చాల (ప్రేమగా 
అన్నాడు: “ఓ భిక్కూ, మీ నీడ కూడ నా కెంతో మహదానందంగా ఉంది.” 


భోజనానంతరం బుద్దుడు ప్రానాదం నుంచి వెళ్ళాడు. రాహులుడు అతనిని అనుసరించి 
నడుస్తూ. “నా వారసత్వాన్ని నాకివ్వండి”*, అంటూ ఇంకా సందర్భానికి తగినవి ఎన్నో 
మాట్లాడాడు. ఎవరూ అతనిని ఆప ప్రయత్నించ లేదు. బుద్దుడు గూడ తన ననురించి 
రా వలదని చెప్పు లేదు. వనానికి చేరిన తరవాత, బుద్దుడు అనుకొన్నాడు: “అతడు తన 
తండ్రీ ఆస్తి కావాలని కోరు క”ంటున్నాడు. కాని అది ఇహ సంబంధమైనది. పూర్తిగా 
బాధలతో కూడు క "న్నది. నేను బోధి వృక్షం క్రింద సాధించిన ఏడు అంశాల (Seven 
fold), సంపదను అతనికి ఇనాను. అధిభౌతిక వారసత్వానికి అతనిని అధిపతిని చేస్తాను. 
గౌరవనీయ సారిపుత్తను పిలిచి, చిన్న రాహులునికి దీక్ష నివ్వమని చెప్పాడు. 


అప్పుటికి రాహులుని వయస్సు ఏడు సంవత్సరాలే. అతనిని సంఘంలో చేర్చు కొన్నారు. 


అనుకోని రాహులుని దీవ్షా సంఘటనకు రాజు శుద్దోదనుడు ఎంతగానో చింతిం చాడు. 
అతడు బుద్దుని దగ్గరకు వచ్చి, తలిదండ్రుల అనుమతి లేకుండా ఎవరికీ దీక్ష ఇవ్వ వద్దని 


87 


చెబుతూ, మీరు పరిత్యాగం చేసి నప్పుడు నేను ఎంతో పరితాపం చెందాను. అలాగే నందుడు 
పరిత్యాగం చేసిన పుడు. మరీ ఇప్పుడు రాహులున విషయంలో కుమారుని యెడ తండ్రి 
(ప్రేమ, చర్మం, మాంసం, స్నాయువులు, ఎముకలు మజ్జలోకి చొచ్చుకు పోతుంది. దేవా 
మా అభ్యర్థనను మన్నించండి. తలిదండ్రుల అనుమతి లేకుండ దీక్షనివ్వకండో!” అని 
అర్థించాడు. 

బుద్దుడు వెంటనే అభ్యర్థనను మన్నించి, దానిని వినయ నియమంగా చేశాడు. 

ఏడేళ్ళ కుర్రవాడు పవిత్రజీవితాన్ని ఎలా సాగిస్తాడనేది అనూహ్యం. సమణార (కొత్తగా 
చేరిన వాడు) రాహులుడు. సంస్కారి, అత్యంత వినయ విధేయతలు క్రమశిక్షణ కలిగిన 
వాడు గనుక, పెద్ద వాళ్ళ నుంచి ఉపదేశం స్వీకరించ డానికి ఉవ్విళ్ళూరాడు. అతడు వేకువనే 
లేస్తాడు. ఒక గుప్పెడు ఇసుక తీసుకొని దానిని పైకి విసురుతాడు. ఈ రోజు నేను నా 


ఉపదేశకుల నుంచి, ఆ ఇసుకలో ఎన్ని రేణువు లుంన్నాయో అంత ఉపదేశాన్ని (గ్రహిస్తాను!'' 
అనే వాడు. 


అతనికి దీక్ష ఇచ్చిన వెంటనే, ఇచ్చిన ఈలి ఉపదేశాలలో ఒకటి ** అంబలర్ధిక రాహులో 
వాది? ఇందులో సత్య సంధత నొక్కి చెప్పు బడింది. 


ఒకరోజు గౌరవనీయ రాహులుని చూడడానికి బుద్దుడు వచ్చాడు. ఆయన్ను దూరం 
నుంచే చూసి రాహులుడు, ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు తెచ్చి ఉంచాడు. బుద్దుడు 
కాళ్ళు కడుక్కొని, పాత్రలో అడుగున కొంచెంనీరు ఉంచి ఇలా అన్నాడు; ““రాహులా, 
ఈ పాత్రలో మిగిల్సిన కొంచెం నీటిని చూశావా?”*. 


“చూశాను దేవా!” 


“ఈ నీళ్ళు లెక్కలోకి రావు. అలాగే బాహాటంగా అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడని 
వారి సమణత్వమూ  (Monkhood) ను.” అప్పుడు బుద్దుడు ఆ కొంచెం నీటిని 
పారబోశాడు, అప్పుడు ఇలాఅన్నాడు: 


“బాహాటంగా అబద్దాలు చెప్పుడానికి సగ్గుపడని వారు వారి సవుణత్వాన్ని వదిలి 
వెసినటే.?' 
(గా 


అప్పుడు బుద్దుడు పాత్రను బోర్లించి “బాహాటంగా అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడని 
వారి సమణత్వం ఇలా బోర్ల పడ్డట్టే? అన్నాడు బుద్దుడు. 


88 


Frm 


చివరకు బుద్దుడుపాత్రను సరిగా ఉంచి అన్నాడు: ' “బహాటంగా అబద్దాలు చెప్పుడానికి 
సిగ్గు పడనివారి సమణత్వం ఖాలి, శూన్యం. బాహాటంగా అబద్దాలు చెపుడానికి సగ్గుపడని 
వానికి ఎటువంటి ఎగ్గునైన చేయవచ్చని నేను చెబుతాను రాహులా. ఆ విధంగా నడచుకో, 
ఆ విధంగా నడవడిక సాగించు : “ఆట పట్టించడానికి గూడ నేను అబద్దం చెప్పును.” 


అందరికీ అర్హమయేే అటువంటి ఉదాహరణలతో సత్యసంధతను నొక్కి చెబుతూ, 
బుద్దుడు అతనికి పర్యాలోచన (refElCtiంn) విలువను, నీతి కొలతలను, చిన్న పిల్లవాడికి 
గూడ అర్ధమయ్యే రీతిలో, వివరించి చెప్పాడు. 


“రాహులా, అద్దం అందుకు.) బుద్దుడు ప్రశ్నించాడు. 
(4 ప్రతిబింబం చూసుకోవడం కోసం దేవా” 


“అలాగే రాహులా బాగా ఆలోచించిన (పర్యాలోచన) తర్వాతే ప్రతిబింబం చూసు 
కొన్న తరవాతే ఏపని అయిన చెయ్యి. బాగా ఆలోచించిన (పర్యాలోచన) తరవాతే ఏ 
మాటైనా మాటాడు. మానసిక క్రియ గూడ పర్యాలోచన తరవాతే. 


“నీవు శరీరంతో ఏ పని చేయాలన్నా ఆశారీరక క్రియ గురించి పర్యాలోచించు: “నేను 
ఇపుడు నా శరీరంతో ఈ పని చేయా లనుకొంటున్నాను. నేను చేసే ఈ శారీరక క్రియ 
నాకు హాని కలిగిస్తుందా? లేక ఇతరులకు హాని కలిగిస్తుందా? లేక నాకు, ఇతరులకు - 
ఇద్రరికీ హాని కలిగిస్తుందా?” కలిగించేదైతే ఆశారీరక క్రియ అకుశలమైంది. దాని వల్ల దుఃఖం, 
బాధలు సంభవిన్తాయి. 

(నేను ఇప్పుడు చేయాలను కొంటున్న శారీరక క్రియ నాకు ఇతరులకు - ఇద్దరికీ హాని 
కలిగించేది అని”, నీవు నీపర్యాలోచన మీదట (గ్రహించినట్టయితే, అది దుఃఖాన్ని బాధను 
అవశ్యం కలిగిస్తుంది కనుక, ఆకుశల శారీరక క్రియ. శరీరంతో అటువంటి పనిని నీవు 
ఎప్పుడు ఏ పరిస్టితులలోను చేయ రాదు”. 

“నేను ఇప్పుడు చేయా లనుకొంటున్న శారిరక క్రియ నాకు గాని ఇతరులకు గాని 
ఎటువంటి హాని కలిగించదు”, అని నీవు నీ పర్యాలోచన మీదట గుర్తించి నట్లయితే, అది 
కుశల శారీరక క్రియ అవుతుంది. దాని వల్ల సుఖ సంతోషాలు వస్తాయి. అటువంటి శారీరక 
క్రియ నీవు చేయ వలసింది.” 


ఒక పని చేయడానికి ముందూ వెనకా గూడ పర్యాలోచన జరపాలని సామణెర రాహులుని 
హెచ్చరిస్తూ బుద్దుడు అన్నాడు జ 


89 


నీవు ఒక పనిని శరీరంతో చేస్తున్నప్పుడు, ఆ పనిని గురించి పర్యాలోచించాలి: 
“ఇపుడు నేను నా శరీరంతో చేయ బోయే పని నాకు చెడు కలిగిస్తుందా? ఇతరులకు చెడు 
చేస్తుందా? లేక ఇద్దరికీనా?' చెడు చేస్తే దాని వల్ల దుఃఖం, బాధ కలుగుతాయి.’ 


“నేను ఇప్పుడు నా శరీరంతో చేయాలను కొంటున్న ఈ పని నాకు హాని కలిగిస్తుంది, 
ఇతరులకు హాని కలిగిస్తుంది. ఇద్దరికి హాని కలిగిస్తుంది.” అని పర్యాలోచన మీదట 
తేలినట్టయితే బాధా దుఃఖాలను కలిగించే అటువంటి శారీర క్రియ అకుశల మవుతుంది. 
అటువంటి శారీరక క్రియకు నీవు దూరంగా ఉండాలి. 


“నేను ఇప్పుడు నా శారీరంతో చేయ బోయే పని నాకు గాని, ఇతరులకు గాని, లేక 
ఇద్దరకు గాని హాని చేయదని”, పర్యాలోచన మీద తేలినట్టయితే, అటువంటి 


సుఖసంతోషాలను కలిగించే శారీరక క్రియ కుశలమే అవుతుంది. అటువంటి శారీరక క్రియను 
మరల మరల చెయ్యి.”” 


బుద్దుడు ఇంకా చెబుతున్నాడు: “ఇపుడు న చేస్తున్న ఈ పని అకుశలం,”* అని నీ 
పర్యాలోచనలో తేలినట్టయితే, అటువంటి పనిని నివేదించాలి (00౧16535), బహిరంగ 
పరచాలి. గురువు గారికి లేదా విజ్ఞాలకు లేదా పవిత్ర జీవనంలో పాలు పంచు కొంటున్న 
సహోదరులకు వ్యక్తం చేయాలి. ఇలా చెప్పి, ఇక భవిష్యత్తులో మళ్ళీ అది పునరావృతం 
కాకుండా చూసు కోవాలి.” 

ఇదేనిధంగా మనోవాక్కర్మలకు సంబంధించి హెచ్చరించాడు. 


పరిశుద్దం కావడానికి నిరతపర్యాలో చన ఆవశ్యకమని చెబుతూ బుద్దుడు ఆన ఉపన్యాసాన్ని 
ఇలా ముగించాడు : 


“నీవు ఆ విధంగా అభ్యాసం చెయ్యి - నిరత పర్యాలోచనతో మనో-వాక్కాయ కర్మలను 
పరిశుద్దం గావించుకోవచ్చు.” 

సంయుత్త నికాయంలో ఒకప్రత్యేక ప్రకరణం ఉంది దానిలో బుద్దుడు సామణెర 
రాహులునికి ప్రకృతి * అనిత్యాన్ని వివరించాడు. 


బాల్యంలోనే రాహులుడు సంఘంలో చేరాడు. ఆ తరవాత బుద్దుడు దొరికిన ప్రతి 
అవకాన్ని అతనికి సలహా లిచ్చి, మార్గ నిర్హశం చేయ డానికి ఉపయోగించు కొన్నాడు. ఈ 
దిగువ ఫద్వాలతో బుద్దుడు పదేపదే రాహులుని హెచ్చరించినట్లు సుత్తని పాతో చెబుతున్నది: 


90 


“అంత మధురమైన, మనోజ్ఞమైన ఐదు విధాల ఇంద్రియ సుఖాలను వదిలి వెయ్యి. 
విశ్వాసంతో, ఇల్టువదిలి వచ్చాక, దుఃఖాన్ని జయించిన వాడివి కా. 

“దూరంగా, ఏకాంతంగా, ప్రశాంతమైన చోటు నివాసం ఏర్పరుచుకో. సాదా 
అహారం తీసుకో. 


“దుస్తులతో, భిక్షతో, ఇతర అవసర వస్తువులతో, నివాస గృహంతో, దేనితోను 
జఉరంరతి "పెంచుకోకు. 


“ప్రాధమిక నియమావళికి (FUndamental code) పంచేద్రియాలకు 
సంబంధించి నిగ్రహాన్ని అలవరచుకో. 


“శరీరానికి సంబంధించి ప్రమత్తతను అలవరచుకో. మోహం నుంచి బయటపడు. 
““లాలసను కలిగించే, ప్రలోభ పెట్టే వస్తువుల (ఇంద్రియ సంబంధ) మసలా లతగా 
ఉండు. 

“జాగుప్ప యెడ ఏకాగ్రత సువ్యవస్తిత మనస్సును వికసింప జేసుకో. బాహ్యార్దాన్ని 
గురించి ఆలోచించకు. (ప్రచ్చన్న గర్వాన్ని త్యజించు. ఈ విధంగా గర్వాన్ని 
పరిహరించడం ద్యారా నీవు పరిపూర్ణశాంతిని పొందుతావు.” 


అతని పద్దెనిమిదోయేట, రాహులుడు తనలోతాను. తన అందమైన రూపాన్ని 
చూసుకొని, మురిసి పోయాడు. ఈ ఐంద్రియక వాంఛను వురస్కరించు 5 "ని బుద్దుడు 
అతనికి మనస్పంస్కృతిని గురించి గట్టి పాఠం చెప్పాడు. ఒకరోజు బుద్దుడు రాహులుడు 
భిక్షకు వెళ్తున్నారు. ఆ జంటను చూసిన వారికి ఎవరిక్రాన, వారు ఒక మంగళ కరమైన 
రాయంచ- సుందర హంస శావకా (బాలహంస) లా, సింహరాజము- రాజకిశోరాలా అని 
అనిపిస్తుంది. ఇద్దరూ యోద్ద జాతికి చెందిన వారే, ఇద్దరూ సింహాసనాన్ని త్యజించిన వారె. 
రాహులుడు తన గురువును మెచ్చుకొంటూ ఇలా అనుకొన్నాడు: (నేను గూడ ఉన్నతుడైన 
నా తండ్రిలా చాల అందంగా ఉన్నాను. బుద్దుని ఆకృతి అందం. నాదీ అంతే.” 


బుద్దుడు వెంటనే అతని దుష్టాలోచనను పసికట్టి, వెనుదిరిగి, అతనిని ఉద్దేశించి ఇలా 
అన్నాడు: 

““రూపం ఎటువంటిదైనా, దానిని ఇలా చూడాలి” : 

“ఇది నాది కాదు (ని ఇతమ్‌ నుమ); నేను ఇది కాదు (ని ఇసా అహమ్‌ అస్మి, 


ఇదినా ఆత్మకాదు (న మి సొ అత్త)” 


91 


రాహులుడు వినమ్రతతో, 'అలా చూడ వలసింది రూపం ఒక్క దానినే నా, ఇంకేమైన 
ఉన్నాయా?” అని ఆయన్ను అడిగాడు. 
ంచ స్కంధాల (ఖంధాలు)ను గూడ అలాగే చూడాలని బుద్దుడు చెప్పాడు. 

గౌరవనీయ రాహులుడు ఈ విధంగా ప్రాప్తజ్ఞానుడై, భిక్షకు గ్రామంలోకి వెళ్ళ కూడ 
వనుకొని, వెను దిరిగి, ఒక చెట్టు క్రింద వ్యస్త పాదుడై, వెన్నెముక అలువుగ, సతి 
(Mindfulness) సాగించ కూర్చొన్నాడు. 

గౌరవనీయ సారిపుత్రుడు, రాహుల సామణెర * ఆసనం” (౧౦514౧8) చూసు, దానిని 
ఒక విధంగా అర్దం చేసుకొని, “అలా కాదు, శ్వాస మీద కేంద్ర కరించు” అని సలహో 
ఇచ్చాడు. బుద్దుని సూచనల మేర అతడు వేరే వస్తువును ధ్యాన కేంద్రంగా చేసుకొన్నాడనే 
విషయం తెలియ కుండానే. 

గౌరవనీయ రాహులుడు రెండు రకాల సూచనలలో, ఏది అనుసరించాలో తెలియక 
ఆకలీకృతు డయ్యాడు. బుద్దుడు సూచించిన ధ్యాన వస్తువు వేరు. సారి పుత్రుడు సూచించిన 
ధ్యాన వస్తువు చేరు. గురువు చెప్పిన దాని మీద - అంటే శ్వాస మీద - కేంద్రీ కరించాడు. 
ఆతరవాత బుద్దుని దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పిన ధ్యాన పద్దతిని వివరించమని కోరాడు. 
రోగి వాంఛలకు అనుకూలంగా కాక్క రోగికి అవసరమైన మందు నిచ్చే తెలివైన వైద్యుని 
వలె బుద్దుడు మొదట క్షుప్తంగా రూపి ధ్యానాన్ని (Meditation on form) ఇంకా 
ఇతర స్కంధాల ధ్యానాన్ని వివరించి, ఆ తరవాత అనేక ధ్యాన వస్తువులను - వీటిలో ప్రతి 
ఒక్కటి తాత్కాలికంగా తొలగించిన విశిష్ట దుష్ట పరిస్థితులతో - కధనం చేసి, ఆ తరవాత 
“ఆనాపాన సతీ” (శ్వాస పది ధ్యానం)ని వివరించాడు, 


బుద్దుని ఉపదేశాను సారం ధ్యానంలో ఆరితేరాడు రాహులుడు. అనతి కాలంలోనే, 
“చూల రాహులో వాద నుత్తిని అకతత్వాన్ని పొందాడు. 


బుద్దుడు జ్ఞానోదయం పొందిన పదునాలుగవ యేట సామణెర రాహులుడు ఉన్నత 
ఎషను స్వీకరించాడు. 


అతడు బుద్దుని కంటేనూ, గౌరవనీయ సారి పుత్రుని కంటెనూ ముందుగానే 
మరణించాడు. 


గౌరవనీయ రాహులుడు కక్రవు శిక్షణలో ఉన్నత ప్రమాణాలు సాధించి విశిష్టు 
డయ్యాడు. థేరగాథాలో ఈ దిగువ పద్యాలు అతనివిగా చెప్పబడుతున్నాయి: 


92 


““ంండు (ప్రక్కల అదృష్టవంతు క్లో కావడంతో, అందరూ నన్ను “అదృష్టం వరించిన 
రాహుొులుడు,’ అంటారు, 

“బుద్దుడు, సత్యసందర్శికిి” పుత్రుడను. 

నాలోని మాలిన్యాలు అన్నీ నాశన మయ్యాయి. మరిక నాకు జన్నలేదు. 


కానుక అందుకో దగిన అృర్హతుడను. 


“(త్రిపుటి జ్ఞానం నాకుంది. వురణ రహితత్వదృష్షను నేను. ఇంద్రియ వాంఛా 
బంధితుడనై, వల చిక్కి, తృష్ణ ప్రావారంతో (640219 పరివృతుడనై, లక్ష్యరహిత రక్త 
బంధువులతో పరివేష్టితుడనై, నేను ఒక వల (ముఖం) లో చిక్కుకొన్న చేపలాంటి వాణ్ణి 
(ఒకప్పుడు). 

“ఆ ఇంద్రియ వాంఛలను కాల్చి వేశాను. మారుని జాలాన్ని (వల) ఛేదించాను. తృష్షను 
సమూలంగా పెకలించి” వేశాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. 


పాదసూచకలు : 


1. యమక పాతి వోరియ. దీనిని తరచు “ద్వంద్వాద్భుతంి గా అనువదిస్తారు. ఇదొక మానసిక 
దృగ్విషయం. దీనిని బుద్దులు మాత్రమే చేయ గలరు. అతని మానసిక శక్తులతో ఏక కాలంమందే 
శరీరం నుంచి నిప్పు, నీరు తెప్పించ గలడు. నిప్పు, నీరు అంటె ఎరుపు, బులుగు కిరణాలని 
“వతి నంభిదామగ్గ ? వ్యాఖ్యానం చెబుతున్నది. 

2. పసిబిడ్డ రాకుమారుడు అసితుని గౌరవించాలని, అతని దగ్గరకు తీసుకు వెళ్ళినప్పుడు ఆ బిడ్డ 
కాళ్ళు అతని తలపై ఉంచాడు. అప్పుడు రాజు దీనిని చూసి నమస్కరించాడు. రాజు అతనికి 
చేసిన మొదటి నమస్కారం ఇది. ఏరువాక పండుగ సనుయంలో చెట్టు క్రింద వ్యస్తపాదుడై ధ్యాన 
మగ్నుడై ఉన్నప్పుడు రెండో సారి రాజు అతనికి ననుస్కారం చేశాడు. 


3. జాతక, V1:547,P.479 చూడండి. థమ్మవర్థ కథా, 111, PP. 163 - 164. జాతక 
వ్యాఖ్యానంలో కెల్ల సుదీర్హమైన, ఆసక్తి కరమైన కథ అతని అసద్భశ బొదార్యాన్ని విశదీకరిస్తుంది. 

4. ధమ్మపద, V. 168. 

5. Ibid, V. 169 

6. జాతక No. 447 

7. జాతక అనువాదం, 1౪, 485, ౧. 179. 


8. అంగుత్తర నికాయ వ్యాఖ్య ఇలా అంటున్నది ? ఒక బుద్దుని నలుగురు శిష్యులకు మాత్రమే 
మహా అసాధారణ శక్తు లున్నాయి. మిగతా వారు 100,000 కల్పాల జ్ఞాపకం చేసుకో గలరు. 


93 


10. 
11. 
12. 
13. 


14. 
శ్‌ 
16. 
17. 


అంతకు మించి పో లేరు; కాని నుహా అసాధారణ శక్తులు సాధించిన వారు అసంఖ్యాక కల్ఫ్పాలను 
గుర్తు చేసుకో గలరు. నున గురువుగారి సంఘంలో ఇద్దరు మహాశిష్యులకు, ధీరబక్కుల, బద్ద 
కచ్చానలకు - ఈ నలుగురికే ఈ శక్తి ఉంది.” GradUal Sayings, 1౧. 22. 

P. 584 - 590 బోధి సత్వుడు, బుద్దదీపంకరుని కలిసి బుద్దుడు కానాలని నిర్ణయించు 
కొన్నప్పుడు అతనితో తనకున్న సంబంధాన్ని ఆమె ఇక్కడ చెబుతుంది. 

శబార్హపరంగా బంధితం లేదా (గ్రహణం “లి=బంధితం రాహు =శ్చంఖలం చేత. 

బుద్దగాధలు చూడండి, 1.5 219 

నుజ్జిమునికాయ, 11,11; The Blessing చూడండి, ౧- 173. 


సంయుత్తనికాయ, 11, 18, ౧ P. 244 - 258jndered Saying$1, PP. 164 
- 168. 


నుత్తనిపాత 2, 11, రాహములనుత్త Charmers - Buddha's Teachings, P-81. 
ముజ్రిమనికాయ 11, 12; Blessing, P. 182 చూడండి. 

అనత్తలక్సణ సుత్త ఈ (గ్రంధంలో 6వ (ప్రకరణం చూడండి. 

ముజ్రిమనికాయ్య 111, 47. 


IV. 297, 298, Psalms of the Brethern, P. 183. 


తొమ్మిదో ప్రకరణం 


బుద్దుడు - అతని బంధువులు (తరువాయి భాగం) 


““నమ్మకస్తులు బంధువులలో కెల్ల మంచివారు?” 
- ధమ్మపద, V. 204. 


బుద్దుడు - అతని సవతి (మారు) తమ్ముడు నందుడు' 


బుద్దుడు కపిలవస్తు వచ్చిన మూడో రోజున రాణి మవో వజాపతీ గౌతమీ పుత్రుడు, 
రాకుమారుడు నందుడు సంస్కార వేడుక, వివాహ వేడుక్క గృహ ప్రవేశ మహోత్సవం 
(House warming cermony) జరుపు కొంటున్నాడు. ఈ మూడు సందర్భాలలో 
రాకుమారునికి శుభాకాంక్షలు అందరూ తెలియ జేస్తు న్నప్పుడు, బుద్దుడు రాజ ప్రసాదానికి 
విచ్చేశాడు. భోజనానంతరం బుద్దుడు తన భిక్షా పాత్రను రాకుమారుని కిచ్చి, దీవించి, 
భివాపా[త్రను తీసుకో కుండానే వెళ్ళి పోవ డానికి లేచాడు. 


బుద్దుడు ఏక్షణంలోనైనా తన వద్ద నుండి భిక్షా పాత్రను తీసు కొంటాడని అనుకొంటూ, 
అతడు బుద్దుని అనుసరించాడు. కాని బుద్దుడు తీసుకో లేదు. రాకుమారుడేమో అతని 
మీద గౌరవం కొలది అతనిని అనుసరించి వెళూనే ఉన్నాడు. 


రాకుమారుడు నందునితో జనపద కళ్యాణికి ప్రధానం జరిగింది. అతడు చేతిలో భివా 
పాత్రతో బుద్దుని వెంటు వెళ్తున్నాడని విన్న ఆమె, చెక్కిళ్ళ వెంట కన్నరు జాలు వారగా, 
సగం దువ్విన జుట్టుతో, పరుగెత్త గలిగినంత వేగంగా పరుగెత్తి, రాకుమారుడు నందుని 
సమీపించి, ఇలా అంది: “వెంటనే తిరిగిరండి ఆర్యపుత్రా!'’ ఈ వాత్సల్యంతో గూడిన 
ఆహ్వానంతో అతడు చలించి పోయాడు. కాని బుద్దు డంటే ఉన్న గౌరవంతో అతనికి భి 
పాత్రను తిరిగి ఇవ్వ లేక పోతున్నాడు. అందుకని బుద్దుని, తాత్కాలిక నివాసమైన వనం 
వరకు, అనుసరించి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన తరవాత, నందుని బుద్దుడు అడిగాడు: 
“నివు సన్యాసం స్వేకరిస్తావా?”’ బుద్దుడగా, అ(గ్రజునిగా అతడంటే ఎంతో గౌరవం. 
ఆ గౌరవంతో అయిస్తం గానే సంఘంలో చేర డానికి అంగీకరించాడు. 


నంద భిక్కు, పరిత్యాగం వల్ల, ఏమాత్రం ధార్మికానందాన్ని పొంద లేక పోయాడు. 
కుంగి పోయాడు. ఎప్పుడూ తన వధువును గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. “సోదరులారా, 


05 


నేను అసంతృప్పుడను. నేను ఇప్పుడు ధర్మ జీవితం సాగిస్తున్నాను. కాని ఈ జీవితాన్ని ఇక 
ఏమాత్రం కొన సాగించ లేను. నేను ఇక ఉన్నత ఉపదేశాలను వదిలి వేసి అధో జీవితానికి 
అంటే ఉపాసక జీవితానికి మరలి పోతాను, ** అని మానసిక బాధనంతా ఇతర భిక్కులతో 
వెళ్ళ బోసు క్‌ "న్నాడు. 

ఇది తెలిసిన బుద్దుడు, **అటు వంటి వార్త నిజమేనా?” అని గౌరవనీయ నందుని 
అడిగాడు. అతడు తన బలహీనతను అంగీకరించి, తాను తన వధువు గురించి వ్యాకులత 
చెందుతున్నానని చెప్పాడు. 


బుద్దుడు అతనిని సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఉపాయం కను కొన్నాడు. అతనికి 
దేవ కన్యలను చూపించాలనే ఉద్దేశంతో, తన మానసిక శక్తులను ప్రయోగించి, అతనిని 
తావతింస స్వర్గానికి తీసుకు వెళ్ళాడు. మార్గమధ్యంలో పైపైన కాలి పోయిన ఒక ఆడుకోతిని 
అతనికి చూపించాడు. ఒక కాలిపోయిన పొలంలో, ఒక సగం కాలిన గుంజ పట్టు కెని 
చెవులు, ముక్కు, తోక మాడి పోయిన ఈ కోతి వేళ్ళాడు తోంది. స్వర్గం చేరిన తరవాత, 
దేవ కన్యలను చూపించి బుద్దుడు అతనిని అడిగాడు: “నందా, చూడడానికి ఎవరు 
అందంగా, మనోజ్ఞంగా ఉన్నారు- దేవకన్యలా? లేక నీ భార్య జనపద కళ్యాణియా?? 

“గౌరవనీయమైన ఆర్యా, జనపదకళ్యాణి, ఈ దేవకన్యలతో పోలిస్తే కాలిన కోతిలా 
ఉంది. వీరు ఎన్నోరెట్టు అందంగా ఉన్నారు.”” 

““హుషొరుగా ఉండు నందా, నేను చెప్పినట్టు నీవు పట్టు విడవ కుండా చేస్తే, వారిని నీ 
పాలు చేస్తాను”, 

““ అలా అయితే నేను మహాసంతోషంతో పవిత్ర జీవితాన్ని ( సన్యాసి జీవితాన్ని) గడుపు 


తాను, '* అన్నాడు గౌరవనీయ నందుడు చిన్న పిల్ల వాడిలా. 


దేవకన్యలను పొందాలనే ఉద్దేశంతోనే నందుడు పవిత్ర జీవితం గడుపుతా నంటున్నాడని 
విన్న భిక్కులు, అతనిని “అమ్ముడు పోయిన వాడు” (1416100) అని ఎగతాళి చేశారు. 
చివరకు, తన మనస్సులోని నీచ ఉద్దేశానికి సిగ్గుపడ్డాడు. అంతట దక్షతతో శ్రమించి 
ల్వ్లతత్వాన్ని పొందాడు. 

ఆ తరవాత బుద్దుని సమీపించి, '“గౌరవనీయా , మీరు చెప్పినట్టు చేస్తే మీరు దేన కన్యలను 
నా పాలు చేస్తామని వాగ్దానం చేశారు. కాని నేను మిమ్మల్ని ఇప్పుడు ఆ వాగ్దానం నుంచి 
విముక్తుణ్ణి చేస్తున్నాను.?' అని నందుడు అన్నాడు. 


96 


బుద్దుడు సమాధానం చెప్పాడు: నందా, నివు ఈ ప్రాపంచిక విషయాలు పట్టుకు 
వళ్ళాడడం ఎప్పుడైతే మానివేశావో, నీ హృదయం మాలిన్యాల నుంచి విముక్తమైంది. అప్పుడే 
నేనూ నా వాగ్దానం నుంచి విముక్త మయ్యాను.!? 

అప్పుడతడు హర్షధ్యానం చేశాడు : 

“ఎవడు బురదను దాటి, లాలస కంటకా (ముల్టు)న్ని తక్క వేశాడో; 

“* ఎవడు మోహాన్ని నాశం గావించాడో, సుఖంలోను, బాధలోను అతడు వలించడు” 


అతడు అ్వళ్హతత్వాన్ని సాధించిన విషయాన్ని కొంతమంది భిక్కులు శంకించగా, బుద్దుడు 
దానికి సమాధానంగా ఈ పద్యాలను ఉచ్చరించాడు: 


“సరిగా కప్పుని ఇంట్లోకి వాన చొచ్చుకు పోయి నట్టుగానే, వికసించని మనస్సులోకి 
మోహం చొచ్చుకు పోతుంది.” 


“బాగా కప్పిన ఇంట్లోకి వర్షం ఎలా ప్రవేశించ లేదో, బాగా వికసించిన మనస్సులోకి 
మోహం అలాగే, ప్రవేశించలేదు?” 


విముకానందాన్ని అనుభవిస్తూ, అతడు గురువును ఇలా కీర్తించాడు: “గురువుల విధానం 
బహు విశిష్టమైంది. దాని మూలానే నేను పునర్తన్మ అనే బురద నుంచి పెకలించబడి, 
నిర్వాణతీరంలో ప్రతిష్టితుడనయ్యాను!”” 

అతనికే ఆపాదించబడిన ఈ దిగువ పద్యాలను తధాగతుడు కలిపాడు: 

““సరిగా పర్యాలోచించని కారణాన నెను పై మెరుగులకు ఆకర్షితుడ నయ్యాను. రాగ 
రంజిత ప్రేమలో తల మునకలై నేను వ్య గ్ర, చపల చిత్తుడ నయ్యాను. బుద్దుడు 'స్వంయం 
ప్రకాశితుడు అతి నిపుణతతో కనిపెట్టిన విధానాన్ని, నేను సరిగ ఆచరించి, అస్తిత్వంనుంచి 
నా మనస్సును వెలుపలికి లాగాను” ౫. 

గౌరవనీయ నంద థేరను ఆత్మని గ్రహ విషయంలో భిక్షుకులందరిలోకి ముఖ్యునిగా 
పరిగణిస్తారు. 


దుద్ధుడు = ఆనందుడు. 


రాకుమారుడు సీద్దార్టుని దాయాది సోదరుడు ఆనందుడు. రాజు శుద్దోదనుని తమ్ముడు 
అమితెదనుని పుత్రుడు. ఇతడు పుట్టడంతోనే బంధు వర్తాని కంతా ఆనందాన్ని 
తెచ్చి పెట్టాడు గనుక ఆనందుడని పేరు పెట్టారు. 


97 


బుద్దుని ధమ్ముసేవ మొదలైన రెండో సంవత్సరంలో, ఆనందుడు ఇతర శాక్య రాకుమారుల 
- అనురుద్ద, భద్దియ, భగు, కింబిల, దేవదత్తుల - తోపాటు సంఘంలో చేరాడు. ఆ 
తరవాత, అనతి కాలంలోనే గౌరవనీయ వున్చు మంతానివుత్త చేసిన ధర్మోపన్యాసం విని, 
అతడు సన్యాసత్వంలో ప్రధమ దశను చేరుకొన్నాడు. 


బుద్దుడు ఏబై ఐదో పడిలో పడ్డప్పుడు ఆనందుడు అతని [ముఖ్య అనుచరు డయ్యాడు. 
ఉన్న కొద్ది మంది అనుచరులు-వారివిధులు వారు సరిగా నిర్వర్తించటం లేదు. అదీ కాక 
వారి నడత పొగడ దగింది గానూ లేదు. ఒకరోజు జెత వనంలో ఉండగా బుద్దుడు ఇలా 
చెప్పాడు: “నేను ఇప్పుడు వృద్దుడ నయ్యాను. మనం ఈ దారిన పోదాం అని నేను చెప్ప 
నప్పుడు, కొందరు వేరే దారిలో పోతున్నారు. కొందరు నా భిషాపొత్రను, చేలాంచలాన్ని 
నేలమీదకు జార విడుస్తూన్నారు. ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు పరిచర్యలు చేయ డానికి 
ఒక శిష్యుని ఎంచరడో''. 


వెంటనే భిక్తులందరు - గౌరవనీయ సారిపుత్రుడు మొదలుకొని క్రింది వారి వరకు 
ప్రతి ఒక్కరు _ తమ సేవ లందించ డానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కాని బుద్దుడు 
వారు సద్బ్భుద్దితో ముందుకు వచ్చినా, వారి నెవరినీ అంగీకరించ లేదు. ఆనందుడు అంత 
వరకు వౌనంగా ఉన్నాడు. అప్పుడు భిక్కులు ఆయన్ను "సేవలు అందిస్తానని ముందుకు 
వెళ్ళుమని సలహా ఇచ్చారు. 
ఈ దిగువ తెలిపిన ఎనిమిది వరాలు బుద్దుడు ఇస్తేనే, తాను ఒప్తుకొౌంటానని ఆనందుడు 
అన్నాడు: 
2) బుద్దుడు తానుగా (గ్రహించిన నస్రాలను నాకు ఇవ్వ రాదు. 
b) బుద్దుడు తానుగా గ్రహించిన ఆహారాన్ని నాకు ఇవ్వరాదు. 
0) బుద్దుడు తానుండే సుగంధిశాలో (గంధకుటీ)లో నన్ను ఉండ నీయ రాదు. 
ర) బుద్దుడు తనను ఆహ్వానించిన ప్రతిచోటకు నన్ను అతనితో తీసుకు పో రాదు. 
౭) బుద్దుడు నాతో పాటు నన్ను ఆహ్వానించిన ప్రతిచోటుకు రావాలి. 


f) బుద్దుని చూడడానికి దూరం నుంచి వచ్చిన సందర్శకులను పరిచయం చెయ్య డానికి 
నాకు అనుమతివ్యాలి. 


£) బుద్దుడు, నా కప్పుడు ఏ సందేహం వచ్చినా, ఆయన్ను చూడ డానికి అనువు 
తివ్వాలి. 


h) బుద్దుడు, నేను లేనప్పుడు చేసిన ఉపన్యాసాలన్నీ నాకు తిరిగి చినిఫించాలి. 


98 


బుద్దుడు ఈ నాలుగు నకారాత్మక, సకారాత్మక వరాలను (ప్రసాదించాడు. ఇహ 
అక్కడనుంచి గారవనీయ ఆనందుడు ఇరవై ఐదు సంవత్సరాల పొట్టు, బుద్దుడు తుదిశ్వాస 
తీసే వరకు, అతని అనుంగు అనుచరుడుగా, సేవకుడుగా పని చేశాడు. ఒక నీడలా, బుద్దుడు 
ఎక్కడకు వెళ్ళినా, ప్రేమతో జాగరూకతతో అతని అవసరాలన్నీ తీరుస్తూ, అతనిని 
అనుసరించాడు. రేబవలు అతని సేవలన్నీ బుద్దుని కను సన్నల లోనే నడిచాయి. రాత్రిళ్ళు, 
కర్ర, దివిటీ చేత బట్టుకొని, తొమ్మిదిసార్టు, బుద్దుని శయన శాల చుట్టూ, తనను మేలు 
కొలుపు కోవడానికి, బుద్దుని నిద్రాభంగం కలగ కుండేందుకు తిరిగేవాడని చెబుతారు. 


ఆనంద బోధివృక్షరో 


ఆనంద బోధి వృక్షం నాటడానికి గౌరవనీయ ఆనందుడే కారణం. బుద్దుడు లేని 
సమయంలో, ధర్మ నిష్ట అనుయాయులు, తాము మామూలుగా తెచ్చే పూలను, 
పూలమాలలను, ఆయన శయన శాల గడప దగ్గర ఉంచి, సంతోషంగా తిరిగి వెళ్ళి పోయే 
వారు. అనాథపిండిక ఇది తెలుసుకొని, ఆనందుని ఇలా అర్థించాడు: ** ఆనందా, మీరు 
బుద్దుల్టుంచి తెలుసు కోండి: - ఆయన ప్రచారం కోసం దూరంగా వెళ్ళి నపుడు ఆయన 
కోసం వచ్చే భక్తులు తమ నమస్కారాలను తెలియజేసుకో వడానికి ఏదైనా ఒకస్టలాన్ని ప్రత్యేకించే 
అవకాశం ఉందేమో కనుక్కోండి.” గౌరవనీయ ఆనందుడు బుద్దుని సమీపించి ఇలా 
అడిగాడు: 


“దేవా! మీకు సంతుష్టిని కలిగించే పూజార్ల వస్తువులు (Objects of reverence) 
ఎన్ని ఉన్నాయి?” 

“మూడు, ఆనందా, ఒకటి శరీరానికి సంబంధించినవి”. రెండు వ్యక్తిక ఉపయోగ 
కరమైన వస్తువులు, మూడు బుద్దుని స్మరణకు తెచ్చెవి' 

“(హే దేవా, మీరు జీవించి ఉండగానే చెతియీ నిర్మాణం గావించడం సబబేనా?’ 

“కాదు, బుద్దుడు బ్రతికుండగా అటువంటిది వీలుకాదు. అతడి మరణానంతరమే 
అలాంటి నిర్మాణం సబబు. బుద్దుని సంస్మరణకు తెచ్చే వస్తువులకు భౌతిక (ప్రాతిపదిక 
లేదు. అది కేవలం మానసికం, కాని మహా బోధి వృక్షం బుద్దుడు సజీవుడై ఉన్నా, నిర్దీవుడై 
ఉన్నా, అది ఒక పూజార్ల వస్తువే (చెతియ)'' 

“దేవా మీరు ధర్మబోధ యాత్రలు చేసే టప్పుడు, జెతవన విహారంలో ఎవరిని 
శరణువేడాలి? అలాంటపుడు అక్కడ పూజ్నాళ్ల వస్తువేది లేదు. అందుకని దేవా మహాబోధి 
వృక్షం విత్తనం తెచ్చి జెతవన ప్రవేశంలో నాట మంటారా?” 


99 


“మంచిది ఆనందా, అలాగే నాటు. అలా అయితే నేను ఎప్పుడూ జెత వనంలో ఉన్నట్లే 
అవుతుంది”. 

గౌరవనీయ ఆనందుడు, ఈ విషయాన్ని బుద్దుని ఉపాసకానుచరులైన అనాథపిండిక, 
విసాఖా, రాజు కొసలలకు చెప్పి, మహా బోధివృక్షం పండు నొకదానిని తీసుకురమ్మని 
గౌరవనీయ మొగ్గల్లానను అర్థించాడు. వెంటనే అతడు అంగీకరించి, ఆ వృక్షం నుంచ 
రాలుతున్న పండును (గ్రబాంచి ఆనందునికి అందజేశాడు. దీనిని అతడు రాజుకు అందించగా, 
రాజు అనాధ ఫీండికకు దానిని అందజేశాడు. అప్పుడతడు సుగంధ భూమిని చదును, 
పదును చేసి, గుంట తవ్వి, అందులో పాతి పెట్టాడు. అక్కడ మొలిచి పెరిగిన వృతం 
“ఆనందబోధిో గా ప్రసిద్దమైంది. 


ఆనందుడు - స్ర్తీలు 


స్త్రీలను సంఘంలో అనుమతించే విషయంలో గూడ ఆనందుడే బుద్దుని ఒప్పించాడు. 
ఆనందుడే కనుక జోక్యం చేసుకోక పోతే, మహా ప్రజాపతి గొతమీ భిక్కుని గావడానికి కుదిరేదే 
కాదు. భిక్కునిలు అతనిని అత్యంతంగా గౌరవించేవారు. అతని ఉపన్యాసాలను శ్రద్దగా 
వినేవారు. 


ఒకసారి బుద్దుని సమీపించి, ఆనందుడు ఇలా అడిగాడు: 

దేవా, మేము (స్త్రీలతో ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది?” 
“వారిని చూడనట్ద, ఆనందా'' 

“మేము వారిని చూడటం తటస్టీస్తే, అప్పుడు ఏమి చేయాలి?”” 
వారితో మాటాడ వద్దు, ఆనందా””. 

“వారే మాతో మాటాడితే మే మేమి చేయాలి దేవా?” 
“జాగరూకత వహించండి, ఆనందా?”! 


ఆడవారితో మాటడే టప్పుడు జాగరూకతతో ఉండేందుకు గాను భిక్కు లందరికి 
ఈ హెచ్చరిక చేయ బడింది. 


అతని జ్ఞాపకశక్తి అద్భుతం. అదీకాక, అతడు బుద్దుని ఎల్లపుడూ అంటిపెట్టుకొనే 
అవకాశం ఉండడంతో, అతడు బుద్దుని ఉపన్యాసాలన్నీ విన్నాడు. అందుకని అతనిని ధర్మ 
సంరక్షకుని చేశారు. 


100 


ధర్మానికి సంబంధించి అతనికున్న అవగాహన ఏపాటి అని ఒకసారి ఒక బ్రాహ్మడు 
తెలుసుకో గోరి అడిగితే, గౌరవనీయ ఆనందుడు ఇలా అన్నాడు: 


“నేను బుద్దుని నుంచి ఎనభై రెండు వేలు, భిక్కులనుంచి రెండు వేల పాఠాలు 
(గబాంచాను. 


మొత్తం ఎనభై నాలుగు వేల పొఠాలున్నాయి.??"* 


బుద్దుడు అతనిని ఐదు అంశాలలో, శిష్యులందరిలోకి అగ్రగామిగా పరిగణించాడు. 
అ ఐదు అంశాలు: (1) వ్యుత్సన్నత (2) ధారణ స్మృతి, (3) సత్రవర్తన, (4) స్టైర్యం, 
(5) ఉపచారం చెయ్యడంలు అతడు విశిష్ట శిష్యుడే అయినా, ధమ్మాన్ని బాపోశన పట్టినా, 
బుద్దుడు మరణించే వరకు *+ విద్యార్థి” గానే జీవించాడు. బుద్దుడు అతనికి చేసిన చివరి 


వాచ్చరిక - “ఆనందా గతంలో నీవు ఎంతో మంచి చేశావు. మాలిన్యాలనుంచి వెంటనే 
బయటుపడు”” 12 


బుద్దుని మరణం తరవాతనే అతనికి అ్నర్దతత్వం లభించింది. అృర్హతులతో మాత్రమే 
ఏర్పడిన ప్రధమ సంగీతి (౯1౧9 Council) లో, అతడు (ప్రముఖ పాత్ర నిర్వహించాల్సి 
రావడంతో, పట్టుదలతో ప్రయత్నించి, సంగీతికి ముందు రాత్రి, శయ్యా గతుడు కా 
బోయే సమయంలో, అతడు ల్బర్హతత్వాన్ని పొందాడు", 


గౌరవనీయ ఆనందుడు నూట ఇరవై సంవత్సరాల వయస్సులో మరణించాడు. ధమ్మపద 
వ్యాఖ్యానం ఇలా అంటున్నది: “రోహిణి నది కిరు వైపుల ఉన్న ప్రజలు అతనిని సమంగానే 
సేవించారు. అందుకని అతని అవశేషాల కోసం ఇరుపక్షాలు పోటీ పడ్డాయి. అప్తుడతడు 
వ్యస్త పాదుడై, నది మధ్యలో గాలిలో తేలుతూ కూర్చొని, ధమ్మాన్ని జన, బాహుళ్యానికి 
బోధించి, తన దేహం రెండు భాగాలుగా చీలిపోయి, ఒక భాగం ఈ ఒడ్డున, నురోభాగం 
ఆ ఒడ్డున పడాలని ఇచ్చ గించాడు. అప్తుడతడు అగ్ని భూతం వస్తువుగా ఆనంద మయ 
ధ్యానం (8546440 meditation) లోకి ప్రవేశించాడు. వెంటనే అగ్ని జ్వాలలు అతని శరిరం 
నుంచి వెలువడ్డాయి. అతడు ఇచ్చ గించి నట్టే, శరీరంలోని ఒక భాగం నదికి ఈ వైపుకు, 
రెండో భాగం ఆ వైపుకు పడి పోయాయి. 


అతడు అనేక సందర్భాలలో చెప్పిన అనేక పద్యాలను దేరగాథా ఉటంకించింది. ఈ 
అందమైన క్షణ భంగుర శరీరాన్ని గురించి అతడు చెప్పిన ఈ దిగువ పద్యం చాల ఆసక్తీ 
కరమైంది. 

““-ఈ అలంకృత దేహాన్ని చూడు. పుండవుట్ల. దుర్భలరాశి. 

ఆలోచించే కొలది అక్కడ ఏమీ మిగలదు, ఏమీ ఉండదు?” 


101 


బుద్దుడు - మహాప్రజాపతీ గొతమీ: 

మహా ప్రజాపతీ గొతమీ రాజు సుప్పబుద్దని చెల్లెళ్లు అందరిలోకి చిన్నది. ఆమె పెద్దక్క 
మహామాయా రాణి. ఇద్దరూ రాజు శుద్దోదనునే పెళ్లి చేసుకొన్నారు. ఆమెకో కూతురు. 
పేరు నందా. ఒక కొడుకు పేరు నందుడు. తరవాత ఇద్దరూ సంఘంలో చేరారు. 
మహామాయా చని పోయినప్పుడు, ఆమె కొడుకు సీద్దార్టుని దత్తుచేసుకొంది, తన కొడుకు 
నందుని దాదుల కప్పుగిసూ. 

ఆమె కుటుంబ నామం గొతమీ. ఆమెకు మహాపజాపతీ అని పేరు పెట్టారు. ఎందు 
కంటె దైవజ్ఞులు, ఆమె చాల పెద్ద సమూహానికి నాయకురా లవుతుందని చెప్పారు. 


శుద్దోదనుని మరణానంతరం, సిద్దార్డుడు, నందుడు - ఇద్దరు పరిత్యాగం చేసి నట్టు 
గానే, ఆమె సంఘంలో చేరి పవిత్ర జీవితం గడపాలని న్లిర్ధయించు కొంది. రోహిణి నది 
నుంచి ప్రవహించే పంట కాలువలకు సంబంధించి, శాక్యులకు, క"లియలకు మధ్వ రేగిన 
తగవును పరిష్కరించ డానికి, బుద్దుడు కపిలవస్తుకు విచ్చేసి నిగాధ వనంలో ఉంటు 
న్నప్పుడు, మహా పజాపతీ గొతమీ అతని దగ్గరకు వెళ్ళి, (స్త్రీలను సంఘంలో చేర్చు కోవ 
డానికీ అనుమతిని అర్థిసూ, ఈ విధంగా అంది: 


“దేవా! ఆడవాళ్ళు సంసార త్యాగంచేసి, తధాగతులు ప్రకటించిన ధమ్మ శిక్షణల క్రింద 
పరిభమకులుగా ఉండేందుకు అనువముతించడం బాగుంటుంది), 

కారణం ఏమీ చెప్పకుండానే, తిన్నగా ఆమె అభ్యర్థనను తిరస్కరించి, బుద్దుడు ఇలా 
అన్నాడు: 

“చాలు, ఓ గౌతమీ, ఆడవాళ్ళను ఆ విధంగా అనుమతించడం మీకు మంచిదిగా 
అనిపించ కుండు గాక”, 


రెండోసారి, మూడోసారి మహా పజాపతీ గౌతమీ, అదే అభ్యర్థనను చేసింది. బుద్దుడు 
నుళ్ళీ మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. 


తరవాత బుద్దుడు తన కిష్ణ మొచ్చి నంతకాలం కపిలవస్తులో ఉండి, ఆ తరువాత వెసలి 
(వైశాలి) చేరి అక్కడ మహా వనంలో కూటాగార కుటీరంలో ఉన్నాడు. 


పట్టు వదలని పజాపతి గౌతమీ, నిరుత్సాహం చెందక, కేశ ముండనం కావించు క్‌ "ని, 
పీతవస్రాలు ధరించి, అనేక మంది శాక్య మహిళలు వెంటరా, దారిలో అనేక కష్టాల కోర్చి; 
150 మైళ్ల దూరంలో వున్న వెసలికి నడిచి చేరు కొంది. వాచిన పాదాలతో మట్టి కొట్టు 


102 


కొన్న దేహంతో, ఆమె వెసలి చేరి, గోపురాకృతి కుటీరం వరండాలో నిలబడింది. గౌరవనీయ 
ఆనందుడు, దుఃఫీస్తున్న ఆమెను చూసి, కారణం తెలుసు కొని, బుద్దుని చేరి ఇలా చెపొడు:; 


“చూడండి దేవా మహా పజాపతీ గౌతమీ వాచిన పాదాలతో ధూళిధూసరితమెన 
దేహంతో, విచార వదనంతో, బయట వరండాలో నిలబడి ఉంది. దయ చేపి ఆడు వారిని 


సంఘంలో చేర్చు కోండి. ఆడవాళ్ళు వారి కుటుంబాలను వదిలి, పరిభ్రమక స్టితిలోకి 
వస్తామంటే వారి అనుమతిస్తే బాగుంటుంది.) 


“చాలు, ఆనందా చాలు. అలా అనుమతించడం నీకు సంతోషం కా కుండు గాక!” 
అని బుద్దుని సమాధానం. 


రెండోసారి, మూడోసారి అతడు వారి తరపున కల్పించుకొన్నాడు. కాని బుద్దుడు 
అవకాశ మీయ లేదు. 


అందుకని గౌరవనీయ ఆనందుడు, మరో మార్గాన్ని ఎన్ను కొని, గౌరవ పురస్సరంగా, 
బుద్దుని (ప్రశ్నించాడు: 


““ ఆడవాళ్ళు సంసారాన్ని త్యజించి ఉన్నతుడు (బుద్దుడు) ప్రకటించిన ధమ్మం శిక్షణల 
క్రింద ప్రరిభమక స్థితిని ఆశ్రయిస్తే, ఓదేవా, సౌతాపన్న (( ఏరుదాటినవాడు) సకదాగామి 
(ఒకసారి మరలివచ్చేవాడు) అనాగామి (ఎప్పుడు మరలి రాని వాడు), ల్లర్లత స్టితులను 
చేరే సామర్హ $౦ వారికి లేదా??? 


“వారు లక్లతత్వం పొంద సమర్హులే,*” బుద్దుని సమాధానం. ఈ సమాధానం తో 
కొంచెం ప్రోత్సాహితుడై, గౌరవనీయ ఆనందుడు మరల విన్నవించాడు: *'అలాం టప్పుడు 
వారు బుషిత్వాన్ని పొంద సమర్దులైతే వారిని చేర్చు కోవడమే మంచిది. అదీగాక మహా పజాపతీ 
గొతమీ, మీకు ఎంతో సేవ చేసింది. పిన్నమ్మగా, దాదిగా మీ బాల్యంలో మిమ్మల్ని సాకింది. 
తన స్తన్యాన్ని మీకి చ్చింది. తధాగతులు ప్రకటించిన ధమ్మం, శిక్షణల క్రింద ఆడు వారు 
ఇల్లు వాకిలి వదిలి సరిభ్రమక స్థితిలో ఉండడానికి అనుమతిస్తే బాగుంటుంది. 


ద 


అంతిమంగా ఆనందుడు చేసిన ప్రార్ధనలకు లొంగి పోయి, “మహా పజాపతీ గౌతమి 
ముఖ్యమైన ఎనిమిది నియమాలను ఒప్తు కొంటే, అదే ఆమెకు ' దీక్ష గా పరిగణించ వచ్చు, 
అని బుద్దుడు చెప్పాడు. 


ఆ ఎనిమిది నియమాలు ఇవో : 
1. “ఒకభిక్కుని ఉపసంపదీ” తీసుకొని నూరేళ్ళు అయినాసరే, భిక్కు ఎదురైనప్పుడు 


అతనికి నమస్కరించాలి. అతని ముందు లేచి నిల బడాలి. అతనిని గౌరవించాలి. 


103 


ఆ రోజే అతడు ఉపసంపద తీసుకొ న్నప్పటికీ, అతని యెడ విహితమైన విధులన్నీ 
భిక్కుని నిర్వర్తించాలి. 

ఒక భిక్కుని భిక్కుతోడు లేకుండ ఒంటరిగా (వన్ఫవానం) ఉండ రాదు. 

ఒక భిక్కుని ప్షానికోమాటు (ఉపానథ)" సమావేశ సమయాన్ని గురించి, 
భిక్కు వచ్చి తమను ఎప్పుడు హెచ్చరిక చేస్తాడనే విషయాన్ని గురించి భిక్షుసంఘాన్ని 
అడిగి తెలుసు కోవాలి. 

వస్తు (వాసం) తరువాతి “పారణ వేడుకను ఒక భిక్కుని ఇతర భిక్కుల భిక్కునిల 
ముందు, మూడు విధాలలో - చూడడం, వినడం, అనుమానించడం లలో ఏ 
విధంలో అయినా తప్పు దొర్తిందేమో నని తెలుసు కోవడానికి ఏర్పాటు చేయాలి. 


ఒక భిక్కుని ఏదైనా పెద్దనేరం చేసినప్పుడు, భిక్కుల, భిక్కునిల సంఘం సమక్షంలో 
మానత్తి క్రమశిక్షణను తీసుకోవాలి. 


నూతనంగా చేరిన భిక్కుని, రెండు సంవత్సరాల పాటు ఆరు నియమాలలో శిక్షణ 
పొందిన తరవాత, భిక్కుని భిక్కుల సంఘాల నుంచి ఉపసంపదను పొందాలి, 


ఒక భిక్కుని ఎప్పుడూ గూడ ఒక భిక్కును తూల నాడ రాదు, గర్వించ రాదు. 


ఇక్కడ నుంచి భిక్కునిలు ఎప్పుడు భిక్కులను హెచ్చురించరాదు. కాని భక్కులు 
భిక్కునిలను అనుబోధించ వచ్చు. 


ఈ నియవూలను జీవితాంతం అర్భించాలి, పూజించాలి, వూనించాలి, 


గౌరవించాలి. ఎపుడూ అతి క్రమించరాదు. 99 


గౌరవనీయు ఆనందుడు ఈ నియవూలను గొతమీతో చెప్పి నప్పుడు ఆమె 


మహాదానందంగా, వాటికీ కట్టుబడి ఉంటానని అంగీకరించింది. వాటిని అంగీకరించడంతో 
ఆమెకు ఉపసంపద ఇవ్వబడింది. 


ఈ భిక్కునిల సంఘం స్థాపీంచడంలో ఉన్న సాధక బాధకాలను బుద్దుడు ముందు గానె 


ఊహించి ఇలా అన్నాడు: * ఆనందా, (స్త్రీలకు గనుక తథాగతుడు ప్రకటించిన ధమ్మ శిక్షణల 
క్రింద ఇల్లు, వాకిలి వదిలి పరిభ్రమక జీవితాన్ని గడపడానికి అనుమతి నివ్వక పోయి నట్టయితే 
పవిత్ర జీవితం, ఉన్నత ధమ్మం వేలకు వేల సంవత్సరాలు కొన సాగేవి. కాని (స్రీలు ఈ 
పరిభ్రమక ఫ్రతిని గ్రహించారు గనుక, పవిత్ర జీవితం ఎక్కువ కాలం కొన సాగదు. ధమ్మం 
ఐదువందల సంవత్సరాల కంటె ఎక్కువ కాలం కొన సాగదు.???! 


104 


బుద్దుడు ఇంకా ఇలా అన్నాడు : '**ఆనందా, ఎక్కువ (స్ర్రీలుండి తక్కువ వురుషులున్న 
ఇళ్ళు తొందరగా దొంగల దోపిడికి గురవుతాయి. అలాగే, ఏధమ్మం క్రిందైనా ఏ శిక్షణ 
క్రిందైనా ఆడు వారిని ఇల్టువదిలి పరిభనుక స్టితికి రా అనుమతిస్తై, ఆ పవిత్ర జీవితం ఎక్కువ 
కాలం సాగదు. 


“ఒకడు ముందుగానే ఊహించి, నీరు పొర్షి పోకుండా ఒక జలాశయానికి ఎలా కట్టు 
వేస్తాడో, అలాగే, నేను ముందుగానే ఊహించి వాళ్ళెప్తుడు అతిక్రమించ కుండ ఈ ఎనిమిది 
నియమాలను తయారు వేశాను??? 


బుద్దుడు చెప్పిన ఈ వివరణ (స్త్రీ జనానికి రుచించక పోవచ్చు. కాని అతడు మొత్తంగా 


(స్త్రీలను తప్పు పడుతున్నాడని అనుకో రాదు. అతడి వ్యాఖ్య అంతా వారి లైంగిక బలహీనత 


ప్రదే, 


ర్‌ హ్‌. త 
అనేక కారణాలవల్ల ద్దుడు అయిష్టంగానే (స్రీ ప. సంఘంల"కి అనుమతించి నప్పటికీ 


మనం ఒక విషయం గుర్తుంచు కోవాలి: కొన్ని నియమ నిబంధనలతోనైనా ఆడవాళ్ళకు 
ఒక సంఘాన్నంటూ స్థాపించిన వాడు చరిత్రలోనే మొదటి వాడు బుద్దుడు. భిక్కుల 
సంఘానికి ఎలాగైతే ఇద్దరు ముఖ్య శిష్యులను - గౌరవ సారిపుత్ర, మొగ్గల్హానలను- భిక్కు 
సంఘానికి నతు టాకో అలాగే భిక్కునీ సంఘానికి గూడ గౌరవ ఉవులవన్దా 


అనే (పీ ప్రై శిష్యులను బుద్దుడు నియమించాడు. SAAN. ks 
ఏ 
ఒకరోజు భిక్కుని మహాపజాపతీ బుద్దుని దగ్గరకు వచ్చి, తాను ఒంటరిగానే ప్రయత్నించి, 


లక్ష్యాన్ని సాధించ డానికి వీలుగ ఉపన్యాసాన్ని చేయ వలస్థిందని కోరింది. 


అప్పుడు బుద్దుడు ఇలా ఉపదేశం చేశాడుః “మీకు తెలిసిన ష్టుసేదైనా కావచ్చు. 
ఒకటి మాత్రం గుర్తుంచుకోండి గొతమీ: అందులోని విషయాలు వికారాలకే కాని శాంతికి 
దోహదం చేయని, గర్వానికేగాని, గౌరవానికి సహాయ పడని, ఎక్కువెక్కువ కావాలని 
కోరడానికే కాని తక్కువ కోరడానికి ఉపకరించని, సమాజంవైపుకే కాని, ఏకాంతానికి దారి 
తీయని సోమరితనానికే కాని ఉత్సాహానికి నడపని, అసంతృప్తికే కాని, తృప్తికి దారి తియని 
ధర్మమేదైనా అది ధర్మమే కాదని తెలుసు కోండి గౌతమీ. అది ధమ్మం కాదు, వినయం 
కాదు. అది బుద్దుడు చెప్పింది కాదు. 


“బుద్దుడు చెప్పిన ధర్మం ఏదైనా వికారాలకు కాక శాంతికి, గర్వానికి కాక గౌరవానికి, 
ఎక్కువ కోరుకోవడానికి కాక తక్కువ కోరుకోవడానికి, సమాజం వైపుకు కాక ఏకాంతానికి, 
సోమరి తనానికి కాక ఉత్సాహానికి, పరివేదనకు కాక ప్రశాంతికి దోహదం చేస్తుంది - ఇది 
థర్మర్క:ననయల.బుద్దుని చధో 


105 


అనతికాలంలోనే ఆమె ల్రర్గతత్వంతో పాటు, సటినంభిదాోో ( అంతర్పద్రిక న్హోషణాత్మక 
జ్ఞానం) పొందింది. 


ఆమెతో పాటు దీక్ష పుచ్చుకొన్న శాక్య మహిళలు కూడ ల్లరతత్వాన్ని పొందారు, 


ఆమె భిక్కునిలలో అనుభవంలో ; జ్యేషత్వంలో ఉచ్చస్తానంలో ఉంది. 


ఆమె 


) లృర్హతత్వం పొందిన తరవాత ఆమె చెప్పిన పద్యాలు చాల థేరగాధా లలో కనిపిస్తాయి. 


పాదసూదికలు : 


1. 


11. 


12. 


13. 


14. 


15. 


ఈ గాధ, అశ్వఘోషుడు రాసిన 'సౌందరనందా”నికి విషయ మవుతుంది. సౌందరనందాన్ని 
E.H. Johnston ఆంగ్రంలోకి అనువదించాడు. Rpt. Delhi, 1975. Ed. 


భబమ్మువద, Vs. 13- 14 
Psalms of the Bretheren Vs. 157, 158, P. 127. 
జొతక. No. 456; జొతక అనువాదం, ॥V, P - 61. 


గంధకుటీీ బుద్దుని శాలకు అమప్రయుక్తం చేసిన విశేషణం. ముఖ్యంగా అతని కోసం అనాధసీండిక 
జెతననంలో నిర్మించిన శాలకు అను ప్రయుక్తం చేస్తారు. (సం.) 


జొతక్క IV, 479, కాలింగబోధి జాతక ౧. 228; జాతక అనువాదం ౪. ॥V. p. 142 
బుద్దుని శారీరకావశేషాల లాంటివి. 


స్మారక సమాధి, స్తూసనుని గూడ అంటారు, పాళీ పద రూపం. *ధూపి ధవీణ ఆసియా 
అంతట ఉన్న బౌద్ద స్మారక చిహ్న వాస్తుకళ. Ed. 


అన్నింటి కంటె పురాతన చారిత్రక పని త్రనృషం. నేటికీ దీనిని భారతదేశంలోని సాహత్‌మూహక్‌ 
(సావత్టి) దగ్గర చూడవచ్చు. 


Psalms of the Bretherm, P. 354, ధేరగాథా, Vs. 1424 

అంగుత్తరంకాయ, 1, 1, 14, 4, P. 24. Gradual Sayings |. P. 19. 
ధీఘనికాయ, 11, 3, మువోపరినిబ్బాణ నుత్త, ని, 72. 

బుద్దగాథలు, P. 160. 

Psalms of the Brethem, P. 353, ధేరగాథ, V. 1020. భమ్మువద, ౪. 147 


వినయ థమ్ము, 111, P. 320. అంగుత్తరనకాయి, IV, 8, 6, 1, ౧. 274 


106 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇందులోని కొన్ని నియమాలు నినయ శిక్షణకు సంబంధించిన? వి కనుక, బౌద్దంలో ప్రవేశం 
లేని పాఠకుడికి అర్ధం కావు. 


ఉన్నత దీష, 

భిమువులు ప్రాధమిక నియమాలను వల్లె వెను కొనే అమావాస్య, పూర్ణిమ దినాలు. 

నర్హరుతువు అంతం. 

ఒక రకం (క్రమ శిక్షణ చర్య 

Gradnal Sayings IV, ౧. 184 చూడండి. 

Gradnal Sayings IV. P. 185 చూడండి. 

వినయధమన్ము, 111, PP 329 - 330 Gradnal Sayings, N.P.P. 186, 187 చూడండి, 


అత్త, ధమ్మ, నిరుత్తి - వీటికి సంబంధించిన విశ్లేషాణాత్మక జ్ఞానం. ఈ మూటికి సంబంధించిన 
అవగాహన (పటిభాన) 


పదే ప్రకరణం 


బుద్దుని ముఖ్య వ్యతిరేకులు, అనుకూలురు 


““2కఘన శిల గాలికి ఎలా చలించదో, 
అలాగే జ్ఞాని నిందా స్తుతులకు చలించడు, ?? 
- ధమ్మపద, V.81. 


బుద్దుడు పేద ధనికుల మధ్య, గొప్పవాళ్ళ అల్బుల మధ్య ఎటువంటి తారతమ్యం 
చూప కుండ మానవాళి వేమం కోరి నిష్కామంగా కృషిచేశాడు. అతని అనుచరులలో 
అనుయాయులలో, సామాజిక నిచ్చెన క్రింది మెట్లకు, పైమెట్టుకు చెందిన వారున్నారు. 
అతడంటే అంత ప్రేమ. అంత గాఢగౌరనం. ఆందుకే, రాజులు కులీనులు, కోటీశ్వరులు, 
ఎర్రని ఏగాని లేనివారు, పవిత్రులు, వేశ్యలు, ఆడ, మగ అన్ని స్టాయిలకు చెందిన వారు, 
ఆయనకు సేవ చేయ డానికి, ఆయన కార్యం గట్చెక్కించ డానికి, మేమంటే మేమని పోటీ 
పడ్డారు అందరూ. ఆయనకు తగిన ఆరామాలను ధనవంతులు బాగా ఫర్ఫుచేసి నిర్మిస్తే, 
పేదలు ఆయన యెడ విశ్వాసాన్ని, భక్తిని తమ వినద్రు రీతిలో ప్రదర్శించారు. అతడు పరిప్తూర్ణ 
ఉపేక్షతో పేదల నుంచి, ధనవంతుల నుంచి ఒకే విధంగా కానుకలను గ్రహించాడు. అంతేకాని 
ఎవరి యెడ పక్షవాత దృష్టిని ప్రదర్శించ లేదు. కాని పేదలంటే, అధోవర్గాలంటే ఎక్కువ 
కనికరం చూపాడు. తుమ్మెద పుష్పానికి నొప్పి తగుల కుండా ఎలా తేనెను గ్రహిస్తుందో, 
అలాగే బుద్దుడు తన అనుచరులకు, అనుయాయులకు, ఎవరికీ కాసింత గూడ అసౌకర్యం 
కలగకుండా మసలు కన్నాడు. రక రకాల కానుకల వర్షం ఆయనపై కురిసింది. కాని ఆయన 
రాటి నన్నింటిని అరాగంతోనే (గ్రహించాడు. 


అతనికి ఎటువంటి దురుద్దేశాలు లేక పోయినా, మానవాళికి సేవ చేయడంలో పూర్తిగా 
నిస్వార్ధంత నే ఉన్నా, బుద్దుడు బలమైన వ్యతిరేకతలను ఎదుర్కోవలసి వచ్చింది. అతనిని 
తీవ్రంగా విమర్శించారు, బాగా తిట్టారు, అవమానించారు, కనికరం లేకుండ దాడి చేశారు. 
ఇటువంటిది ఏ ధర్మప్రచారకునికి జరగలేదు. అతని ముఖ్య ప్రత్యర్జులు భిన్న 
సంప్రదాయాలకు చెందిన, ప్రత్యర్థి తెగలకు చెందిన సామాన్య బోధకులు. వీరి అంధ 
విశ్వాసాలను. మూఢ కర్మ కాండను బుద్దుడు విమర్శించాడు. ఈ విమర్శ న్యాయమే. 
అందరి కంటె ముఖ్యమైన వ్యక్తిగత శత్రువు అతని స్వంత బావమరిది, గతంలో శిష్యుడు 
ఆయన దేవదత్తుడు. ఇతడు బుద్దుని చంప డానికి విఫల ప్రయత్నం చేశాడు. 


108 


బుధ్గుడు - దేవదత్తుడు : 


దేవదత్తుడు రాజు సుప్పబుద్ద, బుద్దుని మేనత్త అయిన పమితాల కొడుకు. యశోధర 
అతని సోదరి. ఈ విధంగా అతడు బుద్దునికి మేనత్త కొడుకు బావమరిది అవుతున్నాడు. 
బుద్దుడు సంఘాన్ని స్థాపించిన తొలి దినాల్లోనే ఆనందుడు ఇంకా ఇతర శాక్యరాకుమారు 
లతో పాటే ఇతడూ సంఘంలో చేరాడు. అతడు సన్యాసత్వంలో ఏదశనూ చేరుకో లేదు. 
కాని ప్రాపంచిక మానసిక శక్తులు ( పోతుజ్రనికయిద్రి) విశిష్టంగానే సాధించాడు. ఇతనిని 
అన్నిరకాల బలపరిచేవాడు రాజు అజాత నత్తు ( అజాతశత్రు). ఇతడు దేవదత్తుని కోసం 
ఒక ఆరామాన్ని నిర్మించాడు. 


తొలిదినాల్స్‌ అతడు ఆదర్శవంతమైన పాత్రనే నిర్వహించాడు. గౌరవనీయ సారిపుత్తు 
డంతటి వాడు కూడ రాజగహలో అతని గురించి ఎంతో గి”పుగా చెబుతూ ఉండే వాడు. 
తరవాత, తరవాత (ప్రాపంచిక ప్రయోజనాలకు, గారవాలకి లొంగి పోయి, బుద్దుడంటే 
అసూయ సెంచు కన్నాడు. ఈ విధంగా అతని ప్రవర్తన సమూలంగా మారి పోయింది. 
బుద్దునికి అందరి కంటె పరము వ్యక్తిగత శత్రువై పోయాడు. అదే సమయంలో, అతని 
హృదయంలో బుద్దుని మీద ద్వేష భావం ఏర్పడడం వలన, అతని మానసిక శక్తులు 
వాటంతటవే హరించుకొని పోయాయి. 


అతడు దుష్టుడైనా, కలుషిత జీవితాన్ని గడీపినా, అతనికి చాల మంది అనుయాయులు, 
(ప్రశంసకులు ఉన్నారు. 5"ంత మంది అయితే సారిఫుత్రుని కంటె ఇతనికే ఎక్కువ విలువ 
నిచ్చే వారు. 


ఒక సందర్భంలో అతడు బుద్దుని దగ్గరకు వచ్చి, **మీరు ఎలాగు వృద్దు లయ్యారు 
డా రి 
గదా, సంఘ నాయకత్వం మా కప్పు గించండి”, అని కోరాడు. బుద్దుడు అది వీలు 
కాదంటూ, “నేను సారిపుత్ర, మొగ్గల్లానలకే నాయకత్వం అపు చెప్పను. అలాంటిది మీకెలా 
ANSE 
అప్పు చెబుతాను?*” అని నిర్హ ఏంద్వంగా చెప్పాడు. ఈ తిరస్కారంతో పెట్రేగి పోయి 
బుద్దుడంటే కసి పెంచు క "న్నాడు. ఇది గమనించిన బుద్దుడు సంఘం గౌరవ మర్యాదలను 
ఇనుమడింప చేయ డానికి ఒక ప్రకటన చేశాడు: “బుద్దుని పేరుతో గాని, సంఘం పేరుతో 
గాని, ధమ్మం పేరుతో గాని దేవదత్తుడు ఏది చేసినా దానికి దేవదత్తుడే బాధ్యత వహించాల్సి 


ఉంటుంది” అని. 


అందుకని అతడు బుద్దుని చంప డానికి అజాతసత్తుతో కుట్ర పన్నాడు. తండ్రిని చంపి 
సింహాసనం ఆ క్రమించమని అజాతసత్తుకి దేవదత్తుడు సలహా ఇచ్చాడు. అదే సమయంలో 


109 


తానేమో బుద్దుని చంపి సంఘానికి నాయకుడు కావాలను కొన్నాడు. కృత ఘ్నుడైన 
అజాతసత్తు ధార్మికుడైన తం డ్రిని సంహరించి, సింహాసనాన్ని ఆ క్రమించడంలో సఫలీకృతు 
డయ్యాడు గాని, బుద్దుని చంపే విషయంలో, దేవదత్తుడు విలుకాం డ్రను నియో గించినా, 
ఆశించింది జరగ లేదు. ఆ అద్దె విలుకాండ్రు బుద్దుని శిష్యులుగా మారి పోయారు. ఈ 
ప్రయత్నం ఇలా భంగం కావడంతో తానే స్వయంగా బుద్దుని చంపాలను కొన్నాడు. గిజ్ఞకూట 
సానువులలో బుద్దుడు నడుసూ ఉండగా, ఇతడా కొండపై కెక్కి, నిరయతో, ఒక బండ 
రాయిని బుద్దుని పైకి దొర్హించాడు. అదృష్టవశాత్తు అది మరోరాతిని ఢికొని చిట్రిపోయింది. 
అందులో ఒక చిన్న ముక్క వచ్చి బుద్దుని కాలికి తగిలి గాయ పరిచింది. రక్తం కారింది. 
వైద్య శిఖామణి జీవకుడు బుద్దునికి ఉపచారం చేస్తి గాయం నయం చేశాడు. 


దేవదత్తుడు మరో విఫల ప్రయత్నం చేశాడు: నలగిరి అనే ఏనుగుకు బాగా సారా పట్టించి, 
బుద్దుని మీదికి తోలించాడు. ఆ భీకర గజ రాజం బుద్దుని సమీపించ గానే, తన ప్రాణాన్నైనా 
ఒడ్డి, అతనిని రక్షించాలని ఆనందుడు అడ్డం బోయాడు. కాని బుద్దుడు తన ప్రేమైక 
కరుణతో దానిని లొంగ దీసు కొన్నాడు. 


ఈ చివరి క్రూర చర్యతో దేవదత్తునికి చెడ్డ పేరు వచ్చింది. ప్రజాభిప్రాయానికి తల ఒగ్గి 
రోజు అతని ఆ రామాని కిచ్చే ఆదరణను, సహాయాన్ని ఉపసంహరించు కొన్నాడు. 
దేవదత్తుని పేరు ప్రఖ్యాతులు పడి పోయాయి. అతడంటే అంతటా ఆదరణ తగ్గి పోయింది. 


ఇప్పుడిహ అతడు కపటంతో, మోసంతో, వూయోపాయంతో జీవించాలని 
న్గర్భయించు కొన్నాడు. ఇతనికి దుర్మార్గంలో సములైన భిక్కులు కొకాలిక వంటి వారి 
తోడ్రాటుతో సంఘంలో చీలిక తేవాలని ఆలోచించాడు. 


భిక్కులకు ఈ దిగువ ఐదు నియమాలు పాచించవలసిందిగా ఆదెశాలిమ్మని బుద్దుని 
అర్థించాడు దేవదత్తుడు. 


(1) భిక్కులు జీవితాంతం అరణ్యాలలోనే ఉండాలి. 
(i) వారు భిక్షతోనే జీవించాలి. 
(8) వారు పంసుకూల వస్తాలనే ధరించాలి (అంటే మట్టి కుప్పలనుంచి, శ్మశానాలనుంచి 
సేకరించిన పేలికలతో తయారుచేసిన వ స్రాలను ధరించాలి.) 
(iV) వారు వృత్తాల క్రీందే జీవించాలి. 
(౪) మాంసం, చేపలను వారు తిన రాదు. 


బుద్దుడు వీటికి అంగీకరించడని బాగా తెలిసే వీటిని ప్రతి సాదించాడు దేవదత్తుడు. 
ఎందుకంటె, బుద్దుని నిరాకరణను వంకగా పెట్టుకొని, అతనిని అపఖ్యాతి పాలు చేసి, 
అమాయక జనాన్ని తనవైపుకు తిప్పుకోవాలను కొన్నాడు. 


110 


ఈ అభ్యర్థనకు, సహనశీలి, కరుణా మయుడు అయిన బుద్దుడు ఇలా 


ప్రతిస్పందించాడు: **భిక్కులు తవు కిష్టమైతే ఈ నియమాలను పాటించ వచ్చు. 
పాటించాలని నిర్భందం ఏమీ లేదు.”” 


బుద్దుని ఈ నిరాకరణను దేవదత్తుడు సాకుగా చేసుకొని, సంఘంలో చీలిక తెచ్చాడు. 
ఖక్కులకు ఇలా విజ్ఞప్తి చేశాడు : 


“సోదరులారా, ఎవరు చెప్తున్న మాటలు మంచివి? నేను చెప్పవా? లేక తధాగతులు 
చెప్పేవా? ఎవరైతే దుఃఖం నుంచ బయట పడాలను కొంటున్నారో, వారంతా నాతో చేరి 
పాండి, 


ధమ్మాన్ని ఇంకా సరిగా అవగాహన చేసు కోని కొత్త భిక్కులు, అతని నియమాలను 
అంగీకరించి, అతని వైపు చేరి పోయారు. వారిని వెంట బెట్టుకొని అతడు గయాసీన 
వెళ్ళాడు. కాని గౌరవనీయులు సారిపుత్త, మొగ్గల్లానలు, బుద్దుని సలహా మీద, వారి దగ్గరకు 
వెళ్ళి, ధమ్మాన్ని వారికి అర్హ మయ్యేట్టు వివరించి, వారిని తమ వైపుకు తిప్పు కోవడంలో 
విజయం గాంచారు. 


ఆ తరవాత దేవదత్తునికి అన్నీ కష్టాలే. అతడు తీవ్రంగా జబ్బు పడ్డాడు. తన మరణానికి 
ముందు, బుద్దుని దర్శించాలని, ఎంతగానో ఆశించాడు. కాని అతని దుష్కర్మ అడ్డుకొంది. 
ఫలితంగా అతడు బుద్దుని చూడ కుండానే, కుక్కచావు చావలసి వచ్చింది. ఏమైన చివరికి 
అతడు బుద్దుని శరణం వేడాడు. 


అతడు చేసిన ఘోర పాపాలకు దుఃఖంతో బాధితుడైనా, అతడు తొలి దశలో పవిత్ర 
జీవితాన్ని గడిపిన కారణంగా, సుదూర భవిష్యత్తులో ఎప్పుడో అతడు 'అర్థిహిస్సరి అనేపేరు 
గల పచ్చెక (ప్రత్యేక) బుద్దు డవుతాడని చెప్పబడింది. 
ఆనాథపిణ్హీక 

బుద్దుని అన్ని విధాల బలపరిచిన వాడు కోటీశ్వరుడైన అనాధపిణ్హికుడు. బౌద్ద 
ఉపాసకులు అందరిలోకి అతడే ఎక్కువ దానం చేసిన వాడు. 


అతడి అసలు పేరు సుదత్తుడు. అనాధలకు పిండం పెడతాడు కాబట్ట అతనికి అనాధ 
పిండికుడనే పేరు వచ్చింది, అ సద్భశమైన అతని దాతృత్వం కారణంగా, శబ్దతః ( అనాధులకు 
పిండం పెట్టేవాడు కనుక) అనాధ పిండికుడనే పేరుతోనే పిలవ బడు తున్నాడు. అతడి 
జన్నస్టలి సావత్తి (శ్రావస్తి). 


111 


వ్యాపారం పనిమీద, ఒకరోజు రాజగహలో ఉన్న తన బావమరిదిని కలిసేందుకు వెళ్ళాడు. 
మామూలుగా ఇతనికి స్వాగతం పలక డానిక్‌ అతడు ముందుకు రా లేదు. అతడేదో విందుకు 
పదార్జాల తయారిలో, పెరడులో ఉండి పోయాడు. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకా అని 
ఆలోచిస్తే అవన్నీ మరు రోజు బుద్దుని ఆగమనం కోసం, అని తెలసి, సుదత్తునికి 
అవర్థనీయమైన సంతోషం కలిగింది. **బుర్దుడు” అనే పదం అతడి చెవిని పడగానే, అతడు 
ఆయన్ను చూడాలను కొన్నాడు. బుద్దుడు సావత్తి ప్రక్కనే ఉన్న సీతవనంలో ఉన్నాడనీ, 
ఎలాగు మరు రోజు ఉదయం రానున్నాడనీ తెలుసుకొని, అతడు విశ్రమించాడు. కాని బుద్దుని 
దర్భనం చేసు కోవాలనే తహ తహ అతనిని ఆరాత్రంతా నిదుర పోనీయ లేదు. అకాలమే 
అయినా, బాగా వేకువనే నిద్రలేచి, అతడు సీతవనానికి బయలుదేరి వెళ్ళాడు. బుద్దుని మీద 
అతనికి ఉన్న అత్యంత గాఢ విశ్వాసం కారణంగా, అతడి శరీరం నుంచి వెలుగు ప్రసరించింది. 
మార్గమధ్యంలో శ్మశానవాటిక తగిలింది. అది చిమ్మ చీకటి. అతనికి భయం వేసింది. వెనక్కు 


తిరిగి పోదామా అని అనుకొన్నాడు. సీవకుడేో యక్షుడు అదృశ్యంగానే, అతనిని ఈ విధంగా 
ప్రోత్సహించాడు. 


“వంద ఏనుగులు, వంద గుర్రాలతో కూడ, 

ఇంకా గాడిదలు పూన్చిన వంద రథాలు, 

కర్ణా భరణాలంకృతులైన అక్షవమంది కన$లు; 

ఇవన్నీ గూడ ఒక అంగ ముందుకు వేయడంలో 

పదహారో వంతుకు గూడ సమం కావు. 

పౌరుడా, ప్రగమించు, ముందుకు నడు! 

ప్రతీపగమనం కంచె ప్రగమనమే నీకు మేలు*. 

(వెనుదిరగడం కంచె ముందుకు పోవడమే మంచిది - అనువాదకుడు) 


అతడి భయం అంతర్జానమైంది. దాని చోచ్లో బుద్దుని మీది నిశ్వాసం నిలిచింది. వెలుగు 
మళ్ళీ కనిపించింది. సాహసంతో ముందుకు అతడు అడుగు వేశాడు. కాని ఇదంతా 
రెండోసారి మూడోసారి గూడ సంభవించింది. అంతివుంగా అతడు సీతననం చేరు 
క్‌ "న్నాడు. అక్కడ బుద్దుడు ఇతనిరాకను ఊహించి, అక్కడే పచార్డు చేస్తున్నాడు. బుద్దుడు 
అతనిని *“సుదత్తా' అని కుటుంబ నామంతో సంబోధించి, దగ్గరకు రమ్మని పిలిచాడు. 


ఈ విధంగా బుద్దుడు సంబోధించడం విని అనాథ పిండికుడు సంతసించి, బుద్దుని 
కుశలాన్ని అడిగాడు. 


112 


బుద్దుడు (ప్రత్యుత్తర మిచ్చాడు: 

“అగ్ని ఉచ్చెదమైన అర్దతుడు 

అన్ని వేళల సంతోషంతో, విశ్రాంతితో, ఉంటాడు. 
ఐం(ద్రైియక వాంఛలకు విదళితుడు కాని వాని 

అస్తిత్వం ప్రశాంతంగానే ఉంటుంది. నూతన జన్మను 
తెచ్చిపెట్టేని ఏవీ అతని దరి చేరవు. 

బరువు బాధ్యతలు తెగి పోతాయి. 

దుఃఖాన్ని జయిస్తాడు. హృదయానికి ముళ్ళు గుచ్చు కోవు. 
ప్రశాంతంగా సంతోషంతో అతడు విశ్రాంతి తీసు కొంటాడు 
ఎందుకంటె అతని మనస్సు శాంతిని సాధించింది?.?”’ 


ధమ్మం వినడంతో అతడు సొతావన్ను (ఏరుదాటినవాడు) డు అయ్యాడు. వర్ణా కాల 
మంతా సావత్తిలో గడప వలసిందని బుద్దుని ఆహ్వానించాడు. బుద్దులకు ఏకాంతవాసమే 
ఆనంద దాయకవుని సూచిస్తూ, బుద్దుడు అతడి ఆహ్వానాన్ని అంగీకరించాడు. 
అనాథపిండికుడు సావత్తి వచ్చి, రాకుమారుడు జెతకు చెందిన వనాన్ని కొన్నాడు. ఒక కథ 
(ప్రకారం ఈ వనం విలువను ఎలా నిర్ణయించా రంటే, ఆ వనం మొత్తాన్ని బంగారు నాణేలతో 
కప్పి, ఆవిలువకు కొన్నాడు. ఆ తరవాత అక్కడ ఎంతో ఖర్చుపెట్టి, ప్రఖ్యాత జేత వన 
ఆరామాన్ని నిర్మించారు. ఇక్కడ బుద్దుడు పందొమ్మిది వర్దా కాలాలు గడిపాడు. బుద్దుడు 
తన జీవితంలో అధికభాగం ఇక్కడే గడిపాడు. ఇక్కడే అనేక ధర్మోపన్యాసాలు చేశాడు. 

ఉపాసకులకు ప్రత్యేక ఆసక్తిని గొలిపే ఉపన్యాసాలను ఎన్నింటినో బుద్దుడు 
అనాధపిండికునికి వినిపించాడు, అతడేమీ ప్రశ్నలు అడగక పోయి నప్పటికీ. బుద్దుని ఎక్కడ 
కష్ట పెట్టు వలసీ వస్తుందోనని అతడెప్పుడూ ప్రశ్నలు అడగ లేదు. 

బుద్దుడు ఒకసారి దాతృత్వం, బొదార్యాల వీద మాటాడుతూ, అనాధ పిండీకునికి 
ఇలా జ్ఞాపకం చేశాడు: “నాకు, బికు సంఘానికి ఇచ్చిన భష ప్రశంసనీయం. అటువంటి 
భిక్షకంటె, సంఘం ఉపయోగానికి ఆరామం నిర్మించడం ఇంకా (ప్రశంసనీయం. అటువంటి 
ఆరామాల నిర్మాణం కంటె, బుద్దుని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు వేడడం ఇంకా 
(ప్రశంసనీయం. ఈ (తి శరణాల కంటె పంచ నీలాల (Five precepts) పాలనం (ప్రశంస 
సీయం. దీని కంచె ఒక్కక్షణం పాటైనా “(పీమతో కూడిన కరుణా (మైత్రి) పై ధ్యానం 
చేయడం ప్రశంస నీయం. అన్నింటికంటే ప్రశంస నీయమైంది, “వస్తుస్పభావం ప్రవాహం?” 
అనె ప్రజ్ఞ (1౧518౧0 ను పెంపొందించు కోవడరే.'' 


113 


ఈ ఉపన్యాసాన్నిబట్టి, బౌద్ద జీవితంలో మొదటి అడుగు బౌదార్యం అనేది స్పష్టం. 
బొదార్యం కంటె ముఖ్యమైంది నియునుత (ప్రవర్తనకు సంబంధించిన ఐదు శిలాలను 
పాటించడం. ఈ నియమిత (ప్రవర్తన, మాటలను, చేతలను క్రమబద్దం చేస్తుంది. అంత 
కంటె ముఖ్యమైంది, (ప్రయోజన కరమైైంది ఆత్మ వికాసానికి దారితీసే ఉదాత్తగుణం (మైత్రి) 
అలవరుచు కోవడం. అన్నింటి కంచె ముఖ్యమైంది, ప్రయోజనకరమైంది వస్తువులను ఉన్న 
వాటిని ఉన్నట్టు, నిజాయితీతో, చూడ గలగడం. 


ఒక ఉపాసకుడు అనుభవించే నాలుగు రకాల ఆనందం మీద బుద్దుడు వ్యాఖ్యానిస్తూ 
ఇలా ప్రకటించాడు: 


“మాటిమాటికి ఇంద్రియ సుఖాన్ని అనుభవించే ఉపాసకుడు సమయం వచ్చి నప్పుడు 
అనుభవించాల్సినవి నాలుగు ఆనందాలున్నాయి: స్వొమ్యానందం, సంపద ఆనందం, రుణ 
రాహెత్యానందం, అనింద్య్వతానందం''. 


“స్వామ్యానందం అంటే ఏమిటి?!) 


“ఒకడు చెను టోడ్డి, కండ బలంతో న్యాయంగా, సంపదను కూడ బెట్టాడు. ఈ 
సంపద నాది. నౌ కష్టైర్దితం. ఇది నేను న్యాయంగా సంపాదించింది”, - అనే ఆలోచనతో 
అతనికి ఆనందం కలుగుతుంది, తృప్పిలభిస్తుంది. ఇదే స్వామ్యానందం. 


“సంప దానందం అంటే ఏమిటి?) 
“ఒకడు కష్టపడి కూడ బెట్టిన సంపదను అనుభవిస్తాడు. దానితో ప్రశంస నీయమైన 
పనులు చేస్తాడు, “నేను సంపాదించిన ఈ సంపదను నేను అనుభవిస్తున్నాను. దీనితో కొన్ని 


మంచి పనులు చేస్తున్నాను? - అనే ఆలోచనతో అతనికి ఆనందం కలుగుతుంది, తృప్తీ 
లభిస్తుంది. ఇదే సంపదానందంి?. 


““రుణరాబాత్యానందం అంటే ఏమిటి?” 


“ఒకడు ఎవరికి గాని చిన్న అప్పుగాని, పెద్ద అప్పుగాని లేడు, “నేను ఎవరికి చిన్నది 
గాని, పెద్దదిగాని బాకీ లేను - అనే ఆలోచనతో అతనికి ఆనందం కలుగుతుంది. తృప్తి 
లభిస్తుంది. ఇదే రుణ రాహిత్యానందం.'” 


““అనింద్యతానందం అంటే ఏమిటీ?" 


“ఒక ఆర్య శిష్యుడు మనసా వాచా కర్మణా అనింద్యుడుగా ఉన్నాడు. “నేను మనసా 
వాచా కర్మణా అనింద్యుణ్ణి”, అనే ఆలోచనతో అతనికి ఆనందం లభిస్తుంది. తృప్తి 
కలుగుతుంది. ఇదే అనింద్యతానందం.”” 


114 


““రుణరాహిత్యానందాన్ని పొందడంతో, ఒకడు 


“నిజంగా కలిగి ఉండడం” లోని ఆనందాన్ని గుర్తు తెచ్చుకో వచ్చు. 
సంపదానందాన్న అనుభవించేప్తుడు, “అది అట్లదని” 
జ్ఞానం వల్ల చూసాడు. అలా చూసినప్పుడు అతడు తెలుసుకొంటాడు. 


ఈ విధంగా అతడు రెండు పక్షాల నిజంగా జ్ఞాని. 
కాన ఇవన్నీ గూడ అనింద్యతానందం వల్ల 
(ఒకడు పొందే) ఆనందంలో పదహారవ వంతుకు 


గూడ సరిపోవు-”” 


మరోసారి, ఇంకో సందర్భంలో బుద్దుడు అనాధ పిండికుని ఇంటికి వెళ్ళి నప్తుడు, 
ఇంటి లోపల జరిగే ఏదో కోలాహలాన్ని విని, **అదేమిటీ?”” అని అడిగాడు. 


“హోౌదేవా! అది సుజాత గొడవ. ఆమె నా కోడలు, మాతోనే ఉంటుంది. ఆనిడ చాల 
ధనవంతురాలు. సంపన్న కుటుంబం నుంచి వబ్యంది. ఆమెకు అత్తమామలన్నా భర్త అన్నా 
( క్ష ఇళ ఇ 
ఏమాత్రం గౌరవం, మర్యాద మన్ననలు, ఆదరభావం లేవు. ఉన్నతుడు (బుద్దుడు) 
అన్నా గౌరవం లేదు, అని సమాధానం చెప్పాడు అనాధ పండికుడు. 

అప్పుడు బుద్దుడామెను తన ఎదుటకు రావించి, ఏడు రకాల భార్యల గురించి ఆమెకు 
జ్ఞానోదయం కలిగించే ఉపన్యాసం చేశాడు. ఆనాటికి లాగే, ఈనాటికి అటువంటి రకాల 
భార్యలు ఉన్నారు, 

ఎవరైతే క్రూర మనస్సుతో, చెడుస్రవృత్తితో, దయా రహిత అయి, పర పురుషుల 
మీది మక్కువతో, భర్తను సరిగా చూడనిది, ఎప్పుడూ పోరు పెట్టేది వేశ్వ - అటువంటి 
భార్యను ““పడాకరభార్య'? అంటారు. 

భర్త వృత్తి, వ్యాపార, వ్యవసాయాల ద్వారా సంపాదించిన ఆర్హనను, అది ఏ కొంచమైన, 
దుబారా చేసి భార్యను “చౌర్యశీల భార్య,” అంటారు. 

ఏమీ చేయడానికి ఇష్టపడక, సోమరిగా ఉండి, తిండిపోతు అయి, కఠినంగా, క్రూరంగా 


ఉండి బూతులు తిడుతూ, కష్ట పడేవారి మీద పెత్తనం చెలాయించే భార్యను '*దొరసాని 
భార్య”! అంటారు. 


కరుణ, (పీమలతో, భర్తను తల్లిలా చూసి, కుమారుని, తన భర్త ఆర్హనను కాపాడేది 
“మాతృ సదృశ భార్య'” అంటారు. 


115 


ఒక అనుంగు సోదరి తన అన్న యెడ చూసే గౌరవం లాంటి గౌరవాన్ని భర్త యెడ 
ప్రదర్శిస్తూ, అణకువతో, భర్త కోర్కెల కనుగుణంగా నడుచు కొనే భార్యను “సోదరి 
సదృశభార్య'', అంటారు. 

చాల కాలం తరవాత కలిసిన స్నేహితుని చూసి నప్పుడు కలిగే ఆనందం లాంటి 
ఆనందాన్ని భర్తను చూడగానే పొందే, కులీన, గుణవతి, పతివ్రత అయిన భార్యను “మిత్ర 
సదృశ భార్య’ అంటారు. 


బాధా, నిక్షలతో జెదరింప బడినా, కోపగించు కోక (ప్రశాంతంగా, ధ్వేషరహితంగా 
భర్తను సహిస్తూ, భర్త కోర్కెల కనుగుణంగా నడుచు కొనే భార్యను “దాసి భార్య 
అంటారు. 


బుద్దుడు ఇలా ఏడు రకాల భార్వలను వర్ణిస్తూ, వారిలో ““పీడాకర భార్య’, * “చోరశీల 
భార్య**, **దొరసానిభార్య**లు మంచివారు కారనీ, అందువలన కోరదగిన వారుకారనీ, 
మాత్ససదృశ, సోదరి సదృశ, మిత్రసదృశ, దాసి భార్యలు మంచి వారని, అందువలన 
వారు పొగడ దగిన వారనీ చెప్పాడు. 


“ఓ సుజాతా మగ వానికి ఇలా ఏడురకాల భార్యలుండ వచ్చు. అందులో నీవు ఏ 
రకానికి చెందిన దానవు?! 


“హదేనా! ఈ రోజు నుంచి నన్ను దాసిభార్యగా పరిగణించ వచ్చు”. 


అనాథ పిండికుడు ప్రతిరోజు బుద్దుని దర్శిస్తున్నాడు. బుద్దుడు లేని రోజున భక్తులు 
నిరాశతో తిరిగి పోతున్నారు. ఈ విషయాన్ని అతడు గమనించాడు. బుద్దుడు బోధనా 
కార్యక్రమం మీద ఇతర చోట్లకు వెళ్ళి నప్పుడు గూడ, అతనికి తమ భక్తి ప్రపత్తులను తెలియ 
జేసుకొనే మార్గం ఏమైనా ఉన్నదా? అని గౌరవనీయ ఆనందుని అడిగి తెలుసు కోవాలను 
కొన్నాడు అనాధపండికుడు. ఈ విషయాన్ని ఆనందుడు బుద్దుడికీ తెలిపాడు. ఫలితంగా, 
నేటికీ నిలిచి ఉన్న ఆనంద - బోధి వృక్షాన్ని ఆరామ ప్రవేశంలో నాటడం జరిగింది. 


సుగుణవతి అయిన పున్నలబ్బనా అతని భార్య. మహా సుభద్దా చూల సుభద్దా, సుమనాలు 
ముగ్గురు అతని పుత్రికలు. పెద్ద కూతుళ్ళిద్దరు సొతాపత్తిని పొందారు. అందరి కంటె 
చిన్నకూతురు సకదాగామి అయింది. అతని ఎకైక పుత్రుడు కాలుడు. ఇతడు మొదట 
అవిశ్వాసి. ఆ తరవాత తండ్రి నేర్పుతో సొతపన్ను డయ్యాడు. 


గౌరవనీయ సారిపుత్తుని గంభీర ప్రవచనం విన్నతరవాత అనాధ సీండికుడు తుదిశ్వాస 
తీశాడు. 


116 


అతడు వృత్యుముఖంలో ఉన్నపుడు, తాను తీవ్రంగా జబ్బు పడ్డానని బుద్దునికే తన 
నమస్కారాలు తెలియ జేయ వలసిందని బుద్దుని వద్దకు ఒక వార్తాహరుని పంపాడు. ఆ 
తరవాత, దయతో సారిపుత్రుని తన గృహానికి దయ చేయ వలసిందని అర్రించ మని 
వార్తాహరుని కోరాడు. ఆహ్వానం అందుకొన్న సారిపుత్రుడు, గౌరవనీయ ఆనందునితో 
కలిస అతని ఇంటికి వచ్చి, అతని ఆరోగ్యాన్ని గురించి తెలుసు కొన్నాడు. తాను తీవ్ర తరుళా 
బాధతో సతమత మవుతున్నానని, తగ్గుముఖం పట్టే లక్షణాలు ఏవీ లేవని చెప్పాడు. 


అప్పుడు సారిపుత్రుడు గాఢ ప్రవచనం చెప్పాడు. ఉపన్యాసం చివరలో అనాధ సిండికుని 
కన్నుల నీరు నిండింది. అతడి కన్నుల వీరు నితడడం చూసిన ఆనందుడు, ఏమిటి, 
మీరు కుప్పకూలి పోతున్నారా?” అని అడిగాడు. అపుడు అనాధ సిండికుడు, “లెదు, 
మహాశయా. నేను ఎన్నో మార్చు బుద్దుని, అతని శిష్యులను విన్నాను. ఇటువంటి ప్రవచనాన్ని 
ఇంతకు ముందు నేనెన్నడూ విన లేదు.”! 


““అటువంటీ అర్రవంతమైన ప్రవచనాలను శ్వేతవ(స్త్రధారులైన మామూలు వారికి 
ఎప్పుడూ బోధించ లేదు. కారణం వారు అర్థం చేసుకో లేరు. కాని ఆ ప్రవచనాలను శిక్షితులైన 
శిష్యుల కోసం ప్రత్యేకించారు” , గౌరవనీయ సారిపుత్రులు సమాధానం చెప్పారు. 


అటువంటి గూఢ ధర్మాన్ని మామూలు వారికి గూడ బోధించ వలసిందని, ఎందుకంటే 
వారిలో కొంతమంది అయినా అర్ధం చేసుకో గలిగిన వారు ఉండ వచ్చునని, అనాథపిండికుడు 
గౌరవనీయ సారిపుత్రుని బ్రతిమాలాడు. 


ఈ ఇద్దరు విశిష్ట శిష్యులు బయలు దేరి వెళ్ళిన కొద్ది సేపట్లోనే అనాధపిండికుడు 
lane) ళా ౧ 
గతించాడు. ఆ వెంటనే తుసిత స్వర్గంలో జన్మమెత్తాడు. 


రాత్రి సమయంలో దేవ అనాథపిండికుడు, జెతవనాన్ని వెలుగుతో నింపుతూ, బుద్దుని 
ఎదుటకు వచ్చి, నమస్కరించాడు. గౌరవనీయ సారిపుత్రుని గుణగణాలను మెచ్చుకొంటూ, 
బుద్దుడు అతని శిష్యులు తన విహారంలో ఉండడాన్ని చూసి, ఇలా అన్నాడు: 


హెతెచ్చు, జ్ఞానం, సుశిక్షీతమైన మనస్సు, 
ఉన్నత ధార్మికత మీద ఆధారపడిన నడత, 
- ఇవి మనుషులను శుద్దం చేసాయి, కాని సంపద, హోదాలు కావు”) 


117 


విసాఖా (విశాఖ) 


కోటీశ్వరుడైన ధనుంజయుని కుమార్తె విసాఖా. ఈమె ధర్మగుణం గలది. ఉదార చరిత, 
తల్లి సుమనాదేవి. ఈమె ప్రియమైన తాతగారు కోట్లకు పడగిత్తిన మెండకుడు. 


ఆమెకు ఏడు సంవత్సరాల వయస్సప్తుడు అంగ రాజ్యంలో ఆమె జన్నష్టలమైన, 
భద్దియకు బుద్దుడు వెళ్ళడం జరిగింది. బుద్దుని రాకనూ విన్న ఆమె తాతగారు ఆమెతో 
ఇలా అన్నాడు: '**“ ప్రియమైన మనుమరాలా! ఈ రోజు నీకు శుభధినం. నాకు కూడా. నీ 
ఐదు వందల మంది చెలి కత్తెలను, ఐదువందల రధాలు ఎక్కి రమ్మని ఆదేశించు. ఐదువందల 
మంది సేవక కన్యలను తోడు రమ్మను. నీవు వారందరితో వెళ్ళి బుద్దుని ఆహ్వానించు, 


వెంటనే ఆమె దానికి ఒప్తుక్‌"ని, చెప్పిన తీరులో బుద్దుని వద్దకు వెళ్ళి, అతడికి 
నమస్కరించి, గౌరవ పురస్సరంగా ఒక ప్రక్క ఆసీను రాలైంది. బుద్దుడు ఆమె ఒబ్బిడి 
తనంతో సంతోషించిన వాడై, ఆమెకు, ఆమెతో వచ్చిన వారికి ధమ్మబోధ చేశాడు. ఆమె 
వయస్సులో చిన్నదే కాని, ధార్మికంగా ఆవిడ ఎంతో ఎదిగిన బాలిక, అలా కావడం నలన, 
ఆమె వయస్సులో చిన్నదై కూడ బుషిత్వంలో మొదటి దశ అయిన సొతాపత్తిని పొందింది. 


యౌవనంలో ఆమెకు పురుషునికున్నంత బలం, | స్త్రీ కుండ వలసిన సోయగాలు ఉన్నట్లు 
గ్రంథాలు తెలుపు తున్నాయి. ఆమె జుట్టు నెమలి తోకను పోలి ఉన్నది. దానిని జార వదిలి 
నప్పుడు అది పరికిణి చివరలను తాకేది. అక్కడ జుట్టు చివరలు పైకి ఉంగరాలు తిరిగేవి. 
ఆమె పెదవులు అరుణిమలతో కాంతు లీను తుంటాయి. మృదువుగా ఉంటాయి. పలువరస 
గొగ్గులు లేకుండ సమంగా, ధవళంగా ఉంటుంది. పళ్ళు ముత్యాలలా మెరుస్తాయి. ఆమె 
చర్మం, పరిమళద్రవ్యాలు అలదకనే, కాంతులీనుతూ ఉంటుంది. నీల పద్మాల స్నీగ్టత్వంతో, 
బంగారు కాంతితో మెరిసి పోతుంటుంది. ఆమెకు ఎంతోమంది సంతానం కలిగి నప్పటికీ, 
యౌవనఛాయలు చెక్కు చెదర లేదు. 


జుట్టు, కండరాలు, ఎముకలు, చర్మం, యౌవనం - ఈ ఐదు అంశాలలో ఇనుమడించిన 
స్త్ర సౌందర్యంతో అలరారుతున్న యువ వినాఖా ఇటు లౌకిక ప్రపంచ జ్ఞానంలో, అటు 
ఆధ్యాత్మిక జ్ఞానంలోను ఎంతో గణుతికెక్కింది. 


ఆమెకు పదిహిను, పదహారు సంవత్సరాల వయస్సులో, ఒక పండుగ రోజు, తన చెలి 
కత్తెలు వెంటురాగా, సరదాగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అనుకోకుండ వర్షం 
వచ్చింది. ఒక్క వినాఖా తప్పు మిగతా అందరూ ఎలా పడితే అలా, పరుగెత్తుకొంటూ 
పోయి, దగ్గరలోనే ఉన్న చావడిలో ప్రవేశించారు. అప్పుటికే అక్కడ కొంత ముంది 


118 


(బాహ్మాణులు ఉన్నారు. వీరు తమ యజమాని కోసం ఐదు రకాల అందంతో అలరారే 
కన్యకోసం వెతుకుతూ వచ్చి అక్కడ విడిది చేశారు. సంస్కారం, హుందా ఉట్టిపడే విసాఖా, 
ఏమాత్రం వేగిర పాటు లేకుండా తన మామూలు నడకతో, తడి బట్టలతో, ఆ చావడిలోకి 
ప్రవేశించింది. ఇతరులు పరుగెత్తు కొచ్చినట్టుగా, ఆమెగూడ పరుగెత్తుకొస్తే బట్టలు 
తడవకుండా ఉండేవి కదా అని, జిజ్ఞాసా పరులైన బ్రాహ్మణులు ఆమెను వినుర్శించారు. 


ఆమె సందర్భానుసారం, వ్యవహరించింది. నడత, శీలం, ఆచరణ, రీతిని గురించి 
ఆశువుగా వారికి ఉపన్యసించింది. కావాలంటే తాను వారి కంటే వేగంగా పరుగెత్తి రాగలనని, 
కావాలనే అలా చేయ లేదనీ ఆమె వారికి వివరించింది. చూడండి, భూషణాలంకృతుడైన 
ఒకరాజు, దట బిగించి, రాజప్రాసాదం ముందు పరుగెడితే బాగుండదు. అలాగే అంబారీ 
గట్టిన పట్టపుటేనుగు పరుగిడితే ఏమి బాగుంటుంది! అది దాని కున్న సహజ ఠీవితో మంద 
గమనం చేయాలి. మామూలు సాదాసీదా మనుషుల్లా సన్యాసులూ పరుగులు తీస్తే విమర్శకు 
గురవుతారు. అలాగే (స్త్రీ, ఒక మగవానిలా పరుగులు తీస్తే ఆ దృశ్యం అంత రాణించదు. 


ఆమె చేసిన ఈ ఉపన్యాసంతో బ్రాహ్మణులు సంతోషించి, ఈమె తమ యజమానికి 
తగిన భార్య అవుతుందని అనుకొన్నారు. అలాగే, వారి యజమానితో వివాహం చేయ 
డానికి ఏర్పాట్టు జరిగాయి. వారి యజమాని పేరు పున్నవద్దనుడు. కోటీశ్వరుడైన మిగారుని 
పుత్రుడు. అయితే అతడు బుద్దుని అనుచరుడు కాడు. ఆ తరవాత అనేక ప్రయత్నాల తరవాత, 
ఆమె ఒక బిడ్డను కని, అతనిని మిగారుడని పిలిచింది. 


పెండ్లి వేడుక గొప్పగ జరిగింది. పెళ్ళిరోజు, ఆమె తెలివైన తండ్రి కట్నం కానుకలతో 
పాటు, ఈ దిగువ హెచ్చరికలు చేశాడు. 


1. ఇంటి అంతరంగాగ్నిని, బయటికి కొని పోవద్దు” 
(ఇంటి పరువును బయటి కీడ్చవద్దు) 

బయటి నిప్పును ఇంటిలోకి తేవద్దు. 

ఇచ్చేవారికే ఇవ్వు. 

ఇవ్వని వారికి ఇవ్వవద్దు. 

. ఇచ్ఫేవారికీ, ఇవ్వని వారికీ - ఇద్దరికీ ఇవ్వు. 

. హాయిగా కూచో (సంతోషంగా ఉండు). 

. హాయిగా భుజించు. 

. హాయిగా నిద్రపో. 


66 + 6 అ; తి అ ఫాల 


119 


9. నిప్పును సేవించు. 
10. గృహదేవతలను పూజించు. 


విటి అంతరార్హం ఇది: 


1. భార్య అతమావమల గురించి, భర్త గురించ, ఇతరుల వద్ద చెడుగా మాటాడ రాదు. 
వారి లోపాలను, ఇంటి పోరును బయట ఎక్కడా పొక్క నీయ రాదు. 


2. ఇతరుల కబుర్తను, కథలను భార్య విన రాదు. 

3. తిరిగి ఇచ్చేవారికి వస్తువులను ఇవ్వాలి. 

4. తిరిగి ఇవ్వని వారికి ఎప్పుడూ, ఏ వస్తువూ ఇవ్వ రాదు. 

5. తిరిగి ఇవ్వకపోయినా, పేదరికంలో ఉన్నచుట్టాలను, స్నేహితులను ఆదు కోవాలి. 


6. భార్య కూర్చోనే టప్పుడు ఒబ్బిడిగా, తగిన విధంగా కూచోవాలి. అత్తమామల 
ముందు, భర్త ముందు కూర్చో రాదు. 


7. అందరూ కలిసి భోంచేసే టప్పుడు, భార్య ముందుగా అత్తమామలకు, భర్తకు 
వడ్డించాలి. 


8. నిద్రబోయే ముందు ఎక్కడి సామాన్లు అక్కడ సర్ది ఉన్నాయేమో చూసుకొని, 
'సివకు లంతా తమతమ పనులను నాటికి ముగించారా లేదా అని తెలుసు కొని, 
తలుపులన్నీ మూసి వేసి, అత్తమామలు పండుకొన్నారా లేదా అని చూసు కోవాలి. 
తప్పుని సరిగా భార్య వేకువ జామున అందరికంటె ముందుగ నిద్రలేవాలి. ఒంట్లో 
బాగుండక పోతే తప్పు, పగటిపూట భార్య నిద్రపో రాదు. 

9. అత్తమామలను, భర్తను నిప్పుగ పరిగణించాలి. నిప్పుతో ఎలా జాగ్రత్తగా మసలు 
కొంటామో వారి తోను అలాగే మసలు కోవాలి. 


10. అత్తమావులను, భర్తను గృహదేవతలుగా పరిగణించాలి. బుద్దుడు గూడ 
అత్తమామలను దేవతలుగా పరిగణించాడనేది గమన్నార్గం. 


ఆమే తను మెట్టున ఇల్లు ఉన్న నగరమైన (శ్రావస్తికి వచ్చిన రోజున, ఎవరి శక్తికొలది వారు, 
అన్నిరకాల అంతస్తులకు చెందిన వారు, సమర్పించిన అనేక రకాల కానుకలు వర్షంలా 
కురిసాయి. కాని ఆమె ఎంత దయగలది, ఉదారమైందీ అంచే, తనకు వచ్చిన కానుకల 
నన్నింటినీ తిరిగి దాతలకే పంచి ఇచ్చింది. ఒక దయాపూరిత సందేశంతో వారి నందరిని 


120 


తన బంధు జనంగా పరిగణించింది. ఇటువంటి ఉదాత్త చర్యతో, ఆమె కాపురానికి వచ్చిన 
మొదటి రోజే ఆ నగర ప్రజలందరికి అభిమాన పాత్ర అయింది. 


ఆమె జంతువుల యెడ గూడ కనికరం చూపు తుందన డానికి సూచనగా ఆమె జీవితంలో 
ఒక సంఘటన జరిగింది. నడికి రేయి తను బాగా సాకుకొన్న అశ్వం, పిల్లను పెట్టిందని 
విన్నంతనే, ఆమె తన పరివారంతో సహా, కాగడాలతో అశ్వశాలకు వెళ్ళి, అత్యంత శ్రద్దతో 
జాగరూకతతో ఆ గుర్రానికి అవసరమైన సేవలు చేసింది. 


ఆమె మామగారు నిర్గంధనాథ పుత్రీ ని వరమాన మహావీరుడు (జినుడు) అనుచరుడు. 
అతడు అనేక మంది నగ్న సన్యాసులను భిక్షకు ఆహ్వానించాడు. ల్వరతులని పిలవబడే వారు 
రాగానే వారికి మర్యాద మన్ననలను చేయడానికి విసాఖాను రావలసిందిగా కోరాడు. అర్హతులనే 
మాట వినగానే ఆమె ఎంతో సంతసించింది. త్వరత్వరగా వారున్న చావడికి వచ్చింది. అక్కడ 
ఆమెకు ఎదురైన దృశ్యం సగ్గుచెడిన నగ్న సన్యాసుల దర్శనం. సున్నిత హృదయ అయిన 
విసాఖాకు అటువంటి దృశ్యం భరింప శక్యం కానిది. ఆమె అపుడు మామగారిని నిందించి, 
వారికి మర్యాదలు సేయకనే తన మందిరానికి వెళ్ళి పోయింది. ఆ నగ్న సన్యాసులు ఆ 
కోటీశ్వరుని తప్పు పట్టారు. గౌతముని అనుచరి అయిన ఆమెను ఆ యింటి కోడలుగా 
తెచ్చు కొన్నందుకు తప్పు పట్టారు. వెంటనే ఆమెను ఇంటినుంచి పంపి వేయ వలసిందని 
అతనిని కోరారు. కోటీశ్వరుడు వారికి సర్ది చెప్పాడు. 


ఒకరోజు అతడు ఖరీదైన ఆసనంమీద కూర్చొని బంగారు గిన్నెతో మధురమైన అంబలి 
తింటున్నాడు. ఆ సమయంలో ఒక భికువు భికకోసం ఆ యింటికి వచ్చాడు. మామ 
గారికి వీవనతో విసరుతున్న ఆమె, భిక్షువు అతనికి కనిపించాలనే ఉద్దేశంతో, అతనికి చెప్ప 
కుండానే ప్రక్కకు తప్పుకొంది. అతడు చూసి కూడ చూడనట్లే, తన భోజనం కొన 
సాగించాడు. 


విశాఖ మర్యాద పురస్సరంగా భికువుకు చెప్పింది. గారవనీయా నడవండి. మా 
మామగారు “వురానంి' తెంటున్నారు' ?. 


ఆమె మాటలను అపార్ధం చేసుకొన్న అజ్ఞాని యైన ఆమె మామ కుపితుడై, ఆ గిన్నెను 
తీసి వేయ వలసీందనీ, విసాఖాను ఇంటి నుంచి పంపి వేయ వలసిందనీ ఆదేశించాడు. 


విసాఖా ఆ యింటిలో అందరికీ ప్రీతి పాత్రమైంది కావడంతో ఎవరూ ఆమెను తాకడానికి 
సాహసించ లేదు. 


121 


కాని విసాఖా సుశిక్షత మహిళే అయినా, తన మామగారి దగ్గర నుంచైనా సరే అటువంటి 
ఆచరణను ఎదిరించ కుండ ఉండలేక పోయింది. ఆవె సగౌరవంగా అంది: 
“మామగారూ” మీ ఇంటి నుంచి నన్ను పంపడానికి ఇది సరైన కారణం కాదు. నేనిక్కడ 
ఒక సంత నుంచి తెచ్చిన బానిస (స్త్రీని కాను. తలిదండ్రులు బ్రతికి ఉన్న కూతుళ్ళివరు ఈ 
విధంగా ఇల్లు వదిలి వెళ్ళరు. ఈ కారణంగానే మా నాన్న, నన్ను కాపురానికి పంపుతున్నప్తుడు 
ఎనిమిది మంది కుల పెద్దలను నియమించి, నన్ను వారికి అప్పు జెప్పాడు. అప్పుచెప్పే టప్పుడు 
ఇలా అన్నాడు: 'నా పుత్రిక ఏదైనా తప్పుచేస్తే, దానిని పరిశోధించండని. మీరు ఇప్పుడు 
వారికి కబురు పెట్టండి. వారిని రావించి నా తప్పొప్పులు తేల్చ మనండి”. 


కోటీశ్వరుడు ఆమె న్యాయమైన కోర్కెను అంగీకరించి, వారిని రావించి, చెప్పాడు: 
“ఒక ఆనంద సమయంలో, నేను కూర్చొని, మధురక్షీరాన్నాన్ని బంగారు పాత్రలో తింటూ 
ఉండగా, ఈ పిల్ల, నేను అ పరిశుభ్రమైన దానిని తింటున్నానని అన్నది” *. 


ఆమె ఇలా చెప్పు తన అమాయకత్వాన్ని నిరూపించుకొన్నది: “నేను సరిగ్గా అలాగేం 
చెప్ప లేదు. ఒక భిమవు ద్వారం వద్ద భిక్షకోసం నిలబడి నప్పుడు, మూ మామగారు, అతనిని 
స్మరించి, మధుర శీరాన్నాన్ని తింటున్నారు. ఈ జీవితంలో మా మామగారు మంచి 
పనులు ఏమీ చేయకుండ, గత జన్నకర్మల గుణాల కారణంగా ఇపుడు తెంటున్నారని 
నాలో నేను అనుకొని, భిక్షువుతో ఇలా అన్నాను: “గౌరవనీయమైన భికా నడవండి. మొ 
మామగారు పురానాన్ని తింటిన్నారని? అన్నాను. ఇందులో నా తప్పు ఏముంది చెప్పుండి? 


ఆమె దోషం రుజువు కాలేదు. ఆమె దోషి కాదని మామ గారే అంగీకరించారు. 


పగ పట్టిన కోటీశ్వరుడు ఆమెమీద మరో దోషాన్ని ఆరోపించాడు. ఆమె నడి రూమున 
ఇంటి వెనకకు మగ ఆడ పచారికలతో సహా వెళ్ళడం తప్పు అన్నాడాయన. 


అలా వెళ్ళిన మాట నిజమేనని, అది ప్రసవవేదనలో ఉన్న ఆడుగు గ్రం సపర్యల కోసమని 
చెప్పింది ఆమె. ఒక ఉన్నత వంశ సంజాతురాలు, ఒక బానిస పిల్ల చేయ లేని, మెచ్చుకో 


దగిన పని చేసిందని కుల పెద్దలు అన్నారు. ఈ విధంగా రెండో దోషారోపణ గూడ నిలవ 
లేదు. 


ఆమెను ఏదో ఒక తప్పులో ఇరికించే దాక పగపట్టిన మామ నిద్రపోడు. తరవాత, మళ్ళీ, 
ఆమె చేయని నేరానికి ఆమెను తప్పుపట్టాడు. (“మెట్టినింటికి కాపురానికి పంపేటప్పుడు, 
ఆమె తండ్రి ఆమెకు పది హెచ్చరికలు చేశాడు. ఉదాహరణకు, ఇంటిలోని నిప్పును బయటికి 


122 


తీసు కెళ్ళ గూడదు. మన ఇంటికి ఇరుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు వారికి గూడ మన 
ఇంటిలోని నిప్పును ఇవ్వకుండా ఉండడం సాధ్యమా?" అని కోటీశ్వరుడు ప్రశ్నించాడు. 


ఈ అవకాశం తీసుకొని తన తండ్రి చెపిన పది హెచ్చరికల అంతరార్థాన్ని అతనికి సంతృప్తి 
కలిగే దాక వివరించింది ఆమె. 


కోటీశ్వరుని నోరు ఈ విధంగా మూతపడ్డది. ఇంక అతని దగ్గర ఆరోపణా స్రాలేమీ 
లేవు. 

ఆమె అమాయకత్వాన్ని నిరూపించుకొన్నా, ఆత్మగౌరవం కల విసాఖా, మొదట తన 
మామ అదేశించి నట్లుగా ఇల్లు విడిచి వెళ్ళాలను కొంది. 


కాని ఈలోపు కోటీశ్వరుని దృష్టిపూర్తిగా మారి పోయి, తెలియని తనంతో అన్న 
మాటలకు కోడలిని క్షమాపణ కోరక తపు లేదు. 


సహనశీలి అయిన విసాఖా, తన నిజమైన బౌద్ద స్ఫూర్తితో, అతనిని క్షమించింది. కాని 
ఒక షరతు 'పెబ్దింది: “తన కిష్టమైన రీతిలో తన ధర్మ కార్యక్రమాలు నిర్వహించు కోవడానికి 
పూర్తి స్వేచ్చ ఉండాలి”. ఈ షరతుకు ఆమె మాను వెంటనే అంగీకరించాడు. 


ఇక విశాఖా బుద్దుళ్లో భషకు పిలవడంలో ఏమాత్రం ఆలస్యం చేయ లేదు. బుద్దుడు 
వచ్చాడు! తన భిక్షను ఆరగించాడు. భోజనానంతరం బుద్దుడు ఒక ధర్మోపన్యాసం చేశాడు. 
కోటీశ్వరుడు ఒక తెరచాటున కూర్చొని, ఆ ఉపన్యాసాన్ని విన్నాడు. ఆ ఉపన్యాసాంతంలో 
అతడు సొతాపన్ను డయ్యాడు. నిజమైన ముక్తి మార్గంలోకి తనను దింపి నందుకు కోడలికి 
అనంతంగా కృతజ్ఞతలు తలుపుక్‌ "ని, ఉద్వెగం పట్టలేక ఇక నుంచి ఆమెను తన తల్లిగా 
భావిస్తానని చెప్పాడు. 


మరు రోజు బుద్దుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఈ సారి ఆమె అత్తగారు, ధమ్మబోధను 
విని సాతాపన్న అయింది. 


ఆమె తెలివితేటలతో, ఉపాయంతో, ఓర్వు సహనాలతో, తన భర్త ఇంటిలోని వారి 
నందరిని మార్చి, బౌద్దులను చేసింది. 


ప్రతిదినమూ విసాఖా తన ఇంటిలోనే బౌద్ద సంఘానికి భిక్షఇవ్వ సాగింది. ఆమె ఉదయం 
సాయంత్రం, బౌద్ద సంఘం అవసరాలు చూడడానికి, బుద్దుని బోధలు వినడానికి విహారానికి 
వెళ్ళేది. సుప్రియ అనే మరో బౌద్దమహిళ, ఆమెతో పాటు, ఆమెకు తోడుగా విహారానికి 


వెళ్ళేది. 


123 


విసాఖా చాల ఉదారమైనది. బౌద్దసంఘానికి ఎంతో సేవ చేసింది. ఒకసారి ఆమె బుద్దుని 
వద్దకు వెళ్ళ ఎనిమిది వరాలు కోరింది: 


1. తాను జీవించి ఉన్నంత వరకు బౌద్దసంఘానికి వస్రాలివుడానికి, 


2 శావస్త వ వచ్చే భికువులకు భిక్ష ఇవ్వడా 


అం 


3. (శ్రావస్తీ నుంచి వెళ్ళి వారికి భిక్ష నొసంగడానికి, 

4. రోగగ్రస్తులైన భిక్కులకు ఆహారాన్నివ్వడానికి, 

5. రోగులకు పరిచర్య చేసే వారికి అన్నం పెట్టుడానికి, 

6. రోగగ్రస్త భికువులకు మందు మాకు ఇవ్వడానికి, 

7. భితువులకు బియ్యపు గంజిని ఇవ్వడానికి, ఇంకా 

8. సన్యాసినులకు స్నానవస్రాలను (Bathing garments) ఇవ్వడానికి. 
బుద్దుడు ఈ వరాలను ఆమెకు ప్రసాదించాడు. 


ఒకరోజు విసాఖా, తన తండ్రి కట్నం క్రింద ఇచ్చిన మంచి దుస్తులను ధరించి ఆరామానికి 
వెళ్ళడం జరిగింది. ఇంత ఉల్లాసంగా ధరించిన ఇటువంటి దుస్తులతో బుద్దుని సందర్శించడం 
బాగుండదని భావించి, ఆ వలువలను విప్పి, మూటగట్టి, ఒక బానిస పిల్లకు ఇచ్చి, తాను 
తన నూమగారిచ్చిన మరో దుస్తులు వేసుకొని వెళ్ళింది. ధర్మోపన్యాసం అయి పోయిన 
తరవాత బానిస పిల్లతో గూడ ఆరామాన్ని విడిచి వెళ్ళింది. కాని ఆ బానిస పిల్ల తన కిచ్చిన 
వలువల మూట మాట నురిచింది. గౌరవనీయ ఆనందుడు ఆ వలువల మూటను 
చూశాడు. “తరువాత దానిని స్వంతదారుకు అప్పుగించవచ్చునని, జా(గత్తగా దానన దాచి 
ఉంచమని బుద్దుడు ఆనందునికి చెప్పాడు. బుద్దుని ఆదేశం మేరకు దానిని ఆనందుడు 
దాచి ఉంచాడు. అనుకోకుండ తనసేవిక ఆ మూటను మరచి వచ్చిందని గ్రహించిన విసాఖా, 
సవ్య వెళ్ళి ఆ మూటను తీసుకురా, ఆనందులు దానిని తాకకుంటేనే సుమా”, అని 
హెచ్చరించి పంపింది. జరిగిన సంగతి అంత విసాఖాకు వివరించిన మీదట, ఆమె బుద్దుని 
దగ్గరకు వెళ్ళి, ** ఆ దుస్తులు అమ్మగా వచ్చిన ధనంతో ఏదైనా మంచి పని చేయాలని నా 
కోర్క?* అని విన్నవించింది. సంఘం ఉపయోగం కోసం తూర్పు ద్వారం వద్ద ఆశ్రమాన్ని 
నిర్మించ వలసిందని బుద్దుడు ఆమెకు సలహా ఇచ్చాడు. అంత విలువైన వస్రాలు కొనే తాహతు, 
ఎవరికి లేని కారణాన, చివరకు తన దుస్తులను తానే కొనుక్కొని, ఆశ్రమాన్ని ఎంతో 
ఖర్చుపెట్టి కట్టించింది. దానికి ““పుబ్బారామ””* మని పేరు పెట్టింది. విసాఖా ఆహ్వానంతో, 


124 


బుద్దుడు అతని శిష్యులు “వస్సావాస, '* వర్దాకాలాన్ని ఈ కొత్తది, విశాలమైన ఆరామంలో 
గడిపారు. బుద్దుడు ఈ విధంగా ఆరు వర్హాకాలాలు గడిపేటపుటికి విసాఖా సంతోషానికి 
మేర లేదు. 


పనిలో ఏమరిలి నందుకు బానిస పిల్లను చవాట్లు వేసి ఉండవలసింది. కాని దయామయి 
అయిన విసాఖా అలా చేయ లేదు. ఆ ఆరామ నిర్మాణం ద్వారా వచ్చిన పుణ్యంలో కొంత 
భాగాన్ని ఆమెకు పంచి ఇబ్బంది. ఎందు కంటే ఆ బానిస పిల్ల ఏ మరిపాటు వల్లనే ఈ 
మంచి పనికి ఆమెకు ఒక అవకాశం లభించింది. - ఈ సంగతి గ్రంథాలు వాక్‌ "ంటున్నాయి. 


అనేక సందర్భాలలో బుద్దుడు విసాఖాకు అనేక బోధలు చేశాడు. అందులో ఒక 
ఉపన్యాసంలో గృహస్థులు (12/౧6) ఎనిమిది పవిత్ర దినాలో (ఉపాసధ)లో పాటించ 
తనన నకం ప్రబోధనల ( అష్షశీలాల) గురించి చెపాడు. వీటిని ఈ రోజుకు కూడ 
ఆసియాలో బౌద్ద దేశాలన్నీ పాటిసూనే ఉన్నాయి. 
ఒక స్రీ పుళ్కా జన్మలు (Happy States) ఎత్తడానికి అనుసరించే ఎనిమిది గుణాలను 
గురించి బుద్దుడు ఇలా చెప్పాడు: 
“* ఉత్సాహంతో అతనిని మనసు నందు నిలుపు కోవాలి 
ఆమెకు ఎప్పుడూ సంతోషం చేకూర్చే అతనిని 
చిన్నచూపు చూడ కూడదు. మంచి భార్య 
ఎపుడూ అతనికి కష్టం కలిగించే మాట అనదు. 
ఆమె భర్త గౌరవించే వారందరిని గౌరవిస్తుంది, ఆమె 
తెలివైంది కనుక. చతురతతో, చురుకుగ, సకాలంలో 
ఆమె అతని సంపదను, పనిని సజనం మధ్య, జాగ్రత్తగా కాపాడుతుంది. అందరికి 
మృదువుగ 
ఆదేశాలిస్తుంది. భర్త కోర్కెలకు, సంకల్పాలకు అనుగుణంగా 
వర్తించే ఇటువంటి భార్య, ప్రియమైన దేవతలు ఎక్కడ 
నడయాడుతారో, అక్కడ జన్మిస్తుంది”. 
పతర్‌ ఉపన్యాసంలో బుద్నుడు, ఈ లోకంలోను తరువాతి లోకంలోను 


సుఖసంతోషాలతో ఉండాలనుకొనే (స్రీలకు ఎనిమిది గుణాలను గురించి ముచ్చటిస్తూ, 
ఇలా అన్నాడు: 


125 


“2 విసాఖా! ఇక్కడ సమర్ధ, సరైన భార్య, తన భర్తకు సంతోషకరమైన పద్దతులలో, 
“సేవకులను దారిలో ఉంచి, అతని సంపదను పరిరక్షిస్తుంది. 


౬ విసాఖా, ఇక్కడ శ్రద్దలోను, శీలంలోను, చాగం (త్యాగం)లోను, ప్రజ్ఞలోను 
స్త్రీ నేర్పరితనం గలిగిన దవుతుంది. *1! 


ఆమె సమగ్ర గుణశోభిత కావడంతో, సంఘానికి సంబంధించిన అనేక కార్యాలలో 
ముఖ్యపాత్రను నిర్వహించ వలసి వచ్చింది. ఒక్కోమాటు, బుద్దుడే ఆమెను, భిక్కుని 
సంఘాలలో తలెత్తిన తగవులను తీర్చడానికి నియోగించే వాడు. ఆమె జోక్యం కారణంగానే 
కొన్ని ప్రవర్తన నియమాలను (వినయ) భిక్కునిలకు ఏర్పరచ వలసి వచ్చింది. 

ఆమె ఉదార చరిత అయిన కారణాన, ఆమెను బుద్ద ధవ్మా పోషకురాలుగా 
బాతకారిణిగా, బుద్దుని అనుయాయులలో అతి గప్ప ప్ర్రగా పరిగణించారు. 

ఆమె ఉదాత్త నడవడికతో, సుందరశీలంతో, సభ్యత సంస్కారాలతో, మృదు 
భాషణంతో, పెద్దల యెడ నమ్రత, గౌరవాలతో, దురదృష్టవంతుల యెడ సహానుకంపతో, 
ధయతో గూడిన ఆతిధ్యంతో, ధార్మికావేశంతో, తన నెరిగిన వారి అందరి హృదయాలను 
చూరగొంది. 


పదిమంది తన కొడుకులు, పదిమంది కూతుళ్లు కలిగిన మహామాత ఆమె. ఆమె 


సంతానం అదృష్టవంతులు. ఆమె పూర్తిగా పండిపోయిన వయస్సులో, అంటే వంద ఇరవై 
సంవత్సరాల వయస్సులో, వురణించింది.. 


పెంపుడు బిడ్డ జీవకుడు "* 
జీవకుడు పేరుగాంచిన బుద్దుని వైద్యుడు. 


అతడు పుట్టగానే, వేశ్య అయిన అతని తర్తి, అతనిని ఒక బుట్టలో ఉంచి, నీధి ప్రక్కనే 
ఉన్న చెత్తకుప్పలో పార వేసింది. 


ఆదారి వెంట వెళ్తున్న బింబిసారుని పుత్రులలో ఒకరైన అభయుడు, కాకులు పొడుచుకు 


తింటున్న ఆనిస్సహాయ శిశువుని చూసి, ఆ బిడ్డ ఇంకా జీవించే ఉందని తెలుసు కొని, 
దాదులను పెంచమని ఆదేశించాడు. 


జీవించి ఉండగా దొరికాడు గనుక అతనికి జీవకుడని పేరు పెట్టారు. ఒక రాకుమారుడు 
అతనిని దత్తత తీసుకోవడంతో అతనిని “కొమారభచ్చి అన్నారు. 


126 


తలనొప్పితో బాధ పడుతున్న ఒక కోటేశ్వరు నికి రెండుసార్లు విజయవంతంగా శస్త్ర, చికిత్స 


అతడు బుద్దుని రోజూ మూడు పూటల పరీక్షించే వాడు. 


దేవదత్తుడు దొర్లించిన బండరాతి ముక్క బుద్దుని కాలికి గాయం చేసి నప్పుడు, బుద్దునికి 
వైద్యోపచారం చేసి, గాయం నయం చేసింది ఎవరో కాదు, జీవకుడే. 


తన నివాసానికి అతి సమీపంలో ఆరామం ఉండడం బహువిధ ప్రయోజనమని గుర్తించిన 
అతడు తన మామిడి తోటలో ఒక ఆరామాన్ని నిర్మించాడు. ఈ ఆరామాన్ని సంఘానికి 
అర్పించే వేడుక పూర్తిగావడంతో, అతడు సొతాపన్ను డయ్యాడు. 


మాంస భక్షణ సమస్యను వివరించే జీవకసుత్తను* బుద్దుడు జీవకునికి చెప్పాడు. తండ్రిని 
హత్య చేసిన తరువాత అజాతశత్రువుని, బుద్దుని వద్దకు తీసుకెళ్లింది జీవకుడే. 
ఇ యు రా 


అతని ప్రార్ధనను మన్నించే బుద్దుడు, తన శిష్యులను శారీరక వ్యాయాయం క్రింద 
ఊడ్పడం లాంటి పనులను చేయ వలసిందని ఆదేశించాడు. 


పాద సూచికలు: 
1. Kindred Sayings, 1, ౧. 272. 
Kindred Sayings, 1, P. 273 
3. See Gradual Sayings, IV, PP 264 - 265 


4. See Gradual Sayings 11, PP. 77-78 అంగుత్తరనికాయ, 11,4, 7, 1, PP 67 - 
68 


5. చ్యజ్ఞునునికాయి, 111, 43, ౧, 262 Further Dialogues of the Buddha, 11, PP. 
302 - 305 


6. Kindered Sayings, 1. P.80 
7. ఇక్కడ నిప్పు అవమానాన్ని సంకేతిస్తుంది. 


8. నిర్గంథనాధ పుత్రుడు. ఇతనిని మామూలు జైనదర్శనస్టాపకుడైన వముహావీరునిగా చెబుతారు. 
బుద్దునికి అతడు ప్రసిద్ద సమకాలీనుడు. అయితే వారిద్దరూ ముఖాముఖి ఎక్కడ కలుసుకొన్నట్లు 
దాఖలాలు లేవు. అతని అనుయాయులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు. అతని బోధలు 
మూత్రం భారత దేశం ఎల్లలు దాటి పో లేదు. 


9. మామూలుగా చాంద్రమాసంలో 1న, 8వ, 15న, 23వ దినాలను, ఉపాసధ లేదా పవిత్ర దినాలుగ 


127 


10. 


11. 


12. 


13. 


పరిగణిసా నూరు. అప్పుడు గృహస్థులు ఈ దిగున ఎనిమిది ఆదేశాలను (అస్తశీలాలను) పొటిస్తారు. 
అని: 1) హత్య చేయకుండుట 2 ) దొంగతనం చేయకుండుట, 3) లైంగిక కార్యానికి దూరంగా 
ఉండడం. 4) అబద్దమాడ కుండుట. 5) నుదిరా పానం సేయ కుండుట. 6) మధ్యాహ్నం 
దాటిన తరువాతనే భోజనం సేయుట. 7) నృత్యం, గానం, సంగీతం, అనుచిత ప్రదర్శనలు, 
పూలనూలలు, అత్తరులు, భూషణాలు, అభ్యంజనం - వీటికి దూరంగా ఉండుట. 
8) ఉన్నత, భోగ ఆసనాలు నుపయో గించకుండ ఉండడం. 


వీటిని ఒక విధిగా కొన్ని సారు ఉసొసధ దినాలలోనే పాటించినా, మరొక వీలైన రోజున పాటించ 
డానికి అభ్యంతరం ఏమీ లేదు. కారణం ఏమిటంటే దీని ముఖ్య ఉద్దేశం మాటలను, చేతలను 
పంచేంద్రియాలను అదుపులో ఉంచడమే. 


Gradual Sayings, IV, PP. 178 - 179 
lbid, IV PP. 177-178 
ఈ కథ వినయ, మవోనగ్గలో ఉంది. 


ముద్రమ నికాయ్య 11, 5. 


పదకొండో ప్రకరణం 


బుద్దుని రాజవోషకులు 


é 


వభవళాలులకు వణామాల్క దానాల్క విందుల 
ఈ పోషణ మోన వూరతమ్రైన బురద నేల. 
మాంనంలో గుచ్చిన మొన దేలిన గునవం లాంటి దది. 
తప్ప్రందారి నడిచే వానికి దాని నుంచి బయట పడడం దుస్తరం. 
- మహాకశ్ళప థేరగాథా 1053 (1056) 


రాజు దిందసారుడు 


రాజగహ ను రాజధానిగా చేసికొని మగధ నేలిన రాజు బింబిసారుడు. బుద్దుని మొదటి 
రాజ పోషకుడు. పదిహినవయేట సింహాసనం ఎక్కి నలభై రెండేళ్ళు పాలన చేశాడు. 


రాకుమారుడు సిద్దార్హుడు సన్యాసం (గ్రహించి రాజగహ వీధులలో భిక్షకు తిరుగు 
తుండగా, రాజు తన రాజప్రాసాదం నుంచి అతనిని చూసి, అతని ఉట్టి పడే రాచ కళను, 
ఉదాత్త ప్రవృత్తిని చూచి, చాల సంతోషించాడు. అతడేవరో కనుగొని రావలసిందని వెంటనే 
వారాహారులను ఆదేశించాడు. భోజనానంతరం అతడు వాండననబ్బుత క్రింద విశ్రాంతి తీసు 
క”ంటున్నాడని తెలుసు కొని రాజు సపరి వారంగా, రాచ సన్యాస వద్దకు వెళ్ళి, అతని 
జన్న్మప్టలం గురించి, వంశావళి గురించి వాకబు చేశాడు. సన్యాసి గొతముడు సమాధానం 
చెప్పాడు: 


“హే రాజా, తిన్నగా హిమాలయ పర్వత సానువులలో, ప్రాచీన కులాలు వసిస్తున్న 
క°సల రాష్ట్రంలో సుసంపన్నమైన, శక్తిమంతమైన రాజ్యం ఉంది. నేను సూర్యవంశజుడను, 
శాక్య తెగకు చెందినవాడిని. నేను ఇంద్రియ సుఖాసక్తుడను కొను, ఇంద్రియ సుఖాలలోని 
దుఃఖాన్ని (ఆ||) గ్రహించి, సన్యాసం మంచిదని ఎంచ, ఉన్నతమైన దాన అన్వేషణలో బయలు 
దేరాను. నా మనస్సు కక్కడే ప్రశాంత), 


జ్ఞానోదయానంతరం తన రాజ్యానికి దయచేయ వలసిందిగా రాజు ఆయనను 
అభ్యర్షించాడు. 


129 


బుద్దుడు జందబిసారువి కలుస్తాడు 

తన జ్ఞానోదయానికి ముందు బుద్దుడు, బింబిసారుని కిచ్చిన మాట ప్రకారం, తన 
అక్తతులైన శిష్యగణంతో గయనుంచి మగధ దేశ రాజధాని అయిన రాజగహకు వచ్చాడు. 
ఇకుడ తాటి తోపులో ఉన్న సుప్పతిద్ద తీరంలో విడిది చేశాడు. 


బుద్దుని ఆగమనవార్త అసమాన ధర్మబోధకుడుగా అతనికున్న ప్రఖ్యాతి నగరంలో 
వ్యాపించింది. అతడు వచ్చాడని విన్న రాజు, తన ప్రజలతో వెళ్ళి బుద్దుని సాదరంగా 
ఆహ్వానించాడు. బుద్దుని వద్దకు వెళ్ళి, గౌరవ పురస్సురంగా అభివాదాలుచేసి, ఒక ప్రక్కన 
కూర్చొన్నాడు. వచ్చిన ప్రజలలో కొంత మంది అతనికి నమస్కరించారు. మరి కొంత 
మంది చేతులు కట్టుకొని అభివాదం చేశారు. ఇంకొంత మంది తమను తాము పరిచయం 
చేసు కొన్నారు. ఇంకా కొంతమంది వినమ్రతతో నిశ్శబ్దంగా తవు తవు ఆసనాలను 
గ్రహించారు. జనబాహుళ్యం బుద్దుని, గౌరవనీయ కశ్ళపున - ఇద్దరిని అత్యంత గౌరవంతో 
చూస్తున్నందున “ఎవరు నాయకత్వం వహిస్తునారు? బుద్దుడా, కళ్ళపుడా? ఎవరు ఎవరి 
నాయకత్వం క్రింద పవిత్ర జీవితాన్ని సాగిస్తున్నారు?’ అనె సమస్యను వారు తేలు కోలేక 
షోయారు. బుద్దుడు విషయాన్ని పసికట్చాడు. అగ్నియాగాన్ని ఎందుకు త్యజించారని, 
అప్పుడు బుద్దుడు, కళ్ళపుని ప్రశించాడు. బుద్దుని (ప్రశ్నలోని గూఢార్డాన్ని పసి గట్టిన 
కళ్ళపుడు, “నేను నిరర్దకాలైన ఐంద్రియక సుఖాల కంటె మోహరాగ విరహితమ్రైన, 
ప్రశాంతమైన నిర్వాణస్టితిని కావాలని కోరు కొన్నాను, గనుక అగ్నియజ్ఞానాన్ని వదిలి 
వేశాను”, అని చెప్పాడు. దీని తరవాత అతడు బుద్దుని పాదాల చెంత మోకరిల్లి, బుద్దుని 
నాయకత్వాన్ని ఎరుక పరిచి, ఇలా అన్నాడు: “నా గురువు, నా దేవుడు ఇతడే. ఉన్నతుడు 
ఇతడే, నేను ఆయన శిష్యుడను మా శ్రమే. 


భక్తి ప్రపత్తులు గలవారు ఈ సంభాషణి విని సంతసించారు. అంతట బుద్దుడు తాను 
పూర్వ జన్మలో నారదుడుగా పుట్టి, మోహాన్ని వీడని పూర్వకశ్ళపుని మార్చిన విధంగానే, 
ఇప్పుడూ, కళ్ళపుని మార్చానని తెలియజేయడానికి, మవొకళ్ళున జూతకో కథను చెప్పాడు. 


బుద్దుడు ధర్మోపదేశంతో, వారందరిలోను '“ ధమ్మచత్షువు* తెరుచు కొంది. రాజు 
బింబిసారుడు సొతాపత్తిని పొందాడు. బుద్దుని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణుజొచ్చి, 
వురురోజు తన (ప్రాసాదానికి భిక్షకు రావలసిందిగా, బుద్దుని అతని శిష్యగణాన్ని 
ఆహ్వానించాడు. భోజనా నంతరం, బుద్దుడు, ఎక్కడ వసిసాడో తెలుసుకో గోరాడు, 
దానికి బుద్దుడు నగరానికి మరీ అంత దగ్గర, దూరంకాని, రాదలుచుక్‌ "న్న వారికి వీలైన, 
పగటి వేళ మరీ అంత జన సమ్మర్దం లేని, రాత్రి వేళ అంతగా ధ్వని లేని, గాలి బాగా వచ్చే, 


130 


జనులు ఏకాంతంగా ఉండడానికి తగిన, ప్రత్యేకంగా విడిగా ఉన్నచోటు బాగుంటుందని, 
చెపాడు. 


తన వెదురు తోపైతే వీటన్నింటికి సరి పోతుందని రాజు తల పోశాడు. బుద్దుడు అతని 
కిచ్చిన సర్వోత్తమ బహుమతికి బదులుగా బుద్దుడు, అతని పరివారం ఉండడానికి అనువైన 
ఆదర్శవంతమైన విడిగా ఉన్న వెదురు తోపును బహూకరించాడు. ఈ వెదురు తోపును 
“బిడాలారామంి” (ఉడుతల తోపు) అని గూడ పీలుస్తారు. దీనిలో బిక్షువు లుండ 
డానికి భవనం ఏది ఉన్నట్లు లేదు. నీడనిచ్చే చెట్టు, ఏకాంత ప్రదేశాలు మాత్రం ఉన్నాయి. 
ఏది ఏమైన ఇది బుద్దుడు అతని శిష్యగణం నివసించ డానికి లభించిన ప్రధమ నివాసస్టల 
దానం. బుద్దుడు వరుసగా మూడు వర్దాకాలాలను మరో మూడు వర్షాకాలాలను ఈ 
ప్రశాంతమైన “వేలు వనారామలో లో గడిపాడు. 


ఈ మార్పుతో రాజు, ఆదర్భచకక్రవర్తిగా నెలలో ఆరు రోజులు ఉపొసథను పాటించాడు. 


రాజు మహా కొసలుని కూతురు, రాజు పసెనది ( ప్రసేనజిత్తు) కాంతుని నమోటిర 
అయిన కొసలాదేవి అతని విశ్వాస పాత్రురాలైన పట్ట పురాణి. అజాశత్రు ఆమె కొమరుడు. 
ఖేము అతని మరో భార్య. ఈమె రాజుగారి నేర్ఫువల్త బుద్ద అనుయాయి అయింది. ఆ 
తరువాత ఈమె, భిక్కునిల సంఘ [ప్రధమ మహాలళా శిష్యురాలైంది. 


అతడు మంచి రాజే అయిన ప్పటిీకి, అతని గత దుష్కర్మ వల్ల చాల దురదృష్టకరమైన, 
విషాద పూరితమైన అంతాన్ని అనుభవించాడు. 


సింహాసన వారసుడైన రాకుమారుడు అజాతశత్రు దుష్ట దేవదత్త ధేరుని ప్రోత్సాహంతో, 
తండ్రిని చంప సంహసనాన్ని ఎక్క ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు రాకుమారుడు 
బాహాటంగానే దొరికి పోయాడు. అనుకంప గలిగిన తండ్రి, అతని పాప కృత్యానికి శిక్షీంచ 
డానికి మారు, అతడాశించిన సింహాసనాన్ని అతనికి అపు చెప్పాడు. 


కృతఘ్నడైన కుమారుడు తండ్రిని కారాగారంలో బంధించి, ఆకలితో మరణించేట్టు 
చేసి, కృతజ్ఞతలు తెలుపు కొన్నాడు. అతని తల్లికి మాత్రమే స్వేచ్చగా రోజూ రాజు దగ్గరకు 
వెళ్ళే స్వేచ్చ ఉంది. విశ్వాస పాత్రురాలైన రాణి తన మొల సంచిలో రహస్యంగా ఆహారాన్ని 
తీసుకు వెళ్ళేది. దీనికి రాకుమారుడు అభ్యంతరం తెలిపాడు. ఆ తరువాత ఆమె ఆహారాన్ని 
తన సిగలో దాచి తీసుకు పోసాగింది. దీనికీ అతడు కాదన్నాడు. తరవాత ఆమె పన్నీటిలో 
జలకమాడి, తేనె, వెన్న, నేయి, బెల్లపు సాగు మిశ్రమాన్ని ఒంటికి పులుము కొని వెళ్ళేది. 
రాజు ఆమె శరీరాన్ని నాకి (1010 జీవించాడు. అతి జాగరూకుడైన రాకుమారుడు ద్‌ 
పసిగట్టి, ఇహతండ్రి దగ్గరకు వెళ్ళ రాదని తల్లిని ఆదేశించాడు. 


131 


రాజు బింబిసారునికి ప్రాణాలు నిలుపు కోవడానికి ఏమీ మార్గం లేదు. కాని, అతడు 
సాతాపన్నుడు (నదిని దాటిన వాడు) కావడాన ధార్మికానందాన్ని అనుభవిస్తూ 
కారాగారంలోనే వెనక్కూ ముందుకూ నడిచాడు. అంతిమంగా దుష్ట్రరాకుమారుడు తండ్రి 
అంతాన్ని ఎలాగైనా చూడాలను కొన్నాడు. నిర్దాక్షణ్యంగా, అతని అరికాళ్ళ చర్మాని ఒలిచి, 
ఉపుపెట్టి, నూనె వేసి మండే నిప్తులమీద నడిపించ మని తన మంగలిని ఆదేశించాడు, 


మంగలిని చూసిన రాజు, తన కుమారుడు తన తప్పును (గ్రహించి, దీర్హంగా పెరిగిపోయిన 
గడ్డాన్ని, తల వెండ్రుకలను తీసి వేయ డానికి అతనిని పంపి ఉంటాడని, తనను కారాగారం 
నుంచి విడుదల చేస్తాడని అనుకొన్నాడు. అనుకొన్నది ఒకటి. అయినది వేరొకటి. అతడు 
అకాల మృత్యువును పొందవలసి వచ్చింది. బర్బర రాకుమారుని అమానుషా దేశాలను మంగలి 
నిర్రయగా పాలించాడు. ఆ మంచి మహారాజు బాధతో మరణించాడు. అదే దోజున అజాత 
శత్రుకు పుత్రో దయమైంది. జనన, మరణాలు రెండింటిని తెలిపే లేఖలు రాజ బ్రాసాదాన్ని 
ఏక కాల మందే చేరాయి. 


శుభవార్తను తెలిపే లేఖను మొదట చది వారు. వాహా, ప్రధమ సంతానం యెడ అతడు 
చూపిన ప్రేమ అవర్థనీయం! అతని శరీరం సంతోషంతో పులకిత మైంది. పీత్స(పీమ అతని 
దేహంలోని ఎముకల మూలగలోకి పాకింది. 


వెనువెంటనే అతడు తన ప్రియమైన తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు: *' ప్రియమైన 
అమ్మా, నేను పసికందుగా ఉన్నప్పుడు నా తండ్రి నన్ను ప్రేమించే వాడా?” 


“ఏమిటి నీ వనేది పుత్రా! నీవు నా గర్భంలో ఉండగా, నీ తండ్రి కుడి చేతి నుంచి 
కొంత రక్తాన్ని త్రాగాలనె విపరీత వాంఛ నాకు ఉండేది. దీనిని నేను పైకి చెప్పు సాహసించ లేక 
పోయాను. ఫలితంగా నేను పాలి పోయి, చిక్కి పోయాను. చివరకు నన్ను పట్టుకు పీడిస్తున్న 
ఆ అమానుష వాంఛను వెల్లడించమని బ్రతిమి లాడారు. సంతోషంగా మీ తండ్రి నాకోర్కెను 
అంగీకరించారు. నేను ఆ జుగుప్పాకరమైన [ద్రావకాన్ని త్రాగాను. దైవజ్ఞులు నీవు తండ్రికి 
శత్రువు వవుతావని జోస్యం చెప్పారు. అలాగా నీకు అజాత శత్తు (పుట్టని శత్రువు) అని 
నామ కరణం చేశాడు. నేను కడుపు పోగొట్టు కోవాలని చూశాను, కాని నీ తండ్రి నన్న 
నిరోధించాడు. నీవు పుట్టిన తరవాత నిన్ను చంపాలని ప్రయత్నించాను. మళ్లీ నీ తండ్రి 
అడ్డు పడ్డాడు. ఒక సారి నీ వేలి మీద బొబ్బలేచింది. అప్పుడు నిన్ను ఎవరూ ని ద్రపుచ్చలేక 
పోయారు. కాని, రాజు కొలువులో న్యాయ నిర్ణయం చేస్తున్న నీ.తండ్రి, తన ఒడిలోకి 
తీసు కొని, ఓదారుస్తూ, ఆ బొబ్బను నోటితో పీల్చి వేశాడు. అతని నోటిలో ఆ 


బ 'బ్బచితికింది. నా ప్రియమైన కుమారా, అది చీము నెత్తురు. దానిని నీ తం(డ్రి నీ మీది 
(ప్రేమతో మింగివేశాడు.” 


[32 


తక్షణమే అతడు బిగ్గరగా అరిచాడు: “వెళ్ళండి, నా ప్రియమైన తండ్రిని వెంటనే విడుదల 
చేయండి!” 


తండ శాశ్వతంగా కన్ను మూశాడు. 
అప్పుడు రెండో లేఖను అతని చేతిలో ఉంచారు. 


అజాతశత్రు వేడి కన్నీటిని కార్చాడు. పిత్త (పమ అంటే ఏమిటో తండ్రి అయిన తరువాతే 
తెలిసి వచ్చింది. 


రాజు బింబిసారుడు మరణించాడు. ఆ వెంటనే ఒక దేవతగా చాతుమ్మవోరాజికస్వర్గంలో 
జన్మించాడు. జనవసభుడని నామకరణం చేశారు. 


తరువాత అజాతశ[త్రు బుద్దుని కలిశాడు. ఉపాసకులలో ఒక విశిష్ట ఉపాసకు డయ్యాడు. 
బుద్దుని మరణానంతరం జరిగిన భికు ప్రధమ స్నాత కోత్సవంలో ప్రముఖ పాత్రను 
నిరాహాంచాడు. 


రాజు కొసల పసెనది (ప్రసేన జిత్తు) 


మహాకొసల రాజు కుమారుడు, శ్రావస్తి రాజధానిగా కొసల రాజ్యాన్ని ఏలిన పసెనది 
బుద్దుని మరో రాజ పోషకుడు. అతడు బుద్దుని సమ కాలీనుడు. అత డనేక కళలలో ఆరి 
తేరిన వాడవడం చేత, తను జీవించి ఉండగానే, అతనిని రాజుగా చేశాడు తండ్రి. 


బహుశా అతడు బుద్దధర్మ బోధ ప్రారంభించిన తొలి రోజుల్లోనే పరివర్తిత మయ్యాడు. 
నంయుత్తనికాయంలో ఇలా ఉంది: అతడొక సారి బుద్దుని కలిసి అతని పూర్ణ జ్ఞానోదయాన్ని 
గురించి ప్రన్నిసూ అతనిని వయస్సులో, దీక్షలో చిన్నవానిగా, యువకునిగా చెప్పాడో. 


తిరస్కరించరాని, తృణీకరించరాని, వస్తువులు నాలుగు ఉన్నాయని బుద్దుడు బదులు 
పలికాడు. అని: క్షత్రియుడు సర్పము, నిప్పు, భికువు (సన్యాసీ). 

ఆ విషయం మీద రాజుకు బుద్దుడు ఆసక్తికరమైన ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసంతో 
రాజు సంతృప్తి చెందినవాడై, వెంటనే బుద్దుని అనుయాయిగా మారిపోయాడు. 
అప్పటినుంచి అతడు మరణించే వరకు బుద్దుని ప్రగాఢ అనుయాయిగానే మిగిలి పోయాడు. 
పక సందర్భంలో రాజు బుద్దునికి సాగిలపడి పాదాలంటిీ, వాటిని ముద్దులతో ముంచాడని 
చెపుబడంది. 


133 


అతని పట్టపురాణి మల్లిక. భక్తి ప్రపత్తులున్న మభాళ. ధర్మా న్నెరిగిన మహిళ. రాజు 
ధార్మి కోత్సాహానికి ముఖ్య (పరణ ఈమె. నిజమైన స్నేహితునిలా, అనేక సందర్భాలలో 
ఆమె అతనికి ధార్మిక మార్గ దర్శిగా పని చేయ వలసి వచ్చింది. 


ఒకరోజు రాజు పదహారు అసాధారణ మైన కలల్ని కన్నాడు. వాటి అసలు అర్దం తెలియక 
అతడు నునస్సులో చాల మధన పడ్డాడు. ఆ కలలు రాబోయే కష్టకాలానికి సంకేతాలని, ఆ 
కమ్టైల నుంచి బయట పడాలంటే విస్త్రృతంగా జంతుబలు లివ్వాల్సి ఉంటుందనీ, ఆయన 
బ్రాహ్మణ సలహాదారులు చెప్పారు. ఈ అమానుషమైన బలికి విస్తృత ఏర్పాట్టు గావించాడు 
రాజు. ఇదే జరిగి ఉంటే నిస్సహాయులైన అనేక జీవులు మరణించి ఉండేవి. రాణి మల్లిక 
జరగ బోతున్న ఘోర నేరమైన ఆటునిక చర్వను ఐస్క, ఆ కలలకు అర్ధం బుద్దునిచేత చెప్పుంచు 
కోవలసిందని అర్హించింది. ఈ లౌకిక (బాహ్మాణుల స్వస్నావ గాహాన కంటె బుద్దుని 
అవగాహన చాల గొప్పది అని చెప్పింది. రాజు బుద్దుని వద్దకు వెళ్ళి, వచ్చిన పని చెప్పాడు. 
పదహారు కలలను చెప్పి, తాను వాటి అరం తెలుసుకో గోరుతున్నానని చెప్పాడు. అంతట 
బుద్దుడు ఆ కలలకు పూర్తి అర్జాన్ని చెప్పాడు. 


బింబిసారుని వలా కొక, రాజు కొసలునికి బుద్దుని ఆధ్యాత్మిక, మార్గ దర్శక ఉపన్యాసాలు 
విన డానికి అనేక అవకాశాలు లభించాయి. సంయుత్త నికాయంలో 'కొసల సంయుత్తి’ 
అనే ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో బుద్దుడు రాజుకు ఇచ్చిన ఉపన్యాసాలు, బోధలు 
ఉన్నాయి. 


ఒకసారి రాజు బుద్దుని సవుక్షంలో ఆసీనుడై ఉన్నాడు. దేహం నిండ సెరిగిన 
రోమాలతో, జడలతో, పొడ వాటి గోళ్ళతో అటుకేసి వెళ్తున్న కొంత మంది సన్యాసులను 
చూశాడు. అప్పు డతడు తన ఆసనం నుంచి లేచి, గౌరవ పురస్సరంగా వారికి అభివాదం 
చేస్తి తన నామధెయాన్ని ఉచ్చరిస్తూ, “నేను రాజు, కొసల పసెనదిని,”” అన్నాడు. వారు 
వెళ్ళి పోగానే అతడు బుద్దుని వద్దకు వచ్చి, ఆ వెళ్ళిన వారు ల్లర్గతులా? లేక ల్వతత్వం 
కోసం ప్రయత్నిస్తున్నవారా? అని తెలుసుకో గోరాడు. భౌతిక సుఖాల అనుభవిస్తున్న 
సాధారణ గృహస్థులకు వారు ల్లర్లతులో కారో నిర్ణయించడం దుస్తరం అని అంటూ ఇలా 
కొనసాగించాడు బుద్దుడు: 


“ఒకనితో కలిసి ఉండడం ద్వారా మాత్రమే అతని శిలాన్ని అర్ధం చేసు కోవాలి. అది 
గూడ కొద్ది కాలం పాటు కాదు, ద్రీర్థ కాలం కలిసి ఉన్న తరవాతనే. ఈ పని చేయ వలసినవాడు 
(ప్రమత్తుడు కాక అ ప్రమత్తుడై ఉండాలి. అంతేకాదు అతడు తెలివైన వాడై ఉండాలి. తెలివి 
బానుడై ఉండ రాదు. అవతలి వాని నైర్మల్యాన్ని అతనితో భాషించి తెలుసు కోవాలి. కష్టాలు 


134 


వచ్చి నప్పుడే అతని మనోబలాన్ని చూడాలి. చర్చ ద్వారానే ఒకని జ్ఞానాన్ని తెలుసు కోవాలి, 
ఆ చర్చగూడ కొద్ది కాలం కాక చాల కాలం సాగిన తరవాతనే. ఈ చర్చ చేసే వాడు గూడ 
(ప్రమత్తుడు గాక అస్రవుత్తుడై ఉండి, తెలివి హీనుడు గాక తెలివైన వాడై ఉండాలి.” 
పై విషయాలను క్రోడీకరిసూ బుద్దుడు ఈ పద్యాలను చెప్పాడు: 
బాహ్యా వేషంతో ఒకడు ప్రఖ్యాతుడు కాడు. 
చూసీ చూడకనే ఎవరూ దేనినీ విశ్వసించ రాదు. 
శిష్ట్రల వినీత వేషంలో ఎక్కువమంది విశ్చంఖలలు 
ఈ ప్రపంచలో కనిపిస్తారు. నకిలీ మృత్తికా కర్ణాభరణంలా, 
లేదా ఇత్తడి నాణేనికి బంగారు నీరద్దినట్టుగా, 


ముసుగులో దాగే కొంతమంది ప్రవర్తిల్హుతారు, 
బయటికి అందంగా, ఉన్నతంగా, లోపల కశ్మలంత 


రాజు కొసలుడు, ఒక పెద్ద రాజ్యానికి రాజుగ, పొరుగు దేశాలతో యుద్దాలు లే కుండ 
ఉండడం అసంభవమైంది ఒకసారి అతడు తన మేనల్టుడు అజాతశత్రుతో తలపడక తప్పు 
లేదు. యుద్దంలో ఓడిపోయాడు. దీనిని తెలుసుకొన్న బుద్దుడు ఇలా అన్నాడు: 


“విజయం ద్వేషాన్ని పెంచుతుంది. జితుడు బాధతో ఉంటాడు. జయాపజయాలను 
త్యజించిన వారు ధన్యులు. 11: 

మరో సందర్భంలో రాజు కొసలుడు అజాత శత్రుసైన్యాన్ని మొత్తాన్ని వశ పరచు కొని 
అజాత శత్రును మాత్రం వదిలి పెట్టాడు. దినిని విన్న బుద్దుడు ఈ క్రింది పద్యాన్ని చెప్పాడు. 
మెఘాలు వ్యాపెంచిన ఆధునిక (ప్రపంచానికి ఆసందేశం ఎంతో అర్ధవంతంగా ఉంటుంది; 

“ఒకడు మరొకనిని కలుషితం చేయవచ్చు 

తనలక్ష్యం నెరవెరే వరకు; కాని ఇతరులు 

అతనిని కలుషితం చేసినపుడు, కలుషితుడైన 

అతడు ఇతరులను కలుషితులను చేస్తాడు తిరిగి. 

అతని దుష్కర్మ ఫలం పండే వరకు ఆ బుద్దిహినుడు 

“ఇదే మంచి సమయం, ఇదే మంచి అవకాశం, అనుకొంటూ ఉంటాడు.” 


కాని కర్మ ఫలం పండి నప్పుడు, అంతా కీడే ఎదురవుతుంది. 


135 


హంతకుడు తనను అంతం చేసే మరో హంతకుని సృష్టించు 5 "౦టాడు, 
విజేత తనను జయించే మరో విజేతను సృష్టించు కొంటాడు. 
దూషీంచేవాడికి దక్కేది దూషణే, కంటకునికి కంటకం. 

ఈ విధంగా కర్మ పరిసాకం చేత, ఇతరులను 

వెరిపే వాడు, తాను తిరిగి చెరప బడతాడు'*. 


స్త్రీల గురించి బుద్దుడు రాజు కొలసలునికి చెప్పింది (స్త్రీ జనాళికి చాల ఆసక్తీ కరమైన 
విషయం. అది వారిని ప్రోత్సాహ పరుస్తుంది గూడ. ఒకసారి బుద్దునితో అతడు పవిత్ర 
విషయాల గురించి ముచ్చ టిస్తున్నాడు. ఇంతలో వార్తాహరుడు ఒకడు వచ్చి, అతని చెవిలో, 
రాణి మల్లిక ఆడుబిడ్డను కన్నదని చెప్పి వెళ్ళాడు. ఈ అసం ప్రీతమైన వార్త రాజుకి రుచించ 
లేదు. ప్రాచీన భారత దేశంలో - చాల వరకు నేటికి గూడ - కుటుంబంలో ఒక ఆడపిల్ల 
అదనంగా కలవడం- అంటే ఆడపిల్ల పుట్టడం - సంతోషకర విషయేంగా పరిగణించరు. 
కారణం కట్నాల బాధ. బుద్దుడు, ఇతర మత |ప్రవక్షల వలె కాక, (స్త్రీలకు అనన్యమైన 
శ్రద్దాంజలి ఘటించాడు. స్రీలకు అలంకారాలైన నాలుగు ముఖ్యశిల లక్షణాలను చెప్పాడు: 


“నిజంగా కొంతమంది ఆడువారు (పురుషులకంటె) మంచివారు. 
ఆమెను ఉద్దానం చేయండి, పురుషుల దేవుడా. 

ఆడు వారిలో తెలివైన వారు, శీలవంతులు, అత్తను - “తల్లి దేవతి 
గా భావించేవారు, పతివ్రతలు ఉన్నారు. 


అటువంటి ఉదాత్త (స్త్రీకి, ఒక రాజ్యాన్ని ఏలే, సాహస వంతుడైన పుత్రుడు కలుగనీ, 
ఓ దేవా” జే 


కొంత మంది (స్త్రీ లైతే నిజంగా పురుషుల కంటె గొప్పవారు. ** ఇథి పిహి ఎకచ్చియా 
సెయ్యా” - పదాలు బుద్దుడు వాస్తవంగా ఉపయోగించినవి. (స్త్రీకి అంతగా ఉన్నత అంతస్తు 
లేని భారత దేశంలో ఏ ఇతర మత గురువూ బుద్దుని లా ధైర్యంతో అటు వంటి మాటలు 
ఉచ్చరించ లేదు. 


నూట ఇరవై సంవత్సరాల వయస్సున్న నాయనమ్మ చని పోయి నప్పుడు రాజు చాలా 
దుఃఖించి బుద్దుని వద్దకు వచ్చి, తల్లి లాగ సాకిన నాయనమ్మను బ్రతికించు కోవడానికి తనకు 
చెత నైనది ఏదైన చేసి ఉండే వాడినని చెప్పాడు. బుద్దుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు: 
“మానవులంతా మరణించే వారే. వారు మరణంతో అంత మవుతారు. వారు ఎదురు చూడ 


వలసింది వమృత్యువే. కుమ్మరి కుండలను కాల్ఫినా, కాల్పక పోయినా అవి పగిలేవే. పగిలి 
అంత మవుతాయి. పగలడం వాటి భావిలో ఉంది,.??!* 


136 


రాజ్యంలో ఇతర (ప్రాంతాలకు అతడు వెళ్ళి రావలసిన ఆవశ్యకత ఉన్నా, దొరికిన (ప్రతి 
అవకాశాన్ని వినియోగించు కొని బుద్దధర్మాన్ని వినే వాడు. బుద్దునితో పవిత్ర సంభాషణం 
సాగించే వాడు. అటువంటి సంధర్భాలలో బుద్దుడు చెప్పినవే “ధమ్ముచెతియాగే, “కర్టుకృద్దల”/* 


ఇ 


సుతలు, 
రీ 


రాజుక్‌సల ముఖ్య సహచరి ఒక పుష్పలావిక కూతురు. ఆమె అతని కంటె ముందుగానే 
చని పోయింది. రాజు బింబిసారుని సోదరి అతని భార్యలలో ఒకరు. అతని సోదరిలలో 
ఒకరు బింబిసారుని భార్య, అజాతశ[త్రు తల్లి. 


రాజు కొసలుని కొడుకు విదూదభుడు. ఇతడు, తండ్రి వృద్దాప్యంలో ఉండగా, ఎదురు 
తిరిగాడు. శాక్యమహానావు కూతురు. ఈ పిల్ల వాని తల్లి బుద్దుని బంధువు. ఇతని నానమ్మ 
ఒక బానిస పిల్ల. రాజు ఆమెను తన సహచరులలో ఒకరిగా తీసు కొన్నప్పుడు ఈ విషయం 
తెలియదు. శాక్యులు ఇతని నీచ వంశావళిని ఎత్తి చూపి అవమాన కరంగా మాటాడి నపుడు, 
విదూదభుడు పగ తీర్చుకోవ డానికి వారిని నాశనం చేయ ప్రయత్నించాడు. ఈ విదూదభుడు 
కారణంగానే, రాజు నగరం వెలుపల చావటో, ఒకే ఒక సేవకుడు తోడుండగా మరణించ 
వలసి వచ్చింది. రాజు కొసలుడు బుద్దుని కంటె ముందుగానే మరణించాడు. 


పాదసూచికలు 
1. నుత్తని వాత, 3,1 వబ్బజ్ఞానుత్త 
2. ఏడోప్రకరణం చూడండి. 
3. నెం. 5శీ5్‌ 


4. పాళీ'ఆరామి పదానికి “తోటి అని మాత్రమే అర్ధం. ఈ ఉదార దానాన్ని బుద్దుడు అంగీకరించి 
నప్పుడు అందులో భననాలు లేవు. కాని ఇప్పుడు “ఆరామ” అనే పదాన్ని భవనాలతో కూడిన 
“ఆ(శముంి గా ఉపయోగిస్తున్నారు. 


5. నంయుత్తనికాయ 1,3,1, ౧.68 Kindred Sayings, 1, ౧.94. 


6. ఒక కుపితుడైన రాకునూరుడు, చిన్న వాడై నసుటికి, నిర్హాష్షీణ్యంగా ఇతరులకు హాని చేయ 
గలడు. చిన్నపాము కాటైనా ప్రాణం తీయ గలదు. నిప్పురవ్వ చన్నదైన దహించ గలదు. యువ 


సన్యాసి గూడ పెద్ద రుషికాగలడు, ధార్మిక పండితుడు కాగలడు. 


7. మత్రిమనికాయ్య, 11,39 ధమ్మ చెతియ నుత్త P. 120, Middle Length Sayings, 11. 
P. 303. 


8. జాతక కథలు, 1, 77, PP. 188-92. 


137 


13. 


14. 


15. 


16. 


సంయుత్త నికాయ, 1,3,1, P.68,. Kindred Sayings, 1. ౧. 93-127 
Kindred Sayings, 1.PP. 104-106, 

Kindred Sayings, 1,PP. 109, 110, ధన్మువద, 201 

Ibid, ౧. 110. 

Kindred Sayings, 1, P. 111, సంయుత్తనికాయ, 1,3,16, P.86. 
See, Kindred Sayings, 1, P.122 

మృజ్రిమనికాయ 1. 39 


ibid, 1.40 


పన్నెండో (ప్రకరణం 
బుద్దుని ధమ్మదూత్వం 


“నేను అన్ఫి బంధాలు నుంచి విముక్తుడనయ్యాను, 
ఆవిదివ్యం కొని, మానుషం కారీ మీరూ ఓ భక్కులారా/ 
అస్టా బంధాలనుంబ బముక్తులయా(రు. శే 
— మహావగ్గ 1,10 


విజయ వంతమైన, ఉపయోగ కరమైన బుద్దుని, ధర్మ ధూత్యం నలభై ఎండ్లు 
కొనసాగింది. అతనికి జ్ఞానోదయమైన ముప్రై ఐదో ఏట నుంచి ఎనభయ్యో ఏట అతడు 
చని పోయే వరకు మానవాళిని అతడు తన ధర్మంతో సేవించాడు. మానవాళికి ఆదర్శ |ప్రాయు 
డయ్యాడు. సంవత్సర కాల మంతా ఒక చోట నుంచి మరో చోటికి, ఒక్కొక్కప్పుడు 
ఒంటరిగా, కొన్ని సార్హు శిష్యగణంతో, ప్రజలకు ధర్మ బోధగావిస్తూ, వారిని సంసార 
బంధాల నుంచి విముక్తం చేసూ తిరిగాడు. వర్హాకాలంలో, జూలైనుంచి నవంబరు వరకు 
కురిసే ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, అతడు తన కార్యక్రమాలను నిరమించు కొనే వాడు. 
ఇది భారతదేశంలో ఆరోజుల్లో సన్వాసు లందరికీ పరిపాటే. 


ఈ రోజుల్లోలాగే, ప్రాచీన భారతదేశంలో మూడు క్రమం తప్పుని రుతువులు సాగేవి. 
అవి వస్తాన (వర్హ) హేమంత (చలి) జింహోన (వేడి) రుతువులు. వస్సాన లేదా వర్ష రుతువు 
ఆసాళభ( ఆషాఢ) నుంచి అన్ఫయుగ( ఆశ్వయుజం) వరకు అంటే సుమారుగా జులై మధ్య 
కాలం నుంచి నవంబరు మధ్య కొలం వరకు కొన సాగేది. 


వర్దాకాలంలో, కుండపోతగా కురిసే వర్ణాల కారణంగా నదులు పొంగి పార్లెవి. వీధులు 
జల ముయ నుయ్యేవి. వారా (ప్రసారానికి అంతరాయం ఏర్పుడేది. అందుకని ప్రజలు తప్పని 
సరిగా ఇళ్ళల్లోనే ఉండి పోవలసి వచ్చేది. అంతకు ముందు రుతువుల్ళో తెచ్చి దాచుకొన్న 
తినుబండారాల మీద ఆధార పడి జీవించ వలసి వచ్చేది. ఈ కాలంలో ఒక చోటు నుంచి 
మరొక చోటుకు పోయి బోధ చెయ్యాలంటే సన్యాసులకు కష్ట మయ్యేది. అనేక రకాల 
జంతు, వృక్ష జీవజాలం ఎంతగా పెరిగి పోయే వంటే, ప్రజలు తమకు తెలియకనే కొంత 
జీవజాలాన్ని చంపేనారు. అందుకని సన్యాసులంతా బుద్దుని శిష్యులతో సహా, తమ 
పరిభ్రమణకాలను చాలించి, ఏకాంత ప్రదేశాలలో ఉండే వారు. తప్పని సరిగ బుద్దుని, అతని 


139 


శిష్యగణాన్ని ఆరామాల్లో గడప వలసిందని లేదా విడిగా ఉండే వనంలో వసించ వలసిందని 
ఆహానించే వారు. కొన్ని సార్హయితే వారు అరణ్యాలలో కి వెళ్తే వారు. ఈ వర్షాకాలంలో 
సజ బుద్దుని చుట్టూ చెరి ఆయన ధమ్మబోధను వినే వారు. ఆ విధంగా బుద్దుడు తమ 
మీప ప్రాంతంలో ఉండడాన్ని చక్కగా వినియోగించు కొనేవారు. 


fe 


రైక 


మొదటి ఇరవై సంవత్సరాలు 


కాశీలో మొదటి సంవత్సరం 


ఆషాడ పూర్ణిమ దివసాన తన మొదటి ఐదుగురు శిష్యులకు ధర్మచక్ర ప్రబోధం చేసిన 
తరవాత, మొదటి వర్దాకాలాన్ని కాశీ సమీపంలోని ఇసిపతన హరిణ వనంలో గడిపాడు. 
ఇక్కడ అతడు ఉండేందుకు ప్రత్యేక భవనం అంటూ ఏది లేక పోయె. ఈ సమయంలోనే 
యసని పరివర్తన జరిగింది. 


రాజగహలో రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు 


రాజగహ మగధ దేశానికి ముఖ్య పట్టణం. దీనిని బింబిసారుడు ఏలుతున్నాడు. 
జ్ఞానోదయానికి ముందు తాను ఇచ్చిన మాట ప్రకారం బుద్దుడు రాజు వద్దకు వెళ్ళగా, 
అతడు బుద్దునికి, అతని శిష్య గణానికి వెదురు తోటను కానుకగా ఇచ్చాడు. ఇది నగరానికి 
అంత దూరంగానూ లేదు. అంత దగ్గరగానూ లేదు. అందుకని ఈ తోట ఉండడానికి 
చాల అనువుగా ఉంది. వరుసగా మూడు వర్షాకాలాలు బుద్దుడు ఇందులోనే గడిపాడు. 


వెసాలిలో (వైశాలిలో) ఐదో సంవత్సరం 


ఈ సమయంలో వెసాలి సమీపంలోని మహా వనంలో గోపురశాలలో బుద్దుడు 
ఉంటున్నాడు. అప్పుడు శుద్దోధనుని ఆసన్న మరణాన్ని విన్నాడు. అప్పుడతని మృత్యు 
శయ్యా మందిరానికి వెళ్ళి ధమ్మబోోధ గావించాడు. వెంటనే రాజు ల్మర్లతు డయ్యాడు. ఆ 
తరవాత ఏడు రోజులు విముక్తానందాన్ని అనుభవించి గతించాడు. ఈ సంవత్సరంలో మహా 
పజాపతి గొతమీ. అభ్యర్దన మీద భిక్కునీ సంఘాన్ని స్థాపించారు. 


రాజు దహన క్రియలు పూర్తి అయిన తరవాత, బుద్దుడు నిగ్రొధారావుంలో 
ఉంటున్నప్పుడు, మహా పజాపతి గొతమీ బుద్దుని వద్దకు వచ్చి, (స్త్రీలను సంఘంలో చేర్చు 
కోమని అర్హించింది. కాని బుద్దుడు ఆమె అభ్యర్హనను మన్నించక, రాజగహ లోని గోపుర 
మందిరానికి విచ్చేశాడు. మహా పజాపతి గొతమీ సన్యాసదీక్ష తీసుకోవాలనే పట్టుదలను 
వదలక, అనేకమంది శాక్య, కొలియ స్త్రీలతో కపిల వస్తు నుంచి రాజగహకు కాలి నడకన 
వచ్చంది. గౌరవనీయ ఆనందుని జోక్యంతో ఆమె, ఇతర (స్త్రీలు సంఘంలో చేరగలిగారు. 


140 


అలహాబాద్‌ సమీపంలోని కొసంబి లోని మంకుల కొండ మీద ఆరో సంవత్సరం 


కపిల వస్తులోని తవు బంధువుల గర్వవుణచడానికి ““ద్వంద్యాద్భుతా”' న్ని 
(యమక- పాటి హారియ)* చేసినట్టుగానే, మళ్ళీ దానిని మంకుల కొండ మీద విముఖ 
అనుయాయులను తన మార్గంలోకి తిప్తుకోవ డానికి చేశాడు. 


తావతింస స్వర్గంలో ఏడో సంవత్సరం 


రాకుమారుడు సిద్దార్డుడు జన్మించిన కొద్ది రోజులకే రాణి మహామాయ మరణించింది. 
తుసిత స్వర్గంలో ఆమె దేనతగా పుట్టింది. ఈ ఏక్‌ సంవత్సరంలో, వర్షాకాలం 
మూడునెలలలో , తావతింస స్వర్గంలో దేవతలకు బుద్దుడు అభిధమ్మాన్ని బోధించాడు. 
అతని “తల్లి - దేవత" గూడ అతడు చెప్పేది వినడానికి వచ్చింది. ప్రతిదినం అతడు భూమి 
మీదకు వచ్చి, తన ధర్మోపన్యాస సారాంశాన్ని గౌరవనీయ సారిపుత్రులకు చెప్పేవారు. అదే 
ధర్మాన్ని వీరు తన శిష్యులకు పూర్తి వివరాలతో వివరించేవారు. ప్రస్తుతం మనకు లభించిన 
అభిధమ్మ పిటకంలో ఉన్నది, అతడు వివరంగా చెప్పినది, ఈ ధమ్మ బోధేనని భావించ 
బడుతోంది. 


ఈ ఉపన్యాసాలు వినడంతో, అతడి తల్లి అయిన దేవత సన్యాసిత్వంలో మొదటి దశను 
చేరిందని చెప్పబడింది. 


ఎనిమిదో సంవత్సరం భగ్గజిల్లాలోని సుమ్‌సుమార రాతి వద్ద భెసకలా అరణ్యంలో 
గడిపాడు. 


తొమ్మిదో సంవత్సరం కొసంబిలో 


ఈ సంవత్సరమే, మాగందియా బుద్దుని మీద కోపం పెట్టుకొని అవమానించ పూను 
క”ంది, 


మాగందియా మంచి అందమైన కన్య. తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళిచేయడం లెదు. 
ఎందుకంటె, వచ్చే వరులంతా, వారి దృష్టిలో, ఆమెకు సరి పోయిన వారు కారు. ఒక రోజు 





¥* ద్వంద్వ అద్భుతం : శరీరంలో పై భాగం నుంచ జ్వాలలు, క్రింది భాగం నుంచి వీరు 
రావడం **'యమక - పాటి హోరీయలి. శిష్యుల కెవరికి సాధ్యంకాని ఈ అద్భుతాన్ని 
బుద్దుడు చేశాడు. ఎనిమిదో ప్రకరణం ఒకటో పాదసూచిక చూడండి (అనువాదకుడు) 


141 


డు ప్రపంచాన్ని సర్వేక్షణం చెప్తు న్నప్పుడు, ఆ తలిదండ్రుల ధార్మిక స్థాయిని 
పరికించాడు. వారి మీది అనుకంపతో బుద్దుడు వారి వద్దకు వెళ్ళాడు. అప్పుడా పీల్ల తండ్రి 


గ 
.. 


ఎ 


యజ్ఞాగ్నిని ప్రారంభిస్తున్నాడు. ఆ బ్రావ్మాణుడు బుద్దుని శారీరక అందచందాలు చూస 

ముగ్గుడై, అతడే తన కూతురుకు సరైన జోడీ అని ఎంచి, తను తిరిగి వచ్చేవరకు అక్కడే 
ఉం య. బుద్దునికి చెప్పు తన కూతురును తీసుకు రావడానికి ఇంటికి పరుగు 
తీశాడు. ఈ సమయంలో బుద్దుడు అక్కడ తన పాద ముద్రను గుద్ది, మరొక చోటికి 
కదిలి వెళ్ళాడు. బాగా అలంకరించు క్‌ "న్న కూతురుతో ఆ బాహ్మాణుడు, అతని భార్య 
అక్కడకు వచ్చారు. అక్కడ అతని పాదము [ద్రను చూశారు. సంకేతాలను గుర్తించటంలో 
ఆరితేరిన అతడి భార్య, అది సాధారణ మానవుని పాదముద్ర కాదు. మోహరాగ, 
వికారాదులను జయించిన వాని పాదముద్ర అని అంది. ఆ బ్రాహ్మణుడు ఆమె చెప్పిన 
భావనను ఎగతాళి చేశాడు. దూరాన ఉన్న బుద్దుని చూస్తి తన కూతురును అతనికి 
అర్పించాడు. తాను ఎలా రాగాదులను జయించిందీ బుద్దుడు అప్పుడు వర్రించాడు. 


“తృష్ణ, అరతీ, రాగోలను చూసిన నాకు, 

(ప్రేమ వలని సుఖాలలో ఆసక్తి లేదు 

ఈ దేహం ఏమిటి? మలమూత్రాలతో నిండినదే కదా? 
దానిని నేను తాకను, కనీసం కాలితో గూడి”? 


బుద్దుని ధర్మం విన్న ఆ తల్లిదండ్రులు సన్యాసిత్వంలో మూడోదైన “అనాగామి' ని 
పొందారు. కాని గర్విప్ట అయిన మాగందియా తనను బుద్దుడు అవమా నించాడని భావించి, 
ఇలా తల పోసింది: *“తన అవసరం అతనికి లేక పోతే, అలాగని చెపుడం సబబే. కాని 
అతడు తనను మలమూత్ర పూరితనుని అంటాడా? అయితే సరే, నేను పుట్టిన వంశం, 
సామాజిక అంతస్తు, సంపద, యౌవన శోభలతో నాకు తగిన జోడీనే ఎంచుకొని, అప్పుడు 
ఈ గౌతమ సన్యాసికి బుద్ది ఎలా చెప్పాలో ఆలోచిస్తాను.?” 


బుద్దుని మాటలతో కుపిత అయిన ఆమె, అతని యెడ ద్వేషం పెంచుకొంది. ఆ తరవాత 
ఆమె ఉదయన రాజుకు దెవెరి అయింది. రాజుగారి దేవేరులలో ఒకరిగా తన అంతస్తును 
ఆసరా చేసు కొని, ప్రజలకు లంచం పెట్టు, బుద్దుని తెట్టు, నగరం నుంచి వెళ్ళ గ "ట్టుమని 
వారిని యు బుద్దుడు నగరంలోకి రాగానే వారంతా బుద్దుని, “నీవు దొంగవు, 
బుద్ది హీనుడవు, తెలివి తక్కువ వాడని, ఒంటెవు, ఎద్దువు, గాడిదవు, పశువువు, 


జంతువువు, అంటూ తిట్టారు. నీకు ముక్తి ఆశ ఎటూ లేదు. నీవు ఎదురు చూడ వలసింది 
దండన మాత్రమె.) 


142 


గౌరవనీయ ఆనందుడు ఈ తెట్టును విన లేక, బుద్దుని వద్దకు వెళ్ళి, “దేవా ఈ నగర 
వాసులు మనలను తిడుతున్నారు. వేరే ఏదైనా చోటుకు వెళదాం.” అని అన్నాడు. 


“ఎక్కడకు వెళదాం, ఆనందా?"' బుద్దుడు (ప్రశ్నించాడు, 
““మరోనగరానికి, దేవా?” ఆనందుడు అన్నాడు. 

“మరి అక్కడ గూడ మనలను తిడితేనో?** బుద్దుడు ప్రశ్నించాడు. 
“ఇంకో నగరానికి దేవా,” ఆనందుని సమాధానం. 


““ఆనందా, ఈ విధంగా ఆలోచించడం కుదరదు. ఎక్కడ కష్టం ఎదురవుతుందో దానిని 
అక్కడే పరిష్కరించాలి. అప్పుడు మాత్రమే మరో చోటుకు పోవడం కుదురుతుంది. 
కొని ఆనందా, ఎవరు తిడుతున్నారు?” * బుద్దుడు (ప్రశ్నించాడు. 


“(పతి ఒక్కడూ, బానిసలు, అందరూ, ** ఆనందుడు సమాధానం చెప్పాడు. 
ఆనందుని సహనం వహించ వలసిందని మందలిసూ బుద్దుడు అన్నాడు: 


““విల్లు నుంచి వదిలిన బాణాఘాతాలు తిన్న ఏనుగు యుద్ద రంగంలో సహించి నిల 
బడ్డట్టై నేను ఆదూషణలను సహిస్తాను. వాస్తవానికి చాల మంది జనులు సుశిక్షీతులుకారు. 


““స్తుశిక్షిత గజ తురగాలను తీసుకు వస్తారు. రాజు సుశిక్షితమైన జంతువును ఎక్కుతాడు. 
దూషణ కతీతంగా నిగ్రహుడైన వాడే మనుషులలో శ్రేష్టుడు. 


“శిక్షణ పొందిన కంచరగాడిదలు, అలా బాగా మెపిన సింధుగుర్రాలు, ఉన్నత దంత 
గజాలు మంచివి; కాని నిగ్రహుడైన మానవుడు వీటన్నింటే కంటె ఉత్తముడు.” 


మళ్ళీ ఆనందుని ఉద్దేశించి బుద్దుడు ఇలా అన్నాడు: “కలత చెందకు, వీళ్ళంతా మనలను 
వారం రోజులు మాత్రమే తిడతారు. ఎనిమిదోరోజు వారు నిశ్శబ్దం వహిస్తారు. బుద్దులకు 
ఎదురైన ఏ కష్టమైనా, ఏడు రోజుల కంటె ఎక్కువ ఉండదు.” 


పదోసంవత్సరం పారివెయ్య కారణ్యంలో 


బుద్దుడు కొసంబి లో ఉండగా, భిక్కులలో రెండు పక్షాల మధ్య - ధమ్మం తెలిసిన 
వారు ఒక పక్షం, వినయం తెలిసిన వారు మరో పక్షం - మరుగు దొడ్డి సభ్యతకు సంబంధించిన 
నియమాలలో ఒక అల్పనియమం దగ్గర తగవు వచ్చింది. దేనిని బల పరిచే వారు ఆ పక్షంలో 
చేరి పోయారు. బుద్దుడు కూడ ఈ తగవును తీర్చలేక పోయాడు. వారు తల బిరుసుతో 
బుద్దుని సలహాను లెక్క చేయ లేదు. బుద్దుడు తనలో తాను అనుకొన్నాడు: ““తోపులాడు 


143 


కొంటున్న ఈ గుంపు మధ్యలో నాకు ఊరట లేదు. అంతేకాదు, ఈ భిక్కులు నేను చెప్పేది 
నినిపించుకోవడం లేదు. నేను ఈ జన సంద్రాలను వది లేస్తి ఏకాంతంగా ఉంటేనో?!: 
ఈ ఆలోచనతో, సంఘానికి చెప్పకుండా బుద్దుడు పారిలయ్యకారణ్యానికి వెళ్ళాడు. 
వర్దాకాలముంతా అక్కడ ఒక అందమైన సాల వృక్షం నీడలో గడిపాడు. 


ఈ సమయంలోనే ఒక ఏనుగు, ఒకకోతి బుద్దుని అవసరాలను తీర్పాయని ఒక కథ 
వతిన మనకు తెలుస్తున్నది. 


పదకొండో సంవత్సరం ఇకనాలా |బ్రాహ్మాణ గ్రామంలో 
ఈ దిగువ ఇవ్వ బడిన కసీభారద్వాజ సుత్తీ ను ఇక్కడే చెప్పడం జరిగింది. 


ఒకసారి బుద్దుడు మగధ దేశంలోని దక్షిణ గిరి అనే బ్రాహ్మణ గ్రామంలో ఇకనాలా 
వద్ద ఉన్నాడు. ఆ సమయంలో కసీభారద్వాజునికి చెందిన ఐదు వందల నాగళ్ళు విత్తనాలు 
బద పెట్టడానికి పూన బడ్డాయి. ఆరోజు ఉదయం బుద్దుడు దుస్తులు ధరించ, భివాపొత్ర 
చేబూని, దీర్ణ వసనాన్ని పైన వేసు కొని ఆ బ్రాహ్మణుడు పని చేస్తున్న చోటుకు వెళ్ళాడు. 
ఆ సమయంలో బ్రావ్మాణుడు అన్నాన్ని అందరికి పంచు తున్నాడు, ఆ అన్నం పంచే చోటుకు 
వెళ్లి బుద్దుడు ఒక ప్రక్కగా నిలబడ్డాడు. కసీభారద్వాజుడు బుద్దుడు భిక్షన్‌*సం నిలబడడాన్ని 
గమనించాడు. బుద్దుని కేసే చూసి అతడు ఇలా అన్నాడు. * ఓ యతి, నెను, దున్ని 
విత్తుతాను. అలా దున్ని విత్తిన కారణంగా, నేను తింటాను. ఓ యతి, మీరు గూడ, 
దున్ని, విత్తంజ. అలా దున్ని, విత్తి, తరవాత తినండి; 


“హా బ్రాహ్మణుడా, నేను గూడ దున్నుతాను, విత్తుతాను, తింటాను,” అని బుద్దుడు 
సమాధానం చెవొడు. 


“కాని గౌరవనీయ గొతముని కాడిని గాని, నాగలినికాని, నాగేటి కర్రునిగాని ములు 
గ(ర్రను కాని, ఎద్దులను గాని మేము చూడం. అయినా గొతము లంటున్నారు గదా “నేను 
దున్నుతాను, విత్తుతాను, దున్ని, విత్తిన కారణంగా తింటాను అని ఇదెలా?'” అని 
[బాహ్మాణుడు (ప్రశ్నించాడు. 

ఇంకా ఆ |బాహ్మాణుడు బుద్దునితో ఇలా అన్నాడు: 


“మీరు వ్యవసాయదారుడినని చెప్తు కొంటున్నారు. కాని స్స్‌రు దున్నింది ఎక్కడా 
కనిపించదు. మిమ్మల్ని దున్నడాన్ని గురించి ప్రన్నించాము గదా. మీదున్నడం ఏమిటో, 
మా కర్ద మయ్యెలాగ వివరించండి.” 


144 


బుద్దుడు ప్రత్యుత్తర మిచ్చాడు: 


“శ్రద్ద (Confidence) అనేది విత్తనం, నిగ్రహం (తపస్సు) వర్షం. ప్రజ్ఞ నా కాడి, 
నాగలి. హిరి (వినీతత = గ౫౦64650/) నా నాగలి పోలు గ్ర. మనస్సు పగ్గం, సతీ 
(mindfulness) నా నాగలి కర్రు, ములు గర్రలు. “నేను నా శరీరాన్ని, భాషణాన్ని అదుపులో 
ఉంచు కొంటాను. ఆహారం విషయంలో మితాన్ని పాటిస్తాను. నేను సత్య సంధతతో 
కలుపు మొక్కలను ఏరి వేస్తాను. ల్లర్లతత్వాన్ని పొందడంతో ఎద్దులను వదిలివేస్తాను. 


“పట్టుదల (విరియ = pEr5EVerene) నన్ను నిర్వాణానికి చేర్చే వాహనం. అది 
వెను దిరగ కుండ పోతుంది. వెళ్లిన తరవాత అది వాపోయే పనే లేదు. 


“ఈ విధంగా దున్నడం జరుగుతుంది: వృత్యురాహిత్య ఫలాన్ని అది కొస్తుంది. ఈ 
దున్నడం జరిగిన తరవాత దుఃఖ విముక్తి జరుగుతుంది.” అపుడు కసీభారద్వాజుడు 
పాలన్నంతో నింపిన ఇత్తడి పాత్రను బుద్దునికి అందించి ఇలా అన్నాడు: “గౌరవనీయ 
గొతముడు పాలన్నం తిందురుగాక. మీరు నిజంగా వ్యవసాయ దారులే, ఎందు కంటే మృత్యు 
రాహిత్య ఫలాన్ని ఇచ్చే పంటను పండిస్తున్నారు గాబట్టి.” 

బుద్దుడు, ఆ ఆహారాన్ని పరి(గ్రహాంచక ఇలా అన్నాడు: 


“ఏవో నాలుగు మాటలు (పద్యాలు) చెప్పుగా వచ్చిన దానిని నేను తినను. ఇది, ఓ 
బ్రాహ్మణా, రుషుల నియమం కాదు. జ్ఞానోదయం అయిన వారు అటువంటి ఆహారాన్ని 
పరి త్యజిస్తారు. ఈ నియమాన్ని పాటించడమే జీవితం. 


““ఆ పరమ పవిత్ర, అనన్య, వ్యాధి కారకుడు గాని యోగికి, వేరే రకం పానీయాన్ని, 
అన్నాన్ని వడ్డంచండి. ఎందు కంటే మంచి పనులు నాటాలను కొనే అతనికి అతడే వత్రం 
లాంటి వాడు 


(పం (డెండో సంవత్సరం వెరంజాలో 


వెరక్ఞూాకు చెందిన ఓ (బ్రాహ్మణుడు, బుద్దుడు వెరఇగాలో నలెరుని నింబ వృక్షం దగ్గర, 
తన శిష్యగణంతో ఉంటున్నాడని విని, అతని వద్దకు వచ్చి, తన స్టీలానికి సంబంధించిన 
అనేక (ప్రశ్నలను వేశాడు. బుద్దుడిచ్చిన సమాధానాలతో బహుధా సంతుష్టుడన ఆ 
బ్రావ్మాణుడు, బుద్దుని అనుయాయిగా మారి, బుద్దుని అతని శిష్యులను ఆ వర్షాకాలం 
వెరఇగాలో గడప వలసిందని ఆహ్వానించాడు. బుద్దుడు మామూలుగా మౌనంగానే తన 
అంగీకారాన్ని తెలిపాడు. 


145 


దురదృష్ట వశాత్తు ఇదే సమయంలో వెరజ్టూ కరువు వచ్చింది. బుద్దుడు అతని శిష్యులు 
గుర్రాలకోసం ప్రత్యేకించిన ఆహారాన్ని తీసుకొని జీవించవలసి వచ్చింది. ఒక గుర్రాల వ్యాపారి 
అక్కడ దొరికే ముతక ఆహారాన్ని వారికి అంద జేశాడు. బుద్దుడు ఆ ముతక ఆహారాన్నే 
పూర్తి సంయమనంతో (గ్రహించాడు. 


ఈ కాలంలోనే, ఒకరోజు గౌరవనీయ సారిపుత్రుడు, తన ఏకాంత ధ్యాన స్థితి నుంచి 
లేచి బుద్దుని సమీపించి, గౌరవ పురస్సరంగా ఈ విధంగా ప్రశ్నించాడు: “(ఏ ఏ బుద్ద 
నియమాలు ఎక్కువకాలం నిలిచాయి? ఏవి నిలవలేదు?” 


బుద్దుడు సమాధానం చెప్పాడు : “బుద్దులు చెప్పిన వివస్స్రీ సిఖీ నవ్లుభూలు 
ఎక్కువకాలం కొనసాగలేదు. కకునంధ, కొనాగము, కస్సప నియమాలు ఎక్కువకాలం 
కొనసాగాయి”.”? 


దీనికి కారణం కొంత మంది బుద్దులు ధమ్మాన్ని వివరంగా బో థించి, శిష్యుల ప్రవర్తనకు 
సంబంధించిన నియమావళిని తయారు చేసి, అమలు చేయక పోవడం, మరి కొంత మంది 
బుద్దులు అమలు చేయడం. 


అంతట సారిపుత్త గౌరవ పురస్సరంగా బుద్దుని, సంఘ క్రమశిక్షణ కోసం, ప్రాథమిక 
నియమావళి (సాతిమొబ్జ = Fundamental ౧౧606౧15) ని అవులు పరచ వలసిందని, 
అలాగైతే పవిత్ర జీవితం మన జాలుతుందని అభ్యర్థించాడు. 


““సహనం వహించండి సారిపుత్తా సహనం వహించండి.** అని చెప్పి, ఇంకా ఇలా 
అన్నాడు: 


“దానికో సమయం ఉంది. అది తధాగతునికి ఒక్కడికే తెలుసు. సంఘంలో కొన్ని 
మలిన పరిస్థితులు ఏర్పడే వరకు, తధాగతుడు శిష్యులకు క్రమశిక్షణ నియమాలను అమలు 
పరిచి, పొతొమొప్టను ప్రతిపాదించడు. ఆ మలిన పరిస్టితులు సంఘంలో ఏర్పడి నప్పుడే, 
తధాగతుడు వినయాన్ని అమలు పరిచి, ప్రాథమిక నియమావళిని ఆ మలిన పరిస్థితులను 
తుడిచి పెట్టడానికి, అమలు చేస్తాడు. 


““వారిపుత్తా, సంఘం ఫ్టిీర పడి నప్పుడు, బలోపీతమై నప్పుడు, అభివృద్ది చెంది 
నప్పుడు, పాండితీ ప్రకర్ష పెరిగి నప్పుడు, లాభాలు చేకూరి నప్పుడు, మలిన పరిస్థితులు 
ఏర్పడతాయి. అప్పుడు మాత్రమే తధాగతుడు వినయాన్ని ప్రకాశించి, ప్రాథమిక 
నియమావళిని అమలు చేసాడు. 


146 


a 


““సారిపుత్తా, శిష్య సంఘంలో దుష్ర్రవు 5 
లేక శుద్దముంది. గుణగణాలతో ప్రక పడింది. నా ఐదువందల మంది శెష్ప్టు౪లలో 
సొతాపన్నుడు. అతడు పతనం చెందడు. స్టీరచిత్తుడు. జ్ఞానోదయం అతదు తష 
పొంది తీరుతాడు. ౫ వ 


పదమూడో సంవత్సరం చాలియ (రాతి) బండ మీద 

పద్నాలుగో సంవత్సరం సావథ్టి జెతవన ఆరామంలో 

గౌరవనీయ రాహులుడు తన ఇరవయ్యో సంవత్సరం పూర్తి అవుతుండగా ఉన్నత దిశను 
స్వీక తిళిచొాడు; 


పదిహేనోసంవత్సరం కపిలవడ్డులో 


తన కూతురు యశో ధరను వదిలేసి నందుకు బుద్దునియెడ కుపితుడైన రాజు సుప్పుబుడ్డ 
దయనీయమైన మరణం ఈ సంవత్సరంలోనే సంభవించింది. 


బుద్దుడు తన జన్మప్టలంలో ఒక వర్హాకాలం మాత్రమే ఉన్నాడని చెప్పాలి. 


న! 


పదహారోసంవత్సరం ఆలవీ నగరంలో 
నరమాంస భక్షకుడైన ఆలవక రాక్షసుని పరివర్తన ఈ సంవత్సరంలోనే జరిగింది. 


భీకరమైన ఆలవక రాక్షసుడు బుద్దుడు తన మందిరంలో ఉండడం చూసి కోపగించి, 
అతని వద్దకు వచ్చి, ఇంటి బయటికి రావలసిందని కోరాడు. “అలాగే మిత్రమా”, అని 
బుద్దుడు బయటికి వచ్చాడు. “లోపలికి రా”? అన్నాడు మళ్ళి. బుద్దుడు లోపలకి వచ్చాడు. 
అలాగే రెండో సారి, మూడో సారి అతడు ఆజ్ఞానించాడు. బుద్దుడు అతన ఆజ్ఞను 
పాలించడం జరిగింది. కాని నాలుగోసారి ఆజ్ఞాపించే సరికి, బుద్దుడు అతని ఆజ్ఞను 
తిరస్కరించి, అతనికి చేతనైంది చేసుకో మన్నాడు. 


శ. 


“అయితే నేను మిమ్మల్ని ఒక ్రశ్నఅడుగుతాను, '” అన్నాడు ఆలవకుడు. “నవు 
సమాధానం చెప్పుక పోతే, నిన్ను గందరగోళం చేస్తాను లేదా నీ గుండె చిలుసాను, లేదా ని 
కాళ్లు పట్టుకొని గంగా నదిలో విసరి వేస్తాను.” 


147 


“లేదు మిత్రమా, ఈ ప్రపంచంలో ఎవరూ, బ్రాహ్మణులు గాని, సన్యాసులు గాని, 
బ్రహ్మలు, దేవతలతో కలుపుకొని, ఎవరూ నా ఆలోచనలను చెదరగొట్టి నన్ను కలత 
పెట్టడం గాని, నా గుండె చీల్చడం గాని, నన్ను కాళ్ళు పట్టు కొని గంగలోకి విసరడం గాని 
చేయి లేరు. అయినా మిత్రమా నీ ప్రశ్న అడుగు”, అన్నాడు బుద్దుడు. 

ఆలవకుడు ఈ దిగువ ప్రశ్నలను అడిగాడు: 

“ఈ లోకంలో మనిషి పొందదగిన వాటిల్లో ఉత్తమమైంది ఏది? 

పదే ఆచరిస్తే సుఖం లభిస్తుంది? 

అన్ని రుచులలోకి మధుర మైంది ఏది? 

ఎలాంటి జీవితం ఉత్తమ మైంది??? 

ఈ ప్రశ్నలకు బుద్దుడు ఇలా సమాధానం చెప్పాడు: 

“ఇక్కడ మనిషి పొంద దగిన వాటిల్లో ఉత్తమ మైంది విశ్వాసం. చక్కటి ధర్మాచరణం 
సుఫాన్నిస్తుంది. 

““అన్ని రుచులలోకి సత్యం బహుతిపి. 

“అవగాహనతో జీవించిన జీవితం అన్నింటి కంటె ఉత్తమ విధానలి” 

ఆలవకుడు బుద్దుని మళ్ళీ ఇలా అడిగాడు: 

“వరదను దాటడం ఎట్లా? 

సముద్రాన్ని ఉత్తరించడం ఎట్టా? 

దుఃఖాన్ని అధిగనుంచడం ఎలా? 

పరిశుద్దుడు కావడం ఎలా?" 

బుద్దుడు సమాధానం చెప్పాడు: 

“విశ్వాసంతో వరదను దాటవచ్చు. అప్రమత్తతో సముద్రాన్ని, 

ప్రయత్నంతో దుఃఖాన్ని అధిగమించవచ్చు. జ్ఞానంతో శుద్దుడు కావచ్చు.” 

ఆలవకుడు మరల ప్రశ్నించాడు: 

“జ్ఞానం ఎలా వస్తుంది? సంపద ఎలా చేకూరుతుంది? 

““ఖ్యాతి ఎలావస్తుంది? స్నేహితులు దేనితో బంధితులవుతారు? 


““ఇవాం నుంచి పరానికి పోవడంలో దుఃఖం కలగకుండే దెలా?') 


148 


బుద్దుడు సమాధానంగా ఇలా అన్నాడు: 


““అప్రముత్తుడు, తెలివైనవాడు అయిన వ్యక్తి విశ్వాసంతో, నిర్వాణానికి దారితీసే 
విశుద్దులు చెప్పిన ధమ్మాన్ని వినడం ద్వారా జ్ఞానాన్ని ఆర్టిస్తాడు. ఏది సరైందో దానిని 
పట్టుదలతో దీక్షతో ఆచరించడం నల్ల ధనాన్ని పొందుతాడు. సత్య సంధత ద్వారా ఒకడు 
కీర్తిని ఆర్హినాడు. ఒదార్వం స్నేటాతులను బంధించి ఉంచుతుంది. సత్వ సంధత, నిత్రి 
మత్తత్వం, ధైర్యం, స్వేచ్చ - అనే ఈ నాలుగు గుణాలున్న కుటుంబి మరణించి గూడ 
దుర చరిదడుః 


““సన్యాసులను గాన, బ్రాహ్మణులనుగాని అడుగిచూడు, సత్యం, ఆత్మని(గ్రహం, 
ఓదార్యం, సహనాల కంటె ఉత్తముమైంది ఏదైనా వారికి కనిపించిందేమోి” 


బుదుని మాటలోని అరాని తెలుసుక్‌ "న్న ఆలవకుడు ఇలా అన్నాడు: 
డా ౧ sre 


“ఇంకా నేను అనేకమంది సన్యాసులను, బ్రాహ్మణులను అడగ వలసిన పని ఏముంది? 
ఈ రోజు నా భావి సుఖ రహస్యాన్ని తెలుసు కొన్నాను. 


““నా మంచి కొసమే బుద్దుడు ఆలవీకి వచ్చాడు. ఎటువంటి దానాలు చేస్తే, ఫలం 
విస్తారంగా ఉంటుందో ఈ రోజు నేను తెలుసు కొన్నాను. పరమ జ్ఞానోదయమైన వానిని, 
ఉన్నత ధమ్మ పరిపూర్ణతను కీర్తిసూ, గ్రామ (గ్రామానికి, నగర నగరానికి, వెళాను.”” 


పదిహేడో సంవత్సరం రాజగహలో 

పదైనిమిదో సంవత్సరం చాలియ (రాతి బరడ వద్ద) 
డు 

పంది'మ్మిది, ఇరవై సంవత్సరాలు రాజగహలో 


బుదుడు-అంగుళమాల 


ఇరవయ్యో సంవత్సరంలో ప్రఖ్యాత హంతకుడు అంగుళిమాలను బుద్దుడు పరివర్తనం 
కావించాడు."' మొదట్లో అతడి పేరు అహింసకుడు (అమాయకుడు). అతడి తండ్రి 
కొసల రాజుకు పురోహితుడు. నాడు అత్యంత ప్రఖ్యాతమైన తక్షశిల విద్యా కేంద్రంలో 
విద్య నార్టించాడు. అతడి గురువుకు ఆదర్శ సప్రాయుడైన ప్రఖ్యాత శిష్యుడు అయ్యాడు. 

దురదృష్టవశాత్తు, అతని తోటి విద్యార్థులు అతనంటె అసూయ పెంచుకొని, లేని పోనివి 
కల్పించి చెప్పి, గురువు మనస్సు విరిచి, అతనికి వ్యతిరేకంగా పిషబీజాలు నాటారు. ఆ 
ఆచార్యుడు, నిజమేదో అబద్దమేదో పరిశీలింపకనే, అతని జీవితానికి అంతం పలక దలిచి, 
వేయి మంది మానవుల ఎడమ చేతి వేళ్ళను గురు దక్షిణగా ఇవ్వ వలసిందని ఆజ్ఞాపించాడు. 


149 


ఆచార్యుల ఆజ్ఞకు బద్దుడై, అయిష్టంగానే, కొసలలోని జాలిని అరణ్యానికి వెళ్ళి, 
=a sr 

గురుదక్షిణ కోసం జనాన్ని చంపడం మొదలు పెట్టాడు. ఈ విధంగా పోగు చేసిన వ్రేళ్ళను 

చెట్టుకు వ్రైలాడ గట్టాడు. వాటిని కాకులు గద్దలు నాశనం చేయడంతో, ఆ తరవాత అతడు 

వాటిని దండగా ధరించాడు. ఇలాగైతే ఎన్ని (వైళ్ళు దొరికింది, ఇంకా ఎన్నింటిని సాధించాల్సి 

ఉంది, అనే లెక్క తేలుతుంది. అందుకని అతడు అంగుళిమాలగా ప్రసిద్దు, డయ్యాడు. 


అతడు ఆవిధంగా 999 రైళ్ళను సంపాదించిన తరవాత బుద్దుడు రంగ ప్రవేశం చేశాడు. 
బుద్దుని చూడగానె, అతనిని చంపడం ద్వారా తనకు కావలసిన సంఖ్యపూర్తి అవుతుందని 
సంతోషించి కత్తిని తీసీ గర్వంతో అతని వెంటు పడ్డాడు. 


అంగుళిమాల తన మామూలు వేగంతోనే ముందుకు నడిచినా, తన దగ్గరకు రాలేని 
విధంగా బుద్దుడు తన మానసిక శక్తుల ద్వారా ఆటంకాలు కల్పించాడు. అంగుళిమాల. 
ఎంతగా పరుగెత్తినా బుద్దుని అందుకో లేక పోయాడు. ఒగరుస్తూ, చెమటలు కక్కుతూ 
అతడు ఆగి పోయి కేకలు పెట్టాడు: ఓల సన్యాసీ, నిలబడు” అని. బుద్దుడు (ప్రశాంతంగా 
అన్నాడు: **నేను నడుస్తు న్నప్పుటికి ఆగిపోయే ఉన్నాను. నీవూ, అంగుళిమాలా, ఆగిపో. 
ఆ బంది పోటు ఆలోచించాడు: “ఈ సన్యాసులు నిజమె చెబుతారు, అసలు ఆగి పోయింది 
నేను అయినా తానాగి పోయినట్లు చెప్పు కొంటున్నాడు. దిని భావమేమై ఉంటుంది?” 


నిలుచొని అతడు ప్రశ్నించాడు: 


(హే సన్యాసీ నడుస్తున్న మీరు ఆగి పోయా మంటున్నారు! 

ఆగి పోయిన నన్ను ఆగిపోలే దంటున్నారు మీరు! 

పీ మాటలకు (నడుస్తున్న వారిని ఆగిపోయారని, ఆగిపోయిన 
వారిని నడుస్తున్నారని చెప్పేమీ మాటలకు) అర్థం ఏమిటి సన్యాసీ? 
మీరు ఆగి పోయారని, నేను ఆగి పోలేదని, మీరెలా చెబుతారు?””*. 
బుద్దుడు మృదు మధురంగా ఇలా అన్నాడు: 

“అవును, నేను ఆగిన మాట నిజం, ఎప్పటికీ ప్రాణుల యెడ 
హొంసను త్యజించడం ద్వారా. 

నీవెమో, నీతోటి మానవులపై వేటు వేయడం మాన లేదు. 
అందువలన ఆగింది నేను, ఆగంది నీవు. 2 


అంగుళిమాల సత్కర్మ ఉపరితలానికి తోసుకొచ్చింది. ఆ వచ్చిన సన్యాసి ఎవరో కాదు, 
ఆ బుద్దగొతముడే తననుద్దరించ డానికి అనుకంపతో అక్కడికి వచ్చాడని అతడు అప్పుడు 
తల పోశాడు, 


150 


వోని జాలిని అరణ్యానికి వెళ్ళి, 
ఈ విధంగా పోగు చేసిన వ్రైళ్ళను 
వేయడంతో, ఆ తరవాత అతడు 
వె, ఇంకా ఎన్నింటిని సాధించాల్సి 
మాలగా ప్రసిద్దు, డయ్యాడు. 


బుద్దుడు రంగ ప్రవేశం చేశాడు. 
లసిన సంఖ్యపూర్తి అవుతుందని 


ఏ నడిచినా తన దగ్గరకు రాలేని 
లు కల్పించాడు. అంగుళినూల. 
గరుస్తూ, చెమటలు కక్కుతూ 
ఎ అని. బుద్దుడు (ప్రశాంతంగా 
వూ, అంగుళిమాలా, ఆగిపో.) 
వెబుతారు, అసలు ఆగి పోయింది 
దీని భావమేమై ఉంటుంది?” 


నన్నారు! 
౨గిపోయిన 
మటి సన్యాసీ? 
చెబుతారు?) 


'అయెడ 


లేదు. 


ఆ వచ్చిన సన్యాసి ఎవరో కాదు, 
"డికి వచ్చాడని అతడు అప్పుడు 


ఉనా 54! 


కంటం 


వెంటనే అప్పుటి కప్పుడే అతడు తన కవచాన్ని, ఖడ్గాన్ని త్యజించి, మారి పోయాడు. 
తరువాత, అతని అభ్యర్ధన మీద, అతనిని సంఘంలో బుద్దుడు, రా, ఓ భిక్కూ' అనే 
మాటతో చేర్చుకొన్నాడు. 

అంగుళి భిక్కు అయ్యాడనే వార్త అంతట వ్యాపించింది. కొసల రాజు అతని పరివర్తన 
వార్త విని మిక్కిలిగా సంతోషించాడు. ఎందుకంటె అతని ప్రజలకు అతడు ఎప్పుడూ 
అపాయంగానే తయా రయ్యాడు. 

కాని గౌరవనీయ అంగుళిమాలకు మనశ్శాంతి లేదు. ఎందుకంచె అతని ఏకాంత 
ధ్యానంలో గూడ పాత జ్ఞాపకాలు పదే పదే వచ్చేవి. అతడు బలిగొన్న వారి దయనీయ 
ఆర్తనాదాలు వినిపించేవి. అతని పాపకర్మ కారణంగా, అతడు వీధుల్లోకి భిక్షకు వెళ్ళి నప్పుడు, 
రాళ్ళతో కర్రలతో కొట్టేవారు. పగిలిన తలతో, ఓడుతున్న రక్తంతో తిరిగి సంఘానికి 
వచ్చేవాడు. తన కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడని అతనికి బుద్దుడు గుర్తు చేసేవాడు. 

ఒకరోజు అతడు మామూలుగా భిక్షకు వెళ్ళి నప్పుడు, ఒక (స్త్రీ ప్రసవవేదనతో 
బాధపడడం చూశాడు. కరుణతో కంపితుడై, ఆ దయనీయ స్రీ వేదనను బుద్దునికి 
నివేదించాడు. ఈ దిగువ సత్యవచనాలను ఉచ్చరించ వలసిందని బుద్దుడు అతనికి సలహా 
ఇచ్చాడు. తరువాత ఆ సత్య వచనాలు ““అంగుళిమాల పరిత్త, గా ప్రఖ్యాతి చెందింది. 


“ఫోదరీ, నేను ఆర్యకులంలో జనించిన తరవాత (అంటే, దీక్ష పుచ్చు కొన్న తరవాత) 
ఏ ప్రాణిని నేను తెలిసి అంతం చేయ లేదు. ఈ సత్యం ద్వారా నీవు నీ బిడ్డ ఆరోగ్యంగా 
(Whole) ఉందురు గాక!” 


ఈ పరిత్తను అతడు అధ్యయనం చేసి, బాధ పడు తున్న ఆ సోదరి వద్దకు వెళ్లి, తెర 
ఈవల ఉన్న ఆసనంపై కూర్చొని, ఈ మాటలనే ఉచ్చరించాడు. వెంటనే ఆమెకు తేలికగా 
ప్రసనమ్టైంది. ఈ పరిత్త సామర్ధ్యం నేటికి ఉంది. 

కాలక్రమంలో అంగుళిమాల ల్లర్లతత్వాన్ని పొందాడు. 

బుద్దునితో తన సంభాషణను దృష్టిలో ఉంచుకొని, అతడు ఇలా అంటాడు: 

“కొందరు ఒత్తిడికి లొంగి పోతారు 

మరి కొందరు కొక్కేనికి (1001), వేరు కొందరు కొరడాకు. 

కానినేను, దండం కాని, ఖడ్గంగాని అవసరం లేని 


వానితో వినీతుడ నయ్యాను. 


151 


బుద్దుడు తన మిగతా ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని, అనాధపిండికుడు, మరో 
ముఖ్య దాత విసాఖాల దాతృత్వంతో నిర్మితమైన శ్రావస్తిల్‌ “ని జేతవన ఆరామంలో గడిపాడు 


పాదసూచికలు 


10. 
11. 


12. 
13. 
14. 


మూరుని ముగ్గురు కెమురితలు 
Buddhist Legends, 1, ౧. 274 


ధమ్మువద, ౪౪. 320, 321, 322 

Buddist Legends చూడండి. 1.P.176 
ధమ్ముపదదథ్ద కథా, “5 సంబకోవత్తు” 

నుత్తనిపాత 1,4, P. 12 


వినయపీటక్క “సుత్తవిభంగ (పారాజికా)” PP. 1-11, 1.B. Horner, Book of the 
Discipline, 1. PP. 1-23 


బుద్దుడు గౌరవనీయ ఆనందుని ఉద్దేశించి నూటాడుతున్నాడు. 

నుత్తనిపాత, 1:10, ఆలవక నుత్త, P. 31, Chalmers, Teachings of the Buddha, 
P.45, 

Kindred Sayings, 1.PP. 276:278 

Psalms ofthe Bretherm, PP. 318-325. cf. ముజనునికాయ, 11, 36, అంగుళిమాల 
సుత్త, P. 197. 

Psalms of the Brethem, PP. 320 - 321 

Pratective discourse 


Psalms of the Brethem, ౧. 323. 


పదమూడో ప్రకరణం 


బుద్దుని దినచర్య 


“ బుద్దుడు జాగరితుడయ్యాడు 
జాగరితం చేయడానికి అతడు ధమ్మాన్చి చెబుతాడు ”” 


- మజ్జమనికాయ 


ఈ భూమి మీద ప్రభవించిన అందరు మతాచార్యులలోకి అత్యంత శక్తి మంతమైన 
వాడు, క్రియా శీలకమైన వాడు బుద్దుడు మాత్రమే. తన శారీరకావసరాలు తీర్చుకొనటప్పుడు 
తప్పు, మిగతా రోజంతా అతడు ధమ్మ కార్యాలలోనే మునిగి పోయే వాడు. తన దైనందిన 
విధుల నిర్వహణలో అతడు చాల నియమ బద్దంగా, వ్యవస్తా బద్దంగా వ్యవరించె వాడు. 
అతని అంతరంగ జీవితం ధ్యాన, నరఠిబింిధ్‌ి; నిర్వాణానంద సంబంధి. అతని బాహ్యా జీవితం 
(ప్రపంచ సముద్దరణ కోసం స్వార్హరహిత సేవకు అంకిత మైంది. అతనికి జ్ఞానోదయం 
అయింది. ఇతరులకు జ్ఞానోదయం కలిగించి, జీవన బాధల నుంచి వారిని విముక్తం 
చేయాలని అతడు శాయశక్తుల ప్రయత్నించాడు. 


అతడి రోజు ఐదుభాగాలుగా విభాజిత మైంది. అవి : (1) ఉదయం నుంచి 
మధ్యాహ్నం వరకు (2) మధ్యాహ్నం తరువాత (3) మొదటి జాము (4) రెండో జాము 
(5) మూడో జాము. 


ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 


మామూలుగా వేకువనే, బుద్దుడు తన దివ్య నేత్రంతో, తానెవరికి తోడ్పుడ గలనని 
ప్రపంచాన్ని సర్వేక్షిస్తాడు. ఎవరికైన అతని ఆధ్యాత్మిక నాహాయ్యం అవసర మను కొంటే, 
అనాహూతంగానే, ఎక్కువగ కాలి నడకన, కొన్నిసార్జు మనోశక్తులను ఉపయోగించి ఎగిరి 
వెళ్ళి, ఆవ్యక్తిని సరైన మార్గంలోకి తిప్పుతాడు. తప్పని సరిగ అతడు దుర్మార్గులు, మలినులను 
వెతుక్కుంటూ వెళతాడు. కాని అమలినులు, గుణవంతులు ఆయన్ను వెతుకి స్కంటూూ, 
నసారు. ఉదాహరణకు, బుద్దుడు తనకై తానే, గజదొంగ, హంతకుడు అయిన 
అంగుళిమాలను, దుష్ట్రరాశసుడు ఆలవకుని, వెతుకొంటూ వెళితే, సచ్చీలి, యువ వినాఖా, 
ఉదార కోటీశ్వరుడు అనాథ పిండికుడు, మేధావులు సారిపుత్రుడు, మొగ్గల్లానలు, ఆధ్యాత్మిక 
మార్గనిర్దేశం కోసం ఆయన్ను వెతుక్కొంటూ వచ్చారు. 


153 


ఎవరికి ఆధ్యాత్మిక ఢీవలు అనసరమో వారికి వాటిని అందించే వాడు. ఎక్కడైన ఒక 
భిక్షకు అతనిని ఆహ్వానించక పోతే, రాజులు సాష్టాంగపడే ఆతడు, 
చేతిలో భిజాపాత్రతో, సందులు గొందుల గుండ, తాను ఒంటరిగా గాని, శిష్యులతో గాని 
భిక్షకోసం తిరుగుతాడు. మౌనంగా ప్రతి వాకిట ఒక్కమాట గూడ ఉచ్చరించ కుండ, 
ఏమి కసే దానిని తీసు కొంటాడు. ఏది భివాపాత్రలో వేస్తే దానినే గ్రహిస్తాడు. ఆ తరవాత 
అత రక వెనుదిరిగి వెళతాడు. అతని ఎనభయో్యూ ఏకు గూడ; ఆరోగ్యం అంతంత 
మాత్రంగానే ఉన్నా, వైశాలి వీధుల్లో భిక్షకు కెళ్ళిడం మాన లేదు. 


నుధ్యాహ్నానాకి ముందు అతడు తన భోజనం పూర్తి గావిస్తాడు. భోజనా నంతరం 
ప్రజలకు చిన్న ఉసన్యాసం చేస్తాడు. వారిలో త్రి శరణాలను, పంచ శీలాలను ప్రతిస్టీస్తాడు. 
వారు సంఘంలో చేర దలుచు కొంటే వారికి దీష నిస్తాడు. ఆ తరవాత తన మందిరానికి 


విశ్రాంతికి వెళతాడు. 
మధ్యాహ్నం తరువాత 


మధాహ్న భోజ నానంతరం ఆరామంలో అతడు తన ఆసనం స్వీకరించ గానే అతడు 
చెప్పే ధర్మార్దాన్ని వినడానికి భిక్కులంతా అక్కడకు వస్తారు. కొంత మందైతే, వారి వారి 
ప్రవుత్తులకు తగిన ధ్యాన వస్తువులను తెలుసు కోవడానికి వస్తారు. మరి కొందరైతే, తము 
గౌరవాభి వందనాలను తెలియ జేయడానికి అక్కడకు వస్తారు. ఆ తరవాత అంతా తమ 
తమ గదులకు వెళ్ళి పోతారు. 


శిష్యులకు ప్రవచనం అయిన తరవాత, విశ్రాంతి తీసుకోవ డానికి తన (ప్రత్యేక సుగంధ 
వుందిరానికి వెళతాడు. అతడు కావాలను కొంటే కుడిప్రక్కకు తిరిగి పండు కిని, 
సావధానంతో (MINdfUInes5)తో అంటే అప్రమత్తతో నిదురిస్తాడు. లేవ గానే మహాకరుణా 
సంపత్తిని పొందు తాడు. తరువాత తన దివ్య నేత్రంతో, ప్రపంచాన్ని, అందులో ముఖ్యంగా 
ధ్యానం కోసం ఏకాంతంలోకి వెళ్ళిన భిక్కులను, ఇతర శిష్యులను, వారి కేమైనా అధ్యాత్మిక 
సాహాయ్యం అవసర మవుతుందనే ఉద్దేశంతో, పరికిస్తాడు. వారిలో ఎవరైన సరైన మార్గంలో 
లేక సలహా అవసరమై వారు దూరంలో ఉండడం తటస్టిస్తే, ఆయనే తన మనోశక్తులతో 
అక్కడకు వెళ్ళి, వారిని మందలించి, తన శాలకు వెళ్ళి పోతాడు. 


సాయంత్రానికి ఉపాసకులు అతడు చెప్పే ధమ్మం వింటానికి అతని చుట్టూ చేరతారు. 
వారి అంతర్గత (ప్రవృత్తులను, శీలాన్ని బుద్దనేత్రం' తో పరికించి వారికి ఒక గంటసేపు ప్రవచనం 
చేస్తాడు. శ్రోతల్లో ప్రతి ఒక్కరు వేరు వేరుగా నిర్మితమైనప్పటికి, బుద్దుని ఉపన్యాసం తనకు 
మాత్రమే ఉద్దెశిత మైందని ప్రతి ఒక్కడు భావిస్తాడు. బుద్దుడు ధమ్మో పదేశం చేసే పద్దతి 
అది. నీతి కధలతోను, అందరికీ అర్రమయ్యే ఉదాహరణలతోను తన ధర్మాన్ని బోధించి 


154 


మాత్రమే ఇతరులను తన ధర్మంలోకి మారుసాడ 
కాక, బుద్దికి సజ్టైట్టు ప్రయత్నిస్తాడు. 


ద స ష్‌ Ss క 
మామూలు మనిషికి బుద్దుడు ముందుగ ఉడారలా గుణాల గురించ, విన 


cost: స అన ఇ త లకు 
దివ్యానలిదం గురించి చెబుతాడు. ధార్మిక విషయాలలొ ముంచుకు పోయిన వారకి 
సుఖాల వలని దుఃఖాన్ని గురించి, పరిత్యాగంలోని అతత Moor మె WN 


బాగా (ప్రగతి సాధించిన వారికి ఆర్యసత్వాల గురించి వివరిసాడు 


న్‌ు 
aren ఆత్మ 


అంగుళిమాల, ఖేవుల లాంటి అరుదైన వ్యక్తుల సందర్భాలలో శో 3 
పరివర్తనకు మానసిక శక్తులను ఉపయో గిసాడు. 


బుద్దుని ఉన్నత బోధలు మామూలు జనాన్ని, మేధావులను ఇద్దరిని ఒ ఒకే 
కొంటాయి. ఒక బౌద్దకవి ఇలా పాడతాడు: 


+ “జ్ఞానులకు సంతోషాన్నిచ్చే, మధ్యరకం వారి తెలివితేటలను పెంచే ముంద మతుల 
చీకటిని పారదోలే ఈ భాషణం అందరికీను.?”? 


ధనవంతులూ, పేదలూ, ఉన్నతులు అధోవర్గాలు - అందరూ తమతమ పాత 
విశ్వాసాలను వీడి నూతన శాంతి సందేశాన్ని స్వీకరించారు. శైశవ సాసన (సందేశం), బుద 
సందేశం, ఐదుగురు సన్యాసులనుకేం ద్రంగా చేసుకొని వెలసిన ఈ సాసన వేలాదిగా జనంలోకి 
పాకి పోయింది. మొత్తం మధ్య భారతాన్న ముంచి వెసింది. 


మొదటి జాము 


మొదటి జాము అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు. ఈ+ 
యామంలో భిక్కులు బుద్దుని స్వేచ్చగా కలవ వచ్చు. వారి సందేహాలను తీర్చుకోవచ్చు. 
ధర్మ సూజ్షాలను చర్చించ వచ్చు. ధ్యానానికి సరైన వస్తువును బుద్దుని నుంచి తెలుసుకోవచ్చు. 
బుద్దబో ధను విన వచ్చు. 


రెండో జాము 


రెండో జాము అంటే రాత్రి పది గంటలనుంచి నడిరేయి రెండు గంటల వరకు. ఈ 
సమయంలో, భౌతిక నేత్రానికి కనిపించని అంతరిక్ష వాసులు - దేవతలు, బ్రాహ్మలు - 
బుద్దుని వద్దకు వచ్చి, ధమ్మాన్ని అడిగి తెలుసు కొంటారు. తరచుగా సుత్తలో కనిపించే 
వాక్యం: “రాత్రి సగానికి మించి పోగా, అధిగమించిన శోభతో ఒక దేవత బుద్దుని వద్దకు 
వచ్చి, గౌరవ పురస్సరంగా నమస్కరించి, ఒక ప్రక్కన నిలబడ్డాడు”. ఆ దేవతల ప్రశ్నలకు 
ఇచ్చిన సమాధానాలు, చేసిన ఉపన్యాసాలు సంయుక్త నికాయంలో కనిపిస్తాయి 


155 


మూడో జాము 


మూడో జాము అంటే తెల్లవారుజాము 2 గంటలనుంచి ఉదయం 6 గంటల దాక. 
ఇది నాలుగు భాగాలుగా విభాజిత మైంది. ఇందులో మొదటి భాగంలో అటు ఇటు పచారు 
చేయడం. ఇది అతనికి శారీరక వ్యాయామంగా ఉంటుంది. రెండో భాగంలో, అంటే 3 
గంటలనుంచి 4 గంటలవరకు, కుడి-ప్రక్కకు ఒత్తిగిల్లి, తేలికగా నిద్ర పోతాడు. మూడో 
భాగంలో అంటే 4 గంటలనుంచి 5 గంటల వరకు లత సతిని చెర్కీ నిర్వాణానందాన్ని 
అనుభవిస్తాడు. చివరి గంట అంతా, అంటే 5 గంటలనుంచి ఈ గంటల వరకు, 
మహానుకంపతో (వుహాకరుణా సంపత్తితో) తేలి పోయి, (పీవుపూరిత కరుణను 
జీవులన్నింటి యెడ సారించి, వారి హృదయాలను కోమలం చేస్తాడు. ఈ గంటలో తన 
బుద్దనే తాన్ని ప్రపంచం మీదికి సారించి ఎవరైనా తానేమైనా చేయ గల నేమోనని చూస్తాడు. 
వారెంత దూరంలో ఉన్నప్పటికి, గుణవంతులు, అతని సహాయం అవసరమైన వారు, అతనికి 
చాల స్పష్టంగా కనిపిస్తారు. మహాకరుణ కారణంగా, తనంతట తానే బుద్దుడు వారి దగ్గరకు 
వెళ్ళి, వారికి అవసరమైన ధార్మిక సహాయాన్ని చేస్తాడు. 


రోజంతా అతడు ధార్మిక విధులకే అంకిత మవుతాడు. ఇతర జీవుల వలె కొక్క అతడు 
రాత్రిళ్ళు ఒక గంట మాత్రమే నిద్ర పోతాడు. వేకువన, ఉదయాన పూర్తిగా రెండు గంటలు 
పరిమితులు లేని ప్రేమతో ప్రపంచాన్ని పరివేష్టించి, కోట్లాది జీవులకు సుఖసంతోషాలను 
సంప్రాప్తం చేస్తాడు. ఐచ్చిక పేదరికాన్ని అనుభవిస్తూ, ఎవరికీ నొప్పి కలగని రీతిలో, భిక్ష 
గ్రెకొంటూ, ఒక చోటు నుంచి వురో చోటుకు తన పరవుధర్మాన్ని ప్రబోధిస్తూ, 
సంవత్సరంలో ఎనిమిది నెలల పొటు, నిర్విరామంగా అందరి క్షేమం కోరి అతడు ఎనభయ్యో 
ఏట వరకు కృషి చేశాడు. 


ధర్మప్రదీపిక ప్రకారం ఈ మూడో జాము ఈ నాలుగు భాగాలుగా విభాజితమైంది 


వ్యాఖ్యానాల ప్రకారం ఈ చివరియామం మూడు భాగాలుగానే విభాజితమైంది. మూడో 
భాగంలో బుద్దుడు మహానుకంపతో తేలి పోతుంటాడు. 


పాదసూచికలు 


1. దుష్షతా సంబంధ జ్ఞానంతోను, అంతర్గత ప్రవృత్తుల ( ఆనయానునయ ఇాణ)తోను, విశ్వానం, . 
సతీ, ఏకాగ్రత, బలం, జ్ఞానం (ఇంద్రియ పరొవరియత్తనాణ) లాంటి శక్తుల జడత్వం, తీక్షతల 
జ్ఞానంతోను నిర్మిత మవుతుంది. 


2. సతపజ్యాసతక్క ౪.78 


156 


పద్నాలుగో ప్రకరణం 
బుద్దుని పరినిర్వాణ౦ (మరణం) 


““సూర్యుడు పగలు మాత్రం ప్రకాశిస్తాడు. చంద్రుడు రాత్రిళ్ళు మాత్రమే. కవచం 
ధరించిన రాజు రణ రంగంలో రాణ కక్ళు_తాడు, (బాహ్మాణుడు ధ్యానంతో ఐరాబిల్టుతాడు. 
కొని బుద్దుడు రాత్రిం బవళ్ళు అని లేకుండా అన్చిట ఎప్పుడూ రాణిస్తాడు”. 

- ధమ్మపద, V.387 


బుద్దుడు అసాధారణుడు. అయినా అతడు మర్త్తు ఏడే, జీవు లన్నింటికి లాగే ఆయనకు 
రోగం, రొష్టు నొప్తి ఉంటాయి. క్షీణత ఉంటుంది. తాను తన ఎనఖైయ్యో ఏట గతిస్తానని 
అతనికి తెలుసు. అతడు నిగర్వి కనుక తన కార్యకలాపాలకు కేంద్రాలైన శ్రావస్తి రాజగహ 
లాంటి ప్రఖ్యాత నగరాలలోనే కాక్క దూరంగా, (ప్రసిద్దం కాని కుసినారా లాంటి శివారులో 
తన అంతిమ శ్వాసను విడవ దలిచాడు. 


బుద్దుని మాటల్లో చెప్పా లంటే, అతడు ఎనభయ్యో ఏట “అరిగి పోయిన బండి? 
లా ఉన్నాడు. వయస్సులో వృద్దుడే అయినా, సంకల్పంలో పటిమ తగ్గ లేదు. అందుకని 
సుదీర్థమైన, దుస్తరమైన మార్గాన్ని గౌరవనీయ ఆనందుని వెంట నిడుకొని ఉత్తరించాలను 
కొన్నాడు. అతని ముఖ్య శిష్యులైన, గౌరవ నీయులైన సారిపుత్రుడు, మొగ్గల్లానలు ఆయన 
కంటె ముందే మరణించారు. అలాగే రాహులుడు, యశోధరలూ. 


అతడ అంతిమ యాత్రకు రాజగహ ఆరంభ బందువు. 


రాజగహ నుంచి బుద్దుని ప్రయాణానికి ముందు, పేత్రు హంతకుడైన అజాతశత్రు, 
సుభిక్షంగా ఉన్న వజ్జ్టియన్‌ గణతంత్ర రాజ్యం మీద దాడిచేయాలని అనుకొన్నాడు. తన 
దుష్ట ప్రణాళికకు బుద్దుడు ఏమంటాడో కనుక్కు రమ్మని తన మంత్రిని బుద్దుని వద్దకు 
పంపాడు. 


సంక్షేమ విబంధనలు 


బుద్దుడు ప్రకటించాడు 1) వజ్జియనులు తరచు సమావేశం అవుతున్నంత కాలం 

(అ) 
2) వారంతా కలసిమెలసి ఉన్నంత కాలం, ఐక్యంగా తము విధులను నిర్వర్తించనంత కాలం 
3) చట్టం చేయని దానిని అమలు చేయనంత కాలం, చట్టం చెప్పిన దానికి ఎదురు తిరగ 


157 


నంత వరకు, బాగాపాతుకు పోయిన ప్రాచిన వజ్జియన్త సిద్దాంతాల కనుగుణంగా పని చెసనంత 
కాలం 4) వజ్జియన పెద్దలు చెప్పిన దానిని విని, వారిని గౌరవించి నంత వరకు, 5) వారి 
కుటుంబాలకు చెందిన స్త్రీలను, పిల్లలను బలాత్కారంగా నిలవరించ నంత కాలం లేదా 
ఎత్తుకు పోనంత వరకు 6) బాహ్య, అంతర్గత పూజా వస్తువులను గౌరవించి పూజించి 
నంత కాలం, ధర్మబద్ర పండుగలను వేడుకలను వదిలి పెద్ద నంత కాలం ల్లక్లతులు 
రాజ్య ప్రవేశం చేసిన తరవాత ప్రశాంతంగా జీవించ డానికి వీలుగ వజ్జియనులు వారికి అన్నివిధాల 
రక్షణ సౌకర్యాలను కల్పించి నంతకాలం - వారు (వజ్జయనులు) పతనం కా రాదు, 
అభివృద్దితో ఉండాలని మనం ఆశించాలి. 


వజ్జియన్లకు బుద్దుడు చెప్పిన ఈ ఏడు సంక్షేమ నియమాలను విన్న ప్రధాన మంత్రి 
విస్సకార, యుద్దంలో ముగధరాజు వజ్హియన్లను జయించ లేడనే నమ్మకం కుదిరి, బుద్దుని 
వద్ద సెలవు గై కొన్నాడు. 


తన శిష్యుల సంక్షేమం కోసం, సరిగ్గా అలాంటి నియమాలనే ప్రభోదించ డానికి, ఈ 
అవకాశాన్ని తీసు క్‌ "న్నాడు. రాజగహ లోని తన శిష్యుల నందరిని రావించి ఇలా చెప్పాడు: 


1) ఓ శిష్యులారా, భిక్కులంతా తరచు కలిసి, సమావేశాలు జరుపుకొన్నంత కాలం; 
2) భిక్కులంతా ఐక్యంగా ఉండి, ఐక్యంగా కదిలి, ఐక్యంగా సంఘ విధుల నన్నింటిని 
నిర్వర్తించి నంత కాలం; 3) అంతకు ముందు అమలులో లేని వాటిని అమలు చేయ నంత 
వరకు, ఉన్న వాటిని రద్దుచేయ నంత వరకు, అంతకు ముందే ప్రకటితాలైన నియమాలను 
పాటించి నంత కాలం; శ) సంఘ నాయకులను, పితరులను, అనుభవం గడించి సుదీర్ణంగా 
దీక్ష వహించిన స్ట్రబరుల అనుభవాలను భిక్కులు గౌరవించి, పాలించి నంతకాలం, వారి 
భాషణాన్ని గౌరవించి నంత కాలం, 5) మరల మరల వునర్హన్మలకు దారి తీసే పెల్లుబికిన 
రాగ (లోభ) (ప్రభావానికి లోను కానంత వరకు, 6) భిక్కులు ఒంటరిగా అరణ్యాలలో 
ఉన్నంత కాలం, 7): అంత వరకు రాని స్టితికి తోచి శిష్యులు వచ్చేట్టుగా, అంతకుముందే 
వచ్చి చేరిన వారు ప్రశాంతంగా ఉండే వీలుగ, భిక్కులు తమంత తామే సావధానం (Mind- 
fulness) అభివృద్ది చేసు కొన్నంత కాలం, పతనం కారు, అభివృద్ది చెందుతారు . ఈ 
ఏడు సంశేమ నియమాలు భిక్కులు సరిగా పాటించి నంతకాలం, ఈ నియమాల గురించి 
ఇక్కులకు సరిగా ఐవరించినంత కాలం వారు పతనం కారు. అభివృద్ది చెందుతారు.” 


అనంతమైన అనుకంపతో బుద్దుడు మరో ఏడు సంత్షేను నియమాల మీద భిక్కులకు 
జ్ఞానోదయం కలిగించాడు. 


158 


“భిక్కులు వ్యాపారంలో మునిగి పోనంత కాలం, ఊసు పోని కబుర్లలో కూరుకు 
పోనంత కాలం, నిద్రాళువులు కానంత కాలం, సమాజంలో బంధితులు కానంత వరకు, 
యు(ద్రవాంఛా ప్రభావితులు కానంత వరకు, దుష్టులతో సహవాసం చేయనంత కాలం, 
కలవనంత కాలం, చెడుకు ఉన్ముఖులు కానంత కాలం, ల్వక్లతత్వాన్ని పొంద కుండ దిగువ 
స్థాయిలోనే ఆగి పో లేరు?’ 


బుద్దుడు ఇంకా ఇలా కొన్ని నియమాలను కలిసాడు: *భిక్కులు ధార్మికంగా, 
వినీతంగా, బుజు ప్రవృత్తితో, అభ్యసనంతో, ఎడ తెగని శక్తి మంతత్తంతో, సర్వదా 
సావధానంతో, పూర్తి జ్ఞానంతో ఉన్నంత కాలం భిక్కులు పతనం కారు. అభివృద్ది 
చెందుతారు.” 


సారిపుతుని ప్రశంస 


ఇంకా అనేక ఇతర ప్రవచనాలతో భిక్కులకు జ్ఞానోదయం కలిగించిన బుద్దుడు, 
గౌరవనీయ ఆనందుని సమేతంగా, రాజగహ ని వదిలి, అంబలర్జికకు, అక్కడ నుంచి 
నాలందాకు వెళ్ళి, అక్కడ పావారికమామిడి తోపులో ఉండి పోయాడు. ఈ సమయంలో, 
గౌరవనీయ సారిపుత్రుడు బుద్దుని కడ కేతెంచి అతని జ్ఞానాన్ని ప్రశంసించాడు: దేవా, 
స్వీయ జ్ఞానోదయ పరంగా, బుద్దుని కంటె జ్ఞాని అయిన వాడు, గొప్పవాడు అటు 
సన్యాసులలోగాని, ఇటు బ్రాహ్మణులలో గాని ఇక్కడ గొని, వురక్కడ గాని, 
ఇంతకుముందు గాని, ఇప్పుడు గాని, భవిషత్తులో గాని లేరు, ఉండరు, ఉండ బోరు, 
అని చెప్ప డానికి నా కెంతో ఆనందంగా ఉంది.” 


ఒక శిష్యుని నుంచి అటువంటి ప్రశంసను అంగీకరించని బుద్దుడు సారిపు త్రునికి జ్ఞాపకం 
చేశాడు: “సారిపుత్రా మీరు గత, భావి బుద్దుల గుణాలను ఆస్వాదించ కనే అటువంటి 
ప్రశంసా గీతాలలో ఓల లాడుతున్నారు.”' 


జ్ఞానోదయం అయిన బుద్దు అందరికి సంబంధించిన సన్నిబాత జ్ఞానం లేదంటూ, 
తనకు ధమ్మ వంశ క్రమం మాత్రమే తెలుసు నని గౌరవనీయ సారిపుత్రుడు చెప్పాడు. 
ధమ్మశతంశ క్రమం అంటే పరము బుద్దతత్వాన్ని చేర్చ ప్రక్రియ. అంటే, పంచ బంధకాలను - 
1) ఇంద్రియ వాంఛలను, 2) దుస్సంకల్పాన్ని, 3) సోమరితనం, జడతలను, 
4) అవిశ్రాంతతను, గాఢాలోచనను, 5) డోలాయమానస్థితిని (సంశయం) - 
అధిగమించడం ద్వారాను, గాఢహృదయ మోహాలను బలహీనం గావించడం ద్వారాను, 


159 


నాలుగు రకాల సతీలో మనస్సును స్టీరీకరించడం ద్వారాను, సప్తజ్ఞానోదయ కారకాలను 
సరైన పద్దతిలో పెంపొందించు కోవడం ద్వారాను బుద్ద తత్వాన్ని ఆర్రించే ప్రక్రియ - అదే 
ధమ్మవంశ క్రమం. 


పాటలిపుత్త (పాటలీపుత్రం) 


నాలందా నుంచి బుద్దుడు పాటలిగ్రావుం చెరు కొన్నాడు. అక్కడ, మగధ ముఖ్య 
మంత్రులు సునిధరడు, వసృకా ముఖ్యమంత్రులు, శక్తిమంతులైన వజ్ఞయనులను తిరగ 
గ్‌ "ట్టుడ్రానికి కోటను నిర్మిస్తున్నారు. ఇక్కడ బుద్దుడు ఒక ఖాళీగా ఉన్న ఇంటిలో ఉన్నాడు, 
తన అసాధారణ దృష్టితో బుద్దుడు, వేల కొలది దేవతలు అక్కడ, ఇంకా అనేక చోట్ల 
తారాడడం చూసి, పొటు లిపుత్త ముఖ్య నగరం అవుతుందని, అరియల వాస కేంద్రం, 
వ్యాపారకేంద్రం, అన్నిరకాల వస్తువుల మార్సిడ కేంద్రం అవుతుందనీ, కాని అది నిప్పు, 
నీరు, తగవుల వలన కలిగే మూడు అపాయాలకు గురవుతుందని జోస్యం చెప్పాడు. 


బుద్దుని రాక ను విన్న వముంత్రులు ఆయనను, ఆయన శిష్యులను తమ యింటికి 
భోజనానికి పిలిచారు. భోజనానంతరం బుద్దుడు వారిని ఇలా మంద లించాడు; 


““ఢ్రద్దాళువు ఎక్కడైనా నివసించ నీయండి 

అక్కడ అతడు సంఘీయులను, ఆత్మ నిగ్రహులైన మంచి 

వారిని పోషించుగాక! అతని మంచి పనులతో లభించిన 

పుణ్య ఫలాన్ని అక్కడ పరివెష్టించిన దేవతలకు అర్పించుగాక! 

సమ్మానిస్తై వారు సమ్మానిస్తారు. గౌరవిస్తే వారు గౌరవిస్తారు. తిరిగి 

తల్లి, తన పైక పుత్రునికి ఎలా ప్రసన్నంగా ఉంటుందో వారూ 

అతనికి (ప్రసన్ను లవుతారు. 

దేవతలు ప్రసన్ను లయిన వానికి అదృష్టం పడుతుంది”)! 

అతడు నగర సందర్శనం చేసి నందుకు గౌరవ సూచకంగా, అతడు నగరం విడిచి వెళ్ళిన 
(నిష్క్రమణ) ద్వారానికి * గొతమద్వారంి” అని, అతడు నదిని దాట తాడను కొన్న దోనెకు 


“గతము దొనె”” అని పెరు పెట్టారు. ఒక ప్రక్క అక్కడి వారంతా అతడు దాట టానికి 
ఎర్పాట్లు చేస్తుంటే బుద్దుడు గంగను తన మనోశక్తుల ద్వారా దాటి వెళ్ళి పోయాడు. 


160 


భవిష్యష్థితులు 


గంగ ఒడ్డునుంచి బుద్దుడు క5్‌"టిగామకు వెళ్ళాడు. అక్కడనుంచి నదిక (గ్రామానికి 
వెళ్ళాడు. అక్కడ ఇటుక రాతి మందిరంలో ఉన్నాడు. అప్పుడు ఆనందుడు బుద్దుని వద్దకు 
వచ్చి, గౌరవ ఫురస్పురంగా, ఆ గ్రామంలో చని పోయిన అనేక మంది ఉత్తర గతులు ఎలా 
ఉంటాయని ప్రశ్నించాడు. బుద్దుడు వారి భావి గతుల గురించి ఓపికగా సమాధానం చెప్పాడు: 
ఆర్య (శ్రేష్ట) శిష్యుడు తన భావిగతిని గురీంచి తనంత తానే తెలుసుకొనే విధంగా సత్య 
దర్పణాన్ని (Mir of Truth) సంపాదించడం ఎలాగో అక్కడి వారికి బోధించాడు. 
ఆర్యశిష్యుడు ఈ విధంగా తన భావిని చూస్తాడు. “జంతు లోకంలో గాని, పెత ((పేత) 
లోకం లో గాన, దుఃఖ, దుష్ట బాన స్టితులలో గాన నాకు జన్మ ఉండదు. సాతాపన్నుడను 
గనుక, నాకు పతనం లేదు. అంతిమ జ్ఞానోదయం తపుదు.'' 


ధమ్మదర్పణం (ధమ్మాదాసు 
(“హా ఆనందా, ధమ్మ దర్పణం అంటే ఏమిటి? 


“ఇక్కడ (్రేష్టుడైన శిష్యుడు, బుద్దుని యందు పూర్ణ నిశ్వాసం ఉంచుతాడు, తన 
గుణాలను ఈవిధంగా నెమరు వేసు కొంటూ; 

“నిజంగా పరమ ఉన్నతుడు (బుద్దుడు) పూర్తిగా జ్ఞానోదయం అయిన వాడు. జ్ఞానం, 
నీలం కలవాడు. సిద్రించిన వాడు. అన్ని (ప్రపంచాలను ఎరిగిన వాడు. వ్యక్తులకు బుద్ది గరపడం 
లో అసామాన్య సారధి. దేవతల మానవుల గురువు, సర్వజ్ఞాని, పవిత్రుడు. 

ఈ విధంగా ధమ్మ లక్షణాలను వుననం చేసు కొంటూ ధమ్మంలో విశ్వాసం 


ఉంచుతాడు; 


“( పరవు అధికృతుడు (బుద్దుడు) ప్రతిపాదించిన ధమ్మం, ఎవరికి వారు 
తెలుసుకోవలసిందే. అది అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అన్వషణకు ఆహ్వానం 
పలుకుతుంది. తరవాత నిర్వాణానికి దారితీస్తుంది. జ్ఞానులు ఎవరికి వారు అవగతం చేసుకో 
దగింది”'. 


(ఈవిధంగా సంఘం గుణాలను మననం చేసుకొంటూ, సంఘంలోని విశ్వాసం 
ఉంచుతాడు; 


“బుద్ద శిష్యసంఘ శీలం చాల గొప్పది. దాని నడత రుజు మార్గం. అది జ్ఞాన నంత 
మైంది. ఈనాలుగు జతలు ఎనిమిది మంది వ్యక్తులవుతారు. ఈ ఉన్నతుని శిష్య సంఘం 


161 


బహువుతు లివ్వడానికి, ఆతిధ్యం ఇవ్వ డానికి కానుకలివ్వ డానికి, పూజించ డానికి, 
బహుధా తగినది, ఇది ప్రపంచానికే గుణంలో అసమానమైంది. 

“అటు వంటి శెష్టుడైన నిషునిక అరియలు ( శ్రేష్టలు) మెచ్చుకొనే ఐధంగా, 
అఖండమైన, మచ్చలు లేని అకలంకషమైన, లోపరహితమైన, స్వేచ్చాయుతమైన, జ్ఞానుల 
మెప్పు వడసిన వాంఛా కలుషితం కాని గుళానిలం లభిస్తుంది.” 

నదిక నుంచి బుద్దుడు అలరారుతున్న వెసాలి (వైశాలి) నగరానికి వెళ్ళాడు. అక్కడ 
అందమైన వేశ్య ఆమ్రపాలికి చెందిన వనంలో ఉన్నాడు. ఆమె రాకను ఊహించిన బుద్దుడు, 
తన శిష్యులను చెదరని మనస్కులుగ అట్టిపెట్టడానికి, వారికి సతీనిం అప్రమత్తతను = 
mindfulness) బోధించి, అలాగ పర్యాలోచనతో ఉండ నలసిందని చెప్పాడు. 


అంబపాలి (ఇమపాలి 


బుద్దుడు తన మామిడి తోటకు వేం చేశాడన్న వార్త విన్న అంబపాలి, బుద్దుని వద్దకు 
వెళ్ళి అతనిని అతని శిష్యులను మరుసటి రోజు భోజనానికి రావలసిందని ఆహ్వానించింది. 
లిచ్చువి కులీనుల ఆహ్వానాన్ని కాదని, అతడు ఆమె ఆహ్వానాన్నే అంగీకరించాడు. ఎందుకంటె 
వారి ఆహ్వానం ఆలస్యంగా అందింది. బుద్దునికే భోజనం పెట్టే అవకాశాన్ని తాను 
చేజిక్కించు కోవాలనుకొని లిచ్చువి కులీనులు చాల ఎక్కువ సొమ్మును ఆమెకు ఇవ్వజూపి, 
తమకా అవకాశాన్ని ఇవ్వవలసందని అర్హించారు. కొని ఆమె గౌరవ పురస్సురంగా వారి 
అభ్యర్థనను తిరస్కరించింది. ఆమె ఆహ్వానం మెరకు అతడు ఆమె ఇంటు భోజనం చేశాడు. 
భోజనానంతరం, ఆంబపాలి, కాబోయే ల్తర్లంత, చాల ఉదారంగా తన విశాలమైన మామిడి 
తోపును బుద్దునికి, శిష్యులకు కానుకగా ఇచ్చింది.” 


అది వర్షరుతువు కావడాన, బుద్దుడు తన శిష్యులను వెసాలిలో లేదా ఆచుట్టు ప్రక్కల 
కాలం వెళ్ళ బుచ్చ నలసందని సలహా ఇచ్చాడు. బుద్దుడు మాత్రం, చనరిరి; నలభై 
తొమ్మిదోది అయిన తన ' ఆశ్రమాన్ని (76620 వెసాలి సమీపంలోని బెలువ గ్రామంలో 
గడప నిశ్చయించాడు. 


బుద్గువి అనారోగ్యం 


ఈ సంవత్సరం బుద్దుడు “తీవ్ర ఆనారోగ్యంతో బాధపడ్డాడు. తీవ్రమైన నొపులతో 
మరణాంతం బాధ పడ్డాడు.'” వజ్ర సంకల్పంతో, సతీ, పర్యాలోచనలతో, బుద్దుడు తన 
బాధను పైకి చెప్పుకోకుండా అనుభవించాడు. 


162 


తాను ఎక్కువకాలం బ్రతకనని, బుద్దునికి తెలిసి పోయింది. సంఘానికి తగు సూచనలు 
ఇవ్వకుండ, తనకు పరిచర్యలు చేస్తున్న శిష్యులకు ఏమీ చెపుకుండ చని పోవడం సరెన 


పద్దతి కాదని అతడు అనుకొన్నాడు. అందుకని తన సంకలింతో ఆనారో గ్వాన్సి ఆణచి, 
చ్‌ Yc 
లర్లంతానందాన్ని నిరతం అనుభవించాలని నిరయించు కొన్నాడు. 
a co 


బుద్దుడు కోలుకొన్న వెంటనే, గౌరవనీయ ఆనందుడు బుద్దుని డగ్గిరకు వచా, అతడు 
Ca 


కోలు 5 "న్నందుకు సంతోషాన్ని వెలి బుచ్చొడు. ఏమీ సందేశం ఇవకుండ బుద్దుడు గతెంచ 
డన్న ఆలోచన తనకు సంతృప్తి నిచ్చిందని చెప్పాడు. 


బుద్దుడు చిరస్మరణీయమైన, అర్ధవంతమైన సమాధానం ఇచ్చాడు. ఆ సమా 


0 


ధాన 
బుద్దుని అనన్య దృక్పధం ఏమిటో, ధమ్మం ఏమిటో, సంఘం ఏమిచో స్పష్టంగా తెలియ 
జెప్పింది. 


బుద్భుది సమాశ్వాసనం 


“హీ ఆనందా, సంఘం నా నుంచి ఏమి ఆశిస్తున్నది? నేను ధమ్మాన్ని బోధించడంలో 
గూఢ బోధ (65016110) అని, సాధారణ బోధ (ల౦t6గ0) అని తేడా చూపించ లేదూ. 
సత్యాల విషయంలో తధాగతునికి, ఒక గురువుకులా, మూసిన పిడికిలి ఏదీ లేదు. (ఏమీ 
దాచుకో కుండా చెప్పాడని అర్ధం. గురువులు సాధారణంగా అంతా చెప్పరు) . ఎవరైన అనుకో 
వచ్చు: నేను భిముసంఘానికి నాయకుడనని, సంఘం నామీద ఆధారపడి ఉందని. అతడు 
(నేవు) మూత్రమే సంఘానికి సంబంధించిన ఏ విషయం మీద నైనా నిర్ణయాలు చేయ 
వలసి ఉందని. 


““ఆనందా తధాగతుడు అలా అనుకోవడం లేదు. భిక్కు సంఘాన్ని నడప వలసింది 
అతడు కాదు. సంఘం అతని మీద ఆధార పడి లేదు. అలాం టప్పుడు, సంఘానికి 
సంబంధించిన ఏవిషయం మీద నైన అతడు ఎందుకు ఆదెశా లివ్వాలి? 


1“ ఆనందా, నేనూ వృద్దుడ నయ్యాను, శిధిల మయ్యాను. అంత్యం సమీపించింది. 
ఇప్పుడు నాకు ఎనభై ఏళ్ళు వచ్చాయి. అరిగి పోయిన బండికి తాళ్ళు కట్టి నడిపి నట్లు, 
తధాగతుని శరీరం గూడ అతుకులతో నడుస్తోంది. ఆనందా, ఎప్పుడైతే తధాగతుడు (కొన్ని 
అనుభూతులను పెరికి వేయడం ద్యారా, వస్తువులను పట్టించుకోవడం ద్వారా) సంకేత 
రహిత మానసిక ఏకాగ్రతలోకి లంఘిసాడో, అప్పుడు మాత్రమే తధాగతుని దేహం 
ఆరోగ్యంగా ఉంటుంది. 


163 


““అందువల్ల ఓ ఆనందా, మీకు మీరే ద్వీపాలు కండి. మీకు మీరే శరణు. బయటి 


వారిని శరణు వేడ వద్దు. ధమ్మాన్ని మి ద్వీపంగా స్వెికరించండి. దానినే ఆశ్రయించండి, 
బాహ్యాశ్రయం వలదు. 


“ఆనంద్కా ఒక్‌ ఫక్కు తనకు తానే ఒక ద్వీపంగా, ఒక ఆశ్రయంగా, బాహ్యాశ్రయం 
లేకుండ, ధమ్మమే ఆశ్రయంగా ఎలా జీవిస్తాడు? 


“ఇక్కడ, ఓ ఆనందా, ఒక భిక్కు అవిశ్రాంతంగా, పర్యాలోచనతో, జాగరూకతతో, 
ఈ ప్రపంచం మీద లోభ బుద్ది విడనాడి, అవిరళంగా శరీర వేదన, చేతన, ధమ్మాలకు 
సంబంధిచిన సతీని పెంపొందించు కొంటూ జీవిస్తాడు.* 


“ఎవరైతే నామర ణానంతరం తనకు తానే ఒక ద్వీపంగా, తనకు తానే ఆశ్రయమై, 
బాహ్యాశ్రయాన్ని కోరక, ధమ్మమే ఒక ద్వీపంగా, ధమ్మమే ఒక శరణ్యంగా, బాహ్యశరణ్యం 
లేకుండ, ఇప్తుడుగాని, తరవాతగాని జీవితం గడుపుతారో, ఆ భిక్కులు *వినయం' మీద 
ఏకాగ్ర చిత్తులైన వారిలో కెల్ల అగ్ర గాములుగా ఉంటారు.” 


ఇక్కడ బుద్దుడు, వ్యక్తి అమలినుడై, ఈతి బాధ నుంచి విముక్తి పొందే విషయంలో, 
వ్యక్తి ప్రయత్నానికి విశేష ప్రాధాన్యం ఇచ్చాడు. ఇతరులను ప్రార్టించడం వలన కాని, వారిమీద 
ఆధార పడడం వల్త గాని ప్రయోజనం ఏమీ లేదు. ఇతరులను ఆశ్రయించ వద్దని బుద్దుడు 
ఒక ప్రక్క బహిరంగంగా చెబుతుంటే, బౌద్దులు ఎందుకు బుద్దుని, ధమ్మాన్ని, సంఘాన్ని 
శరణు వేడాలి? అని ఎవరైనా (ప్రశ్నించవచ్చు. త్రిరత్నాలను (బుద్ద, ధమ్మ, సంఘ) శరణు 
వేడడంలో, బౌద్దులు బుద్దుని విముక్తి మార్గం చూపే ఉపదేశకునిగా, ధమ్మాన్ని సాధనంగా, 
జీవితాన్ని జీవించవలసిన విధానానికి సంఘాన్ని ఉదాహరణగా స్వీకరిస్తారు. కేవలం వాటిని 
ఆశ్రయించి నంత మాత్రానే విముక్తి సాధ్యమని వారనుకోరు. 


వృద్ద్యాప్యమూ, బలహీనతలు పైకొన్నా, బుద్దుడు తనకు లభించిన అవకాశాన్నెల్లా, 
అనేక విధాల భిక్కుల ఉపదేశానికి వినియోగించు కోవడం మాత్రమే కాక, వ్యక్తి గత 
ఆహ్వానాలు లేనప్పు డెల్టా స్వయంగా తానే భిక్షకు వెళ్ళే వాడు. ఒక రోజు మామూలుగా 
వెసాలికి భిక్షకు వెళ్ళాడు. భోజ నానంతరం, ఆనందుడు వెంటరాగా, చాపాల చెతియకు 
వెళ్ళాడు. వెసాలి, ఇంక నగరంలోని దేవాలయాలు కలిగించిన హర్షాతిరేకాన్ని గురించి 
మాటాడుతూ ఆనందుని ఉద్దెశించి ఇలా చెప్పాడు : 


(“ఎవరైతే నాలుగు ప్రాధమిక విజయ సోపానాలను (చతుస్సిద్ది పాదల= ఇద్దిపాద్యీను 
ఆలవరుచు కొని, వృద్దిచేసి ప్రావణ్యం సంపాదించి, వాటిని భూమిక చేసుకొని, అభ్యాసం 


164 


చేసి, తమవిగా చేసు కొంటారో, వారు కావాలనుకొంటే ఒక కల్లో (వంద సంవత్సరాల) 
కాలం లేదా ఇంకొంచెం ఎక్కువ కాలం ( కల్ఫావశేషం) జీవించ- గలరు. ఓ ఆనందా. 
తధాగతుడు వాటిని అలవరుచు కొన్నాడు, అభ్యసించాడు, వాటి మిద పట్టు సాధించాడు. 
వాటిని వృద్ది చేశాడు, భూమికగా చేసు కొన్నాడు. అతడే కనుక కావలను కొంటే అతడు 
ఒక కల్పకాలంగాని, అంత కంటె కొంచెం ఎక్కువ కాలంగాని జీవించ గలడు.” 


బుద్దుడు అంతస్పష్టంగా సూచించి నప్పుటికి, గౌరవనీయ ఆనందుడు దానిని సరిగా 
అవగాహన చేసుకో లేక పోయాడు. “అందుకే బుద్దుని, అనేకమంది మంచి కోసం, 
ప్రయోజనం కోసం, సుఖ సంతోషాల కోసం, ప్రపంచం మీది అనుకంపతో, దేవతల, 
మానవుల లాభం, వేమం, సుఖం కోసం, నూరేళ్ళు అంతకంటె కొంచెం ఎక్కువ కాలం 
జీవించ వలసిందని కోర లేక పోయాడని”? గ్రంధం చెబుతున్నది. 


ఆ సమయంలో గౌరవనీయ ఆనందుని మనస్సు మారుని ప్రభావానికి లోనై ఉందని 
సుత్తం "పేర్కొంటున్నది. 


బుద్దుడు తన మరణాన్ని ప్రకటించాడు 


అన్ని రకాల జీవిత బాధలనుంచి విముక్తిగావించే ఒక అద్వితీయ మార్గాన్ని ఉపదెశిం 
చేందుకు, సత్యాన్వేషకులకు వస్తువుల యధారూపాన్ని బోధించేందుకు, బుద్దుడు భూమి 
మీద అవతరించాడు. ఈ సుదీర్ణ ధర్మసేవా కార్య క్రమంలో తనకు, తన.అనుచరులకు తృప్తి 
కలిగే విధంగా పని చేశాడు. ఎనభైయ్యో యేట తాను వచ్చిన పని పూర్తి అయిందని అతడు 
భావించాడు. తన అనుచరులకు, ఉపాసకులకు, ఉపాసకులు కాని వారికి - అవసరమైన 
ఉపదేశం చేశాడు. వారు అతని ఉపదేశాన్ని బాగా జ్మీరించు కొనడమే కాక, ఇతరులకు దానిని 
ఉపదేశించే స్థితికి ఎదిగారు. ఆ కారణాన, తన మిగిలిన జీవితాన్ని అషర్ల తానందాన్ని 
అనుభవిస్తూ, తన సంకల్ప బలంతో, తన అదుపులో ఉంచుకో దలచుకో లేదు. చాషోల 
చెతియ (చైత్యం)లో ఉండగా బుద్దుడు, గౌరవనీయ ఆనందునికి, తాను మూడు నెలలలో 
మరణిస్తానని ప్రకటించాడు. 


అందరి మంచి, సుఖసంతోషాల కోసం, ఒక కల్పం (నూరు సంవత్సరాల) పాటైన 
జీవించమని బుద్దుని గౌరవనీయ ఆనందుడు వేడు కొన్నాడు. 


“చాలు ఆనందా, తధాగతుని వేడు కొన వద్దు. అటువంటి అభ్వర్దనకు సమయం మించి 
పోయింది”, 


165 


అప్పుడు బుద్దుడు ఆనందునికి జీవితక్షణిక స్వభావాన్ని గురించి చెప్పి, మహావనంలోని 
గోపురశాలకు వెళ్ళి, వెసాలి చుట్టు ప్రక్కలున్న భిక్కులందరిని పిలవ నంప వలసిందిగా 
అతనిని కోరాడు. 


అలా సమావేశమైన భిక్కులకు బుద్దుడు ఇలా సందేశించాడు: 


“ఈ పవిత్ర జీవితం దీర్హకాలం కొన సాగడానికి, ప్రపంచం మీది కరుణతో అందరి 
ప్రయోజనం కోసం, దేవతల, మానవుల శనం కోసం, అది శాశ్వతంగా కొన సాగ డానికి, 
నేను బోధించిన సత్యా లన్నింటిని అధ్యయనం చేయండి, అభ్యసించండి, అలవరుచు కోండి 
వాటిని అభివృద్దిపరచండ. 


“ఆ సత్యాలు ఏమిటి? అవి : 

సతీ యొక్క నొలుగు భూమికలు 

నాలుగు రకాల సమ్యక్రయత్నం 

నాలుగు సిద్ది (ఇ000గ౧౧౧|5[౧౧6౧) సాధనాలు 

ఐదు (శక్తు) (206165) 

ఐదు బలాలు (powers) 

జ్ఞానోదయంలోని ఎనిమిది కారకాలు, ఇంక 

ఆర్య అష్టాంగ మార్గం” 1 

ఆ తరవాత అతడు తన అంతిమ సందేశాన్ని ఇలా ఇచ్చి, బహిరంగంగా సంఘానికి తన 
మరణ సమయాన్ని ప్రకటంచాడు: 


““చూడండి భిక్కులారా, మీకు చెబుతున్నాను: **ప్రత్యయాత్శ్మక (conditioned) 
వస్తువులన్నీ షణ భంగురాలు. శ్రద్దతో కష్ట పడి పని చేయండి అనతి కాలంలోనే తధాగతుడు 
గతి స్తున్నాడు. ఇప్పుటి నుంచి మూడు నెలలకు తధాగతుడు గతిస్తాడు. 


“నాకు వయస్సు పండింది. నా జీవితం (హ్రస్వం. మిమ్మల్ని వదిలి నేను వెళ్తున్నాను. 
హే భిక్కులారా, శ్రమించండి. అప్రమత్తులు (సతీ)గా, గుణశీలురుగా ఉండండి. మీమీ 
మనస్సులను నిరుష్ట నిర్దిష్ట ఆలోచనలతో సంరక్షించుకోండి. ఈ నిర్వహణంలో ఎవరైతే 
అప్రమత్తంగా ఉంటారో వారు ఈ జీవన పర్యాటకం నుంచి బయట పడ వచ్చు. అలా 
దుఃఖాన్ని అంతమొందించ వచ్చు ష్‌ 


చివరిగా ఒక మాటు వెసాలి వైపు దృష్టి సారించి, గౌరవనీయ ఆనందునితో భందగాను 
వెళ్ళి, భిక్కులను ఉద్దెశించి ఇలా చెప్పాడు: 


166 


(4 నీల్రి, ఏకాగ్రత, జ్ఞానం, విముక్తి సర్వోన్నతాలు. 

వీటన్నింటిని ప్రఖ్యాత గొతముడు యధార్హం చేసు కొన్నాడు. 

వాటి అర్జాన్ని ఆకళింపు చేసు కొనే, శిష్యులకు బుద్దుడు ధమ్మాన్ని ఉపదేశించాడు. 

దర్శనంతో గురువు దుఃఖానికి అంతం పలికి, అన్ని రాగాలను ఆర్వివేశాడు. 
నాలుగు మహోపదేశాలు 


అక్కడ నుంచి, గ్రామం నుంచి గ్రామానికి వెళుతూ, భోగంగర చేరు కొన్నాడు. అక్కడ 
నాలుగు మహోపదేశాలను చేశాడు. వీటి ద్వారా బుద్దుని మాటలను స్పష్టం చేయ వచ్చు. 
పరీక్షించ వచ్చు. 


1. ఒక భిక్కు ఇలా అనవచ్చు - “బుద్దుడే స్వయంగా చెప్పగా నేను విన్నాను: “ఇది 
ధమ్మం, ఇది వినయం (discipline), ఇది ఆచార్యుని భోధ.” అతడి మాటలను మనం 
అంగీకరించనూ రాదు, తిరస్కరించనూ రాదు. అటువంటి మాటలను అంగీకరించ 
కుండా, తిరస్కరించ కుండ, వాటిల్లోని ప్రతి మాటను, (ప్రతి అక్షరాన్ని పూర్తిగా 
అధ్యయనం చెయ్యాలి. వాటిని సుత్తలతోను, వినయతోను సరి జూడాలి. ఆరకంగా 
చూసినప్పుడు అవి సుత్తతోను, వినయతోను ఏకీభవించ నట్టైతే, అప్పుడు నీవు ఈ దిగువ 
నిర్ణయానికి (నినిగమనానికి) రావచ్చు: “తప్పకుండ ఇది బుద్దుడు చెప్పిన మాటకాదు. 
భిక్కుదానిని తప్పుగా అర్ధం చేసుకొన్నాడు.” 

““ అందువల్ల నీవుదానిని తిరస్కరించాలి. 


“నీవు అలా సరి జూసి నప్పుడు ఆ పలుకులు సుత్తతోను, వినయతోను ఏకీభవించి 
నట్లయితే నీవు ఈ దిగువ నిర్ణయానికి రావచ్చు: “తప్పక ఇది బుద్దుడు చెప్పిన మాటే. 
భిక్కు దానిని సరిగానే అర్థం చేసు కన్నాడు.” 


“దీనిని మనం (ప్రధమ వముహోపదేశంగా పరిగణిద్దాం. 


2. మళ్ళీ భిక్కు ఇలా చెప్పవచ్చు - ఆ ఆరామంలో అర్హులైన స్టవిరులతో పాటు సంఘం 
ఉంటున్నది. ఆ సంఘం నోటి నుంచి నేను ఇలా విన్నాను: “ఇది ధమ్మం ఇది వినయం, ఇది 
ఆచార్యుని బోధ.” అతడు చెప్పిన దానిని మనం అంగీకరించనూరాదు, తిరస్కరించనూ 
రాదు" అంగీకరించ కుండ, తిరస్కరించ కుండ, (ప్రతి మాటను, ప్రతి అకరాన్ని సుత్తతోను, 
వినయ నియమాలతోను సరిపోల్సి చూడాలి. అలా పోల్చినప్పుడు అవి సుత్తతోను, వినయ 
నియమాలతో సమరసంలో లేక పోయి నట్లయితే, నీవు ఈ దిగువ నిర్ణయానికి రావచ్చు: 
““తప్పు కుండ ఇది బుద్దుడు చెప్పింది కాదు. రినిసోధిమువు తప్పుగా అర్హం చేసు కిన్నాడు.”” 


167 


అందువల్ల నీవు దానిని తిరస్కరించాలి. 

అవి అలా పోల్సి చూసి నప్పుడు సరిపోతే నీవు ఈ దిగువ నిర్ణయానికి రావచ్చు: 
“తప్పకుండా ఇది ఆ బుద్దుడు చెప్పిన మాటే. సందేహం లేదు. భిక్కు దానిని సరిగానే 
అర్ధం చేసు కొన్నాడు.” 

దీనిని రెండో మహోపదేశంగా పరి గణించ వచ్చు. 

3. మళ్ళీ భిక్కు ఇలా అనవచ్చు - “ఆ ఆరామంలో మంచి పండితులైన వారు, 
ధమ్మాన్ని, వినయాన్ని, మాతృకలనుీ (మాతికా) బాగా జ్లీర్ణించు కొన్న పండితులైన 
స్టవిరులు, భిక్కులు ఉన్నారు. ఆ స్టవిరుల నోటనుంచి నేను ఇలా విన్నాను: “ఇది ధమ్మం, 
ఇది వినయం, ఇది బుద్దుని బోధి.”” అతని మాటలను అంగీకరించ కుండ, నిరాకరించ 
కుండ, వాటిలోని ప్రతిమాటను, అక్షరాన్ని బాగా అధ్యయనం చేసి సుత్తలతో పోల్చి, 
వినయ నియువూలతో సరి చూడాలి. అలా సరిచూసి నపుడు, సుత్తలతోను, 
వినయంతోను, అవి ఏకీభవించ నట్తయితే, అప్పుడు నీవు ఈ దిగువ నిర్ణయానికి రావచ్చు: 
“తప్పుకుండా ఇది బుద్దుని మాటకాదు. భిక్కు దినిని తప్పుగా అర్ధం చేసుకొన్నాడు. ”” 


అందుకని నీవు దానిని నిరాకరించాలి. 


అలా పోల్చి సరిచూసినప్పుడు, అవి సుత్తలతో, వినయంతో ఏకీభవించినట్లయితే, 
అప్పుడు నీవు ఈ దిగువ నిర్ణయానికి రావచ్చు: **తప్పుక ఇది బుద్దుని మాటే. భిక్కు 
దీనిని సరిగానే గ్రహించాడు?! 


దినిని మూడో మహోపదేశంగా పరిగణించవచ్చు. 


4. మళ్ళీ భిక్కు ఇలా అనవచ్చు ఆ “అక్కడ ఆరామంలో, పండితుడు, బోధల్లో 
నిష్ణాతుడు, ధమ్మ, వినయ, మాతృకలలో మునకలు వేసిన వాడు అయిన స్టవిర భిక్కు 
ఉన్నాడు. ఆయన నోటినుంచి నేను ఇలా విన్నాను : “ఇది ధమ్మం, ఇది వినయం, ఇది 
బుద్ద బోధ.” అతని మాటలను తిరస్కరించనూ రాదు, ఆమోదించనూ రాదు. వాటిని 
అతరష్షరమూ పూర్తిగా ముణ్ణంగా అధ్యయనం చేసి, సుత్తలతోను, వినయ నియమాలతోను 
పోల్చి నిగ్గు తేల్చాలి. అలా పోల్చినప్పుడు, అవి వాటితో పాసగ నట్టైతే అప్పుడు నీవు ఈ 
న్నర్ధయా నికీ రావచ్చు. “తప్పకుండ ఇది బుద్దుని వాక్కుకాదు. భిక్కు దానిని సరిగా అర్దం 
చేసుకోలేదు?” , 


అందుకని నీవు దానిని తిరస్కరించాల్సి ఉంటుంది. 


శేరి 


“అలా సరిపోల్చి చూసినప్పుడు, అవి సరి పోతే, నీవు ఈ దిగువ న్గిర్గయానికి రావచ్చు”: 
“తప్పకుండా ఇది ధమ్మమే, ఇది వినయమే, ఇది బుద్దుని బోధే.?' 


దీనిని నాలుగో మహోపదేశంగా పరిగణించ వచ్చు. 
భిక్కులారా ఇవి నాలుగు మహోపదేశాలు?” , 


బుద్భుని ఆఖరి భోజనం 


అటువంటి మహోపదేశాలతో శిష్యులకు జ్ఞానోదయం కలిగించిన బుద్దుడు, పావాకు 
బయలు దేరి వెళ్ళాడు. అక్కడ చుంద డనే లోహ కారుడు (కమ్మరి) బుద్దునికి, అతని 
శిష్యులకు ఆతిధ్య మిచ్చి, వుర్యాదలు చేశాడు. వుహోత్సాహంతో చుందడు వుహా 
రుచికరమైన *“సూకర మద్దవి'' మనే ప్రత్యక వంటకాన్ని తయారు చేయించాడు. బుద్దుని 
సలహా మీద, అతడు దానిని బుద్దునికి మా త్రమే వడ్డించి, మిగిలిన దానిని భూమిలో పాతి 
పెట్టాడు. 

& భోజనం చేసి నాక, బుద్దునికి జిగట విరోచనాలు పట్టు క్‌"న్నాయి. చాల బాధ 
పడ్డాడు. వాటిని (ప్రశాంతంగా, పైకి చెప్పుకోకుండ భరించాడు. 


పెద్ద జబ్బుతో, చాల బలహీనంగా ఉండి కూడ బుద్దుడు కుసినారోకు నడిచి పోవాలని 
నిర్ణయించు కొన్నాడు. కుసినార అతని అంతివు విశ్రాంతి స్టలం. పావా నుంచి ఆరుమైళ్ళ 
దూరంలో ఉంది. ఈ (ప్రయాణం మొత్తం మీద బుద్దుడు, శరీర బలహీనత, జబ్బు 
కారణంగా, ఇరవై ఐదు చోట్ల ఆగుతూ పోవలసి వచ్చిందని చెబుతారు. 

మార్గమధ్యంలో ఒకచెట్టు మొదట్లో కుర్చొని తాను దప్పిగొని ఉన్న కారణాన, 
గౌరవనీయ ఆనందుని నీరు తే వలసిందని కోరాడు. అతికష్టం మీద, గౌరవనీయ ఆనందుడు 
ఒక సెలయేటి నుంచి మంచినీటిని తెచ్చాడు. అంతకు ముందు ఆ సెలయేటి గుండ ఐదు 
వందల బళ్ళు వెళ్ళిన కారణంగా దాని నీరంతా బురదనిరైంది. 

ఆ సమయంలో వుక్కున అనే వ్యక్తి బుద్దుని వద్దకు వచ్చి, బుద్దుని ప్రశాంతతను మెచ్చు 
కన్నాడు. అతని సంటోభం లేకుండటం పై ఉపన్యాసం విని రెండు బంగారు వస్రాలను 
బహారాకరించాడు. 

బుద్దుని సూచన మేరకు ఒక దానితో బుద్దుని, మరోదానితో గౌరవనీయ ఆనందుని 
కప్పాడు. 


గౌరవనీయ ఆనందుడు ఆరెండు వాలను బుద్దుని మీద ఉంచి నప్పుడు, బుద్దుని 
చర్మం కాంతితో మెరవడం చూసి ఆశ్చర్య పోయాడు. అప్పుడిలా లన్నాడు: *““హేదేవా, 


169 


అది ఎంత ఆశ్చర్యకరం, ఎంత అద్భుతం - ఉన్నతుల చర్మం అంత స్పష్టంగా, అత్యంత 
తేజోనుయంగా ఉండడం. ఎందుకంటె, బాగా మెరుగు పెట్టిన బంగారు వస్త్రాలు, బుద్దుని 
శరీరం మీద ఉంచడానికి సిద్దం చేస్తుండగానే ఆ బంగారం వెలా తెలా పోయింది.”? 


అంతట బుద్దుడు చెప్పాడు: “రెండు సందర్భాలలో తధాగతుని శరీరం స్పష్టంగా, 
అత్యంత తేడోవుయంగా కనిపిస్తుంది. ఆరెండు సందర్భాలు ఏవంటే, తధాగతుడు 
బుద్దత్వాన్ని పొందిన రాత్రి, తధాగతుడు గతించే రాత్రి.” 


కుసినార సమీపంలో రెండు సాల వృయైల మధ్య మల్టులకు చెందిన సాలతోపులో రాత్రి 
మూడో జాములో మరణిస్తానని అప్పుడు బుద్దుడు ప్రకటించాడు. 


చుందవి (ప్రశంసనీయ భోజనం 


అతడు తన చివరి స్నానం కకుద్ద నదిలో చేశాడు. ఆ తరవాత కొంచెం సేపు విశ్రాంతి 
తీసు కొని ఈ విధంగా చెప్పాడు: ““తధాగతుడు చివరిగ నీవు పెట్టిన భోజనం తిని 
మరణించాడు. “అది నీకు, చుంద, దుఃఖ భాజకం, అదినీకు నష్టం”, అన ఎవరైనా 
చుందునితో చెప్పి, లోహ కారుడైన అతనికి, ఆనందా, పశ్చాతాపం కలిగించ వచ్చు. అది 
నీకు మంచిది, నీకు శ్రేయస్సు, చివరిగ తధాగతుడు నీవు పెట్టిన అన్నం తిని గతించాడు,”' 
అని చెప్పీ లోహకారుడు చుందనికి అటువంటి పరితాపం కలగకుండ నివారించాలి. 


“స్వయంగా, ఆ తధాగతుని నోటి నుంచే విన్నాను చుందా . ఆయన తనకు పెట్టిన 
రెండు భోజనాలు సవముఫలం, సమలాభం గలెగినట్ణవి. ఆంండు భోజనాలు ఏవంటే, 
ఒకటి తధాగతుడు ఏ భోజనాన్ని తిన్నప్పుడు ఆయనకు ప్రజ్ఞ (1౧5౧0 కలిగిందో అది, 
రెండోది తధాగతుడు ఏ భోజనాన్ని తిన్నప్పుడు ఏమీ మిగలకుండ నిశ్శేషంగా ఉచ్చేదం 
(cssation) జరుగుతుందో అది, ఈ రెండు భోజనాలు సమఫల, సమలాభం కలి గినట్లవి. 
ఏ భోజనం కంటె గూడ ఎక్కున లాభాన్ని ఎక్కువ ఫలాన్ని ఇచ్చేవి. లోహకారుడు చుంద 
చేసిన కర్మ, జీవిత కాలాన్ని పెంచుతుంది. కీర్తికి దారి తీస్తుంది. స్వరానికి గొని, పోతుంది. 


ఉత్క్భష్టుని చేస్తుంది”. ఈ విధంగా ఆనందా, లోహకారుడు చుందనిలో కలిగే పశ్చాత్తాపాన్ని 
పరిహరించాలి.”' 


చివరి భోజనాన్ని ఉదారంగా ఇచ్చిన దాతపై అనుకంపతో ఈ ఓదార్పు 'నూటలను 
చెబుతూ మల్టుల సాల తోపుకు వెళ్ళాడు. అప్పుడు ఆనందునితో, అక్కడ జంటు సాల 
వృషాల మధ్య తల ఉత్తర దిక్కుగా ఉండేట్టు పడకను తయారు చేయ మన్నాడు. బుద్దుడు 
దాని మీద కుడివైపుకు తిరిగి, కాలి పై కాలు వేసుకొని, సతీతో ఆత్మ సంయమనంతో 
పడు క్‌ "న్నాడు. 


170 


బుద్భుది గౌరవించిన తీరు 


బుతువు కాని రుతువులో సాల వృష్షాలు పుష్పించడం, ఇంకా బాహ్య పవిత్ర ప్రదర్శనలను 
చూసి బుద్దుడు తన శిష్యులకు ఇలా సందేశ మిచ్చాడు: ““ఆనందా, ఈ విధంగా కాదు 
తధాగతుని గౌరవించ వలసింది, పూజించ వలసింది, సమ్మానించ వలసింది, పురస్కరించ 
వలసింది, సంభానించ వలసింది, ఉపాసించనలసింది. ఏ భిక్కు లేదా భిక్కుని, ఉపాసక 
లేదా ఉపాసిక ధమ్మం ప్రకారం నడుస్తారో, విధిప్రకారం పనులు చేస్తారో, ఉచిత మార్గాన 
గమిసారో, వారు తధాగతుని పూజించేది, గౌరవించేది, సత్కరించేది, సమ్మానించేది, 
ఉపాసించేది, అత్యంత శ్రద్దాసక్తులతో; అందుకని ఆనందా, “మనం ధర్మ బద్దంగా, విధి 
విహితులుగా, న్యాయ మార్గాన జీవింతుము గాకి, అని చెప్పుక "ంటూ అభ్యాసం 
చేయండి, 


ఒకప్పుడు బుద్దునికి పరిచర్యలు చేసిన గౌరవనీయ ఉనవాన ఇప్పుడు బుద్దుని ముందు 
వీవన విసరుతూ నిలబడి ఉన్నాడు. బుద్దుడు అతనిని ఒక ప్రక్కగా నిలబడ మన్నాడు. 


బుద్దునికి అతడు అంతగా సేవ చేస్తుంటే, ఎందుకు అతనిని ప్రక్కకు తొలగ మన్నాడో 
గౌరవనీయ ఆనందుడు తెలుసుకో గోరాడు. 


బుద్దుడు సమాధానం చెప్పాడు: “దేవతలు పెద్ద సంఖ్యలో తధాగతుని చూడ వచ్చారు. 
వారికి ఇతడు అడ్డం నిలబడడంతో వారు అసంతృప్తు లయ్యారు”. 
నాలుగు పవ్నితస్థలాలు 


తనతో సంబంధం ఉండడం వల్ల పవిత్రాలైన నాలుగు చోటుల గురించి బుద్దుడు చెప్పాడు. 
వాటిని గౌరవంతోను, ఆదరంతోను విశ్వాసులైన అనుయాయులు దర్శించాలి. 


1. బుద్దుని జన్మస్టలం (భారత సరిహద్దులలో నేపాలులో ఉన్న లుంబిని) 
2. బుద్దునికి జ్ఞానోదయమైనస్టలం (బుద్రగయా, గయాస్టేషన్‌ నుంచి ఎనిమిది మైళ్ళు) 
3. బుద్దుడు స్థాపించిన అసమాన సత్యచక్రం ఉన్నచోటు (సారనాథ్‌) 
4. బుద్దుడు పరినిర్వాణం పొందిన స్టలం (కుసినారా-నేటి కాసియా - గోరఖ్‌పూర్‌ 
స్టేషన్‌ నుంచి సుమారు 32 మైళ్ళు) 
“(ఎవరైతే తమ తీర్రయా త్రలలో విశ్వాసహృదయంతో మరణిస్తారో వారు వారి శరీరం 
నాశం తరువాత, స్వర్గ ధామంలో పునర్హన్మిస్తారు,'” అని బుద్దుడు చెప్పాడు. 


171 


సుభద్దువి పరివర్తన 


అ సమయంలో నుభద్దుడ నే పర్యాటక సన్యాసి కుసీనారలోనే ఉంటున్నాడు. రాత్రి 
చివరి రూములో సన్యాసి గొతముడు పరినిర్వాణం చెందుతున్నాడనే వార్త అతడు విన్నాడు. 
అతడు తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఈ ప్రపంచంలో పూర్తిగా జ్ఞానోదయమైన 
అర్దతులు వాస్తవానికి చాల చాల అరుదుగా గాని జన్మించరని పెద్ద పెద్ద గురువులు, వారి 
గురువులు, పర్యాటక సన్యాసులు ఎందరో చెప్పగా విన్నాను. ఈ రాత్రి అంతిమ యామంలో 
సన్యాసి గితముడు పరినర్వాణం చెంద బోతున్నాడు. నా కొక సందేహం ఉంది. ఆ 
సందేహాన్ని పార దోలే సిద్దాంతాన్ని బోధించగల సామర్ధ్యం ఒక్క సన్యాసి గొతమునికే ఉందని 


నౌ విశ్వాసం. 1) 


అపుడు మల్జుల ఉపవతన సాల తోపుకు పర్యాటక సన్యాసీ సుభద్దుడు వెళ్ళి, అక్కడే 
ఉన్న గౌరవనీయ ఆనందునితో ఇలా అన్నాడు : ఈ ప్రపంచంలో పూర్తిగా జ్ఞానోదయమైన 
వారు వాస్తవానికి చాల అరుదుగా గాని జన్మించరని పెద్ద పెద్ద గురవులు, వారి గురువులు, 
పర్యాటక సన్యాసులు చెప్పుగా విన్నాను. ఈ రాత్రి చివరియామంలో సన్యాసి గొతముడు 
పరినిర్వాణం చెందబోతున్నాడు. నాకో సందేహ వచ్చింది. నాకు సన్యాసి గొతముని మీద 
పూర్తి విశ్వాసం ఉంది. అతనికే నా సందేహ తీర్చ సామర్హ గం ఉంది. హే ఆనందా! నేను 
వారిని ఒక షణం దర్శించ వచ్చా? 


“చాలు సుభద్దా, చాలు. ఆయన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టవద్దు. ఆ మహామహుడు 
ఇప్పుడు చాల అలసి పోయి ఉన్నారు," అని ఆనందుడు అన్నాడు. 


ఒకటికి రెండు సారు సుభద్దుడు తన అభ్యర్దనను విన్నవించు కొన్నాడు. రెండోసారి, 
మూడో సారి గూడ ఆనందుడు అదే సమాధానం చెప్పాడు. 


బుద్దుడు ఏరిద్దరి మధ్య జరిగిన సంభాషణను విన్నాడు. విని ఆనందుని ఉద్రేశించి ఇలా, 
అన్నాడు; 

““ ఆనందా, అతనిని నిరోధించ వద్దు. సుభద్దుని, ఓ ఆనందా, ఈ సిద్ది పొందిన వానిని 
దర్శించని. సుభద్దుడు నన్ను ఏది అడిగినా, అతడు జ్ఞాన దాహంతోనే అడుగుతాడు గాని, 


నన్ను ఇబ్బందికి గురి చేయ డానికి కాదు. నేను అతనికి ఏ సమాధానం చెప్పేనా అతడు 
దానిని వెంటనే అర్ధం చేసు కొంటాడు.” 


అంతట ఆనందుడు సుభద్దుని బుద్దునికి పరిచయం చేశాడు. సుభద్దుడు స్ట్రేహ పిచ్చల 
అభివాదాలు బుద్దునికి తెలిపి, ఒక ప్రక్కగా కూర్చొని ఇలా అన్నాడు: “గొతమా, అనేక 


172 


సంఘాల, పరిషత్తుల, గణాల, వుతశాఖల, వుతాల ప్రఖ్యాతి చెందిన నాయకులు, 
గురువులు, ఆచార్యులు, సన్యాసులు, జన బాహుళ్యంలో మంచి వారుగా ఉన్నతులుగా 
పేరు పొందిన వీరంతా = ఉదాహరణకు, పూరణ కళ్ళపుడు, మఖ్యలి గోశాలుడు, అజిత 
కేశకంబలుడు, పకుధ కచ్చాయనుడు, సంజయ బేలపు[త్రుడు, నిర్ణంధనాధ పుత్రుడు"? - 
వీరంతా, హరు చెప్పు కొన్నట్టుగా, సత్యాన్ని పూర్తిగా అర్దం చేసుకొన్నారా లేదా? లేక వారిలో 
కొంత మరిది అర్థర చేసు కొని, మిగతా వారు అర్ధం చేసుకో లేదా?” 


“అదలా ఉండనీండి సుభద్దా! వారు పూర్తిగా అర్హం చేసుకొన్నరా లేదా అనే దానితో 
మీరు సత మతం కాకండి. నేను మీకు ధమ్మాన్ని బోధిస్తాను. జాగ్రతగా విని, మనస్సులో 
నిలుపు కోండి. నేను చెబుతాను. 


“అలాగే కానివ్వండి దేవా”, అన్నాడు సుభద్దుడు. 
బుద్దుడు ఇలా చెప్పాడు: 

“ఎక్కడైతే ఆర్య అజ్ఞాంగ మార్గం ఉండదో అక్కడ ప్రథవు సమణుడు'* గాని, రెండో 
సమణుడుో గాని మూడో సమణుడు గాని, నాలుగో సమణుడుో గాని ఉండడు. 
ఎక్కడైతే ఆర్వ అష్థాంగ మార్గం ఉంటుందో అక్కడ మొదటే సమబణుడు, రెండో సనుణుడు, 
మూడో సమణుడు, నాలుగో సమణుడు ఉంటారు. ఇక్కడ, ఓ సుభద్దా, ఆర్య అష్టాంగ 
మార్గం ఉంది. 


(“నిజంగా ఇక్కడ మీకు మొదటి సమణుడు, రెండో సమణుడు, మూడో సమణుడు, 
నాలుగో సమణుడు కనిపిస్తారు. ఓ సుభద్దా, శిష్యులు సరిగా ప్రవర్తిస్తే, జీవిస్తే, ప్రపంచం 
అర్దంతలకు గొడ్డు బోదు. 

““వుంచిదైన డాని కోసం నేను అన్వేషణ ఎలటుదలు పెట్టే నప్పుడు నౌ వయస్సు 
ఇరవైతొమ్మిది. నేను దీక్ష వహించి ఇప్పటికి ఏభై ఒక సంవత్సరాలు అయింది. ఈ పరినేషానికి 
(1016) క వెలుపల, యధార్హికరణం చెందింప బడగల ఈ ధమ్మాన్ని పాక్షికంగా గూడ అచరించే 
ఒక్క సన్యాసి గూడ లేడు.”! 


అంతట సుభద్దుడు బుద్దువితో ఇలా అన్నాడు: 


“1 బాగుంది దేవా, బాగుంది! ఇది ఎలా ఉందీ అంటే, ఒరిగి పోయిన రాయిని ఒకడు 
సరిగా నిలబెట్టి నట్టుగా, గుప్తంగా ఉన్నదానిని బహిరంగం చేసి నట్టుగా, దారి తప్పిన వానికి 
దారి చూపించి నట్లుగా, చీకటో దీపం చూపించి నట్లుగా కళ్ళున్న వాల్చందరికీ కనిపించే 

Se) af) నా 
విధంగా, ఉంది.” 


1/3 


“మరి నేను దేవా, బుద్దుని శరణు పొందుతాను, ధమ్మాన్ని, సంఘాన్ని శరణ 
పొందుతాను. నేను అల్ప దీక్షను” (పబ్బజ్ఞా = ప్రవ్రజ్య) ఉన్నత దీక్షను (ఉపసంపది) 
ఉన్నతుని సమక్షంలో తీసుకో వచ్చా?”” 

“ఇతర ధర్మాలకు (మతాలకు) చెందినవారు ఎవరైన అల్ప లేదా ఉన్నత దీక్షను తీసుకో 
వాలంటే, నాలుగు నెలల పాటూ పరీక్షలో శోధనలో (probation = నవ శిష్యుడుగా) 
ఉండాలి. నాలుగు నెలల అనంతరం, శిష్యులు ఆమోదిస్తే, అతనికి ప్రవ్రజ్య ఇచ్చి భిక్కు 
స్టాయి ఇవ్వడం జరుగుతుంది. అయిన, అవగాహన మీద ఆధారపడి, నేను కొంత మందికి 
న్యక్తిగత మినహాయింపు (6౫466000) కల్పిన్తాను, అన్నాడు బుద్దుడు.” 

అప్పుడు సుభద్దుడు అన్నాడు: 

“దేవా, ఇతర మతాలకు చెందినవారు ఈ ధమ్మంలో అల్ప ఉన్నత దీక్షను పొంద గోరి 
నప్పుడు నాలుగు నెలలు శోధనలో ఉండ వలసి వస్తే, నేను గూడ అలాగే శోధనలో నాలుగు 


నెలలు ఉంటాను. శిష్యుల ఆమోదం తరవాతే నన్ను సంఘంలో చేర్చుకొని భిక్కు స్టోయిని 
క్ర ల్రించండి.” $ 


అంతట బుద్దుడు ఆనందునితో అన్నాడు: 

“అయితే ఆనందా. సుభద్దునికి దీక్షనివ్వండి”'. 

“దేనా, అలాగే”, ఆనందుడు సమాధానం చెప్పాడు. 
పర్యాటక సన్యాసి సుభద్దుడు ఆనందునితో ఇలా అన్నాడు: 


“క గౌరవనీయ ఆనందా, మీరు సఫలురయ్యారు! నిజంగా అదెంతో గప ఫలం. 
ఎందుకంటే, స్వయంగా ఆ ఉన్నతుని సమక్షంలోనే ఇతరులకు శిష్యరికం ఇవ్వడానికి మీరు 


అభిషిక్తులయ్యాారు.”) 
సుభద్దుడు, బుద్దుని సమక్షంలోనే అల్ప, ఉన్నత దీక్షను తీసుకొన్నాడు. 


ఉన్నత దీక్షతీసుకొన్న కొలది కాలంలోనే గౌరవనీయ సుభద్దుడు, నునుషులకు 
దూరంగా, ఏకాంతంగా, శక్తివంతంగా, పట్టుదలతో, ఈ జీవితంలోనే తన అంతర్‌జ్ఞానం 
(intuition)తో యధాద్దీకరించుకొని అసమాన పవిత్ర జీవితంలో సిద్ది పొందాడు. అతడు 
అదే స్టతిలో జీవితాన్ని కొనసాగించాడు. అటువంటి జీవితం కోసం కులీన కుటుంబీకులు 


తమ సంసారాలను వదిలి సన్యాస జీవితాన్ని స్వీకరిస్తారు. తన పవిత్ర జీవితం పూర్తి అయిందని, 
తనకిక పునర్తన్మ లేదని అతడు గ్రహించాడు. 


174 


గౌరవనీయ సుభద్దుడు ల్బర్దతులలో ఒకడయ్యాడు. బుద్దుడు స్వయంగా పరివర్తించిన 
వారిలో గౌరవనీయ సుబద్దుడు చివరివాడు. 


ఆనందునికి చెప్పిన చివరి మాటలు ?! 
గౌరవనీయ ఆనందుడు బుద్దుని దేహాన్ని ఏమి చేయాలో తెలుసుకో గోరాడు. 


బుద్దుడు సమాధానం చెప్పాడు : '“తధాగతుని అవశేషాలను పూజించే ప్రయత్నాలేమీ 
చేయ కండి. మీమీ సంవేమం (అంటే అర్ద్ణతత్వం) గురించి చూసు కోండి. మీ సంకేమానికి 
మీరు అంకితం కండి. సహాయకారులుగా ఉండండి. శ్రమించండి. మీ బాగోగుల మీద 
దృష్టి నిలపండి. తధాగతుని మీద గాఢ విశ్వాసం గల వారిలో తెలివైన యుద్దవీరులు, 
గృహస్టులు ఉన్నారు. వారు తధాగతుని అవశేషాలను తగురీతిలో గౌరవిస్తారు.” 


ఈ ఆసక్తి కరమైన మతపర విషయాలు ఒక కొలిక్కి వస్తుండగా గౌరవనీయ ఆనందుడు 
ఒక(ప్రక్కకు వెళ్ళి తన మనస్సులో మెదిలిన ఈ ఆలోచనతో కంటనీరు పెట్టుకొన్నాడు: 
““ఇక ముందు చేయ వలసిన పని చాలా ఉంది. నేను ఇంకా విద్యార్థినే. ఏమిటో ఏమీ 
తెలియని వాడను. నన్ను కరుణతో చూసు కొనే నా గురువు అంతిమంగా గతిస్తున్నాడు.”” 


ఆనందుడు అక్కడ లేక పోవడాన్ని గవునించిన బుద్దుడు, అతన్ని రావించి ఇలా 
అనునయించాడు: - చాలు, ఆనందా, వగవకు చింతించకు. మనకు సంతోషాన్నిచ్చే, 
ఆహ్లాదం కలిగించే వాటికి, ప్రియమైన వాటికి, దూరం కావలసి వస్తుందని ఇంతకు ముందే 
నీకు చెప్పలేదా? 

1“ ఓ ఆనందా, నీవు చాల మంచి పనులు చేశావు. మాలిన్యాల నుంచి త్వరలోనే విముక్తుడ 
వవుతావు.”” 

అతని ప్రధాన గుణాలపై వ్యాఖ్యానిస్తూ, ఆనందుని అభినందించా డప్తుడు బుద్దుడు. 

అనేక విధాల బుద్దుడు ఆనందుని మందలించిన తరవాత, కుసినార కెళ్ళి, అక్కడి 
వుల్టులకు తధాగతుని ఆగామి మరణ వార్తను తెలియ జేయ వలసిందిగా ఆనందుని 
ఆదేశించాడు. ఆవిధంగా మల్టులకు బుద్దుని ఆగామి మరణ వార్త తెలియ జేయ బడింది. 
వారంతా తమ తమ భార్య, పిల్లలతో బుద్దునికి అంతిమ వీడ్కోలు పలకడానికి విలపిస్తూ 
వచ్చారు. వారిలో యువకులు, కన్యలు ఉన్నారు. 


అంతిమ దృశ్యం 


అప్పుడు బుద్దుడు ఆనందునితో ఇలా చెప్పాడు: 


175 


.ఆనందా నీవు ఈ విధంగా అనుకోవచ్చు: “గురువు లేకుండా ఆయన బోధ మాత్రమే 
ఉంది. మనకు గురువు లేడు.” అలాకాదు, ఆనందా, నీవు అలా అనుకోవద్దు. నేను బోధించిన 
ధమ్మం, ప్రతిష్టించిన వినయం, నేను గతించిన తరవాత ఇవే మీ గురువు. 


“(ఓ ఆనందా, నా మరణానంతరం, సంఘం అవసరమని భావిస్తే చిన్న చిన్న నియమాలను 
ప్రక్కన బెట్ట వచ్చు,” అని బుద్దుడు అన్నాడు. 

ఈ సందర్భంలో ఆ విషయాన్ని బుద్దుడు ఒక ఆదేశంగా చెప్పకుండ, ఊహామాత్రంగా 
(సలహాగా) చెప్పాడు. చిన్న చిన్న నియమాలను వదిలి వేయాలని బుద్దుని కోర్కె అయితే, 
అతడు దానిని ఆదేశంగానే చెప్పి ఉండే వాడు. ఊహకు వదిలి వేసే వాడు కాడు. కాని, 
ప్రధమ సంగీతికి అధ్యక్షత వహించే గౌరవనీయ కళ్ళపుడు, సంఘం అమోదంతో చిన్న 
చిన్న నియమాలను నిషేధించ డని బుద్దునికి ముందుగానే తెలుసు. అందుకని అతడు, 
సూచన ప్రాయంగా, రేఖా మాత్రంగా చెప్పాడని వ్యాఖ్యాతలు అంటున్నారు. 


ఈ చిన్న చిన్న నియమాలేనో బుద్దుడు స్పష్టంగా చెప్పని కారణాన, వాటికి సంబంధించి 
అుంతలు ఎటువంటి నిర్ణయానికి రాలేని కారణాన, వారు ఏ నియమాన్ని మార్భకుండ 
యధా తధంగా ఉంచాలనుక్‌ "న్నారు. 

బుద్దుడు మళ్ళీ శిష్యులనుద్దేశించి చెప్పాడు: *ఓ శిష్యులారా, బుద్దుని గురించి కాని, 
ధమ్మాన్ని గురించి కాని, సంఘాన్ని గురించి గాని లేదా పధాన్ని గురించి కాని, విధానాన్ని 
గురించి గాని, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. ఆ తరవాత, నేను గతించిన తరవాత, 
“అయ్యో ఆ ఉన్నతుని ఎదుట ఉండికూడ ఆయన్నడిగి తెలుసుకోలేక సోతిమే? అని వగచి 
ప్రయోజనం లేదు.'” ఈ విధంగా బుద్దుడు అన్న తరవాత శిష్యులంతా మౌనం వహించారు. 


రెండోసారి, మూడోసారి గూడ, బుద్దుడు శిష్యుల నుద్దేశించి అవే మాటలు చెప్పాడు. 
రెండోసారి మూడోసారి గూడ శిష్యులు మారు మాటాడ లేదు. 


బుద్దుడు శిష్యుల నుద్దేశించి చెప్పాడు: “బహుశ అది గురువు యెడల ఉండే భక్తి 
ప్రపత్తులు కారణంగా మీరు నన్ను ప్రశ్నించడం లేదు. ఓ శిష్యులారా, ఒక స్నేహితుడు 
మరొక స్నేహితుని అడిగినట్టు అడగండి. 


అయినా శిష్యులు మాటాడ లేదు. 
అంతట ఆనందుడు బుద్దునితో ఈవధంగా అన్నాడు: 


““అద్భుతం! దేవా, ఆశ్చర్యం! ఈ శిష్యగణం నాకు సంతోషాన్నే కలిగించారు. బుద్దుని 
గురించిగాని, పద్దతిని గురించిగాని, పధాన్నిగురించి గాని, సంఘాన్ని గురించి గాని ఒక్క 
శిష్యునికి గూడ సందేహం లేదు. 


1/6 


““ఆనందా, నీ విశ్వాసం అలాంటిది. అందుకని ఈ విషయాన్ని గురించి నీవు అలా 
మాటా డుతున్నావు. ఈ శిష్యగణంలో ధమ్మ మన్నా, సంఘ మన్నా, మార్గ మన్నా, విధాన 
మన్నా సందేహించే వాడు ఒక్కడూ లేడని తధాగతునికి తెలుసు. ఈ ఐదువందల మంది 
శిష్యులలో, ఓ ఆనందా, ఆఖరి వాడెవరో అతడే నదిని దాటతాడు (Stream, winner = 
సాతాపన్నుడు). అతడు పడి పోడు. తప్పకుండ అతనికి జ్ఞానోదయం అవుతుంది. 


బుద్దుడు శిష్యులకు చివరి ఉపదేశం ఇచ్చాడు: 


“చూడండి శిష్యులారా, గుర్తుంచుకోండి. ఘటియిత వస్తువులన్నీ 'సంఖారాలన్చీ) 
మార్పుకు లోనయ్యేవే. అభినివేశంతో ముందుకు నడవండి. (వయధమ్మా సంఖారా, 
అప్రుమాదెన సంపాదెథ). 


ఇవి బుద్దుని చివరి మాటలు. 


గతించడం 


బుద్దుడు ప్రధమరూనాన్ని (665t20y) పొందాడు. దాని నుంచి పైకి లేస్తూ, రెండో, 
మూడో, నాలుగో ఈరూనాలను పొందాడు. నాలుగో దాని నుంచి అనంతాకాశాయతనాన్ని 
(ఆకాసానఇచాయతనాన్భి) పొందాడు. అక్కడ నుంచి ఉద్దానమై అనంత విజ్ఞానాయతనాన్ని 
( వికాణఖాయతన,) పొందాడు. దాని నుత్తరించి సంజ్ఞా అసంజ్ఞా కాని ఆయతనాన్ని 
(ని ఇవ సక్షా ని ఆసక్షాయతనను) చేరాడు. దీనిని ఉత్తరించి సంజ్ఞా, ఇం|ద్రియజ్ఞాన 
రాహిత్యాన్ని (నజా వెదయిత నిరోధాన్సి) చేరాడు. 


ఇంకా ఇప్పుటి వరకు దివ్య చక్తువును ఆర్షించని గౌరవనీయ ఆనందుడు గౌరవనీయ 
అనురుద్దుని ఉద్దేశించి అన్నాడు: **ఓ గౌరవనీయ అనురుద్దా ఉన్నతుడు గతించాడు.”” 


“లేదు సోదరా, లేదు. ఉన్నతుడు కాల ధర్మం చెంద లేదు. సజావెదయిత నిరోధాన్లి 
(సంజ్ఞా ఇంద్రియ జ్ఞానాల Perception and ‘Sensation రాహిత్యాన్ని మాత్రమే) 
చేరాడు.” 

అప్పుడు బుద్దుడు సంజ్ఞా ఇంద్రియజ్ఞాన రాహిత్యాన్ని ఉత్తరించి ఈ రెండూ కాని 
ఆయతనాన్ని చేరాడు. దీనిని కూడ అతడు దాటి, శూన్యతాయతనాన్ని (Nంthingness) 
చేరాడు. దీనినీ దాటి అనంత విజ్ఞాన (60౧501015౧౭55) ఆయతనాన్ని చేరాడు. దీని 
నుంచి అనంతాకాశాయతనాన్ని చేరాడు. దాని నుంచి నాలుగో రూనాన్ని (651210), దీని 
నుంచి మూడో రూనాన్ని, దీని నుంచి రెండో రూనాన్ని, దీనినుంచి మొదటి రూనాన్ని 


177 


చేరాడు. మళ్ళీ వరుసగా తిరిగి ఒకటో రూనం నుంచి నాలుగో రూనానికి చేరాడు. దీని 
తరవాత వెంటునే బుద్దుడు అంతిమంగా వెసాఖ చాం[ద్రమాసాన శుద్ద పూర్తిను క్రీపూ. 
543న (మహాపరి నిర్వాణం పొందారు) గతించాడు. 


పాదసూచికలు : 
1. Dialogues ofthe Buddha, 11. ౧. 91. 
2. ఆమ్రపాలి తరవాత సంఘంలో చేరి అర్హతత్వం పొందింది. 


3. అనంతరమ్‌ అబాహిరమ్‌ కరిత్వా - ఈ రెండు పదాలు వ్యక్తులకు బోధలకు అన్వయిస్తాయి. 
“నా ధమ్మంలో ఈ భాగాన్ని ఇతరులకు బోధించను'? - అటువంటి ఆలోచన ధనమ్మూరన్ని 
ఆంతరంగికులకే పరిమితం చేస్తుంది. *“నాధమ్మంలో ఈ భాగాన్ని ఇతరులకు చెబుతాను” - 
అటునంటి ఆలోచన కొంత ధమ్మాన్ని ఇతరులకు నిషేధించి నట్టు వుతుంది. “నేను నీనికే 
బోధిసాను'' - అటువంటి ఆలోచన అంతరంగికులకు పరిమితం చేస్తుంది. “ ఇతనికి నేను 
బోధించను”” - ఇటు వంటి ఆలోచన వ్యక్తుల మధ్య విచక్షణను పాటించి నట్టువుతుంది. శిష్యుల 
విషయంలోగాని, బోధనల విషయంలోగాని బుద్దుడు అటువంటి తేడాలు చూపించ లేదు. 
బుద్దుని బోధలో రహస్యబోధ (89016గ0 teaching) అంటూ ఏదీ లేదు. శిష్యులలో గూడ 


లోపల శిష్యులని, బయటి శిష్యులని తేడాలను చూపించ లేదు. 


4. నాలుగురకాల సతిపడ్డానలు ఉన్నాయి (సతీ భూమికలు) . ఇక్కడ ధమ్ము అనే పదాన్ని వేరే అద్దంలో 
వాడడం జరిగింది. అందుకని ఒకే ఆంగ్రపదంతో చెప్పడం కుదరదు. అది మానసిక, భౌతిక 


విషయాలను - రెండింటిని సూచిస్తుంది. (ముజ్రిమని కాయ 1, 10, సతి పర్గానసుత్త. 


5. నాలుగుఇద్ది పాదలు (విజయ సోపానాలు) will (చంద) effort (విరియ) thought (చిత్త), 


investigation wisdom (వివుంస) 


6, ఇక్కడ కప్ప అంటే మామూలు జీవితకాలం. అది సుమారు 100 సంవత్సరాలు. కప్పావశేషం 


(కల్పావశేషం) అంటె కల్పలో అదనపు భాగం అంటే సుమారు 120 సంవత్సరాలు. 
7. ఇవి జ్ఞానోదయం నిర్మాణ మూలకాలు ( బోధివఖ్టియధమ్ము) 


8. “మూలికి సాధారణంగా ఒక జాబితాను సూచిస్తుంది. పుస్తకాలలో మొదట్లో కనిపించే 
విషయసూచిక లాంటి, సంగ్రహంగా చెప్పే వర్ధనలను సూచిస్తుంది. వినయపిటకలో అభిధమ్మ 


పిటకను సూచించ డానికి దీనిని ఉపయోగించారు. బహుశ అభిధమ్మపిటక అటువంటి 


178 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


జాబితాలనుంచి వచ్చి ఉండ వచ్చు. పైన ఇవ్వబడిన జ్ఞానో దయం ము ప్రైరెండు నర్మాణకాంశాల 
జాబితా బహుశా అత్యంత (ప్రాచిన మాతికలలో ఒకటి కావచ్చు. 

వ్యాఖ్యానం (ప్రకారం అది అంత చన్నది, అంత వయస్సునదీ కాని వుగ పంది మాంసం అయి 
ఉండ వచ్చు. దానిని ఆయన కోసంగా చంప లేదు, కొంతమంది అదొక రకం పుట్టగొడుగు 
అన్నారు. అదేదో ప్రత్యేక రుచికరమైన ఆపేరుతో పిలన బడసి, వంటకమై ఉండ వచ్చు. లేదా 
ఎదైనా రసాయనిక వంటకమైనా అయి ఉండ వచ్చు. 


(Questions -of King Milinda, 1,244, and Dialogues of the Buddha, 11, 
P. 137౧. 1చూడండి. 


వ్యాఖ్యానం ప్రకారం, కుసినారను తన మరణ ప్రదేశంగా ఎన్ను కోవడానికి బుద్దునికి మూడు 
కారణా లున్నాయి. మొదటిది, ప్రజలకు ఉత్తేజం గలిగించి, మంచిగ జీవించ డానికి వారికి 
మహోనుదళ్ళన నుత్తను బోధించాలను కోవడం. రెండు, తాను తప్ప మరెవరు పరివర్తించలేని 
తన చివరి శిష్యుడైన సుభద్దుని పరివర్తింప జేయడం కోసం. మూడు తన అవశేషాలను తన 


శిష్యులకు పంచడానికి దొన (దోణుడు) నికి అవకాశం కల్పించడం కోసం. 


ఈ-సుభద్దుడు, తన వృద్దాప్యంలో సంఘంలో చేరిన మరో సుభద్దుని కంటె వేరని గుర్తించాలి. 
“బుద్దుని మరణం దుఃఖించాల్సిన సందర్భం కాదు, ఎందు కంటె గురువు ఆదేశాలను పాటించ 
కుండ భిక్కులు తవు ఇష్టం నచ్చి నట్టు నడుచు కొనే స్వేచ్చ ఉంది, అని చెప్పిన వాడు ఈ వృద్ద 
సుభద్దుడు. ఇతడు చేసిన ఈ వ్యాఖ్య కారణంగా గౌరవనీయ కశ్ళపుడు వెంటనే ధమ్మ వినయ 


స్నాత కోత్సవాన్ని జరిపాడు. 

వార? కా బుద్దుని కాలంలోనే వికసించారు. 

మొదటి సమణుడు సోతాపన్నుడు, నదిని జయించిన (దాటిన) వాడు. 
సకదాగామి, ఒక సారి తిరిగి వచ్చు వాడు. 

అనాగామి, ఎప్పుటికి తిరిగిరాని వాడు. 

అళ్హంత, సరిపూర్ణరుషి గౌరవనీయుడు, యోగ్యుడు. 


పబ్బజ. ప్రవజ్య, పరిత్యాగం. కొత్తగా వచ్చిన వారికి దీక్షనివ్వడాన్ని సూచిస్తుంది. తల వెండ్రుకలు, 


179 


18. 


19. 


20. 


మీసాలు గడ్డాలు తీసి వేసి పీత నస్రాలను కట్టి, త్రిశరణాలను దేశాలను (దశశీలాలను) తీసు 


కొనడం ద్వారా దీనిని నిర్వహిస్తారు. 


ఉపసంపదా - ఇది ఉన్నత దీక్షను సూచిస్తుంది. ఇరవై ఏళ్ళ పూర్తి అయిన తరవాత మా్రమే 
దీనిని ఇస్తారు. దీనిని తీసుకొన్న వాడు సంఘంలో పూర్తి సభ్యుడవుతాడు. ఇతనిని భిక్కు 


అంటారు. 
దీక్ష పుచ్చు కోవడానికి, బుద్దా కాంకడు, శోధనకు (005240౧) నిలవ నక్కర లేదు. 


ఇక్కడ ఉద్దేశించింది ఆనందుని. ఆ మాటలతో ప్రోత్సాహితుడై తరవాత ల్ఞర్షతత్వాన్ని పొందాడు. 


పద హా (ప్రకరణం 
థమ్మం 
బుద్దుని బోధలు 


బౌద్ధం అంటే ఏమిటి ? 


ర్మ ధమ్మం గంభీర మైంది, కనిపించేది కాదు, ఆరం చేను కోవడం క్ష తరం. 
ప్రశాంతం, ఉన్సతమైంది. తర్భం పరిధిలో లేనిది నూశక్మమైంది. జ్ఞానులు మాత్రమే ఆర్థం 
చేనుకో గలిగింది””. 


- మజ్జమ నికాయ 
తిపిటక (త్రిపిటక) 
బుద్దుడు గతించాడు. కాని అతని మహోత్మృష్ట బోధ, ఆయన జీవిత కాలంలో 


విజయవంతంగా సాగించిన ఆధమ్మ బోధ, ఎటువంటి అరమరికలు లేకుండ మానవాళికి 
అందించిన ఆ బోధ, నేటికీ నాటి శుద్దత చెక్కు చెదర కుండ లభిసోంది. 


ఆయన బోధలు లిఖిత రూపంలో లే నప్పటికి, ఆయన శిష్యులు జ్ఞాపకం పెట్టుకొని, 
మౌఖికంగా ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూ వచ్చారు. 


బుద్దుడు మరణించిన మూడు నెలల తరవాత, అజాతశత్రు సింహాసనం ఎక్కిన ఎనిమిదో 
సంవత్సరంలో, ధమ్మ శుద్దతను పరిరక్షించాలనే తలంపుతో, 500 లమంది దిట్టమైన 
అర్లంతలు రాజగహ లో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. బుద్దునికి అత్యంత 
సన్నిహితుడు ప్రీయతముడు అయిన, బుద్దుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను విన డానికి 
ప్రత్యే కావకాశా లున్న ఆనందుని, ధమ్మం మీద ఎదు రయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్ప 
డానికి ఎన్నుకొన్నారు. గౌరవనీయ ఉపాలి ధేరుని, వినయానికి సంబంధించిన ప్రశ్నలకు 
సమాధానాలు చెప్ప డానికి ఎన్ను క్‌ "న్నారు. 


మన కిప్పుడు లభిస్తున్న ఈ రూపంలో, నాటి మొదటి'సమావేశం త్రిపిటకాలను క్రోడీ 
కరించింది. ఈ త్రిపిటకాలలో మొత్తం బుద్దుని బోధ ఉంది. 


181 


తరవాతి రెండు సంగీతులు' 100 సంవత్సరాలకు ఒకటి, 23 6 సంవత్సరాలకు మరొకటి 
జరిగాయి. బుద్దున బోధలోని శుద్దతను కలుషితం కాకుండ ఉంచ డానికే ఈ రెండు 
సంగీతులు జరిగాయి. 


క్రీ.పూ. 83లో సింహళ రాజు వత్త గామని అభయో పాలనలో, ల్లర్ణంతల సంగీతి 
జరిగింది. బౌద్దచరిత్రలోనే మొదటి సారిగ త్రిపిటుకాలు సింహళంలోని అలువిహారోలో 
లిఖిత రూపాన్ని దాల్సాయి. అలు పెరుగని ఆ కులీన దూర దృష్టిగల ల్లర్లంతలకు మనం 
కృతజ్రతలు చెప్పాలి. ఇప్పుడు గాని, ఇహ భవిష్యత్తులో గాని విమర్శకులకు, ప్రగతి కాములైన 
పండితులకు వాటిని కలుషితం చేసే అవకాశమే లేదు. 


బుద్దుని బోధ సారాన్ని కలిగి ఉన్న త్రిపిటకం పరిమాణంలో దాదాపుగ బైబిల్‌కు 
పదకొండు రెట్టు ఉంటుంది. 


తిపిటకో అనే పదానికి అర్ధం మూడు బుట్టలు. అవి వినయపిటక, సుత్తపిటక, అభిధమ్మ 
పిటకాలు 


వినయ పిటక 


వినయ పిటక పవిత్ర సంఘానికి ఆయువు పట్టు, లంగరు లాంటిది. భిక్కులు, 
భక్కునిల సంఘాల నియమ నిబంధనలకు సంబంధించిది ఇది. బుద్దునికి జ్ఞానోదయమైన 
ఇరవై సంవత్సరాల వరకు సంఘం క్రమశిక్షణ కోసం ఇదమిద్దమైన నియమాలను వేటినీ 
రూపొందించ లేదు. ఆ తరవాత, సమయం వచ్చింది, బుద్దుడు సంఘం భావి క్రమశిష్షణ 
కోసం నియమాలను ప్రకటించాడు. నియమాలు పెట్టు డానికి గల కారణాలు, వాటి ఆను 
పానులు, సంఘం యొక్క విశిష్ట వినయ వేడుకలు వినయ పిటకంలో వ్య్ణుంచ బడ్డాయి. 
సాసనీ (Dispensation) ఆవిర్భావం నుంచి క్రమ వికాస చరిత్ర, బుద్దుని సంక్షిప్త జీవిత 
చరిత్ర, అతని ధర్మ దూత్యం, మూడు సంగీతుల వివరాలు - ఇవి అదనంగా ఇందులో 
ఉన్నాయి. పరోక్షంగా ఇది ప్రాచీన చారిత్రక విశేషాలను, భారతీయ సంప్రదాయాన్ని, ప్రాచీన 
కళా, విజ్ఞాన శాస్రాలను తెలియ జేస్తుంది. 


వినయ పిటకం చదివిన వారు ఎవరైన, సంఘం (ప్రజా స్వామిక రాజ్యాంగం, సంపదను 
ఉమ్మడిగా అనుభవించడం, ఖక్కుల అసమాన్య నైతిక (ప్రవర్తన, బుద్దుని అతిశయించిన 
పాలనా సామర్జ్యాలను చూసి, ఆశ్చర్యం చెంద కుండ ఉండ లేరు. బుద్దుడు నాడే నేటి 
పార్ణమెంటరీ విధానాన్ని ఊహించాడు. లార్డ్‌ జెట్‌లాండ్‌ ఇలా రాస్తున్నాడు: “రెండు వేలు 
అంత కంటె ఎక్కువ సంవత్సరాలకు పూర్వమే భారత దేశంలోని బౌద్ద అసెంబ్రీలలో ఈనాటి 
మన పార్తమెంటురీ విధాన 'ప్రాధమికాంశా లున్నా యంటే చాల ఆశ్చర్యకరంగా ఉంది 


182 


వినయ పిటకంలో. ఈ దిగువ ఐదు పుస్తకాలున్నాయి. 


1. పారాజక పాలి పెదనే 
రా | a (పెద్ద రాలు) 


2. పాచిత్తియపాలి (చిన్న నేరాలు) 

3. మవోవ్గపాలి (గొప్ప విభాగం) 

4. చుల్డవగ సాలి ఖందక (అల్ప విభాగం) 

5. సరివారపాలి (వినయ ముఖ్యాంశం) 
సుత్త పిటక 


సంఘానికి, ఉపాసికులకు అనేక సందర్భాలలో బుద్దుడు చెప్పిన అనేక బౌపదేశిక 
ప్రవచనోలు ముఖ్యంగా సుత్త పిటకలో ఉన్నాయి. గౌరవనీయ సారిపుత్రుడు, మొగ్గల్లాన, 
ఆనందుడు చెప్పిన ఉప దేశాలు ఇందులో కూర్చ బడ్డాయి. వీటికి గూడ బుద్దుని ఉపదేశాల 
కున్న గౌరవమే ఉంది. ఎందు కంచె వీటిని బుద్దుడు ఆమోదించాడు. అనేక ఉపదేశాలు 
ముఖ్యంగా, భికువుల ప్రయోజణాన్ని ఉద్దేశించినవి. అవి పవిత్ర జీవితానికి, ధమ్మ వివరణకు 
సంబంధించినవి. ఉపాసకుల భౌతిక, నైతిక ప్రగతికి సంబంధించిన అనేక ఉపన్యాసాలు 
అందులో ఉన్నాయి. ఉదాహరణకు సిగాలో వాద నుల్తో ముఖ్యంగా ఉపాసకుల విధులకు 
సంబంధించింది. పిల్లల నుద్దేశించిన కాన్ని ఆసక్తికర ఉపన్యాసాలు గూడ అందులో ఉన్నాయి. 


ఈ పిటక నిర్దేశక గ్రంధం లాంటిది. ఎందుకంటే, అనేక సందర్భాలలో అనేక మందికి 
వారి వారి ప్రవృత్తులకు తగినట్టు ఉపదెశాలను చెప్పడం జరిగింది. వాటిల్లో కొన్ని, ఒకదానికి 
ఒకటి, పైకి చూడడానికి వ్యతిరేకాలుగా కనిపించ వచ్చు. వాటిని అలా అపార్ధం చేసుకో 
రాదు. ఎందుకంటే, ఆయా ప్రత్యేక సందర్భాలకు తగినట్టు బుద్దుడే చెప్పాడు. ఒకే ప్రశ్నకు, 
ఊరికే తెలుసు కోవాలని ఒక బుద్ది హీనుడు అడిగి నప్పుడు బుద్దుడు మౌనం వహించి, 
అదే ప్రశ్నను నిజమైన సత్యాన్వేషి అడిగి నప్పుడు, సవివరంగా సమాధానం ఇచ్చాడు. 

సుత్తపిటకలో ఈ దిగువ ఐదు నియమాలు (సంహిత) ఉన్నాయి. 
దీఘ నికాయ (దీర్హ ఉపన్యాసాల సంపుటి) 
మజ్రీమ నికాయ (మధ్యరకం ((దైర్య్యంలో) ఉపన్యాసాల సంపుటి) 
సంయుత్త నికాయ (సంబంధిత వాక్యాలు సంపుటి) 
అంగుత్తర నికాయ ( క్రము వాక్యాల సంపుటి) 
బుద్దక నికాయ ( హస్వసంపుటి) 


అ శయ అఆ) ప్రత (న 


183 


ఈ ఐదోది పదిహేను (గ్రంథాలుగా విభాజితమైంది. 


1. ఖుద్దక పాఠ (హస్వమూలపాఠాలు) 

2. భమ్మువద (సత్యపధం) 

3. ఉదాన (హర్షధ్వానం) 

4. ఇలిడత్తక (“ఇట్లు చెప్పెను? - ఉపన్యాసాలు) 

5. సనుత్తనిపాత (ఉపదేశ సంపుటి) 

6. ఎమానవడ్డు ( ఆకాశ హార్మ్యాల కథలు) 

7... పెత వతు ( ప్రేతాలకథలు) 

8. భేరగాథా (భిక్కుల గేయాలు) 

9. ధేరీగాధా (భిక్కునిల గేయాలు) 
10. జాతక (బోధిసత్వుని జన్మకథలు) 
11. నిర్దేన (వ్యాఖ్యానాలు) 

12. వటినంభిదా (విశ్లేషణాత్మక గ్రంధం) 
13. అపదాన (ఇగ్థంతల బీవితాలు) 
14. బుద్రవంళ (బుద్దుని చరిత్ర) 

15. చరియాపిటక (నడత తీరులు) 


అధిధమ్మ పిటక 


అభిధవ్ము పిటక మూడింటిలోకి అతి ముఖ్యమైంది, అత్యంత ఆసక్తీకరమైంది. 
సరళోపదేశా లున్న సుత్తపిటక కంటే భిన్నంగా, బుద్దుని బోధలలోని గంభీర తత్వం ఇందులో 
ఉంది. అభిధమ్మం అంటే బుద్దుని ఉన్నత ధమ్మం. ఇది బుద్దుని బోధ సారాన్ని వివరిస్తుందో. 


కొంత మంది పండితుల (ప్రకారం, అభిధమ్మం బుద్దుని బోధ కాదు, తరువాత బౌద్ద 
భిక్కులు రచించారంటారు. కాని సంప్రదాయం మాత్రం దీని కీలక భావనలన్నీ బుద్ద 
ప్రతిపాదితాలే అని వా క”ంటున్నది. కుశల ధమ్మాలు (మంచి స్టీతులు) అకుశల ధమ్మాలు, 
(చెడు స్టేతులు) అభ్యాకతా ధమ్మాలు ( అనిశ్చిత స్థీతులు) లాంటి అభిధమ్మ మాతృక 
(మాతిక)లు మాత్రం బుద్దుడు ప్రతిపాదించినవే. ఇవి ఆరు గ్రంధాలలో - కధావత్తు 
మినహాయించి - ఉన్నాయి. ఈ శీర్షికలన్నింటిని గౌరవనీయ సారిపుత్రుడు విశదీ 
కరించాడు. ఈ గౌరనం ఆయనకే దక్కింది. 


అభిధమ్మ రచయిత కాని, రచయితలు కాని, వారు ఎవరైనా, అతడు బుద్దునితో సరితూగ 
దగిన మహా మేధావి సృష్టి మాత్రమే కాగలదు. (అంతకు తక్కువ వాడెవడూ దానిని 


184 


రచించలేడు - అనువాదకుడు). కార్యకారణ సంబంధాలను సవివరంగా వర్ణించిన సంక్షిష్ష 
సూక్ష్మ పథాన పకరణను చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. 


జ్ఞానులైన సత్యాన్వేషకులకు అభిధమ్మం అవశ్యక మార్గ నిర్దేశ గ్రంథం. అది మేధకు 
నిందు. మౌలికంగా ఆలోచించే వారి ఆలోచనకు మేత అది. జ్ఞానాన్ని అభివృద్ది చేసుకొని 
బుద్ద జీవితాన్ని గడప దలచు కొన్న (్రద్దాసక్తులున్న శిష్యులకు అది ఆహారం. అల్పజ్ఞ 
పాఠకుల క్షణి కాసక్తికి అది ఉద్దేశించింది కాదు. 


ఆధునిక మనోవిజ్ఞానశా,స్త్రం, పరిమితమైనదే అయినా, అది మనస్సు, ఆలోచనలు, 
ఆలోచనా ప్రక్రియ, మనోధర్మాలను చర్చించే టప్పుడు అభిధమ్మ పరిధిలోకి వస్తుంది. 
కాని అది (అభిధమ్మం) ఆత్మను గాని, సైకీ (౧౧౫/౦౧6)ని గాని అంగీకరించదు. సైకీలేని 
మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అది బోధిస్తుంది. 


ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర గ్రంథాన్ని చదివి నట్టు అభిధమ్మాన్ని చదవా లంటే, అతనికి 
నిరాశే మిగులుతుంది. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తకు ఎదురయ్యే సమస్య లన్నింటిని 
పరిష్కరించే ప్రయత్నం ఇందులో లేదు. 


చిత్త (600౧501045[655)ను నిర్వచించారు. ఆలోచనలను నైతిక కోణం నుంచి 
విశ్లేషించి, వర్గీకరించారు. మనో ధర్మాలను ( చెతసిక) గణించారు. ప్రతి చిత్త రకాన్ని వినరంగా 
ప్రతిపాదించారు. ఆలోచనలు ఎలా జనిస్తాయనే విషయాన్ని సూక్షుంగా పరిశీలించారు. 
“భవంగి (భవ ఉపాధి), 'జవని ( ప్రచోదనం) ఆలోచనా- క్షణాలను అభిధమ్మం 
వివరించిది. వీటికి ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రంలో సమా నార్హకాలు లేవు. మనోవిజ్ఞాన 
శాస్త్ర పరిశోధకులకు ఇవి చాల ఆసక్తి జనకాలు. విద్యార్థులకు, పండితులకు ఆసక్తీ కలిగించె 
అప్రస్తుత సమస్యలు - అవి విముక్తికి దోహదం చేయక పోతే - వాటిని కావాలనే ప్రక్కకు 
నెట్టారు. 

పదార్జాన్ని గురించ సం(గ్రహంగానే చర్చించారు. అయితే వారు దానిని భౌతిక 
శాస్త్రజ్ఞులకు అనుగుణంగా విశదీ కరించ లేదు. పదార్థ ప్రాధమిక ప్రామాణాల (4౧|)ను, 
పదార్థ ధర్మాలను, పదార్ధ మూలాన్ని, పదార్థానికి, మనస్సుకు ఉన్న సంబంధాన్ని వివరించారు. 
మనస్సు, పదార్ధాలకు సంబంధించిన వ్యవఫ్రీకృత విజ్ఞానాన్ని అభిధమ్మం ఇవ్వదు. వస్తువులు 
యధార్ధంగా ఎలా ఉన్నాయో వాటిని అలాగే అర్ధం చేసుకోవడానికి అది జీవి నిర్మాణాంశాలైన 
రెండు కారకాలను పరిశోధించింది. ఆ కోణం నుంచి ఒక తత్వాన్ని రూపొందించడం 
జరిగింది. ఆ తత్వం మీద ఆధారపడి, అంతిమ లక్ష్యమైన నిబ్బాన (నిర్మాణం) ను చేరడానికి 


185 


ఒక ధార్మిక వ్యవప్టను సెంపొందించారు. (శ్రావుతి రైస్‌ డేవిడ్స్‌ సరిగానే చెప్పింది: 
ఇందులో రెండు విషయా లున్నాయి: ఒకటి మన లోపల, మనచుట్టు, మనకు ఏమి 
కనిపిస్తుందో దానినీ, రెండు మనం ఏమి చూడాలని కోరుకొంటున్నామో దానినీ, 
అభిధమ్మం చర్చించింది. $2 


సుత్త పిటకలో లోకధర్మ (Conventional) బోధ ఉంటే, అభిధమ్మ పిటకలో 
వారమార్దిక బోధ (Ultimate teaching) ఉంది. బుద్దుని బోధలను పూర్తిగా అర్ధం 
చేసు కోవా లనుకొంటే అభిధమ్మాన్ని అర్దం చేసుకు తీరాలి, ఎందు కంటే అది వాస్తవికతకు 
ద్వారాలు తెరుస్తుంది'”, అనే విషయాన్ని దాదాపుగా అభిధన్ము వ్యాఖ్యాతలంతా 
అంగీకరించారు. 


అభిధమ్మంలో ఈ క్రింది ఏడు కృతులు ఉన్నాయి. 


1. ధమ్మసంగని _ ( ధమ్మ వర్గీకరణ) 

2. విభంగ (విభజనలు) 

3. ధాతుకధా (మూలకాల మీద ఉపన్యాసం) 
4. వుద్గల వజ్ఞుత్తి (వ్యక్తుల గ్రంథం) 

వ్‌, కథా వత్తు (వివాదాంశాలు) 

6. యమక (జంటల పుస్తకం) 

Ti పథ్ధాన (కార్యకారణ సంబంధ గ్రంథం) 


బొద్ధం ఒక తత్త్వమా * 


ఈ సవిత్ర(గ్రంథాలలో పొదిగిన ధర్మం సత్యాలకు, వాస్తవాలకు, సంబంధించింది. 
అందుకని ఎవరైన వైయక్తిక అనుభవంతో పరీక్షించి, రుజువు చేసుకో వచ్చు. అంతేగాని, 
ఇవాళ మహా సత్యాలని అంగీకరించి, రేపు విసరి కొట్టే ఉహాగానాలకు, సిద్దాంతాలకు 
సంబంధించింది కాదు. బుద్దుడు విప్తవాత్మక తాత్విక సిద్దాంతాలను ప్రతిపాదించనూ లేదు. 
ఒక నూతన భౌతిక విజ్ఞాన శాస్రాన్ని ఆవిష్కరించనూ లేదు. జీవిత దుఃఖాలను బాపడానికి 
సంబంధించి నంత వరకు లోపలి, బయటి విషయాలను సరళ, సాదా పదాలలో 
వర్ణించాడు. అనన్యమైన విముక్తి మార్గాన్ని చూపాడు. 


అంతే కాదు, బుద్దుడు తనకు తెలిసిం దంతా చెప్ప లేదు. ఒక సందర్భంలో అతడు ఒక 
అరణ్యంలో ఉన్నప్తుడు, ఒకచెట్టునుంచి గుప్పెడు ఆకులు తీసుకొని, ఇలా అన్నాడు: 
“ఓ భిక్కులారా, నేను మీకు బోధించింది నా గుప్పెట్లోని ఆకులకు సమానం. నేను మీకు 
బోధించంది అరణ్యంలోని మొత్తం ఆకులకు సమానం.” 1! 


186 


ఒకడు అమలినుడు (పరిశుద్దుడు) కావ డానికి కేవలం ఏ మేరకు అవసరమని అతడు 
భావించాడో అమేరకే అతడు బోధించాడు. అతని ఉన్నత లక్ష్యానికి (నిర్వాణానికి) 
అనవసరమని భావించిన వాటి విషయంలో అతడు మౌనం వహీంచాడు. అనుకో కుండా 
అతడు నేటీ ఆధునిక తాత్సెకుని, విజ్ఞాన శాస్త్రవేత్తను ముందుగానే ఊహించాడు. 


హెర్టీటస్‌ (Heraclitus 500 B.C.) అంతా ప్రవాహమే, (పంత్తేర్లి) విశ్వం సరిణామి 
(becoming) అన్నాడు. ఎప్పుడూ ఏది లేదు. ప్రతిదీ భవమే (beCOmMinర). “అదే 
ప్రవాహంలోకి రెండు సార్టు కాలిడ లేడు.'” అనే ప్రఖ్యాత వాక్యాన్ని చెప్పిన వాడు ఇతడే, 
పైధగరస్‌ (532 8.0.) ఎన్నో చెప్పాడు. అందులో ఒకటి ఆత్మల పునర్హననం. డాకార్ట్‌ 
(Descartes 1596 - 1650) “హౌతు బద్దమైన శంకి అనే న్యాయ స్థానంలో ప్రతి దానిని 
పరీక్షించాల్సిన అవసరం ఉందని (ప్రకటించాడు. స్పినొజ (Spinoza 1632 - 1677), 
శాశ్వత సత్యం ఒకటి ఉందని ఒప్పు కొంటూనే, అస్తిత్వం (భవం) అంతా క్షణ భంగురమే 
అన్నాడు. అతని ఉద్దేశంలో, దుఃఖాన్ని జయించా లంటే, క్షణ భంగురం, వికారం లేని, నిత్య 
శాశ్వత వస్తువుల జ్ఞానాన్ని అర్తించాలి. బర్క్‌లీ (Berkely 1685- 1776) అణువు అని 
మనం పిలిచెది “అధి భౌతిక కల్పన”* మాత్రమే అన్నాడు. హ్యూమ్‌ (1711 - 1776) 
మనస్సును విశ్తేషించి, చేతన అంటే క్షణికమైన మానసిక స్టీతులే అన్నాడు. హాగల్‌ (116061 
1770-1831) దృగ్విషయం అంతా పరిణామమే అన్నాడు. షోపన్‌హర్‌ (SChopenhauer 
1788-1860) *“ ప్రపంచం సంకల్పంగా, భావంగా?’ (Word as will and Idea) అనే 
(గ్రంథంలో దుఃఖం, దాని కారణాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పాడు. ఆనీ బర్గ్‌సన్‌ (Herr 
Bergson 1859-1941) పరివర్తన (Change) సిద్దాంతాన్ని ప్రతిపాదించి, అంతర్చుద్ది 
(intitution) విలువను నొక్కి చెప్పాడు. విలియమ్‌ జేమ్స్‌ (1842 - 1916) చైతన్య 
స్రవంతి (stream of consciousness) సిద్దాంతాన్ని ప్రతిపాదించి ఆత్మ లేదన్నాడు. 


బుద్దుడు అనిత్యత, దుఃఖం, అనాత్మ సిద్దాంతాలను 2500 సంవత్సరాలకు పూర్వమే 
(ప్రతిపాదించాడు. 

బుద్దుని నైతిక, తాత్విక బోధలను అధ్యయనం చేయాలి, ఆచరించాలి, అన్నింటిని 
మించి, ఎవరికి వారు వాటిని తెలుసుకోవాలి. చెందించుకోవాలి. అందుకని జీవన సంద్రాన్ని 
దాటించే తెప్పగా ధమ్మాన్ని వర్ణించారు." 

అందుకని, కచ్చితంగా మాటాడితే, బౌద్దాన్న తత్వమన అన లేము. ఎందు కంటే 


అది జ్ఞానాన్ని ప్రేమించడం (10/6 0౪491400) కాదు, జ్ఞానన్వేషణా (search after 
wi5dంmM) కాదు". అంతేకాదు “అది, అజ్ఞాతాన్ని వివరించే |ప్రాక్కాల్సనిక వ్యాఖ్యానమూ 


187 


కాదు (అధిభౌతిక శా,స్త్రుంలోల్యా. లేదా కచ్చ పచ్చగ తెలిసిన దాని ప్రాక్కాల్సినిక 
వ్యాఖ్యానమూ. (నీతి, రాజకీయ శాస్త్రాలలో లా) కాదు. 

“కాన్ని ప్రత్యేక విషయాల అన్వేషణ కాక్క మనం నివసించే, మనం జీవించే జీవితం 
లాంటి జీవితాన్ని సాధ్యం చేసే ఈ (ప్రపంచం ప్రాథమిక శీలాన్ని అన్వేషించడ మని తత్వానికి 
అర్ధం చెబితే?” బౌద్దం తత్వానికి దగ్గరగా ఉంటుంది. కాని అది అంత కంటె 
విస్తృతమైంది. 

తత్వం ప్రధానంగా జ్ఞానానికి సంబంధించి ఉంటుంది. ఆచరణకు సంబంధించి కాదు; 
కాని బౌద్దం ఆచరణను, యధాక్ట్‌కరణను నొక్కి చెబుతుంది. 


బౌద్ధం ఒక మతమా? 


“బౌద్దం” (Buddhism) అనే గ్రంథంలో ఆచార్య రు దేవిడ్స్‌ పుట ఒకటిలో 
రాస్తాడు: 

““వుతం అంటే ఏమిటీ? రెలిజియన్‌ అనే పదం, నున భాషా కుటంబానికి చెందని 
భాషలలో లే దనేది అందరికి తెలుసు. దాని వ్యుత్పత్తి సంధిగ్రం. సర్‌ భక వాక్యంలో, 
re, 1600 ల నుంచి సాధించి, దాని అసలైన అర్ధం (ప్రార్థనలను, మంత్రాలను మళ్ళీ మళ్ళీ 
ఉచ్చరించడం అని చెప్పాడు. మరో వ్యాఖ్యానం ప్రకారం ఈ పదం 8, 1680 ల నుంచే 
వస్తుంది. అయితే దిని (ప్రకారం ఈ పదం వౌ లికార్టం బంధం. ఎడతెగని బంధం (దేవతలతో 
అనే దానిలో సందేహం లేదు). మతో వుత్తత్తి ఈపదాన్ని 16% తో అనుసంధించి, 
నియమ బద్దమైన, అకలంక విశ్వాస బద్ద వో చ[ట్రంగా అర్థం చెప్పింది.” 


మామూలుగా మతం అనే పదాన్ని ట్ర అర్ధంలో వాడతామో, ఆ అర్ధంలో, బౌద్దం మతం 
కాదు. ఎందుకంటె అది ఒక '“పూజాక్రతువుల, విశ్వాసాల వ్యవస్థ” కాదు. ఏ అతి ప్రాకృతిక 
దేవుని యెడ దానికి విశ్వాసం లేదు. 


బౌద్దం తన అనుయాయుల నుంచి అంధ విశ్వాసం ఆశించదు. కేవల విశ్వాసాన్ని కాదని, 
దాని స్థానంలో జ్ఞానం మీద ఆధారపడిన విశ్వానాన్ని'' ఉంచడం జరిగింది. బౌద్దునికీ 
బుషిత్వంలో ప్రధమ దశను (సోతాపత్తి) చేరేవరకు అప్పు డప్పుడు అనేక సందేహాలు కలగ 
వచ్చు. ఈ ప్రధమ దశ చేరాక బుద్దునికి, ధమ్మానికి, సంఘానికి సంబంధించిన అన్ని 
సందేహాలు నివృత్తి అవుతాయి. ఈ దశను చేరిన తరవాతే ఎవరైన బుద్దుని నిజమైన 
అనుచరులు కాగటరు.'” 


188 


బుద్దుని మీద అనుచరుని విశ్వాసం ఎలాంటి దంటే, ఒక ప్రఖ్యాత వైద్యుని మీద రోగి 
కుండే విశ్వాసం లాంటిది. గురువు యెడ శిష్యుని కుండే విశ్వాసం లాంటిది. ఒక బౌద్దుడు 
బుద్దుని అసమాన్య మార్గ దర్శిగా, పరిశుద్ద మార్గాన్ని సూచించే గురువుగా, శరణం పొందినా 
గూడ, ఆశరణం దాస్యం కాదు. తాను కేవలం బుద్దుని శరణు వేడడం వల్ల లేదా, కేవలం 
అతనిలో విశ్వాసం ఉంచడం వల్ల, పరిశుద్దుడు కాగలడని ఏ బౌొద్దడు అనుకోడు. ఖచ్చితంగా 
చెప్పా లంటే ఎవడు ఎవనినీ పునీతం కావించ లేడు, కలుషితం చేయ లేరు. బుద్దుడు గురువుగా 
ఒక పరికరం అవుతున్నాడె కాని, వాస్తవానికి మనం పునీతం కావడానికి మనదె బాధ్యత. 


భమ్శు వదంలో బుద్దుడు అంటాడు 


“పాపాలు తన్దా తాను మాత్రమే చేస్తాడు : తను కారణంగానే తను మలిను డవుతాడు. 
తనక్రైతాను మాత్రమే చెడును వర్టించ గలడు, తను మాత్రమే తనను అమలినుని 
చేసుకోగలడు. 


మలినా మలినాలు తన మీదనే ఆధార పడతాయి. 
ఎవడు ఎవనినీ అమలినుని చేయ లేడు. (౪ 185) 


బౌద్దుడు ఏ (పవిత్ర) గ్రంథానికి గాని, ఏ వ్యక్తికి గాని బానిస కాడు. బుద్ద ధమ్మాన్ని 
ఆచరించటం వల్ల అతడు తన ఆలోచనా స్వాతంత్రాన్ని కోల్ఫోడు. తనంత తానే బుద్దత్వాన్ని 
పొందే దాక తన జ్ఞానాన్ని అభివృద్ది చేసు కోవడానికి, తన స్వేచ్చా సంకల్పాన్ని అమలు పరుచు 
కోవడానికి, అతనికి అన్ని విధాల స్వేచ్చ ఉంది. ఎందుకంటె అందరూ బీజరూస బుద్దులే. 
సహజంగా బౌద్దులు బుద్దుని ప్రామాణికంగా అనుశాసనికునిగా చెప్పు కొంటారు. కాని 
బుద్దుడు అటువంటి అనుశాసనికతను త్యజించాడు. 


బౌద్దంలో సత్యానికి ప్రమాణం ఏమిటంటే అవ్వవహిత యధార్డీకరణం. దానిలో 
ముఖ్యాంశం హేతు పూర్వక అవగాహన. ఎనరో పెద్ద వాడు చెప్పాడనే కారణంగా దేనినీ 
సత్యాన్వేషకులు అంగీ కరించ రాదని బుద్దుడు సలహా ఇచ్చాడు. తమ మాతు పూర్వక 
ఆలోచనతో, ఎవరికి వారే ఒక విషయం తప్పా, ఒప్పా అని నిర్ణయించు కోవాలని ఆయన 
చెప్పాడు. 


కాలాను లని పిలవబడే కెసువుత్త పౌరులు ఒకసారి బుద్దుని వద్దకు వచ్చి అన్నారు: 
“తమకు బోధించ డానికి వచ్చిన అనేక మంది సన్యాసులు, బ్రాహ్మణులు తమతమ ధమ్మాన్ని 
పొగిడి, ఇతర ధమ్మాలను తెగడారు. అందులో ఎవరు చెప్పేది ఓప్పో, తప్పో తెలియడం 
లేదు'”, అని చెప్పారు. 


189 


“అవును, ఓ, కొలామలారా, మీరు సందేహించడం సబబే. మీరు ఏదీ తేల్చుకో లేక 
ఊగిస లాడడమూ సబబే. సందేహాస్తద విషయం కనుక ఊగిసలాట జరిగింది, అని 
బుద్దుడు పలిక్‌ వారికి ఈ దిగువ సలహాను ఇచ్చాడు. ఆసలహా నేటి హేతు వాదులకు నాటి 
శంకావాదులకు సమానంగానే అన్వయిస్తుంది. 


“రండ, ఓ కాలామలార, వినండి. కేవలం జనశ్చతి మీద ఎంతో కాలం నుంచి ఇలాగే 
వింటున్నామని భావించి, ఆధారపడి, దేనిని అంగీకరించ కండి, కేవలం సంప్రదాయంగా 
వస్తున్నంత మాత్రాన (తరతరాలుగా ఇలా వస్తున్నదనిభావించి) దేనినీ అంగీకరించ కండి. 
కేవలం పుకార్ల (పరిశోధించకుండ ఇతరుల చెప్పిన దానిని నమ్మి) మీద ఆధారపడి దేనినీ 
ఆమోదించ వద్దు. మీ మత గ్రంథాల కనుగుణంగా ఉన్నంత మాత్రాన దేనిని అంగీకరించ 
వద్దు. దేనినీ సంభావన (ఊహ) మీద ఆధారపడి అంగీకరించ వద్దు. అనుమానం 
(inference) మీద, పైకి కనిపించే రూపాలను పరిగణనలోకి తీసుకొని దేనిని అంగీకరించ 
వద్దు. నీవు అంతకు ముందే ఏర్పరుచు కొన్న అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నదని ఏ 
విషయాన్ని అంగీకరించ వద్దు. ఒక విషయం ఆమోద యోగ్యంగా కనిపిస్తుందని, 
ఆమోదించి తీరాల్సిన విషయమని, దానిని ఆమోదించ వద్దు. మన గౌరవాన్ని చూర 
గ్‌న్నాడు కనుక ఆసన్యాసి చెప్పింది వాస్తవమని అంగీకరించ రాదు.” 


“ఇవ అనైతికాలని, ఇవి నింద్యాలనీ, జ్ఞానులు వెన్‌ అభిశంసించారనీ, ఈ ఈ పన 
చేస్తే నాశం జరుగు తుందనీ, దుఃఖం కలుగు తుందనీ, స్లో నీకు తెలిసి నప్పుడు, నిజంగా 
నవువాటిని వర్ణించు.'' 


“ఇని నైతికాలని, అనింద్యాలనీ, జ్ఞానులు వీటిని మెచ్చుకొన్నారనీ, వీటినిచేస్తే సుఖ 
సంతోషాలు, శుభం కలుగు తుందని, సా నీకు తెలిసి నపుడు [పు అలా జీవించు, అలా 


పన చెయ్యి!” ! స 


ఈ ఇరవయ్యో శతాబ్దిలో గూడ ఎప్పుడో బుద్దుడు 2500 సంవత్సరాల క్రితం చెప్పిన 
ధమ్మ వచనాలు వాటి ఆవశ్యకతను, తాజా తనాన్ని కోల్పో లేదు. 


జ్ఞాన సార సముచ్చయం, సాదా ఉదాహరణతో, వేరే మాటలతో, అదే సలహాను ఇస్తుంది: 


“తెలివైన వాడు బంగారాన్ని పుటం పెట్టి, నరికి, గీటు రాయితో గీసి పరీక్షిస్తాడు. 
అలాగే నేను చెప్పిన దానిని, నా మీద గౌరవంతో గాక, పరీక్షించి ఆమోదించండి.!! 


బుద్దుడు తన శిష్యులను సత్యశోధన చేయమన్నాడు. మీ కంచె పై వాడు చేసే 
అనునయాన్ని మీరు పట్టించు కోవద్దు. 


190 


సరే, ఇపుడు బౌద్దంలో అంధ విశ్వాసం లేదని ఒప్తుక్‌"ంటాం, కొని బుద్ద (ప్రతిమల 
పూజ, విగ్రహారాధన లేదా అని ఎవరైన (ప్రశ్నించవచ్చు. 


ఇహ పర లేదా ధార్మిక లాభాల నాశించి బౌద్దు లెనరూ ఏ ప్రతిమను పూజించరు. 
కాకపోతే బౌద్దం ప్రతిపాదించే దానికి శ్రద్ద ఘటిస్తారు. ఒక బౌద్దుడు ప్రతిమకు అగరువత్తులు, 
పూలు అర్హించా డంటే, అవి ఆ (ప్రతిమకు కాదు, బుద్దునికి, బుద్దుని గుణాలను, పూల 
క్షణభంగురతను పర్యాలోచిస్తూ, బుద్దుని మీది విశ్వాసానికి గుర్తుగా అతడు అలా చేస్తాడు. 
ఒక మంచి అవగాహన ఉన్న బౌద్దుడు, తాను ఆ మహోన్నతు బుద్దుని సమక్షంలో ఉన్నానని, 
తాను బుద్దు నంతటి వాడివి కావాలనే అనుభూతి పొందడం కోసం అలా చేస్తాడు. 


విగ్రహాల గురించి తన 7raVel Diary of a Philospher లో కౌంట్‌ కెయిసర్‌లింగ్‌ 
ఇలా రాశాడు: “ఈ ప్రపంచంలో బుద్ద ప్రతిమ కంటె భవ్యమైన నురో ప్రతిమను నేను 
కానను. ఈ దృగోచర ప్రపంచంలో అది పరిపూర్ణమైన మూర్తీభవించిన ధార్మికత.’ 


మళ్ళీ చెప్పా లంటే బౌద్దులు బోధి వృష్షాన్ని గూడ పూజించరు. కాని దానిని జ్ఞానోదయం 
ప్రతీకగా (గ్రహించి గౌరవ్వాళ్తంగా పరిగణిస్తారు. 


బౌద్దులు అటువంటి బాహ్యరూపాలను గౌరన పురస్కరంగా చూసి నప్పుటికి, వారు 
బద్దుని దేవునిగా ఆరాధించరు. 


ఈ బాహ్యరూపాలు తప్పని సరి ఏమీ కాదు. కాక పోతే తన శ్రద్దను ఏకాగ్రతతో నిలప 
డానికి అవి ఉపయోగ పడతాయి. దీశాలి అయిన వాడు ఇని లేకుండానే, తేలికగా తన 
శ్రద్దను బుద్దుని మిద కేంద్రీ కరించి, అతనిని దర్శించ వచ్చు. 


మన మంచి కోసం, మనకున్న విశ్వాసం వలన, అటువంటి అభివాదాలను ఘటిస్తాము. 
కాని బుద్దుడు నున నుంచి ఆశించేది అటునంటి నమస్కారాలను కాదు. తన బోధను 


వాస్తవంగా పాటించాలని. 


బుద్దుడు గతించ డానికి కొంత ముందు చాల వుంది శిష్యులు తను అంతివు 
నన్తుస్కారాలు చెప్పడానికి వచ్చారు. ఒక భిక్కు మాత్రం-ధ్యాన మగ్నుడై తన గదిలోనే ఉండి 
పోయాడు. ఈ విషయం బుద్దునికి ఎరుక పరిచారు. బుద్దుడు అతనిని రావించి * ఏమిటి 
విషయం?ి”, అని అడిగాడు. అపు డా శిష్యుడు ఇలా సమాధానం చెప్పాడు: “దేవా, 
మూడు నెలలో మీరు గతిస్తారని నాకు తెలుసు. గురువును గౌరనించడ మంటే, మీరు 
గతించే లోగా ల్బర్దంతను కావడ మేనని అనుకొన్నాను.'' 


191 


విశ్వాస పాత్రుడైన విధిబద్దుడెన ఆ శిష్యుని బుద్దుడు ప్రశంసించాడు: “చాల బాగుంది! 
నన్ను ప్రేమించే వారు ఎవరైన ఈ భిక్కుతో పోటీ పడండి. నా బోధను ఎవరు బాగా 
పాటిస్తారో వారు మాత్రమే నన్ను బాగా గౌరవించి నట్లు.” ఓ 


ములో సందర్భంలో బుద్దుడు అన్నాడు! “ధమ్మాన్ని కన్నవాడు నన్ను కంటాడు”” ,20 


ఇంకా బౌద్దంలో విజ్ఞాపన, వినతి, ప్రార్థనలు ఏవీ ఉండవని చెప్పాలి. బుద్దుణ్ణి ఒకడు 
ఎంతగా ప్రార్టించినా అతనికి విముక్తి కలగదు. తనను ప్రార్థించిన వారికి బుద్దుడు ఎటు వంటి 
ఇహ లోక అనుగ్రహాలను ఉపకారాలను ప్రసాదించడు, ప్రసాదించ లేడు. బౌద్దుడు ఎప్పుడూ 
ముక్తి కోసం ప్రార్దించ కూడదు. అతడు తన మీద తాను ఆధార పడి తన స్వేచ్చ, శుద్దతల 
కోసం పట్టుదలతో శ్రమించాలి. బుద్దుడు శిష్యులకు తమ మీద తాము ఆధార పడాలని, 
ఇతరుల మిద ఆధార పడ రాదని చెబుతూ ఇలా అన్నాడు : 


“(ప్రయత్నం అంతా మీదే, 
తధాగతులు కేవలం గురువులు మాత్రమే? ౨?! 


బుద్దుడు ప్రార్థనలి” వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పడమే కాదు, అందులోని 
బానిస మనస్తత్వాన్ని తెగడాడు. స్రార్టనలకు బదులుగా బుద్దుడు, ఆత్మ (56 సంయమనం, 
నిగ్రహం, స్వీయ పరిశుద్దత, స్వీయ జ్ఞానాలను పెంపొందించే ధ్యానం ప్రాముఖ్యతను నొక్కి 
చెప్పాడు. అది మనస్సుకు, హృదయానికి బల వర్హకౌషధంగా పని చేస్తుంది. ధ్యానం 
బౌద్దసారం, 


ఇతర మతాలలో లాగ, బౌద్దంలో భయ పడాల్సిన, ఆరాధించాల్సిన సర్వశక్తిమంతుడైన 
భగవంతుడు లేడు. సర్వ శక్తిమంతమైన, కారణ రహీతుడు అయిన, ఒక అతి ప్రాకృతిక 
దేవుని అస్తిత్వాన్ని బౌద్దం నిరాకరిస్తుంది. బౌద్దంలో ఈ శోన్నేషాలు (revelations) గాని, 
దేవదూతలు గాని, ప్రవక్తలు గాని లేరు. కర్మలను నిర్దేశించే, మనకు వరాలు, శాపాలు ఇస్తారని 
భావించే ఏ అతి ప్రాకృతి శక్తులకు బౌద్దుడు దాసుడు కాడు. బౌద్దులు దివ్యోన్మేషాలను 
విశ్వసంచరు కనుక, బౌద్దం సత్యం మీద తనదే గుత్తా ధిపత్యమని ప్రకటించు కొని పరమత 
దూషణకు పూను కోదు. “అసహనం మతానికి పరమ శత్రువు.”” ఇతరులు తనను గురించి 
గాని, తన బోధన గురించిగాని, తన సంఘాన్ని గురించిగాని చెడుగా మటాడి నప్పుడు, 
అసంతృప్తి చెంద వద్దని, కోపం తెచ్చుకో వద్దని, తన సహజ లక్షణమైన సహనంతో, బుద్దుడు 
తన శిష్యులకు, సలహా ఇచ్చాడు. “మీరు అసహనం ప్రదర్శించి నట్లయితే, మీరు ధార్మికంగా 
నష్ట పోవడమే కాక్క వారు చెప్పే దాంట్లో వాస్తవం ఎంతో, ఆవాస్తవం ఎంతో తెలుసుకో 


192 


లేరు” - అన్నాడు బుద్దుడు. ఇదెంతో మంచిమాట. ఇతర మతాల (విశ్వాసాల) వారు 
అన్యాయంగా చేసిన విమర్శల గురించి బుద్దుడు ఇలా అన్నాడు: ““ఇదెలాంటి దంచే ఒకడు 
స్వర్గం మీదికి ఉమ్మివేస్తే - అది స్వర్గాన్ని కలుషితం చేయదు. కాని అది తిరిగి అతని మీదె 
పడుతుంది, అలాంటిది.” *2ే 


అంధంగా విశ్వసించి తీర వలసిన విశ్వాస నియమాలు కాని, వివేచన రహితంగా కేవలం 
విశ్వాసం మీద ఆధారపడి ఆమోదించ వలసిన ఆధికారిక మత ఆదేశాలు కాని మతం 
పుచ్చు కోవ డానికి ముందుగా చేయ వలసిన మూఢ కర్మకాండ, క్రతువులు గాని, తాను 
పరిశుద్దుడు కావ డానికి చేయ వలిసిన అర్థం పర్ధం లేని యజ్ఞాలు, ఉపవాసాలు గాని 
బౌద్దానికి లేవు. 


నిక్కచ్చిగా చెబితే బౌద్దం ఒక మతం కాదు. ఎందుకంటే అదొక విశ్వాస, పూజా వ్యవస్థ 
కాదు. “దేవుడు ఉన్నా డనడానికి, తాము విధేయులుగా ఉండవలసిన, సేవించవలసిన, 
గౌరవించ వలసిన దేవతలకు తమ కర్మను నిర్ణయించే అధికారం ఉందనడానికి గుర్తుగా 
సూచించే బాహ్య చర్య లేదా ఆకృతి మతం”* అని వెబ్‌స్టర్‌ నిఘంటువు చెప్పిన నిర్వచనం 
ప్రకారం గూడ'బౌద్దం మతం కాదు. 


కారల్‌ మార్క్స్‌ చెప్పాడు: “నుతం అనేది ఆత్మ రహిత పరిస్ట్రితుల ఆత్మ, హృదయ 
రహిత ప్రపంచ, హృదయం. ప్రజల మత్తు మందు.” బౌద్దం అటు వంటే మతమూ 
కాదు. ఎందు కంటే బౌద్ద దేశాలన్నీ జౌద్దం అనే ఊయెలలో పెరిగాయి. వాటి ప్రస్తుత 
సాంస్కృతిక వికాసం ముఖ్యంగా బుద్ద బోధల (ప్రభావ సతృలితమె. 


“జీవితాన్ని పైపైన తడనుడం గాక, దాని దిశగా గాక, దాని లోకి చూడడం నేర్పే బోధ 
అని మతానికి అర్థం చెబితే, జీవితాన్ని ఇలా లోతుగ చూసే దృష్టితో మానవుల నడతకు 
మార్గ నిర్దేశం చేసె బోధగా మతానికి అర్థం చెబితే, జీవితాన్ని ధైర్యంగా, మృత్యువున 
(ప్రశాంతంగా, ఎదుర్కొనేట్లు చేసే బోధగా మతానికి అర్థం చెబితే”, లేదా జీవి 
దుఃఖాలన్నింటి నుంచి విముక్తం గావించే బోధగా మతానికి అర్ధం చెబితే, అప్పుడు తప్పకుండ 
బౌద్దం మతాలకు మతం అవుతుంది. బౌద్దం అంటే ఏమిటి? అని డా. ధాల్కే వాదిస్తూ 
ఇలా రాశాడు: “దీనితో, బౌద్దాన్ని ఒక మతం-అని, బౌద్దం మీద నిందా ప్రకటన చేశారు. 
మామూలు అర్ధంలో ఈ జీవితం కంటె పూర్తిగా భిన్నమైన మరో జీవితం ఉందని మతం 
చెబుతుంది. ఈ అర్థంలో బౌద్దం మతం కాదు, కాలేదు.”” (BUUdhiI3M and its Place 
in the Mental World, P. 27) 


193 


భౌద్దం ఒక నైతిక దర్శనమా ? 


బౌద్దానికి ఒక వుంచి నీతి సంహిత ఉంది. దీనిలో భిక్కుల కొక నీతి సంహిత, 
ఉపాసకులకు మరొకటి ఉన్నాయి. ఇది మామూలు నీతి బోధ కంటె చాల ఎక్కువ 


అయింది. 


శీలం (నీతి) అనేది ఒక ప్రాధమిక దశ మాత్రమే. అదొక లష్షానికి సాధనం. అంతేకాని 
దాని కదే లఅత్యుం కాదు. అది అత్యంత ఆవశ్యకమే అయినా, కేవలం దీని ద్వారానే ముక్తి లేదా 
పరిపూర్ణ శుద్రతను పొందడం కుదరదు. విశుద్ద పధంలో ఇది మొదటి దశ మాత్రమే. 
శీలానికి ఆవల ప్రజ్ఞ (Wisidam)} ఉంది. బౌద్ధానికి నీలం భూమిక అయితే, ప్రజ్ఞ శిఖరం 
అవుతుంది. పక్షికి రెండు రెక్కలులా, ఈ రెండు గుణాలు పరిఫూరకాలు. (ప్రజ్ఞ మనిషికి 
నేత్రం అయితే శీలం పాదాలు. బుద్దుని బిరుదులలో ఒకటి విజ్ఞాచరన సంనన్ర. అతడు 
ప్రజ్ఞాశిల సంపన్నుడు. 

బౌద్దానికి పునాది అయిన నాలుగు ఆర్య సత్యాలలో మొదటి మూడు బుద్దుని తత్వాన్ని 
చెబితే, నాలుగోది ఆతత్వం మీద ఆధార పడిన నీలాన్ని చెబుతుంది. 


బౌద్దంలో శీలం సందేహాస్పదమైన ఈశోన్మేషం మీద ఆధార పడదు. అది ఒక అసాధారణ 
మేధావి మనస్సు నుంచి వచ్చిన పరికల్పన కాదు. వ్యక్తుల అనుభవం ఆధారంగా, రుజువు 
చేయ డానికి వీలైన వోషయాల ఆధారంగా రూపొందిన హేతుబద్ద, ఆచరణాత్మక, సంహిత 
అది. మాక్స్‌ ముల్లర్‌ ఉద్దేశంలో, ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన నైతిక సంహితలలో కెల్ల 
వ్‌ లా 

అత్యంత పరిప్తూర్హమైంది ఇది. 


ఆచార్య రైస్‌ డేవిడ్స్‌ ఇలా అంటాడు: ** ప్రపంచంలోని బౌద్ద, బౌద్దేతర మత దర్శనాల 
నన్నింటిని పరిశీలించాను. వాటి అన్నింటిలో ఏదీ గూడ, రామణీయకతలో, అవగాహనలో 
బుద్దుని అష్ఞాంగ మార్గాన్ని అధిగమించ లేదు. ఆ మార్గానుసారం నేనునా జీవితాన్ని మలుచు 
కోవడంలో సంతృప్తి పొందుతాను” 


బౌద్దంలో నైతికంగా మంచి, చెడ్డ కర్మ లున్నాయి, మంచివి చెడ్డవి కాని కర్మ లున్నాయి. 
అన్ని కర్మలను 'ఉచ్చేదించే కర్మ లున్నాయి. ఇది చాల ఆసక్తికరమైన విషయం. ఒకడు ముక్తి 
పొందా లంటే సత్కర్మలు కావాలి. కాని, పవిత్ర జీవిత అంతిమ లక్ష్యం చేరిన తరువాత, 
అతడు మంచి చెడ్డ కర్మలకు అతీతు డవుతాడు. 


బుద్దుడు అంటాడు; “ధర్మ విషయాలను పరిత్యజించాలి. మరి అధర్మవిషయాలను 
ఎంతగా పరిత్యజించాలో? ) 


104 


లోభ, దోష, మోహాలతో గూడిన కర్మ దుఃఖ భాజకం. అలోభ, -అదోషు (ప్రజలతో 
గాడన కర్మ మంచిది. 


ల్నర్దంత, అకలుషితుడైన వానికి, నైతిక విలువలతో పని లేదు. ఎందుకంచె అతడు 
మంచి చెడులకు అతీతుడు. దినికి అరం అతడు నిష్కియుడని కాదు. అతడు చాలగా 
క్రియా శీలుడే. కాని అతని క్రియ స్వార్ధ రహితం. తను నడిచిన మార్గాన్ని ఇతరులకు 
చూపడంలో సహాయ పడతాడు. మామూలుగా అతని కర్మలను మంచివిగానే పరిగణిస్తారు. 
అతని కర్మలలో అతనికి సంబంధించి నంత వరకు సృజనాత్మక శక్తి ఉండదు. విషయాసక్తుని 
కర్మల వలె కాక, ఇతని కర్మలు అతనిపై కర్మ ప్రభావాన్ని చూపవు. 


అతని కర్మలను పాళీలో కిరియ ( క్రియ - (ప్రకార్యక) అంటారు. శుద్ద తమ బంగారాన్ని 
ఎవడు మరింత శుద్ది చేయ లేడు. 


లోకోత్తర పధ విజ్ఞాన సంబంధమైన నాలుగురకాల మానసిక ప్టీతులు: - సొతాపత్తి (నదిని 
దాటిన వాడు), సకదాగామి (ఒకసారి తిరిగి వచ్చు వాడు), అనాగామి (ఎప్పుడూ తిరిగి 
రాని వాడు), అర్హత్ర (ఇర్లతుడు) - ఇవి కుశలాలే అయినా, వీటి వల్ల కర్మ సంచయం 
జరగదు. కాని, దీని కంచె భిన్నంగా, ఇవి వ్యక్తిక పరిణామ స్రవంతిని క్రమంగా ఎండ 
గడతాయి. అలా క్రమంగా మంచిచెడు కర్మల ఉచ్చేదానికి దారి తీస్తాయి. ఈ నాలుగు అలౌకిక 
విజ్ఞాన రకాలలో ప్రజ్ఞ ప్రఎలమైంది. ప్రజ్ఞ కర్మమూలాన్ని చేదిస్తుంది. లౌకిక విజ్ఞాన రకాలలో 
చేతన (VOlit0n) ప్రబల మైంది. ఇది-కర్మ క్రియలకు దారితీస్తుంది. 


బౌద్దం ప్రకారం నీల్రానికి కొలబద్ద ఏమిటి? 
దీనికి సమాధానం బుద్దుడు యువసామణార రాహులుని మంద లించడంలో ఉంది: 


“నీవొక పని చేయాలను కొంటే రాహులా, ఈ విధంగా పర్యాలోచించు: “నేను చేయ 
బోయే పని, నాకు లేదా ఇతరులకు, లేదా ఇద్దరికి వోని కలిగిస్తుందా? అలా అయితే అది 
చెడ్డ పని. అది దుఃఖహేతువు అవుతుంది . అటువంటి పనిని నుంచి నీవు వెను దిరుగు. 


“నీవొక పని చేయాలను కొన్నప్పుడు ఇలా అలోచించు: *నే చేయ బోయే ఈ పని 
నాకు, ఇతరులకూ - ఇద్దరికీ హాని కలిగించదా? హాని కలగించ నట్లయితే అది నుంచ 
పని. అది సుఖ హేతువు అవుతుంది”. అటువంటి పని నీవు మరల మరల చెయ్యి? '** 


ఫీలాన్ని కొలవడంలో బౌద్దుడు తన ఇతరుల గ్రేయస్సును పరిగణన లోకి తీసు 
కొంటాడు, జంతువులను కూడ కలుపు కని. 


195 


కరణీయ మెత్త సుత్తలో బుద్దుడు ఉపదేశిస్తాడు: “ఒక తల్లి తన ప్రాణాన్ని గూడ లెక్షించక 
తన బిడ్డను ఎలా కాపాడు కొంటుందో, అలాగే ప్రతి ఒక్కడు సర్వ జీవుల యెడ అనంత 
(పీమపూరిత కరుణా చింతనను అలవరుచు కోవాలి" **” 


ధమ్మపదం, V.129 అంటుంది: 


:“ దండ నంటే అందరికీ భయమే, ప్రాణం అందరికీ తీపే. ఇతరులూ తనలాగే అనుకొని, 
ఎవరూ ఇతరులకు హాని చేయ కుందురు గాక, ఇతరులను చంప కుందురు గాక! 


అసాధారణ ఉన్నత ప్రమాణిక శీలాన్ని అర్థం చేసు కోవాలంటే తన అనుయాయులంతా 
జాగరూకతతో ధమ్మ పదాన్ని, సిగాలోవాదసుత్తను, వ్యష్టుపకసుత్తను మంగల నుత్తను, 
మెత్తనుత్తను, రావనుత్తను, వసలనుత్తను, ధమ్మికనుత్త మొదలైన వాటిని చదవాలని బుద్దుడు 
ఆశిసాడు. 

నైతిక బోధగా అది అన్ని నీతి దర్శనాలను మించింది. కాని శీలం అనేది బౌద్దానికి 
ఆరంభమే కాని, అంతిమ లక్ష్యం కాదని గుర్తుంచు కోవాలి. 


ఒక అర్థంలో బౌద్దం దర్శనం కాదు. మరో అర్ధంలో అది దర్శనాలకు దర్శనం. 
ఒక అర్థంలో బౌద్దం మతం కాదు. మరో అర్ధంలో అది మతాలకు మతం. 


బాద్ధం అంటే 


బౌద్దం అధి భౌతిక మార్గం కాదు, కర్మకాండ పద్దతీ కాదు. 

అది శంకాత్మకమూకాదు, వైధికమూ కాదు, 

అది శాశ్వత వాదమూ కాదు, శూన్య వాదమూ కాదు. 

అది కఠోర ఆత్మని గ్రహమూ కాదు, విచ్చల విడిగా కోర్కెలకు వశం అవడమూ కాదు. 
అది ఆశావాదం కాని, నిరాశావాదం కాన కాదు 

అది కేవలం. ఇహా లోకానికో పర లోకానికో సంబంధించింది కాదు. 

అది బహిర్ముఫీ కాదు, అంతర్ముఫీ కాదు. 

అది దివ్య కేంద్రకం వెదు, కొని మానవ కేంద్రకం, 

అదొక అనన్య జ్ఞానోదయ పధరిః 


బౌద్దం అంటే పాళీ బాషలో ధమ్మం. శబ్దాధ్ధపరంగా ధమ్మం అంటే నిల బెట్టేది. 
ఆలంబనగా ఉండేది, బల పరిచేది, కొన సాగించేది, చెదర కుండ అట్టె పెట్టేది అని అర్థం. 
అంటే దాని సుత్తల (ప్రకారం నడుచు క్‌ "న్న వారిని బల పరుస్తుంది, నిల బడుతుంది. ఆ 
విధంగా దుఃఖావస్టలలో పడ కుండ నిలవ రిస్తుంది. దీనికి సరన ఆంగ్ల పదం లేదు. 


196 


ఏదైతో ఉన్నదో అది ధమ్మం. అది వాస్తవికతను చెప్తే ధమ్మం. అది దుఃఖ నివృత్తి 
సాధనం. అసలు అదే విముక్తి. బుద్దులు పుట్టినా, పుట్టుక పోయినా అక్కడ శాశ్వతంగా 
ధమ్మం ఉంటుంది. దానిని యథార్రం చేసుకొనేది ఒక బుద్దుడు మాత్రమే. ఒక బుద్దుడు, 
ఒక జ్ఞానోదయం అయినవాడు వచ్చి చెప్పే వరకు, అది అవిద్యా నేత్రాలున్న మానవుల కంట 
ఎప్పటికీ పడదు. 

““త్రథాగతుడు వచ్చినా, రాకపోయినా ఓ భిక్కులారా, 'బాపాధిక వస్తువులన్నీ 
(సంఘాతాలన్నీ) భంగురాలే, దుఃఖాలే, అనాత్మకాలే. ఈ విషయాన్ని తధాగతుడు 
యధార్ధం చేసు కొంటాడు, అర్ధం చేసుకొంటాడు. అతడు ఇలా అర్ధం చేసుకొని, యధార్రం 
చేసుకొన్న తరువాత, ఆ విషయాన్ని ప్రకటిస్తాడు, బోధిస్తాడు, స్టాపిస్తాడు, బహిరంగ 
పరుస్తాడు, విళ్తేషిస్తాడు, స్పష్టం చేస్తాడు. ఈ విధంగా: ప్రత్యయిక ( హేతువును పొంది) 
(సంఘాత) వస్తువులన్నీ శణికాలు, దుఃఖాలు. వేటిల్లోను ఆత్మ లేదు? ** 

మజ్టిమని కాయంలో బుద్దుడు ఇలా అంటాడు “బుద్దుడు ఒకే ఒక విషయాన్ని 
బోధిస్తాడు, అదేమంటే దుఃఖం, దుఃఖనివృత్తి** 


ఇది వాస్తవికతా ధర్మం. 


ఉదాన చెబు తున్నది: **ఓ భిక్కులారా, మహా సముద్రానికి ఉన్నది ఒకే ఒక రుచి. అది 
ఉప్పుగా ఉండడం. అలాగే భిక్కులారా, ఈ ధర్మానికి ఉన్నదీ ఒకే ఒక రుచి. అది మోక్ష 
రుచి? 


ఇది విముక్తి సాధనం. 


ఈ పరమోన్నత ధమ్మం మనిషికి వెలుపలిది కాదు. అది పూర్తిగా అతని మీద ఆధార 
పడి ఉంది. దానిని అతడు యధార్ద్జీకరణం చెందించుకో వలసిందే. విషయం అలా ఉంది 
గనుక బుద్దుడు ఇలా ఉపదేశించాడు: 


“' అత్తదీపా విహరథ అత్తపటిసరణా”” - తనకు తాను ఒకద్వీపంలా ఉండాలి. తనకు 
తాను ఒక శరణం లా. 

““ధమ్ముదీపా విహరథ, ధమ్మ పటిసరణా, నాజ పటిసరణా”” - ఒక ద్వీపంలో 
నివసించినట్టుగా ధమ్మంలో వసించు, ఒక శరణాన్ని నమ్ము కొన్నట్టుగా ధమ్మాన్ని 
నమ్ముకో?) .*! 


197 


పాద సూచికలు : 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16, 


మువోవంళ అనువాదం PP. 14-50 చూడండి. 


Ibid., PP. 19 - 50 

ఇది సింహళ అంతర్భాగంలో కాండీనుంచి 24 మైళ్ళ దూరంలో ఉన్న శినారు. సింహళ బౌద్దులకు 
నేటికీ ఈ పవిత్ర రాతి దేవాలయం ఒక యాభ్రాస్టలమె. ఒల ఆకుల మీద వ్రాసిన గ్రంథాల 
మొత్తాన్ని ఒకదో టపేరిస్తే అవి ఆరు ఏనుగులు ఎత్తు అవుతాయని, మహా వ్యాఖ్యాత బుద్దఘోషుని 
జీవిత కథ అయిన “బుద్ర ఘోనుపత్తి? పేర్కొంటున్నది. 

సంప్కృతం - (త్రిపిటేక 

మొత్తం బౌద్ద సంఘానికి అన్వయించిన పాళి పదం సాసన (61506౧9400) 

67 Garrat సంపాదకించిన Legacy of India, PP. X, X| చూడండి. 

“దయా పూరిత సహ వేదనలు, న్యాయ భావం ఉన్న, ఆ గంగా తీర వాసుల, జనపదాల ప్రజలు 
సుఖంగా ఉందురు గాక. అటునంటి సహ వేదనలను, న్యాయ భావాలను ఈ సరళ, నిరాష్యాజ 
వాక్యాలు నిశ్వసిస్తున్నాయి””. Buddism, P. 148. ఈ సుత్త దీఘు నికాయంలో ఉంది, 
111, 31, P. 180 

Narada Thera The Manual of Abidhamma చూడండి. 


పరినిబ్బాణ సుత్తలో పేర్కొన్న “మూతికాో ను గమ నించండి. (ప్రకరణం 14, ౧, 8 ఇ004 
చూడండి. 


_ Points of Controversy, the authorship of which is attributed to Venerable 


Moggaliputta Tissa who presided at the Third councilin the time of King 
Asoka. 


నంయుక్ర నికాయ్‌, V, న, 437 - 38; Kindred Sayings, V. ౧. 370 
మృజ్రిమని కాయ, 1, 22, P.135 

Webster's Dictionary 

W. Durant, The History of Philosophy P. 2 

Webb, History of philosophy. 


“జ్ఞాన దర్శశం అనే అర్ధంలో ఒక తత్యం. ఇది “ఏమిటి?” అనే ప్రశ్నకు, జీవితం ఏమిటి? అనే 
ద్రల్లీకు సంపూర్త సమాధాన మిస్తుంది - ఇది అది కాదు”, (డా. థాల్కే 846625గా -P 25) 


198 


17, 


18. 


19. 


20. 


21. 


22. 


23; 
24. 
25; 
26. 


27: 
28. 
29; 
30. 
31. 


ఒక నూమూలు అనుషంగికుడు (adherent) అనుయాయిగా శుద్దమైన వాడుగానే ఉండ 
వచ్చు. అంత మాత్రం చేత, బుద్ద ధన్మూన్ని యధార్జీ కరణం చెందించు కోవడంలో భాగస్వామి 
కాడు 


అఠగుత్తరని కాయ, 1. P. 187; Gradual Sayings, 1, PP. 171 - 172 ఇంతకు 
ముందరి అనువాద వివరణ భాగాలు (కుండలీకరణంలో ఉన్నవి) వ్యాఖ్యానం, ఉపవన్యాఖ్యానాల 
కనుగుణంగా ఉన్నాయి. 


Buddhist Legends 111, PP. 249 - 50 చూడండీ. 
సంయుత్త నికాయ 111, P. 120 
ధవచ్మువద V.276. 


“ప్రార్దన ఒక క్రియ. దానిలో నేను నిష్ణాతుడను కానని బాహాటంగా అంగీకరిస్తున్నాను” 0౧౦౧ 
B.H. Streeter in Modern churchman. sept. 1924, P. 347. ““ ఎవరో నింటున్నారనే 
నమ్మకం లేకపోతే మనుషులు ఎందుకు ప్రార్దిసారో నాకు అర్దం కాదు”. - పోల్చండి. Rev. 
C. Beard, Reformation, ౧. 419. 


“ప్రార్థనలు ఆంతరంగిక భావ ప్రసారాలు. ఆ దేవునితో స్వార్ధంతో బేర మాడతాయి. ఇహ 
లోకపు కోర్కెలు తీరాలని కోరతాయి. “తనుతనాన్ని? పెంచుతాయి. ధ్యానం, అలాకాక, 
ఆత్మపరినర్హనం?”, రాధకృష్ణన్‌ చెప్పాడు. 


రాధాకృష్ణన్‌ “గాతముబుద్దుడు?? చూడండీ. 

నమూాజీభిము సిలచార. 64౦౧ Daily News వెసక్‌ నెం. మే, 1939. చూడండి. 
ముజ్రిమ నికాయ్య 1.22, P.135 

మ్ముజ్రిమ ఇకాయ, 1, 66, 

రాహులోవాద నుత్త, ని. 416 

నుత్త నిపాత. 1, 8, (149), ౧. 26 

అంగుత్తర నికాయి, 1, P. 286 

చక్రము నికాయ, 1, 22, P. 140 

5, 5, 12, P. 56 (PTS, Ed. 1948) Also at Vinaya 11, 9, 2 
పరింబ్బాణ సుత్త; ప్రకరణం. 14 పైన చూడు. 


199 


పదహారో ప్రకరణం 
బాద్దం ముఖ్య లక్షణాలు 


“(పతి ఒక్కడు ఎవరికీ వారే స్వయంగా యు దాక్రకరణం చెందించుకోగల, 
నద్యఃఫలాన్చిచ్చే, పరిశోధనకు స్వాగతం వలిక్కో పరినిరాగణానికి దారి తీసే జ్ఞానులు 
అవగాహన చేసుకో గల ధమ్మాన్చి ఆ ఉన్నతుడు చక్కగా నిరూపించాడు. ?” 


లా మజ్జమ నికాయ 


దొద్దం-పునాదులు 
బుద్దుడు స్వయంగా కనుగ్‌ "ని, ప్రపంచానికి అందించిన నాలుగు ఆర్యసత్యాలు బౌద్దానికి 
ప్రరమైన పునాదులు. (ప్రధాన లక్షణాలు. 


అవి (1) దుఃఖం (బౌద్దం అస్తిత్వానికి (ప్రధాన కారణం) (2) దాని కారణం, అంటే 
తృష్ణ (3 ) దాని అంతం అంటే నిర్వాణం (బౌద్దానికి పరమార్ధం) (4) మధ్యేమార్గం. 

మొదటి మూడు బౌద్ద తత్వాన్ని ప్రతిబింబిస్తే, నాలుగోది ఈ తత్వాన్ని అనుసరించిన 
బౌద్దశీలాన్ని ప్రతిబింబిస్తుంది. 


బుద్ద ధమ్మానికి అంతర్వూతాలైన ఈ నాలుగు సత్యాలు ఈ దేహం మీద ఆధార పడినవే. 
అవి పూర్తిగా మానవునితోను, ఇతర సత్యాలతోను ముడివడి ఉన్న, ప్రశ్నించరాని సత్యాలు. 


బుద్దులు అవతరించినా, అవతరించక పోయినా ఈ సత్యాలు విశ్వంలో ఉంటాయి. 
వాటిని బుద్దులు ప్రపంచానికి బహిర్గతం చేస్తారు. 

దుఃఖం అనే ఇరుసు మీద బౌద్దం తిరుగుతూ ఉంటుంది. బౌద్దం దుఃఖాన్ని నెక్కి 
చెప్పే నప్పటీకి, అది నిరాశా వహ మతం కాదు. అది పూర్తిగా ఆశా వహమూ కాదు, నిరాశా 
వహమూ కాదు, వాస్తవికతకు సంబంధించింది. దుఃఖాన్ని అంతమొందించి, శాశ్వత సుఖా 
న్నిచ్చే మార్గం నిర్ణేశించ కుండ బుద్దుడు కేవలం దుఃఖమనే సత్యాన్నె నిక్కీ చెప్పి నట్లయితే 
అతడు నిరాశా వాది అవుతాడు. బుద్దుడు దుఃఖం నార్వ[త్రికతను దర్శించాడు. ఈ సార్వత్రిక 
మానవాళి రుగ్మతకు మందును గూడ నిర్దే శించాడు. మనం ఊహించ గల అత్యంత సుఖం, 
బుద్దుని దృష్టిలో, నిర్వాణం. నిర్వాణం అంటే దుఃఖాన్ని పూర్తిగా తుడిచి వేయడం. 


200 


(బ్రిటానికా విజ్ఞావ సర్వస్వంలో నిరాశావాద (గి8551గ|5గ)) రచయిత ఇలా రాస్తాడు: 

““విర్రాశా వాదం జీవితం యెడ నిరాశా, నిస్తుహల దృక్పధాన్ని సూచిస్తుంది. మానవ 
వ్యవహార మంతా బాధా దుఃఖాలతో నిండి ఉంటుందనే ఒక్ష అస్తుష్ణ సాధారణ అభిప్రాయాన్ని 
అది సూచిస్తుంది. బుద్దుని మౌలిక సిద్దాంతం, ఆశావహతలో, పాశ్చాత్యులు ప్రతిపాదించిన 
అశావహ సిద్దాంతానికి సరి పోతుంది. అతని సిద్దాంతాన్ని నిరాశా వహం అనడ మంటే, 
“ఆత్మ (Personality) లే కుండ సుఖం ఉండడం అసంభవలి అనే పొశ్ళాత్య సూత్రాన్ని, 
దానికి అన్వయించడమే. నిజమైన బౌద్దుడు శాశ్వతా నందంలో మునకలు వేయ డానికి 
ఉత్సాహంతో ఎదురుచూస్తుంటాడు. 


సుఖం 


బుద్దుడు, తన శిష్యులను, జీవితంలోని కష్టాలను గురించి నిరంతరం ఆలోచిసూ, 
జీవితాన్ని దుఃఖ మయం చేసు కోమని చెప్పుడు. 


జ్ఞానోదయానికి ఆవశ్యకమైన, ముందుగ అనుసరించి తీరవలసిన విషయంగా, ప్రీతి 
(J౦y)ని ప్రతి బౌద్దుడు అలవరచు కోవాలి. నిష్పష పాతులైన చాల మంది రచయితల 
దృష్టిలో, ప్రపంచంలో కెల్ల బౌద్దులే అత్యంత సంతోషకరమైన వారుగా ప్రసిద్ది చెందారు. 
వారికి పాపుల నునే న్యూనతా భావన లేదు. 

పవిత్ర జీవితాన్ని సాధ్యమై నంత నిండుగా గడిపే ఆర్య సంఘ సభ్యులు, బహుశ అందరి 
కంటె సుఖులు. “అపో సుఖం, అహోసుఖం, మేము సుఖంగా ఉంటున్నాం?” - శవ 
తరుచుగా అతడి అనుచరుల నుంచి వినవచ్చే మాటలు. 

ఒక రోజు ఒక దేవుడు బుద్దుని వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు: 

అరణ్యాల నాటపట్టు చేసుకొన్నవారు. 

పవిత్ర జీవితాన్ని రుషులులా జీవించేవారు. 

ఏక భక్తంతో తమ ఉపవాసాన్ని విర మించువారు. 

ఎలా అంతగా కాంతులీనుతున్నారో తెలపండి. 

బుద్దుడు సమాధానం చెప్పాడు: 

““వారికి గత మంటే వగపు లేదు. 


అనాగతం కోసం వెంప రాడరు. 


201 


ఇప్తుడిక్కడ ఏముందో దాని తోనే జీవిస్తారు. 
అందుకనే వారు ప్రశాంతి కాంతు లీనుతుంటారు”! 


భూత, భవిష్యత్తుల గురించి వ్యాకులత చెంద కుండ, శాశ్వత వర్తమానంలో భిక్కులు 
సుఖ సంతోషాలతో ఉంటారు. 


సుఖ పరంగా కారణతౌ సిద్దాంతం 
సంయుత్తనికాయంలో, సుఖాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రతీత్యస్నముత్తాదానికి ఆసక్త 
కరమైన వ్యాఖ్యాన్ని చెప్పారు. బుద్దుడు అంటాడు: 


“దుఃఖం (శ్రద్ద (Confidence) కు దారితీస్తుంది. (శ్రద్ద ప్రమోదాని (Rapture), 
ప్రమోదం పీతి (౮౦౫) కి, ప్రీతి ప్రశాంతత (tranUility)కు, ప్రశాంతత సుఖాని 
(happiness)క, సుఖం సమాధికి (Concentration), సమాధి వస్తువుల యథాతథా 
జ్ఞానానికి, దర్శనానికి (యధథాభూతకాణదన్సన = యధాభూత జ్ఞాన దర్శనం) దారి 
తీస్తాయి. వస్తువుల యథాతథ జ్ఞానదర్శనం నిరాకరణకు (నిబ్బిదా = repulsion), 
నిరాకరణ విరాగాని (౧౦౧ attachment) క, విరాగం విముక్తి (విముత్తి)కి, విముక్తి 
ఇం(దియజ్ఞాన ఉచ్చే దానికి అంటే అ్హ్రాంతత్వాని దారితీస్తాయి” 


ఈ ముఖ్యమైన పాఠం, దుఃఖం ఎలా సుఖానికి, అంతిమంగా బుషిత్వానికి దారి తీస్తుందో 
స్పష్టంగా చెబుతున్నది. 


బౌద్ధంలో సహనం 


ఈనాలుగు ఆర్య సత్యాలను అర్ధం చేసు కోవ డానికి అంధ విశ్వాసం అవసరం లేదు. 
మొదటి రెండు సత్యాలు ఇహానికి సంబంధించినవి. వీటిని లౌకికులు అనుభవంతో తెలుసు 
కోగలరు. తరువాతి రెండు సత్యాలు లోకోత్తరాలు. వీటిని రుషిత్వం పొందడం ద్వారా 
అర్ధం చేసుకో వచ్చు. 


అజ్ఞాత విషయాల వలని భయం ఆధారంగా కాక, వైయక్తిక అనుభవంతో ఎవరైన 
పరీక్షించు కోగల ఈనాలుగు పునాదుల మీద బౌద్దం నిర్మిత మైంది. అందు వలన బౌద్దం 
హేతు బద్దమైంది, ఆచర ణాత్మకమైంది. 


ధమ్ముంలో అహేతుక మైంది కాని, ఆచరించ డానికి వీలు లేనిది కాని, ఏమీ లేదు. 
బుద్దుడు బోధించిందే ఆచరించాడు. ఆచరించిందే బోధించాడు. అడు తన బోధలో 


202 


నొక్కిచెప్పింది ఆచరణ. ఎందు కంటే కేనలం ఏ ధమ్మమూ ఒక వ్యక్తిని పరిశుద్దుని చేయ 
లేదు. 


ధమ్మవదం లోని, ౪.19 ఇలా అంటుంది; 


(“ఎన్ని పవిత్ర గ్రంథాల నౌపోశన పట్టిన నేమి 
వాటి ననుసరించి నడుచు కో నప్పుడు 


అటు వంటి ప్రమత్తుడు ఇతరుల ఆవుల లెక్కించు గోపాలుడు; 
ఒక పరివా[జకునికి లభించే ఆశీస్సులు అతనికి దక్కవు”) 


ఒక హేతుబద్దమైన, ఆచరణాత్మకమైన దర్శనంలో ఒక మార్మిక రహస్య సిద్దాంతానికి 
తావు ఉండదు. పరినిర్వాణ సూత్రంలో బుద్దుడు ఇలా నొక్కి చెప్పాడు: 


“రహస్య బోధ, బహిరంగ బోధ అనే తేడా లేకుండ సత్యాన్ని బోధించాను. ఎందు 
కంటె సత్యం విషయంలో తథాగతునికి, కొన్ని విషయాలను శిష్యులకు చెప్పు కుండా 
దాచుకొనే ఒక గురువు బద్రముష్టి (మూసిన పిడికిలి) లాంటి దేదీ లేదు”. 


“అనంతరం, “అబాహిరమ్‌” అనే పదాలను బుద్దు డుపయోగించాడు. బుద్దుడే గనుక, 
““నా ధమ్మంలో ఇంత వరకు ఇతరులకు బోధించను, లేదా ఇంత వరకు మాత్రమే 
ఇతరులకు బోధిస్తాను”” అని అను కొన్నట్టయితే, అతడూ “బుద్ద ముష్టి' ఆచార్యుల 
కోవకు చెందేవాడు. “నేను వీరికి బోధిస్తాను*, “వారికి బోధించను”* అని బుద్దుడు 
అను కొన్నట్లయితే, అంతర్వర్గాన్న, బాహ్యావర్గాన్న తయారు చేసి ఉండే వాడు. బుద్దుడు 
అటు వంటి వివక్ష ఎప్పుడూ ప్రదర్శించ లేదు. 


రహస్య ధర్మాల గురించి బుద్దుడు అంగుత్తర నికొయంలో (1, Pa 261) ఇలా 
అంటాడు; 


“6 ఓ శిష్యులారా, బబారంగత కాక, రహస్యం ముగ్గురికి కావాలి. ఎవరు వాళ్ళ? 
(స్రీలకు, బహిరంగత కాక రవాస్యం వారికి అవసరం. బహారంగత కాక రహాస్యం మంత్ర 
విదులకు (౧౫6515) కావాలి. అసత్య సెద్దాంతాలకు బహిరంగత కాక్క రహస్యం కావాలి. 
పరిపూర్ణ బుద్దుడు ప్రవచించిన ధమ్మం, నియమం, రహాస్యం గావు. అని ప్రపంచం అంతటు 
ప్రకాశిస్తాయి. 


మానవాళిని కలత పెట్టే కొన్ని సమస్యల మీద బుద్దుడు తన, మనోగతాన్ని వివరించ 
లేదు. అతడు ఎప్పుడూ వివాదాస్పద విషయాల మీద మౌనాన్నే దాల్చాడు. ఎందు కంటె 
అతని కార్యానికి అని అ(ప్రస్తుతాలు; ఒకని విముక్తికి అవి ఆవశ్యకాలు కావు, 


203 


ఒక సందర్భంలో మాలుంక్యపుత్త అనే ఒక భిక్కు బుద్దుని దగ్గరకు వచ్చి, కొన్ని తాత్విక 
సమస్యలకు అవ్యవహితంగా పరిష్కారం చెప్పాలని, లే నట్హయితే తాను చీవరాలను విడిచి 
వేస్తానని బెదిరించాడు. 

“దేవా, ఉన్నతులు (మీరు) ఈ సమస్యలను విశదికరించ కుండ ప్రక్కన పెట్టారు. 
నిరాకరించారు. ప్రపంచం నత్వమా, అనిత్వమా? జీవం, దేహం - రెండు ఒకటేనా, వేరు 
వేరా? తధాగతుడు మరణానంతరం ఉంటాడా, ఉండడా? తథాగతుడు మరణానంతరం 


ఉండడం, ఉండకపోవడం - రెండూ జరుగుతుందా (తదుభయం)? తథాగతుడు 
మరణానంతరం ఉండడం, ఉండకపోవడం - రెండూ కాదా (తదనుభయం)?* 


నైతిక ప్రగతికి అవరోధమైన అటువంటి వ్యర్థ విషయాల మీద సమయాన్ని, శ్రమను 
వృధా చేయ వద్దు అని బుద్దుడు అతనికి సలహా ఇచ్చాడు. 


“ఇది ఎలాంటి దంటే, విషపూరిత బాణం గుచ్చుక్‌ "న్న ఒకడ బాణాన్ని పెరికి 
వేయాలన్న శస్త్ర) చికిత్సకునితో, *నన్ను గాయ పరిచిన వారి వివరా లేమిచో, నాలో 
నాటుకొన్న ఆబాణం స్వభావం ఏమిటో - లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసే వరకు, 
బాణాన్ని నా నుంచి పెరక డానికి వీలు లేదన్నట్టుగా ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం 
దొరికే లోపల అతడు మరణిస్తాడు. అదే విధంగా ఎప్పుటైనా ఈ ప్రశ్నలకు వివరణ దొరికే 
లోపల వ్యక్తి మరణిస్తాడు.?” 


ఈ అధిభౌతిక ప్రశ్నల సమాధానం విరాగానికి, విమోహానికి, జ్ఞానోదయానికి లేదా 
నిర్వాణానికి దారి తీయదు. 


మరో సందర్భంలో ఈ విషయాల మీద, అతని శిష్యులు వివరణ "కావాలని కోరి 
నప్పుడు, అతడు “గుడ్డివాళ్ళు - ఏనుగుకథి”తో వారిని మౌనం వహించేట్టు చేశాడో. 


ఏనుగు ఎలా ఉంటుందో వర్షించవుని ఒక ఏనుగును కొంతవుంది అంధుల 
ముందుంచారు. ఏనుగు వివిధ భాగాలను తాకిన అంధులు, ఏనుగును గురించి, తమ తమ 
ప్రత్యేక భావాలను చెప్పారు. ఎవరికి వారు తవు తమ భావాల మీద ఆధార పడీ వాదానికి 
దిగారు. సహజంగానే వారి వాదం తగవుగా మారింది. 


కేనలం కుతూహలాన్ని మాత్రమే సంతృప్తి'పరిచే, విముక్తికి దారి తీయని, నిరుపయోగ 
తాత్విక సమస్యలను బుద్దుడు తన సహజ మౌనంతో నిరాకరించాడు. 


మానవాళి కాసక్తి కలిగించే ప్రతి నైతిక, తాత్విక సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందని 
బౌద్దం చెప్పు కోదు. అంతే కాదు, అది ఆధ్యాత్మికంగా లాభం చే కూర్చని నిరర్ధక తాత్విక 


204 


సమస్యలతో కాని, సిద్దాంతాలతో గాని వ్యవహరించదు. “దుఃఖాన్ని బాపుటి అనే ప్రత్యేక 
ఆచరణీయ అత్యం బౌద్దానికి ఉంది.ఆ లక్ష్యం కారణంగానే అది అప్రస్తుత పార సమస్వలను 
ప్రక్కన బెడుతుంది. అయినా, జీవిత వాస్తవిక స్వభావాన్ని నిశితంగా పరిశీలించ డానికి అన్ని 
విధాల ప్రోత్సాహం ఇస్తుంది. 


ఒత్తిడులకు, బలాత్కారాలకు, మూర్దపు పట్టు దలలకు బౌద్దంలో చోటు లేదు. 
2500 ల సంవత్సరాల దాని చరిత్రలో బుద్దుని పేరుతో ఒక్క రక్తపు బొట్టు గూడ చింద 
లేదు. బుద్ద ధమ్మాన్ని ప్రచలించ డానికి ఏ మహారాజు కత్తి దూయ లేదు, బలాత్కార 
పద్దతిలో గాని, ప్రత్యాదేశ పద్దతి ద్వారాగాని, ఎవరినీ పరివర్తించ లేదు. ఇవన్నీ బౌద్దానికి 
విశేష ప్రశంసలే. అయినా ఈ భూమి మీద ప్రభవించిన వారిలో కెల్ల ప్రధమ మహాధర్మ 
బోధకుడు బుద్దుడు. బౌద్దం ప్రపంచ మంతా వ్యాపించింది. ఇంకా వ్యాపిస్తున్నది. ఇతర 
పరోక్ష మత మార్పిడి ఏజన్సీల, సామ్రాజ్యవాదం, సంగ్రామ పద్దతుల, వాదాల ద్వారా 
కాక, దానిలోని అంతర్గత గుణాలతో, దాని బోధల అసమాన సౌందర్యంతో అన్న దేశాలకు 
శాంతి యుతంగా వ్యాపిస్తోంది. 


అల్డ్‌స్‌ హక్సిలీ రాస్తున్నారు: '“ ఏరక్రంగాను బాధించ కుండ, అభిశంసించ కుండ, మత 
వ్యతిరేకుల అణచి వేత లేకుండ, ప్రపంచ మతా లన్నింటిలోకి బౌద్దం ఒక్కటే విస్తరించింది. 
భౌతిక వాదానికి అంటీపెట్టుకొన్న జనులలోకి ప్రసరించిన క్రైస్తవం కంటె, తన 
అనుయాయుల రక్త దాహ ప్రవృత్తిని, కంచుయుగానికి చెందిన పాతనిబంధనల (గ్రంధ 
సాహాత్యాన్ని ఉటుంకించి సమర్దించుకొనే కైస్తవం కంటె, బౌద్దం అన్నివిధాల ఉన్నతమైందని 
సొక్షూ లున్నాయి”! 


లార్హిరసెల్‌ అంటారు: ఓ (ప్రపంచంలోని అన్నిమతాలలోకి నస బెద్దాన్ని - ముఖ్యంగా 
తెలి బౌద్దాన్ని - ఎంచు కొంటాను. ఎందు కంటె, దానిలో కొంచెం గూడ పీడించడం 
లేదు.” ” 


బుద్దుని పేరుతో, అమాయిక (స్త్రీల రక్తంతో, ఏ పవిత్ర స్టలమూ ఎర్ర బార లేదు; 
నిజాయితీ చింతనా పరుణ్ణి ఎవరినీ సజీవ దహనం చేయ లేదు. ముత వ్యతిరేకులను దయా 
రహీతంగా వేయించ లేదు. 


మార్మికతను గురించి బోధించని బౌద్దం, మహాత్మ్యాలను గురించి మాటాడదు. అతని 
మానసిక వ్యవనాయం కారణంగా బుద్దునికి అసాధారణ శక్తులున్న మాట నిజం. కాని 
అతడు ఎప్పుడూ మహాత్య్యాలను ప్రదర్శించ లేదు. యమక పాటివోరియీ, (తప్పుగా 
దీనిని ద్వంద్వ అద్భుతం అన్నారు) ఒక మానసిక దృగ్విషయం. దీనిని ఒక్క బుద్దుడు 


205 


మాత్రమే చేయ గలడు, ఈ ఒక్క (ప్రత్యేక సందర్భంలో, తన మనో శక్తుల ద్వారా, ఏక కాల 
మందే తన దేహ రంధ్రాల నుంచి నిరు, నిప్పు వచ్చే టట్టు చేశాడు. 


బౌద్దం ఉద్వెగానికి కాక బుద్దికి సంబంధించింది. దానికి అంగబలం (సంఖ్యకంటె) 
కంటె భిక్కుల శీలం ముఖ్యం. 


ఒక సారి కోటీశ్వరుడు, నిగంధనాతపుత్త అనుయాయి, అయిన ఉపాలి బుద్దుని వద్దకు 
నచ్చి, అతని ధమ్మబోధను విని, సంతుష్టుడై, వెంటనే తాను బుద్దుని అనుయాయి అవుతానని 
తన కోర్కెను వెల్లడించాడు. కాని బుద్దుడు అతనికి ఇలా సలహా ఇచ్చాడు: 

(“ఒక సత్యమైన సూత్రానికి సంబంధించి, హా గృహసూ, పూర్తిగా పరిశీలించండి. మీ 
లాంటి విశిష్ట మానవుడు మణ్ణంగా వివేచించాలి. అది మీకు తగును”, 


ఈ అనుకోని బుద్దుని మాటలతో సంతోషాంతరంగుడై ఇలా అన్నాడు: 


“దేవా, నేను మరో ఆచార్యునికి అనుచరుడిగా మారినబ్దెతే, అతడి అనుచరులు, పలాన 
పలాన కోటీశ్వరుడు తమ మళం పుచ్చుకొన్నాడని చెప్పుకొంటూ, నన్ను ఊరేగింపుగా 
వీధి నీధి, ఊరు ఊరు తిప్పే వారు. కాని దేవా, మీరో, నను మరో మాటు పరీశీలన జరప 
మంటున్నారు. పీ ఆరోగ్యకరమైన సలహా చాల సంతోషా న్నిచ్చంది”, మళ్ళీ మెచ్చు 
కొంటూ ఇలా అన్నాడు: “నేను రెండోసారి బుద్దం శరణం గచ్చామి, ధవ్ముం శరణం 
గచ్చామి, సంఘం శరణం గచ్చామి.” 


అతడు దృఢ విశ్వాసంతోనే బౌద్దుడుగా మారినా, బుద్దుడు మాత్రం, తన హద్దులెరుగని 
అనుకంప, పరిపూర్ణ సహనాలతో, అతనిని తన పాత గురువుని, అతని ఆచారం ప్రకారం 
కొలవమని చెప్పాడు. 


బాహ్య ప్రమాణాలతో లేడా కేవల అనునయాలతో సత్యాన్వేషణకు లెనరూ ప్రభావితులు 
కారాదని చెబుతూ, బుద్దుడు ఇంకా ఎంత వరకు వెళ్ళాడంటే, తన శిష్యులు ఎవరూ 
“అధికృతులకు వంగి దాసోహం” అనవద్దని అభ్యర్థించాడు. 

బౌద్దం స్వేచ్చాన్వేషణా స్ఫూర్తితో, పరిపూర్ణ సహనంతో సంతృప్తమైంది. అది వివృత 
మనస్సు నుంచి, అనుకంపా స్థావితమైన హృదయం నుంచి వచ్చే బోధ. జ్ఞాన, కరుణ అనే 
రెండు విధాల విశ్వానికి వేడిని, వెలుతురును ఇచ్చె బౌద్దం, జననమరణ సం ద్రంలో ఉక్కిరి 
బిక్కిరి అవుతున్న ప్రతి జీవిని తరింప జేసే వెలుగును ప్రసరిస్తుంది. 


బుద్దుడు ఎంత దయా మయుడు, సహనశీలి అంటే, ఉపాసకులకు ఆదేశా లిచ్చే 
అధికారాన్ని గూడ ఉపయో గించడు. ఆదేశికంగా - నీవు ఇలా చెయ్యి, అలా చెయ్యకు - 


206 


అని చెప్పు కుండా, “అలా చెయ్యడం నీకు బాగుంటుంది, ఇలా చెయ్యకుండ ఉండడం 
నీకు బాగుంటుంది” అని బుద్దుడు చెప్పి వాడు. 


బౌద్దులు మామూలుగా పొటించాల్సిన విధులు ఆజ్ఞలు కావు. అవి తవకై తాము 
ఇస్తపూర్తిగా పాటించే వినయాలు ( శిఖాపదు 

ఈ రకమైన సహనాన్ని సహానుకంపను బుద్దుడు (స్త్రీ పురుషుల యెడ సర్వ జీవుల 
యెడ ప్రదర్శించాడు. 


బొద్దం -కులం౦ 


బానిస తనాన్ని నిర్మూ లించాలని, ఒక ఉన్నత నీతిని, మానవ జాతి అంతా సహోదరులే 
అనే భావనలను ప్రతిపాదించి, ఆ రోజుల్లో భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న అగౌరవ వర 
వ్యవస్థను బాహాటంగా స్పష్టంగా ఖండించిన వాడు, మానవాళి చరిత్ర కంది నంత వరకు, 
బుద్దుడే ప్రధముడు. బుద్దుడు ప్రకటించాడు: 


“పుట్టుక వలన ఎవడూ జాతి బాహ్యుడు కాడు. 
పుట్టుక వల్లనే ఎవడూ బ్రాహ్మణుడు కాడు. 
అతడు చేసిన పనులను బట్టి జాతి బాహ్యుడు 
అతడు పనులను బట్టి అతడు బ్రాహ్మణుడు” 


“ఎవడు బ్రాహ్మణుడు అనే సమస్య మీద ఇద్దరు యువ బ్రాహ్మణుల మధ్య జరిగిన 
చర్చను నుత్త నిపాత (పుట 112) లోని వాసెక్టసుత్త పేర్కొంటున్నది. అందులో బకడేమో, 
జన్మ వల్ల బ్రాహ్మణు డవుతాడని, మరొక డేమో శీలం వల్ల బ్రాహ్మణు డవుతాడని 
వాదించారు. వారిద్దరూ ఒకరు మరొకరి వాదంతో ఏకీభవించ నందువల్ల, ఆ వివాదాన్ని 
బుద్దునికి నివేదించారు. 


అలాగ వారు బుద్దుని వద్దకు వెళ్ళి, తమ తగవు విని పించారు. మొక్కలు, పురుగులు 
చతుష్పాద జంతువులు, పాములు, చేపలు, పక్షుల విషయంలో వాటి వాటి జాతులు, గుర్తులు 
వాటికి ఉన్నప్పటికీ, మనుషుల విషయంలో అటు వంటి జాతులు, గుర్తులు లేవనే విషయం 
మొట్ట మొదట బుద్దుడు వారికి గుర్తు చేశాడు. ఆ తరవాత మనషులు తమ తమ వృత్తులను 
బట్ట ఎలా విభేదీ కరణం చెందారో వివరించాడు. చివరిగ బుద్దుడు ఇలా వ్యాఖ్యానించాడు: 
“పుట్టుక ఒకనిని బ్రాహ్మణుని కాని, అబ్రాహ్మణుని కాని చేయదు. 


జీవితం, అతడు చేసిన పని, ఒకనిని నిజమైన బాహ్మాణుని చేస్తుంది. 


207 


వారి వారి జీవితాలు వారిని వ్యవసాయ దారులుగ, వ్యాపారులుగ, బానిసలుగా 


మలుస్తాయి 


వారి వారి జీవితాలు వారిని దొంగలుగా, సైనికులుగా, గురువులుగా, రాజులుగా 
చేస్తాయి.”” 


ఈ కుల సమస్యను గురించి మళ్ళీ ఆసక్తికరమైన సంవాదం మధురసుత్త లో కనిపిస్తుంది. 
గౌరవనీయ కచ్చానకు మధుర రాజు ఈ దిగువ వృత్తాంతాన్ని చెప్పాడు: 


“* బ్రాహ్మణులు ఇలా అంటున్నారు కచ్చాన: “(ప్రజలు విభాజితమైన నాలుగు వర్ణాలలోకి 
బ్రాహ్మణులు విశిష్ణులు. బాహ్మణులు మాత్రమే పరిశుద్దులు. బ్రాహ్మణులు కాని వారు 
కారు. బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మ క్రమ సంతానం. వారు బ్రహ్మ నోటి నుంచి పుట్టారు. 
అతడు వారిని ప్రత్యేకంగా తన వారసులను చేశాడు, అయ్యా, మీరు దీనికి ఏమంటారు?” 


“అది వట్టి బూటకం మాటి అన్నాడు గౌరవనీయ కచ్చాన. ఒక ధనవంతుడు ఏ 
కులానికి, ఏ వర్గానికి చెందిన వాని నైనా తనకు సేవకుడుగా నియమించు కోగలడు. ఏ 
కులానికి చెందినా ఒక దుష్టుడు దుఃఖాభాజక స్టీతిలో, ఒకగుణవంతుడు ఆనందమయ 
స్టీతిలో, జన్మించ గలరు. కులంతో నిమిత్తం లే కుండా నేరస్తుని నేరాన్నిబట్టి నిక్షించడం 
జరుగుతుంది. ఇలా ఎలా జరుగుతుంది, సంఘంలో చేరిన వారందరికీ ఏ వివక్ష లేకుండ 
సమాన గౌరవం లభిస్తుందని అతడు నొక్కి చెప్పాడు. 


బౌద్దం (ప్రకారం, బుద్దుని అనుయాయి కావడానికి గాని, అందరినీ శేష్టులుగా చూసే 
బౌద్ద సంఘంలో చేర డానికి గాని, కులమూ, రంగూ అడ్డు రావు. జాలరులు, పాకీవాళ్ళు, 
వేశ్యలతో వాటు సైనికులు, బ్రాహ్మణులను గూడ సంఘంలో చెర్చు క్‌ “న్నారు. వారికి 
సంఘంలో ఉన్నత స్థానాలను ఇవ్వడం గూడ జరిగింది. 


వినయ శాఖకు సంబంధించిన విషయాలలో, ఇతరుల కంటి గూడ, మంగలి అయిన 
ఉపాలికి, ముఖ్య శిష్యుని స్టానం ఇవ్వబడింది. రాజులు, కులీనులు అ్వళ్ణంతగా గౌరనించిన 
సునీత పేరికి పాకీ వాడు. తాత్వికుడైన సాతి జాలరి పుత్రుడు. వేశ్య ఆమ్రపాలి సంఘంలో 
చెరి ల్వర్దంత అయింది. ఆత్మ హత్యకు ఆయత్త మవుతూ ఉండగా బుద్దుడు పరివర్తితం 
చేసిన రుజ్జామాల బానిస. పున్నా యజమాని, కోటీశ్వరుడు అయిన అనాథ పిండికుని 
ఆహ్వానాన్ని బుద్దుడు కాదని, వర్దాకాలమంతా తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరిన పున్నా 
ఆహ్వానాన్ని మన్నించాడు. చాపా, లేళ్ళ వేటగాని పుత్రిక. సుభ కంసాలి ఫుత్రిక. ఏరకమైన 
వివక్ష చూపకుండ అందరికీ బౌద్దద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పడానికి బౌద్ద గ్రంథాల 
నుండి ఎన్నో ఉదాహరణలు చూప వచ్చు. 


208 


బుద్దుడు అందరికీ సమా నావకాశాలు కల్పించి అందరి అంతస్తును పెంచాడు. 


బౌద్దంలో శిశువుకు పాలు, బలవంతునికి మాంసం లభిస్తుంది. సేద ధణకులు- ఇద్దరికీ 
బిదర నచ్చుతుంది. 
డా 


బౌద్దం, - స్ప్రేలు 


(స్త్రీల అంతస్తును పైకి లేపింది కూడా బుద్దుడె. సమాజానికి వారి 'ప్రాముఖ్యతలను 
గుర్తించేట్టు చేసింది గూడ బుద్దుడే. 


బుద్దునికి ముందు భారతదేశంలో (స్రీలకు గౌరవం లేదు. హేమచంద్రుడనే ఒక 
భారతీయ రచయిత (స్త్రీలను “నరకానికి దారి చూపే దివిటీలుగి' వర్ణించాడు. 


బుద్దుడు (స్త్రీలను హీనంగా చూడ లేదు. వారు స్వభావ రీత్యా దుర్భలులని మాత్రమే 
అన్నాడు. స్త్రీ పురుషులిద్దరిలోను వారి వారి అంతర్గత “మంచి ని చూశాడు. తన బోధలో 
ఇద్దరికీ ఉచిత న్హానాలను కల్పించాడు. సేవకు గాని, పరిశుద్దులు కావడానికి గాని, లింగం 
అడ్డు కాదు. 


పాళీలో, కొన్నిసార్లు (స్త్రీలను సూచించ డానికి ఉపయోగించిన పదం “మాతుగామి. 

ss న ; § 
ఈ పదానికి అర్ధం “మాత్సజనంి లేదా “మాతృ సమాజం.” ఒక తర్తిగా ey బౌద్దంలో 
గౌరవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. తల్లి స్వర్గారోహణానికి సుఖకరమైన నిచ్చెనగా పరిగణించ 
బడింది. భార్య భర్తకు మంచి స్నేహితురాలుగా చూడ బడింది. 

మొదట్లో (స్త్రీలను సంఘంలో చేర్చు కోవడానికి సకారణంగానే నిరాకరించినా, తరవాత 
గౌరవనీయ ఆనందుడు, పెంపుడు తల్లి మహాపజాపతీ వేడు కోవడంతో అతడు ఒప్పుకొని, 
భిక్కునిల సంఘాన్ని నెల కొల్పాడు. నియమ నిబంధనలతో (స్త్రీ) సంఘాన్ని ప్రపధమంగా 
నెల కొల్సిన వాడు బుద్దుడే, 

భిక్కు సంఘానికి ల్లర్ణంతలు సారిపుత్రుని, మొగ్గల్లానలను ముఖ్య శిష్యులను చేసినట్లే, 
ల్లర్ణంతలు ఫేమా, ఉప్పులవళ్లా లు భిక్కుని సంఘానికి ముఖ్య స్రీ శిష్యులుగా చేశారు. 

ఉష ఇ i § ou 

అత్యంత విశిష్ట పవిత్ర అనుయాయులలో చాల మంది (ఆ శిష్యులను గూడ బుద్దుడె 
స్వయంగా పేర్కొన్నాడు. తాము అభివృద్ది చెంద డానికి స్త్రీల స్వాతంత్ర్యం ఒక కారణమని 
వజ్జిలు నమ్మారు. బుద్దుని రాకకు పూర్వం, (స్త్రీలకు తగినంత స్వేచ్చ లేదు. తను మానసీక 
సామార్జా గలను, అంతర్గత ధార్మిక శక్తులను (ప్రదర్శించే అవకాశం వారికి కలగ లేదు. ఇప్పుటి 
లాగే ప్రాచీన భారతంలో ఒక కుటుంబంలో ఆడపిల్ల పుడితే, దానిని అవాంఛ నీయమైన 
దానిగా, అదనపు భారంగా భావించే వారు. 


209 


ఒకసారి బుద్దుడు రాజు కొసలునితో మాటాడు తున్నాడు. అప్పుడొక వార్తాహరుడు 
వచ్చి రాజుతో, ఆయనకు ఆడపిల్ల పుట్టిందని నివేదించాడు. సహజంగానే రాజు అసంతుష్టు 
డయ్యాడు. బుద్దుడు రాజును ఓదార్చి, ఇలా ప్రోత్సాహకరంగా మాట్లాడాడ ' 

(“రాజ్ఞా మగ బిడ్డ కంటె ఆడు బిడ్డ 

ఘనమని రుజువు చేయవచ్చు.” 


బుద్దుని రాకకు పూర్వం అనేక ప్రతి బంధకాల క్రింద అణచ బడన స్త్రీలకు, భిక్కుని 
సంఘస్టాపన తప్పు కుండా ప్రసాదమే. ఈ సంఘంలో రాణులు, రాకుమార్తెలు, ఉన్నత 
కుటుంబీకుల కూతుళ్ళు, వితంతువులు, అందరిని పోగొట్టు కొన్న స్త్రీలు, నిస్సహాయ 
(స్త్రీలు, వేశ్యలు = వారి వారి కులం అంతస్తులతో సంబంధం లేకుండ, ఒకేస్తాయిలో 
నివసించారు. ఓదార్పు, శాంతులను పొందారు. అంతకు ముందు గుడసెలలో, ప్రాసాదాలలో 
తమకు లభించని స్వేచ్చా వాయువులను పీల్ఫారు. మరోవిధంగా అయితే మరుగువ పడి 
పోయే చాల మంది సంఘంలో చేరడం ద్వారా అనేక విధాల తమ విశిష్టతను చాటు కొన్నారు. 
స్వేచ్చను పొందారు. 


మొదటి శిష్యురాలైన ఖేమ బింబిసారుని అందమైన భార్య. మొదట్లో ఆమె బుద్దుని 
చూడ నిరా కరించింది. ఎందుకంటె, బుద్దడు బాహ్య సౌందర్యాన్ని తక్కువగా చూస్తాడని 
ఐన్నది. ఒకరోజు ఆమె అనుకో కుండ, కేవలం, ఆస్టల సౌందర్యాన్ని చూడ. డానికే 
ఆరామానికి వెళ్ళింది. క్రమంగా బుద్దుడు బోధిస్తున్న శాల వైపుకు ఆకర్షితు రాలైంది. 
ఆవిడ మనస్సును పసికట్టిన బుద్దుడు తన మనోశక్తులతో ఒక అందాల యువతిని, తన 
ప్రక్కన నిలబడి, వీవనతో విసరు తున్నట్టుగా సృష్టించాడు. ఖేమ ఆమె ఆందానికి ముగ్గు 
రాలైంది. బుద్దుడు, తాను సృష్టించిన ఆప్రతివమునుు యవ్వనం నుంచి వుధ్య వయస్సుకు, 
మధ్యవయస్సు నుంచి వృద్దాప్యానికి మార్చి, అంతిమంగా ఆమె పళ్ళు విరిగిన నోటితో, 
తెల్ల జుట్టుతో, ముడతలు పడిన శరీరంతో నేల మీద పడేట్టు చేశాడు. అప్పుడు మాత్రమే 
బాహ్య సౌందర్య గర్వాన్ని, జీవిత భంగురతను ఆమె గుర్తించింది. ఆమె అనుకొంది: 
“ఎటువంటి దేహం ఎలా అయింది? నా శరీరం గతీ ఇంతే కదా!” 


బుద్దుడు ఆమె ఆలోచనలను (గ్రహించి ఇలా అన్నాడు: 
లాలిసదాసులు ప్రవాహం వాలుకు కొట్టుకు పోతారు 

తా నేసుకొన్న తన గూటినుంచి జాలు వారుతున్న సాలీడులా 
కాని తమ బంధాల ద్విపుటిని పుటుక్కున తెంచుకొెని 
విముక్తులైనవారు, ఆలోచనలను ఎక్కడో నిలిపి, 


210 


ప్రపంచ పరిత్యాగం చెస్తారు, 
ఇంద్రైయ సుఖాన్ని దూరాన ఉంచి ఆనందాన్ని పొందుతారు. 


ఖే వు ల్లర్లంత అయింది. రాజు అనువుతితో సంఘప్రవేశం చేసింది. భిక్కునిలలో 
ప్రజ్ఞాపరంగా అ(గ్రబాగాన నిలించింది, 


తన ఇద్దరు బిడ్డలను, భర్తను, తలిదం డ్రులను, సోదరుని కోలోోయిన పతాచారా, బహు 
విషాద పరిస్టితులలో, బుద్దుని సంకల్ప బలంతో, బుద్దుని సమక్షానికి ఆకర్షితు రాలైంది. 
బుద్దుని సాంత్వన వచనాలు విని, ఆమె బుషిత్వంలో ప్రధమ దశను అందుకొని, సంఘంలో 
చేరిందీ. ఒక రోజు ఆమె తన కాళ్ళను కడుక్‌సొంటూ, మొదట్లో నీరు చిన్న ధార అయి 
కొద్ది దూరమే పోయి ఇంకి పోవడం, రెండోసారి మరికొంచెం దూరం పోయి యింకి 
పోవడమూ, మూడో సారి ఇంకొంచెం ఎక్కువ దూరం ప్రవహించి ఇంకి పోవడాన్ని 
గమనించింది. “అలాగే మర్తు గలంతా మరణిస్తారు. కొంతమంది బాల్యంలో, మరికొంత 
మంది మధ్వ వయస్సులో లేదా వృద్దాప్యంలో మరణిస్తారు.”' అని ఆమె అనుకొంది. బుద్దుడు 
ఆమె ఆలోచనలను తెలుసుకొని, ఆమె ఎదుటికి తన ప్రతిమను ప్రకేపించి, ధమ్మాన్ని 
బోధించాడు. ఆమె ల్లర్లంత అయింది. ఆ తరవాత అందరినీ పోగొట్టు కొన్న ఎంతో మంది 
తల్టులను ఆమె ఓదార్చింది. 

ధమ్ముదిన్సా, బడ్డా కాపీలాని అనే ఇద్దరు భిక్కునిలు ధమ్మాన్ని చెప్పడంలో గౌరవ స్థానం 
పొందారు. 


మృత్యువైన మారునికి, ఈ దిగు సమాధానాన్ని చెప్పింది భిక్కుని సామా యే: 


““ఎవరి ఆలోచనలు సంయమనాలో ఎవరిలో జ్ఞానం ప్రగమిస్తుందో, ఎవరికి ధమ్మంలో 
సరైన అవగాహన ఉంటుందో వారు (స్త్రీలు అయితే నేం, పురుషు లైతే నేం, (స్త్రీ పురుష 
స్వభావాలకు అక్కడ చోటు లేదు. * నెను (స్త్రీనా, పురుషుణ్లా లేక మరొకటా? అని 
ప్రశ్నించే వారితో దుష్టుడైన మారుడు మాటాడ వచ్చు. కాని మాతో కాదు.” 

ఉపాసికలలో గూడ చాల మంది బౌదార్యానికి, పవిత్రతకు, భక్తికి, జ్ఞానానికి, (పేమ 
పూరిత కరుణకు పేరెన్నిక గల వారున్నారు. 


వారందరి లోకి, సంఘానికి ముఖ్య పోషకురాలైన విసాఖా, అగ్రభాగాన నిల 
బడుతుంది.*! 


సుప్రియ (సుప్పియా) చాల పవిత్ర మహిళ. ఆమె అంగడి నుంచి మాంసం తేవ డానికి, 
అశక్తురాలై, తన తొడ నుంచే ఒక ముక్క కోసి, రోగి అయిన ఒక భికువుకు పెట్టంది. 


211 


నకులమాత విశ్వాసి అయిన భార్య. తన మంచి గుణాలను ఉచ్చరిస్తూ, వృత్యువు 
కోరల నుంచి తన భర్తను కాపాడు కొంది. 

నొమావతి పవిత్రమైన ప్రియమైన రాణి. తన ప్రత్యర్థి కుట వల్ల దహనమై పోతూ కూడ, 
ఏమాత్రం చెడు దృష్టి లేకుండా, తన ప్రత్యర్ధి యెడ, (ప్రమ పూరిత కరుణను ప్రసరించింది. 

రాణి మల్లిక అనేక సందర్భాలలో రాజు పసెనదికి మంత్రాంగం నెరపింది. 

మిుజ్ఞుత్తరా అనే ఒక పని పల్ల ధమ్మబోధ గావించి, అనేక మందిని పరివర్తితం చేసింది. 

ఫపునబ్ద్బునుమూతా ధమ్మాన్ని వినాలనే కౌతుతంతో, తన ఏడుస్తున్న బిడ్డను ఇలా 
బుజ్జి గించింది: 

ఎడునకు చిట్టి ఉత్తరా! గొడవ చేయకు, పునబ్బసు, 

మహాజ్ఞానియైన ఆచార్యుడు బోధించిన ప్రమాణాన్ని వినాలి... 

నా బిడ్డ నాకు చాల ప్రియమైంది, నా భరా నాకు ప్రియమైన వాడే. 

నాకు వీరిద్దరి కంటె ప్రియ మైంది మార్గం చూపే ధమ్మం కాదా!” ?12 


తనకున్న ఒకే ఒక పుత్రుడు మరణించి నప్పుడు ఎందుకు విలసించ లేదని ఒక చింతనా 
శిలియైన తల్లిని ప్రశ్నించి నప్పుడు, ఆమె చెప్పింది: 


““కోరక్రనే అతడు వచ్చాడు. పొమ్మనకనే పోయాడు. 
ఎలా వచ్చాడో అలాగే వెళ్ళి పోయాడు. వగ చేందుకు ఎముంది??? 


సుమన్తా నుభొద్దా అనె వారు ఇద్దరు అక్కాచల్రళ్ళు. అద్భుతమైన నీల సంపన్నులు, 
వారికి బుద్దుని యందు నిస్ఫందేహ విశ్వాసం ఉంది. 


బుద్దుని కాలంలో (స్ర్రాలు నిర్వహించిన పాత్రను వర్ణించ డానికి ఈ కొద్ది ఉదాహరణలు 
బూటు, 


బౌద్ధం - నిరపాయత 


అవధు లరుగని బుద్ద కరుణ మానవాళి యెడనే కాక మూగ ప్రాణులైన జంతువుల పైకి 
గూడ సారించ బడింది. జంతుబలిని నిషేధించిన వాడు బుద్దుడే. అంతే కాదు, తన శిష్యు 
లందరిని (పేమ పూరిత కరుణ (మైత్రి తో సర్వజీవులను చూడాలని ఉపదేశించాడు. పాదాల 
దగ్గర పారాడే అతి చిన్న ప్రాణిని సైతం మైత్రితో చూడా లన్నాడు. జీవితం అందరికి 
విలువైందే, అందుకని ఏ మనిషికీ మరో జీవి ప్రాణం తీసే హక్కు లేదు. 


212 


భిక్కు ఈ మైత్రిన ఎంత వరకు ఆచరించా లంటే, అసలు అతనిని వినయ నియమాలు 
భూమిని తప్పకుండ, తవ్వించకుండా నిరోధించాయి. అతడు నీటిని వడ కట్టు గుండా 
తాగే వీలు లేదు. 


బౌద్ద రాజులలో అత్యంత గొప్పు వాడైన అశోకుడు, రాతి మీద, రాతి స్తంభం మీద, 
ఇలా చెక్కించాడు: “ప్రాణులు ప్రాణులను పోషణకు ఉపయోగించరాదు. పురుగు 
లున్నప్పుడు, పొట్టునైనా, సరే కాల్చ రాదు.’ 


ఒక నిజమైన బౌద్దుడు ప్రతి జీవి యెడ ఈ మైత్రిని (మెత్త) పాటించి, తాను అందరిలో, 
ఒకడు కావాలి. ఏ విధమైన వివక్ష లేకుండా కలిసి పోవాలి. బౌద్ద ముఖ్య లక్షణమైన ఈ 
బుద్ద మైత్రి, ఒకరి నుంచి ఒకరిని వేరు చేసే కులాల, వర్ణాల, మత శాఖల అడ్డుగోడలను 
ఛేదిస్తుంది. వేరు వేరు మతాల వారు, తాము వేరు వేరు మతాలకు చెందిన వారమనే కారణంగా 
ఒకే వేదిక మీద అన్నదమ్ములులా, అక్క చెల్లెళ్ళలా కలుసుకో లేక పోతే, ఆ మతాచార్యులు 
తమ నియుక్త కార్యంలో విఫలమై నచే. 

చుల్ల వ్యూహ, మహా వ్యూహ సుత్తల మీద ఆధార పడిన “ఆర్య సహన శాననంిలో 
అశోకుడు ఇలా అంటాడు; “* అన్నింటి కంటె ఏకత మంచిది. అంటే, అందరూ గూడ 
ఇతరుల సిద్దాంతాలను ఇష్టంతో వినాలి. 1 


చౌద్దాన్ని ఏ ఒక జాతికో, దేశానికో పరిమితం చేసే లక్షణాలేవీ దానిలో లేవు. అది 
విశ్వజనీనం. 


బౌద్దునికి దూరం దగ్గరలు, మిత్రులు, శత్రువులు, మతం మారినవాడు, అంటరాని 
వాడని ఏమీ లేదు. ఎందుకంటె, అవగాహనతో తెలుసుకొన్న విశ్వజనీన (పేమ, సర్వ జీవుల 
సౌ భ్రాత్వతాన్ని స్టిర పరిచింది. నిజమైన బౌద్దుడు ప్రపంచ పౌరుడు. 


అందుకని బౌద్దం ముఖ్య లక్షణాలు ఏవంటే, దాని హేతుబద్దత ఆచరణీయత, 
నామర్ధ్యత, అకలహత, హాని రాహిత్యం, సహనం, సార్వత్రికతలు. 


2500ల ఏళ్ళుగా కొనసాగుతున్న బౌద్దం, అన్నిరకాల ఏకీకరణ, ఉన్నతీ కరణల 
ప్రభావాల కంటె, ఉన్నతమైంది, శ్రేష్టమైంది. 


* * శే న్‌్‌ 


జాతులు (Nations) వచ్చాయి పోయాయి. బలం ఒత్తిడ ఆధారంగా నిర్మితమైన 
మహా సామ్రాజ్యాలు వెల్లి విరిశాయి, నాశన మయ్యాయి. కాని ప్రేమ హేతువుల మీద 


213 


ఆధారపడిన బుద్దుని ధమ్మ రాజ్యం మాత్రం ఇంకా వృద్ది చెందుతూనే ఉంది. దాని 
అనుయాయులు దాని ఆర్య సూత్రాలను అంట పెట్టుక్‌ “ని ఉన్నంత కాలం, ఇక ముందు 
గూడ వెల్లి విరుసూనే ఉంటుంది. 


వాదసూచబకలు : 


1. 


10. 


11. 


12. 


13. 


14. 


Kindred Sayings, PP.7,8 


సంయుత్త నికాయ, 11, P.32, Kindred Sayings, 11, ౧. 27. 


. మృినునికాయ, 1,63, చూల మాలుంక్ష నుత్త, గి. 426 


ఉదాన, 6,4, P. 66 ff; Wordward, Some Sayings of the Buddha PP. 190 ff 
చూడండే. 


ప్రకరణం 8 చూడండి. 


నుత్త నిపాత్క వనల నుత్త, "ది. 21. 


. మళ్రమనికాయ, 11,84, PP. 83 ff. 


. Kindred Sayings, _P.111 


Psalms of the Sisters, P. 82 
నంయుత్తనికాయ, 1,5,2, 129 

పదో ప్రకరణం చూడండి 

Kindred Sayings, 1.౧. 270 

జాతక కథలు, No. 25354, V.P. 110. 


రచయిత రాతి శాసనం ౫|| ను దృష్టిలో ఉంచు కొన్నాడు. అందులో ఇలా ఉంటుంది (ప్రకృతి) 
: “సమవాయెవ సాధు, కితి? అవున మనసా ధమ్మం సునేయ చ షుషుషేయు చ తి? (1 
“ఏకత మాత్రమే మంచిది. ఎందుకని? వేరు వేరు అభిప్రాయాల వారు ధమ్మాన్ని విన వచ్చు, 
పాటించవచ్చు.” (ఇక్కడ “ధమ్మాన్ని” విస్త్రతార్థంలో చూడాలి. ) సం. 


214 


పదిేహిడో (ప్రకరణం 
నాలుగు ఆర్య సత్యాలు 


“మున్ఫెన్సడు వినని విషయాల మీద నాలో వెలుగు ప్రసరించింది?” 
- ధమ్మచక్క సుత్త 
ఉన్నదేదో అది సచ్చు. సంస్కృతంలో దిని సమా నాధ్దకం సత్యం. దీనికి అర్దం అభబాధితం, 
నిర్వివాదం. 


బౌద్దం ప్రకారం సత్వవాని పిఅవబడేదానికి సంబంధించి అటువంటి నాలుగు 
సత్యాలు" న్నాయి. 


రెహితన్స) నుత్తలో బుద్దుడు ఇలా అంటాడు: 


“దాని సంజ్ఞ (Perceptions) లతో, ఆలోచనలతో సహా ఈ నిలువెత్తు మానవ 
దేహంలో ఈ ప్రపంచాన్ని, ప్రపంచం మూలాన్ని, ప్రపంచం ఉచ్చేదాన్ని, ఆ ప్రపంచ విచ్చే 
దానికి దారి తీసే మార్గాన్ని, నేను ప్రకటిస్తున్నాను.””* 


ఈ ప్రత్యేక సందర్భంలో (ప్రపంచం (లోకం) అంటే దుఃఖం అని అర్థం చేసు కోవాలి. 


ఈ ఆసక్తీ కరమైన వాక్యాలు, బుద్దుడు స్వయంగా తన అంతర్చుద్దితో కను గన్న 
నాలుగు ఆర్య సత్యాలను ప్రసా విస్తున్నాయి. బుద్దులు వచ్చినా రాకపోయినా, ఈ సత్యాలు 
ఎపుడూ ఉంటాయి. అటువంటి సత్యాలను ఒక బుద్దుడు ఈ ప్రపంచానికి ఆవిష్కరిన్తాడు. 
అవి శాశ్వత సత్యాలు. కాలంతో మారవు. మార లేవు. వాటిని యధార్ర కరణం చేసు 
కొన్నందుకు బుద్దుడు ఎవరికి రుణ పడి లేడు. అతడే అన్నాడు: **అంతకు ముందు వాటిని 
ఎవరూ విన లేదు.” 


అందుకని బౌద్దం హిందూ మతం నుంచి వచ్చిందని చెప్పే వాదం సరి కాదు. బౌద్దానికి 
హిందూ మతానికి మధ్య కొన్ని సామాన్య సిద్దాంతా లున్న మాట నిజం. ఈ సామాన్యతకు 
కారణం ఆ సిద్దాంతాలు శాశ్వత సత్యాన్ని లేదా ధమ్మాన్ని దృష్టిలో ఉంచు కోవడం వల్లనే. 

ఈ సత్యాలను పాళీలో * అరియనచ్చానో అంటారు. వాటిని ఆర్య సత్యాలని ఎందుకన్నా 
రంటే వాటిని అతి గొప్ప అరియ (శ్రేష్టుడు) కను గొన్నాడు. అతడు బుద్దుడు. వికారాలకు 
అత డెంతో దూరుడు. 


215 


మొదటి సత్యం దుఃఖాన్ని గురించి చెబుతుంది. దుఃఖానికి సరైన ఆంగ్ల సమానార్థకం 
లేదు. 50%6గ౧8 లేదా 50గ౦౪/ లతో సూచిస్తారు. 


ఒక వేదనగా దుఃఖం అంటే సహించడం క్య్షమైన దని. (దు వ క్షం, కక సహించడం). 
ఒక అమూర్త సత్యంగా దుఃఖాన్ని తిరస్కరించదగిన (COntemptible = దు) రిక్తం 
(emptiness = ఖ) - అర్హంలో ఉపయోగిస్తారు. ప్రపంచానికి దుఃఖం ఆధారం. అందువల్ల 
తిరస్కరించ దగినది. ప్రపంచంలో వాస్తవికత లేదు - అందుకని రిక్తం, శూన్యం. దుఃఖం 
అంటే గర్లించ దగిన శూన్యం. 


సామాన్యులు ఉపరి తలాన్నే చూస్తారు. కాని ఆర్యుడు (అరియ) వస్తువులను 
యథాతథంగా - అవి వాస్తనంలో ఎలా ఉన్నాయో అలా - చూసాడు. అరియకు జీవిత 
మంతా దుఃఖ మయం. భయ పూర్వక సుఖాలతో మానవాళిని మోసగించే ఈ ప్రపంచంలో, 
అతనికి నిజమైన సుఖం కని పీంచదు. భౌతిక సుఖం కేవలం ఏదో ఒక వాంఛ సంతృప్తం 
కావడం. వాంఛితం ఈడేరగానే దానిని హీనంగా చూడడం జరుగుతుంది. వాంఛలన్నీ 
అతోషణీయాలు, అతృప్తాలు. 


ఎవరికీ జాతి (జననం) జరా (ముసలి తనం) వ్యాధి, అంతిమంగా మరణం తప్పవు. 
ఎవడూ- ఈ అనివార్య దుఃఖ కారణాలకు అతీతుడు కాడు. 


తీరని కోరిక గూడ దుఃఖమే. మనం ద్వేషించే వస్తువులతో, మనుషులతో సంబంధం 
పెట్టుకోవా లనుకోము. అలాగే మనం (ప్రేమించే వాటి నుంచి వేరుగా ఉండాలని కోరు 
కోము. మనం పెంచుకొన్న కోరికలు, ఎలాగైన, అన్ని వేళల తీరవు. మనకు ఇష్టం లేనిది, 
కోరనిది మన మీద రుద్ద బడుతుంది. కొన్ని సార్హు అటువంటి అనుకోని ఆశించని, 
అసంతోషకర పరిస్ట్రతులు భరించ రానివి, బాధాకరాలు అవుతాయి. బలహీన అజ్ఞాన జనం 
అటువంటి పరిస్టితులలో, మార్గాంతరం లేక్క ఆత్మ హత్యకు - ఆత్మహత్య తమ సమస్యకు 
పరిమ్మారమై నట్టు - పాల్పడతారు. 

నిజమైన సుఖం అంతరంగంలో ఉంది. సంపద, అధికారం, గౌరవాలు లేదా 
విషయాలలో సుఖం లేదు. అటువంటి లౌకిక ఆర్హితాలు, బలాత్కారంగా, అన్యాయంగా 
ఆర్థం విన వైనా, అవి పక్కదారి పట్లనా, వాటి మిద అనురాగం పెంచు కన్నా, అబ దుఃఖ 
హేతువు అవుతాయి. స్వంత దారులకు దుఃఖాన్ని కలిగిస్తాయి. 


మామూలు సగటు మనిషికి సాధారణంగా ఐంద్రియక సుఖాలే పరమ సుఖాలు. భౌతిక 
సుఖాలను ఆశించడంలో, తృప్తి పరుచు కోవడంలో, జ్ఞాపకం చేసు కోవడంలో ఒకింత 


216 


శణికా నందం ఉన్న దనడంలో సందేహం లేదు. కాని అవి శణికాలు, (భమ జనితాలు, 
బుద్దుని దృష్టిలో, విరాగత లేదా భౌతిక సుఖాల అధిగమనం గొప్పు ఆనందం. 


మ్రప్తంగా చెవొొ లంటే, ఈ సంఘటిత దేహమే దుఃఖహేతువు. 


ఈ మానవ ప్రాణి మీద, జీవితం యొక్క అనేక పక్షాల మీద, ఆధారపడిన దుఃఖమనే 
మొదటి సత్యాన్ని జాగ్రత్తగా మ్మోషించి, పరీక్షించాలి. తాను వాస్తవంగా ఏమిచో అది తెలుసు 
కోవడానికి ఈ పరీక్ష తోడ్పుడుతుంది. 


ఈదుఃఖానికి కారణం తృష్ణ లేదా రాగం. ఇది రెండో ఆర్య సత్యం. 
భమ్మ వదం, ౪. 216. ఇలా అంటుంది: 

““తృష్ణనుంచి విచారం, తృష్ణనుంచి భయం వసాయి. 

తృష్ణనుంచి పూర్తిగా బయట పడ్డవానికి, విచారం లేదు. 

భయం అంత కంటె లేదు.” 


ఈ తృష్ణ అనేది అందరిలోను ఉండే అంతర్గత మానసిక బలమైన శక్తి. జీవితంలోని 
అన్నరకాల రుగ్మతలకు కారణం ఇదే. ఈ తృష్త - అది స్టూలవ్వున సూక్ష్మమైన - 
సంసారంలో పునర్దన్మలకు దారితీస్తుంది. అన్ని రకాల జీవితానికి మనిషిని అంటి 
పెట్టుకొనేట్టు చేసేది అదే. 

బుంషిత్వంలో రెండో దశ అయిన నకదాగామిని చేరడంతో “స్టూలరూప తృష్ల' 
బలహీనం అవుతుంది. మూడో దశ అయిన అనాగామి చేరడంతో, అది పూర్తిగా అంత్హ్థుత 
మవుతుంది. *సూక్ష్మరూప తృష్ణ’ ల్వర్దంతత్వం పొందగానే అంతర్గిత మవుతుంది. 


బుద్దుడే స్వయంగా ప్రతిపాదించిన మధ్యే మార్గాన్ని అనుసరించి, నిర్వాణ పరమా 
నందాన్ని పొంది నపుడు దుఃఖం, త్సష్ణ - ౦ందూ కూడ అపుడు మాత్రమే ధ్వంసం 
అవుతాయి. 

మూడో ఆర్యసత్యం దుఃఖాన్ని పూర్తిగా విచ్చేదించటం. ఇది బౌద్దుల పరమ లక్ష్యమైన 
నిర్వాణం. అన్నిరకాల తృష్ణను పూర్తిగా నాశనం చేయడంతోనే ఇది సాధ్య మవుతుంది. 

బాహ్య ప్రపంచం మీద అంతర్గతంగా ఉండే రాగాన్ని పరిత్యజించడం ద్వారా మనో 
చక్షువుతో నిర్వాణాన్ని తెలుసు కోవాలి. 

నాలుగో ఆర్యసత్యమైన ఆర్య అష్టాంగ మార్గం ద్వారా ఈ సత్యాన్ని యదార్ధం చేసు 
కోవాలి. నిర్వాణాన్ని చేరే ఒకే ఒక తిన్నని మార్గం ఈ అనన్య అష్టాంగ మార్గం మాత్రమే. 

"గ. i 


217 


ఇది పూర్తిగా ఒక కొసకు పోయి, బుద్దిని బల కూనం కావించే కఠోర నియమాలతో, 
శరీర కృశింపును చేపట్టుదు, రెండో ప్రక్కకు పోయి, నైతిక ప్రగతిని అడ్డుకొనే విషయ 
లంపటంలో మునిగి పోదు. అంటే మధ్యే మార్గం ఇది. 


ఇందులో ఈ దిగువ తెలిపిన ఎనిమిది కారకాలున్నాయి. 


సమ్యగ్యయత్నం _ (సమ్మా వాయామ = సమ్యగ్వ్యాయమం,) 
సమ్యగప్రమత్తత _ (సమ్మా సతి = సమ్యగ్‌ స్మృతి) 
సమ్యకేకా గ్రత (సమ్మా సమాధి = సమ్యగ్భమాధి) 


1. సమ్య గవగాహన (సమ్మాదిద్ధి = సవ్యుగ్దృష్టి 

2. సమ్యగాలోచన (సమ్మా సంకప్ప = సమ్యగ్సంకల్పం) 
3. సమ్యగ్భాషణ (సమ్మా వాచా = సమ్యగ్వచనం) 

4. సమ్యగ్గర్య (సమ్యా కమ్మంత = సమ్యక్కర్మ) 
5. సమ్యగ్రీవితం (సమ్మా ఆజీవ = సవ్యుగ్రీవనం) 

6. 

7. 

8. 


1. సమ్యగవగాహన అంటే నాలుగు ఆర్యసత్యాలకు సంబంధించిన జ్ఞానం. మరో 
రకంగా చెప్పాలంచే, తనను తాను, తాను నిజంగా ఏమిటో దానిని, అర్థం చేసుకోవడం. 
ఎందుకంటే, రోహితస్స సుత్త చెప్పి నట్టు, ఈ సత్యాలన్నీ * ఒక నిలువెత్తు మానవ దేహానికి’ 
సంబంధించినవే. బౌద్దంలో కీలకాంశం సమ గనగాహనయే. 

2. స్పష్టమైన దృష్టి లేదా సమ్య గవగాహన స్పష్టమైన ఆలోచనకు దారి తీస్తుంది. 
అందుకని, అష్టాంగమార్గంలోని రెండోకారకం సమ్యగాలోచన. Right resolutions 
(సరైన తీర్మానాలు) Right aspirations (సరైన ఆశంసలు) - అనే ఆంగ పదబంధాలు 
పాళీ పదాన్ని సరిగా వివరించ లేవు. Right ideas (సరైన భావాలు) లేదా Right 
mindfulness (సరైన అప్రమత్తత) పాళీ అర్జానికి దగ్గరగా వస్తాయి. "Right thoughts" 
(సమ్యగాలోచనలు) పాళీమాటకు దాదాపు సమానార్ధకం. 


సమ్మ సంకప్ప (సంకల్పం) అంటే వితక్క (నితర్క) మానసిక స్థితి. మనం దానిని 
ఇంగ్లీషులో బాగా చెప్పలేం కనుక, "InNitial application" ( ప్రారంభ మనోనియోగం) 
అంటాం. ఈ ముఖ్య వూనసిక ఖతి తప్తుడు భావాలను లేదా అభిప్రాయాలను 
౩ "లగిస్తుంది. ఇతర ధార్మిక అనుబంధాలను నిర్వాణం వైపుకు వురల్ఫ డానికి వీలు 
కల్పిస్తుంది. 

ఒకణ్ణి ములినుని గానో, అమలినుని గానో చేసేవి అతడి ఆలోచనలే. అతడి ఆలోచనలు 
అతని స్వభావాన్ని మలుస్తాయి. అతని కర్మ (విధి)ను నియంత్రిస్తాయి. మంచి ఆలోచనలు 


218 


ఒకనిని ఎలా పైకి తీసుకు వెళతాయో, దుష్టాలోచనలు అతనిని క్రిందికి నెడతాయి. 
ఒక్కొక్కసారి, ఒకే ఒక ఆలోచన ప్రపంచాన్ని పరిమార్చ గలదు, లేదా రక్షీంచనూ గలదు. 


సవమ్యుగ్గుంకల్పం అరయ పనుల చెస్తుంది: దునుళలోచనలను త "లగిస్తుంది. వరద 
ఆలోచనలను పెంపొందిస్తుంది. 


ఈ ప్రత్యేక సందర్భంలో సమ్యగాలోచనలు మూడు విధాలు. ఆ మూడు ఇవి : 


1) నెక్కమ్మ (నిష్కామ కర్మ - ఇహలోక సుఖాలను లేదా రాగానికి, స్వార్ధ పరతకు, 
అంతా సీయార్థం అనేభావనకు వ్యతిరేకమైన స్వార్ద రాహిత్యాన్ని పరిత్యాగం చేయడం 

i) _అవ్యాపాద ( ద్వేషరాహిత్యం = Non-ill-will, goodness) విముఖతకు, చెడ్డ 
సంకల్పానికి, ద్వేషానికి వ్యతిరేకమైన (ఏమ పూర్వక కరుణ, సత్సంకల్పం లేదా 
కనికరము. 


11) అవి హింసా క్రార్యానికి, కనికర లేమికి వ్యతిరేకమైన అహింస, నిరపాయత లేదా 


అనుకంప, 


ఈ మంచి, చెడు శక్తులు అంతర్గతంగా అందరిలోనూ ఉన్నాయి. ఇహ (ప్రపంచంలో 
మనం ఈదు లాడు తున్నంత కాలం, ఈ దుష్ట శక్తులు, అనుకోని సమయాల్లో, మనలను 
చెదర గొట్టే బలంతో, ఉపరి తలానికి వస్తాయి. ల్లర్ణతత్వాన్ని పొంది ఒకసారి వాటిని పూర్తిగా 
నాశం చేస్తే, మన విజ్ఞాన (0౧5౮015౧655) (స్రవంతి పూర్తిగా పరిశుద్ద మవుతుంది. 


అవిద్యతో గూడిన రాగ ద్వేషాలు ఈ మోహ ప్రపంచంలో ఉన్న దుఃఖానికి ముఖ్య 
కారణాలు. “(ప్రపంచం మొతానికి శుత్రువు లాలస (రాగం = 1౪9. దిని ద్వారానే అన్ని 
చెడులు ప్రాణులను చేరతాయి. ఈ లాలసకు ఏదెని కారణం అడ్డు పడితే, అది కోపంలోకి 
మారుతుంది” 


ఒకడు వాంఛనీయ వస్తువుల వైపుకు ఆకర్షితు డవుతాడు లేదా అవాంఛనీయ వస్తువులకు 
నిముఖు డవుతాడు. రాగం ద్వారా, భాసొక సుఖాలకు అంటి పెట్టు Seep ఏటో విధంగా 
తన వాంఛలను తీర్చుకో ప్రయత్నిస్తాడు. విరాగం ద్వారా అవాంఛనీయ విషయాల నుంచి 
వెనక్కు పోతాడు. వాని చూస్తేనే అతనికి చిరాకు కలుగుతుంది. కనుక; అతడు వాటిని 
నాశం'వేసే దాక పోతాడు. తన అంత |ర్షుజ్ఞ (intutive insight) ద్వారా అహంకారాన్ని వదిలి 
పెట్టడంతో, రాగం ద్వేషం - రెండూ కూడ అంత్నర్షిత మవుతాయి. 


219 


ధమ్మపద, V. 251, ఇలా అంటుంది: 

లాలస లాంటి అగ్ని లేదు, దేఇషంలాంటి పట్టు లేదు. 

మోహం లాంటి వల లేదు తృష్ణ లాంటి నది లేడన్న” 

;) నెకమ్ము (నిష్కామ = ఇంద్రియలాలస (కామ) నుంచి స్వేచ్చ) ఎదిగిన పిల్లవాడు 
చిన్నచిన్న ఆట వస్తువులను వదిలి వేసినట్టు, ఆధ్యాత్మిక నిగ్రెణిని ఆరోహిస్తున్నవాడు 
క్రమక్రమంగా భౌతిక సుఖాల యెడ ఉన్న సూక్ష్మ, స్టూల రాగాన్ని వదిలి వేస్తాడు. వారు 
ప్రిలలు కావడాన, వారికి పెద్దవాళ్ళ కుండే అవగాహన ఉండదు. వారి తాత్కాలిక సుఖాల 
నిరర్హకతను గురించి వాదికి నచ్చ చెప్పు లేము. పెరిగి పరిణత చెందిన తరవాత, వస్తువులు 
నిజంగా ఎలా ఉన్నాయో వాటిని అలాగే అర్హం చేసు కోవడం మొదలు పెడతారు. ఐచ్చికంగానే 
వారు తవు ఆట వస్తువులను త్యజిస్తారు. ఆధ్యాత్మిక యాత్రికుడు నిరత ధ్యాన 
పర్యాలోచనలతో పైకి పోయిన కొలది, భౌతిక సుఖాల వెంట పడడంలోని నిరర్హకతను, 
వాటిని వదిలి వేయడం వల్ల లభించే సుఖాన్ని గుర్తిస్తాడు. పూర్తి స్థాయిలో అతడు విరాగాన్ని 
అలవరుచు కొంటాడు. “ఈ ప్రపంచంలో విరాగం సుఖం, అలాగే అన్ని ఇంద్రియ సుఖాలను 
అదధిగమించడంి” - అనేది బుద్దుని తొలి పలుకులలో ఒకటి. 


i) _అవ్వాపొద (అద్వేషం = Noniill-will - ఇది మరో అత్యంత విప్ణవాత్మక 
వికారం) కోపం, దోషం, దుస్రుంకల్పం లేదా ద్వేషం, - ఇవన్నీ పాళి పదం వ్యాపాదకు 
అర్జోలు. అది ఎవరిలో అయితే రేగుతుందో వారిని తిని వేస్తుంది. ఇతరులను గూడ. 
అవ్యాపాద అనే పాళీపదం అశత్రుత్వం. ఇది అత్యంత అందమైన గుణం. మెత్తా (మై త్రి)కి 
సమానం. దినికర్థం వివక్ష లేకుండ అందరి యెడ (ప్రమ పూరక కరుణ లేదా మంచి తననాన్ని 
చూపడం. ఎవరి మనస్సు ప్రేమ పూరక కరుణతో నిండి ఉంటుందో వారికి ఎవరి యెడ 
ద్వేషం ఉండదు. ఒక తల్లి, తనకు తన పైక బిడ్డకు మధ్య తేడాను చూపించక, తన ప్రాణాన్ని 
అయిన ఇచ్చి బిడ్డను ఎలా కాపాడుతుందో, అలాగే ఈ మధ్వ మార్గాన్ని అనుసరించిన 
ఆధ్యాత్మిక యాత్రికుడు, అందరితో మమేకమై, తన ప్రేమ పూరక కరుణను ప్రసరిస్తాడు. 
బౌద్దుని మైత్రి, సర్వజీవులను - జంతువులను గూడ కలుపుకొని - పరివేష్టిస్తుంది. 

[1 అవిహింసా లేదా కరుణ అహింస (నిరపాయత) లేదా అనుకంప సమ్యగ్భంకల్పంలో 
మూడోది చివరిది అయిన అంశం. 


కరుణ మధుర గుణం. ఇది కులీనుల, సున్నిత హృదయాలను, ఇతరుల బాధలకు 
చలింప జేస్తుంది. బౌద్దుని మై త్రివలె బౌద్దుని కరుణ గూడ అపారమైంది. అది కేవలం తన 


మతస్టులకో, తన జాతీయులకో, లేదా కేవలం మానవులకో పరిమితమైంది కాదు. పరిమిత 
అనుకంప నిజమైన కరుణ కాదు. 


220 


ఒక అనుకంపా పరుడు పువ్వులా మృదువైన వాడు. ఇతరుల కష్టాలకు అతడు చలించి 
పోతాడు. ఒక్కోక్కమాటు, ఇతరుల బాధలను బాపడానికి అతడు తన ప్రాణాలను సైతం 
అర్పించ డానికి వెను కాడడు. ప్రతిజాతక కథలోను, బోధి సత్వుడు బాధితులకు, 
పరిత్యక్తులకు సహాయం చేసి, వారికి సంతోషం కలిగించ డానికి శాయ శక్తుల కృషి చేసి 
నట్టు మనం చదువుతాము. 


తన రోగిష్టిమారి బిడ్డ కష్టాలను తీర్చడానిక్తే తల్లి ఏది చేసినా, ఆలోచించినా, ఏమి 
మాటాడినా. కరుణ శిలము అటువంటి (ప్రమ మూర్తి అయిన తల్లి నీలం లాంటిది. ఇతరుల 
కష్టాలను చూసి సహించలేని తత్వం దానిది. అది పరిపూర్ణ అహింసగా, నిరపాయతగా 
అభివ్యక్ష మవుతుంది. ఒక కరుణామయ మూర్తి పరిపూర్ణ అహింసాపరుడు, నిరపాయుడు. 
బాధితుల నిస్సహాయ సతి కరుణా చరణతకు అవ్యవహిత కారణం. అన్నిరకాల [క్రూరత్వాన్ని 
తొలగించడమే కరుణకు పరమావధి. కరుణకు ప్రత్యక్ష శత్రువు క్రూరత్వం. పరోక్ష శత్రువు 
సాధారణ దుఃఖం. 


బుద్దమై త్రి పేద, ధనికులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటె, బౌద్దం తన శిష్యులకు 
హీనులను ఉద్దరించమని, పేదలకు సాయపడమని, అవసరం ఉన్నవారికి, పరిత్యక్తులకు 
తోడుండమని, రోగులకు పరిచర్య చేయమని, చని పోయిన వారి బంధువులను ఓదార్భమని, 
దుష్టులకు దయ చూపమని, అజ్ఞానులకు జ్ఞానం అందించమని బోధిస్తుంది. 


బౌద్దం ఉపాసకులకు, భిక్కులకు - ఇద్దరికి గూడ అనుకంప ప్రధాన సూత్రం. 

బౌద్ద అహింస గురించి అల్డ్‌సి హక్స్‌లీ రాస్తాడు: 

(“భారతీయ శమవాద (Pa౮ifi5[) పూర్తి రూపం మనకు బుద్ద బోధలో కనిపిస్తుంది. 
సర్వ జీవుల యెడ అహింసను లేదా నిరపాయతను బౌద్దం బోధిస్తుంది. ఆయుధాల తయారీ, 
అమ్మకం, విషాలు, మత్తు పదార్థాల తయారి, సైనికుడుగా పని చేయడం, జంతువులను 
వధించడం - వీటితో వేటితో మామూలు మనుషులకు ఎటువంటి సంబంధం ఉండ 
రాదని అది నిషేధిస్తుంది.” ” 


బుద్దుడు తన శిష్యులకు ఇలా బోధించాడు: 


“ఓ భిక్కులారా, కారణం ఏదైనా కాని, ఎవరైన మిమ్ముగురించి, సమయం సందర్భం 
లేకుండ, ఉచితానుచితాలు మరచి, సభ్యతా సంస్కారాలు లేకుండ, తెలివిగానో, తెలివి 
తక్కువ గానో, దయతోనో కోపంతోనో, మాటాడవచ్చు. అలాం టప్పుడు, మీ మనస్సులు 
కలుషితం కాకుండ, చెడు వూటలు మీ పెదవి దాటకుండ, మిమ్ముల్ని పీరు 


221 


సయయమించుకోవాలి. దుష్ట సంకల్పం లేకుండ హృదయ పూర్వకంగా దయానుకంపలను 
ప్రదర్శించాలి. అటువంటి వ్యక్తులనె మనం నిరర్ధకం కాని (పేవుపూరిత ఆలోచనా 
స్రవంతులతో మనకౌగిలిలోకి తీసుకోవాలి. అక్కడనుంచి మనం ప్రపంచాన్ని, దుష్ట్రసంకల్స 
శత్రుత్వ విముక్తమైన, అనరతంగా వ్యాకోచించే ప్రేమ పూరిత కరుణామయ ఆలోచనలతో 
ముంచెత్తాలి. ఈ విధంగా మిమ్మల్ని మీరు మలుచు కోవాలి. 


ఎవరి మనస్సు, స్వార్థపర ఆలోచనలనలు నుంచి, ద్వేషం, క్రార్యాల నుంచి, నిముక్తమై, 
స్వార్ధరహిత స్ఫూర్తితో, ప్రేమాస్పద కరుణతో, నిరపాయతతో సంతృప్త మవుతుందో వారు 
పరిపూర్ణ ప్రశాంతితో-ఉంటారు. అతడు నిజంగా, తనకు, ఇతరులకు గూడ ఒక నరం 
లాంటివాడు. 


3.. సమ్యగాలోచన మూడవ కారకమైన సమ్యగ్భాషణానికి దారి తీస్తుంది. అబద్దాలు 
ఆడడం, అవమానించే పరుష పదజాలాన్ని ఉపయోగించడం, చపల భాషణం చేయడం 
నుంచి దూరంగా ఉండాలని ఇది చెబుతుంది. 


స్వార్ధ వాంఛలను తొలగించు కోవాలని ప్రయత్నించే ఎవరైన అబద్దాలాడడం, స్వార్థలత్యం 
లేదా ఉద్దేశంతో అపవాదులు వేసే పనులకు పూను కోరు. తోటి వారిని అనైక్య పరచడం 
లేదా వారిపై నింద వేయడం, వారిని మోసం చేయడం, అవమానించడం లాంటి పనులు 
చేయ డానికి బదులు, నమ్మకస్తుడు, రుజువర్తనుడు అయిన అతడు ఇతరులలో ఎప్పుడూ 
మంచిని, సౌందర్యాన్నే చూస్తాడు. 


(ప్రెమ పూరక కరుణను జనింప జేసే అహింసాయుత మనస్సు, ముందుగా తనను, 
తరువాత ఇతరుని, గాయ పరిచే, పరుష పదజాలాన్ని ఉపయోగించ లేదు. అతడు 
మాటాడేది సత్యమూ, మధురమూ, సంతోషకరమూ అయినదే కాక, ఉపయోగ కరమూ, 
ఫల (పదమూ, లాభ కరమూ అయినది కూడా. 

4. చంపడం, దొంగతనం, లైంగిక అపప్రవర్తనల నివృత్తితో వ్యవహరించే సమ్యగ్పర్య, 
పై దాని ననుసరించి వస్తుంది. 

ఈ వూడు దుష్కర్మలు, అవిద్యతోగూడిన కోపం, తృష్ణల ఫలితం. ధార్మిక 
యా ్రికుని మనస్సు నుంచి ఈ కారణాలను క్రమంగా తొలగించడంతో, ఆ తరవాత వచ్చే 


నింద్యా ప్రవృత్తులకు ఆ మనస్సులో చోటు ఉండదు. ఇహ ఏమిషతోను అతడు చంపడు. 
దొంగతనం చేయడు. మనస్సు పరిశుద్దం కావడంతో అతడు పరిశుద్ద జీవితాన్ని గడుపుతాడు. 


5. మొదట ఆలోచనలను, మాటలను, కర్మలను పరిశుద్దం చేసుకొన్న తరవాత, 
ధార్మిక యాత్రికుడు, ఉపాసకునికి నిషేధాలైన ఐదు రకాల వ్యాపారం నుంచి దూరంగా 


222 


ఉంటూ, తన జీవితాన్ని పరిశుద్దం గావించుక్‌ ంటాడు. ఆ ఐదు వ్యాపారాలు ఏమిటంటే, 
ఆయుధాలతో, మనషులతో, మాంసంతో (అంటే మాంసం కోసం జంతువులను 
పెంచడం) మత్తు పానీయాలతో, విష పదార్జాలతో వ్యాపారం చేయడం. 


సన్యాసులకు చిత్తశుద్ది లేనట్టుయితే వారి జీవితం చెడ్డ జీవితం. 
ఖచ్చిత గా చెప్పాలంటే, అభిధవ్ముం ప్రకారం, సవ్యుగ్భాషణం, సమ్యగ్సర్య, 
సవ్యుగ్రీవితాలు మూడు విరతు (AbstiINences) లేకాని, మూడు విరుద్ద గుణాలు కావు. 


6. సమ్యగ్యత్నం నాలుగు విధాలు, అవి: 


) అంతకు ముందే జనించిన చెడును త్యజించే యత్నం. 
I) జనించని చెడును జనించ కుండ నిరోధించే యత్నం. 
11) జనించని మంచిని జనింప చేసే యత్నం. 
IV) అంతకు ముందే జనించిన మంచిని ఇంకా వృద్ది చేసే యత్నం. 


అష్టాంగ మార్గంలో సమ్యగ్యత్నం చాల ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. ప్రార్ధించడం 
ద్వారాగాని, ఇతరులను శరణు వేడడం ద్వారాగాని, కాక, ఎవరికి వారు స్వప్రయత్నంతోనే 
తమ తమ మోక్షాన్ని పొందుతారు. 


మనిషిలో ఒక చెడ్డ చెత్త కుప్పు, సుగుణ నిలయం రెండూ ఉన్నాయి. ప్రయత్నంతో 
ఒకడు ఈ చెత్త కుప్పును తీసి వేసి గుప్తంగా ఉన్న మంచి గుణాలను అలవరుచు కొంటాడు. 


7. శరీరం, వేదనలు, ఆలోచనలు, మానసిక వస్తువులు - వీటికి సంబంధించిన 
నిరత అ ప్రమత్తతయె సమ్యగ్యత్నం. 

ఈనాలుగు వస్తువుల మీది అప్రమత్తత (సతీ), వాంఛ నీయత, సుఖం, శాశ్వతత్వం, 
అమర్హ్య ఆత్మలకు సంబంధించిన భావనలను వరుసగా తొలగించ డానికి ప్రయత్నిస్తుంది. 

8. సమ్యుగ్యయత్నం, సమ్యగప్రమత్తతలు సమ్యగేకా గ్రతకు దారితీస్తాయి. మనస్సును 
ఏక బిందువుపై నిలపడం ఏకాగ్రత. 

వస్తువులను నిజంగా ఎలా ఉన్నాయో ఆలా చూడడానికి ఏకా గ్రచిత్తం ఒక శక్తిమంతమైన 
సాధనంగా ఉపయోగిస్తుంది.. అది లోలోపలికి చొచ్చుకు పోయే ప్రజ్ఞ (1౧510౧0 ద్వారా 


ఆపని చేసుంది. 


అట 


అష్టాంగ మార్గంలోని ఎనిమిది కారకాలలో, మొదటి రెండు జ్ఞానం (ప్రజ్ఞ = పక్షా) 
క్రిందకు, తరువాతి మూడు శీలం (నీతి Morality) క్రిందకు, చివరి మూడు సమాధి 


223 


(concentration) క్రిందకు వస్తాయి. 
సమ్య గాషణం 
నిల = సమ్య గ్సర్య 
సమ్య బ్రీననం 


సమ్యగ్‌ ప్రయత్నం 
సమాధి= సమగ ప్రమత్తత 
సమ్యగృమాధి 
పక్షా = సమ్యగవగాహన 
సమ్యగాలోచనలు 
వికాసక్రమంలో నీల సమాధి, (ప్రజలు, మార్గం ని మూడు దశలు. ఖచ్చితంగా 
చెసా లంటే, పారమార్థిక కోణం నుంచ, అజ్ఞాంగ మార్గ నిర్మాణ మూలకాలన ఈ కారకాలు, 
మానసిక ధర్మాలను (చెతసీక= మానసిక వస్తువులు, మానసిక కారకాలు - వీటితోపాటు 
ఏక కాలవుందే ఉదయించే, విజ్ఞానం (చిత్త) తో బంధితాలు. దీనితో నిబద్దాలు) 
సూచిస్తుంది. ఈ వూనసిక ధర్మాలు ఒక సవభాహంగా లోకోత్తర చిత్తం 
(Supramundane consciousness) లో కనిపిస్తాయి. లోకోత్తర చిత్తం లక్షం నిర్వాణం, 
అవి వరుసగా జ్ఞాన శక్తి (పజ్జిం|[ద్రియ), ప్రథమనియోగం (వితక్క), మూడు 
నివృత్తులు ( విరతి) వీర్య (విరియ ౬౧69౫) సతి (అప్రమత్తత =mMiIndfUlness), ఏకాగ్రత 
( ఏకగ్గత = One pointedness)లు. 


ఈ కారకాలన్నీ తన మోక్షంకోసం పాటుపడే ఆకాంమని మానసిక దృక్పథాన్ని 
సూచిస్తాయి. 


పాద సూచికలు : 
1. ఆరో ప్రకరణం చూడండి 
2. సయుత్తనికాయ, 1, ౧. 62. Kindred Sayings, 1, ౧.86 చూడండి. 
3. 33,34 (పకరణాలు చూడండి. 


పదైనిమిదో ప్రకరణం 
కర్మ 


““జీవులన్చింటికి వాటి కర్ణ వాటికి ఉంటుంది”. 
- మజ్జను నికాయ 


కర్మ' నైతిక కారణతా నియమం. పునర్తన్మ దాని అనుబంధ సిద్దాంతం. కర్మ పునర్తన్మలు 
- రెండూ అంతర్గత సంబంధితాలు, బౌద్దంలో ప్రాధమిక సెద్దాంతాలు. 


బుద్దుని ఆగమనానికి ముందర ఈ రెండు సిద్దాంతాలు భారత దేశంలో బహుళ 
(ప్రచారంలో ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ, ఇప్పుడవి మన కందుతున్న రూపంలో, పూర్తిగా 
వాటీని విశదీకరించి, సూత్రీకరించి, విప్పి చెప్పిన వాడు బుద్దుడే. 


మానవాళి మధ్య ఉన్న ఎక్కువ తక్కువలకు కారణం ఏమిటి? 
ఈ అసమతోౌల్య ప్రపంచాన్ని మనం ఎలా వివరించ గలం? 


ఒకడు సుఖ సంపదలలో, మంచి మానసిక, నైతిక, శారీరక గుణాలతోను, వేరొకడు 
కటిక దారిద్రంలోను, కష్టాల కడలిలోను జీవిస్తున్నాడు? ఒకడు ఎందుకు కోటీశ్వరుడుగా, 
మరొకడు నిరుపేదగా పుడుతున్నాడు? ఒకడు అద్భుత బుద్ది సంపన్నుడుగా, మరొకడు 
బుద్ది హీనుడుగా ఎందుకుంటున్నారు? ఒకడు బుషి లక్షణాలతో మరొకడు నేర ప్రవృత్తితో 
ఎందుకు పుడుతున్నారు? అదే ఊయెలలో పెరిగిన వారిలో కొందరు భాషా వేత్తలు, 
కళాకారులు, గణిత వేత్తలు, సంగీత విద్వాంసులు ఎందుకు అవుతున్నారు? కిందరు 
ఎందుకు పుట్టు అంధులు, బధిరులు, అంగ వికలలు అవుతున్నారు? పుట్టుక నుంచే కొందరు 
ఎందుకు శాపగ్రస్తులు, వరపుత్రులు అవుతున్నారు? 


ఈ అసమానతలకు కారణం ఉండైనా ఉండాలి, లేదా లేక నైనా ఉండాలి. కారణం లే 
దనుకోండి, అప్పుడది శుద్ద యాదృచ్చికం అవుతుంది. 


బుద్ది ఉన్న వాడవడూ ఈ అసమానతలకు కారణం అంధ దైవ యోగ మని, శుద్ద 
యాదృచ్యకత అని అనడు. 


ఈ (ప్రపంచంలో ఎవనికైన, ఏదో ఒక కొరణంగా, అతనికి తగిందే జరుగుతుంది. 
సాధారణ తెలివి ఉన్న మనుషులు మామూలుగా అసలు కారణాన్ని గాని, కారణాలను 


223 


గాని గ్రహించ లేరు. దృశ్యమాన ఫలితానికి ఉన్న ఆదృశ్య కారణం లేదా కారణాలు, అవశ్యం 
ఈ ప్రకృత జన్నకే చెందినవి అయి ఉండాల్సిన అవసరం లేదు. అవి దగ్గరి లేదా సుదూర 
ర్వ జన్మలకు చెందినవై ఉండవచ్చు. దూర సంవేదనా గ్రహణ శక్తితో గాని, గత 
ంజ్ఞానాత్మక జ్ఞానంతో గాని, బాగా ఎదిగిన రుషులకే, మామూలు భౌతిక నెత్రానికి చూడ 
ధ్యంకాని సంఘటనలను, చూడడం సాధ్య మవుతుంది. అటువంటి సంభావ్యతను 


dy (Fs & 


బౌద్దులు ఒప్పు 5 "న్నారు. 

మానవాళిలో అధిక భాగం ఈ అసమానతకు కారణాన్ని స్పట్ష కర్త సంకలానికి అంటు 
గడతారు. సర్వ శక్తిమంతుడైన దేవుని లేదా కారణ రహిత విశ్వశక్తి అస్తిత్వాన్ని బుద్దుడు 
బాహాటంగానే కాదన్నాడు. 


ఇప్పుడు, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ మానవాళిలోని అసమానతలను ఎలా 
వివరిసారు? 


వారు ఈ అసమానతలకు కారణాన్ని, ఇంద్రియ జ్ఞానం ఆధారంగా, రసాయనిక - 
భౌతిక కారణాలలోను, “వారసత్వం -. పరిసరాల’ లోను చూస్తారు. 

(ప్రసిద్ద జీవ శాస్త్రవేత్త జులియన్‌ హక్‌సీ ఇలా రాస్తారు: 

“కొన్ని జన్యువులు రంగును, మరికొన్ని ఎత్తు, బరువులను, ఇంకొన్ని సంతానోత్సాద 
కతను, జీవిత కాల ప్రమాణాన్ని, వేరేవి పటుత, అపటుతలను, ఇంకా వేరేవి ఆకృతిని, 
కొలతలను నియంత్రిస్తాయి. వారసత్వ లక్షణాల అన్న సంభావ్యతలు లేదా అదిక భాగం 
సంభావ్యతలు జన్యు నియం త్రితాలే. మానసిక లక్షణాలకు, అందులో ముఖ్యంగా సంత్రిష్ట 
సూక్ష్ము లక్షణాలకు రుజువులు చాల కష్టం. కాని అవ ఆనువంశికాలే అనడానికి సాక్షాలు 
పుష్కలంగా ఉన్నాయి. కాని ఆ వారసత్వానికి, శారీరక లక్షణాల వారసత్వ యంత్రాంగం 
కంటె భిన్నమైన యంత్రాంగం ఉంద నడానికి సాక్ష్యం లేదు. మన మూర్తిముత్వంలోను, 
శారీరక విశేషాలలోను వచ్చిన వారసత్వం ఎలాగో, రకరకాల జన్యు పరస్పర చర్యమీద 
ఆధారపడి ఉంటుంది. ఫలదీ కరణ సమయంలో జన్యు పరస్సర చర్య జరుగుతుంది? ౫ 


విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన అటువంటి రసాయనిక - భౌతిక దృగ్విషయం పాక్షిక 
కారణ మేనని, అవే పూర్తిగా వ్యక్తుల మధ్య ఉండే సూక్ష్మ విశేషాలను వివరించ లేవని ఎవరైన 
అంగీకరించాలి. అయినా, శారీరకంగా ఒకేవిధంగా ఉన్న, ఒకే జన్యువులను పంచుక్‌ "న్న, 
ఒకే వాతావరణంలో పెరిగిన ఏకాండ కవలలు ప్రవృత్తి రీత్యాను, బౌద్దికంగాను, నైతికంగాను 
ఎందుకు పూర్తిగా విభేదిస్తున్నారు?. 


226 


తలిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన, అడ్డు కొలతలో అంగుళంలో 30 మిలియన్ల 
వంతుగా ఉన్న, అనంతంగా సూక్ష్మమైన రసాయనిక భౌతిక సూక్ష్మజీవి, మనిషిలో ఒక 
భాగాన్ని- భౌతిక భూమికను- మాత్రమే వివరించ గలుగుతుంది. ఎక్కువ సంశ్లిష సూక్ష్మ 
మానసిక బౌద్దిక తేడాలను వివరించ డానికి ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి. గౌరవనీయమైన, 
ఉన్నత వంశావళిలో ఒక నేరస్తుడు ఎందుకు పుడుతున్నాడో, దుష్టకుటుంబంలో ఒక బుషి 
ఎందుకు జన్మిస్తున్నాడో, బాల మేధావులు, ధార్మిక గురువులు ఎలా పుడుతున్నారో 
ఆనువంశికతా సిద్దాంతం వివరించ లేదు. 


ఈ వారసత్వ సిద్దాంతాన్ని చర్చిస్తూ డా. పాస్కల్‌ తన అవతార వాదం (INCaMation) 
లో ఇలా రాస్తారు : 


““అనువంశికతలో సూక్ష్మజీవి (6౧౫) పాత్రను చూస్తే, శారీరక జీవి (Physical 
germ), అది మనిషిలోని ఒక భాగాన్ని మా త్రమే వివరించ గలుగుతుంది. అది ఆనువంశికత 
దైహిక పక్షాన్ని వివరిస్తుందే కాని, నైతిక, బౌద్దిక సమస్యల గురించి అదేమీ చెప్పు లేదు. అదే 
గనుక పూర్తి మనిషికి కారణమైతే, ఒక వ్యక్తిలో అతని తాత ముత్తాతల, తలిదండ్రుల లక్షణాలే 
కన పడాలి కాని, మరి ఏ ఇతర లక్షణం కనిపించ రాదు. తలిదండ్రుల గుణాల మొతానికి 
మించి బిడ్డ గుణా లుండ డానికి వీలు లేదు. మరి గారవనీయ కుటుంబాలలో పుట్టు 
నేరస్తులు కని పస్తున్నారు. క్షుద్ర సమాజంలో బుషులు జన్మిస్తున్నారు. ఏ కాండ కవలలను 
తీసు కోండి. అదే సూక్ష్మజీవి నుంచి, అదే సమయం, పరిసరాలలో పుట్టినా, పెరిగినా, 
వారి దేహాలు ఒకే తీరులో ఉన్నా, ఆ ఏకాండ కవలలలో ఒకడు దేవత, మరొకడు రాక్షసుడు 
అవుతున్నాడు. ఆనువంశికతా సిద్దాంత వేత్తకు బాల మేధావుల సమస్య తలనాప్పి కలిగిస్తూనే 
ఉంది. ఈ మేధావుల వంశావళిలో, ఈ శక్తులకు కారణభూతమైన పూర్వికుడు ఒకడైనా 
ఉన్నాడా? వారి వంశావళిలో అటువంటి వారు లేక పోవడానికి, “వారసత్వం మేధావితనానికి 
కారణం కాదు, అనే విషయాన్ని ఉసి, వురి మొజర్ష్రై, బీధోవెన్స్‌, డాంటేలకు 
పుట్టుకతోనే మేధావి సంతానం లేనందువల్ల భౌతికవాదం అనువంశికతను వివరించ లేదని 
మనం అనుకోవాలి. ఆనువంశికత అన్నివెళల యథార్థం కావడం లేదు, ఎలాగంటే అనేక 
శారీరక లక్షణాలు పునరావృతం కావడం లేదు. అపాయకరాలైన శారీరకల్‌ోపాలున్న 
కుటుంబాలలో సంతానానికి ఆ అవలక్షణాలు వచ్చి తీరాలని లేదు. కొందరి సంతానం 
వాటి నుంచి తప్పించు కొంటున్నారు. కణజాల లోపాలు గుప్తంగానే ఉండి పోతున్నాయి. 
ఇవి తిరిగి ఆ సంతానం సంతానంలో కనిపించ వచ్చు గాక. అంతేకాదు, అత్యంత విభిన్న 
మనస్తత్వాలు మనకు అదే కుటుంబంలో కానవస్తాయి." ఒక్కొక్కప్పుడు గుణవంతులైన 


227 


తలిదండ్రులు తన బిడ్డలో దుష్ట ప్రవృత్తికి గకావికలై పోతారు. కనుక వారసత్వమూ - 
పరిసరమూ అవి చేయ వలసినవి చేయ లేకనైనా పోతుండాలి లేదా అని తమది కాని దానిని 
ఇస్తూనైనా ఉండాలి”, 


బౌద్దం ప్రకారం, ఈ అసమానతకు “అనువంశికత - పరిసరలి (ప్రకృతి - పోషణీ 
(Nature and Nurture) లే కారణం కాక్క కర్మ నియమం పని చేయడం కూడ కారణమే. 
కర్మ నియమం పని చేయడం అంటే, వేరే మాటల్లో చెస్సా లంటే, అసమానతలు గత, 
ప్రకృత కర్మ ఫలితంగా వచ్చాయి. మన సుఖదుఃఖాలకు కారణం మనమే. మన స్వర్గాన్ని 
మనమే సృష్టించు కొంటాం. మన నరకాన్ని మనమే సృష్టించు కొంటాం. మన కర్మకు 
మనమే శిల్తులం. 


అసమానతకు కారణం 


మానవాళిలో ఉన్న పైకి కనిపించే, అవివరణీయ అసమానతతో కలత చెందిన సుభ 
అనే ఒక సత్యాన్వేషి బుద్దుని దగ్గరకు వెళ్ళి, దానిని గురించి ఇలా ప్రశ్నించాడు: 


“దేనా ఏమిటి కారణం, ఏమిటి హేతువు - కొంత మంది అల్ప జీవులు, కొంతమంది 
దీర్హకాలం జీవిస్తున్నారు? కొంత మంది రోగులు, కొంత వుంది ఆరోగ్యవంతులు, 
కొంతమంది అందంగా, కొంతమంది అందవిహీనంగా ఉంటున్నారు? కొంతమంది శక్తే 
హీనులు, కొంత మంది శక్తి మంతులు, పేదలు, ధనవంతులు, హీనులు, కులీనులు, 
జ్ఞానులు, అజ్ఞానులు - ఏమిటి ఈ తేడాలు ఎందుకు దేవా?” 


బుద్దుడు ఇలా సమాధానం చెప్పాడు : 

ప్రతి ప్రాణికి దేని కర్మదానికి, దేని వారసత్వం దానికి, దేని సహజాత కారణం దానికి, 
అ రక్త బంధువులు దానికి, దేని ఆశ్రయం దానికి ఉంటుంది. వారి కర్మ వారిని ఉన్నత, 
నీచ స్థీతులలోకి వర్గీకరిస్తుంది! 15 

ఆ తరవాత అతడు అటు వంటి తేడాలను కార్యకారణ నియమంతో విశదపరిచాడు. 


ప్రాణాన్ని తీసి, ఒక వేటకాడు చేతులను రక్త సిక్తం చేసుకొని, గాయ పరిచి, చంపడం 
లోనే నిమగ్నమై, జీవుల యెడ దయ చూపక మానవుడుగా జన్మించి నప్పుడు, అతడు 
చంపిన ఫలితంగా అల్పాయుష్కుడే అవుతాడు. 


ఒకడు చంపడం పరిహరించి, బడితెను, ఆయుధాన్ని ప్రక్కనపెళ్రి, సర్వప్రాణుల యెడ 
దయానుకంపలతో ఉంచే, అతడు మానవుడుగా జన్మించి నప్పుడు, హత్య చేయని 
కారణంగా, దిర్దాయుష్మంతు డవుతాడు. 


228 


ఒకడు అలవాటుగా ముస్ట్ర మట్లగడ్డ, బడితె, ఖడ్లాలతో కొట్టి , ఇతరులకు హాని 
కలిగిస్తూ ఉండి, మానవ జన్మ ఎత్తినప్పుడు, అతడు చేసిన హింస కారణంగా అనేక 
వ్యాధులతో పీడితు డవుతాడు. 


ఒకనికి ఇతరులకు హాని కలిగించే అలవాటు లేక పోతే, అతడు మనిషై పుట్టి నప్పుడు 
అతడు హాని చేయని ఫలితంగా, మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తాడు. 


ఒకడు కలహకారి, కోపిష్టి అయి, చిన్న మాటకే చికాకు పడి, కోపాన్ని, తిరస్కారాన్ని, 
అయిష్టతను వెళ్ళ గక్కితే, అతడు మానవుడుగా జన్మించి నప్పుడు, అతని చెడ్డ చిరాకు 
కారణంగా, అంద విహీను డవుతాడు. 


ఒకడు కలహకారి, కోపిష్టి కానప్పుడు, పెద్దగా తనను తిట్టి నప్పుడు గూడ కోపం, 
అయిష్టం, తిరస్కారాలు వెళ్ళ (గక్కకుండ ఉంచే, అతడు మనుష్య జన్మలో, అతని సౌశీల్యం 
ఫలితంగా, అందంగా పుడతాడు. 


ఒకడు ఇతరుల లాభాలను, వారికి జరిగే మర్యాద మన్నలను చూసి, ఈర్ద్యాసూయలను 
పెంచు కొంటే, గుండెలో నిలుపు కొంటే, మనుష్యుడై పుట్టి నప్పుడు, అసూయ కారణంగా 
శక్తి హీను డవుతాడు, 

ఒకడు ఇతరుల లాభాలను, వారికి జరిగే మర్యాద మన్ననలను చూసి అసూయ చెందక 
పోతే, అసూయను తన హృదయంలో నిలుపు కోక పోతే, అతడు మనిషిగా పుట్టి నప్పుడు, 
అసూయ లేమి వల్ల, శక్తిమంతు డవుతాడు. 

ఒకడు దానంగా దేనినీ ఇవ్వకపోతే, అతడు అతని లోభ బుద్ది కారణంగా, మనుష్య 
జన్మలో, పేదవుతాడు. 

ఒకడు దాన ధర్మాలు చేస్తే, అతడు, మానవ జన్మ ఎత్తినప్పుడు, అతని దాతృత్వ నీలం 
వల్ల, ధనవంతు డవుతాడు. 


ఒకడు మొండి, గర్వమతి, గౌరవార్యులను గౌరవించని వాడు అయితే, మానవాళి మధ్య 
పుట్టి నపుడు, అతడు అతని అహంకారం అప్రణిపాతాల వల్ల, టానజన్ముడవుతాడు. 


ఒకడు మొండి, గర్వమతి కాకుండ, అర్హులైన వారిని గౌరవిస్తే, అతడు మానవుడై జన్మించి 
నపుడు, అతని అణకువ, వినయాల కారణంగా ఉన్నత జన్ను డవుతాడు. 


ఒకడు పండితుల, గుణవంతుల దరి చేరి, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు ఏది 
ఒప్పు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించ రాదు, ఏది చేయవచ్చు, ఏది చేయ గూడదు, 


229 


ఏది సంక్షేమానికి తీసుకు వెళ్తుంది, ఏది వినాశానికి దారి తీస్తుంది, అని వారిని ప్రశ్నించి 
తేలుసు కోకుంచే, అతడు, మానవజన్మ ఎత్తి నప్పుడు, అతనికి తెలుసుకోవాలనే ఉత్సుకత 
లేని కారణంగా, అవిద్యా పరుడవుతాడు. 


ఒకడు పండితులను, గుణవంతులను చేరి, పై చెప్పిన విధంగా ప్రశ్న్చలడిగి తెలుసు కొంటే, 
అతడు మానవుడై పుట్టే నప్పుడు, అతని అన్వేషణా స్ఫూర్తి కారణంగా, విజ్ఞానవంతు 
డవుతాడు. 


చర్య - ప్రతిచర్యల ఈ సాదృశ్యం పరంగా, పాఠకునికి బహుశ, డా. (గ్రిమ్‌ మాటలు 
ఆసక్తి గొలప వచ్చు: ఈ ఆకర్షణ నియమాన్ని మరణ సమయంలో, నూతన జీవిని (౧౭౪ 
germ) చిక్కించుకొనే నియంత్రణగా, ఈ సందర్భాలన్నింటిలోను చూపించడం అంత 
కష్టం కాదు. ఎవడు అనుకంప రహితుడై, మనుషులను జంతువులను చంప గలడో, అతడు 
అంతర్గతంగానే, హ్రస్వ జీవిత ప్రవృత్తిని తనతో తీసుకు వెళతాడు. 


ఇతర జీవులు కొద్ది కాలంపాటే జీవిస్తే అతనికి ఎంతో సంతృప్తి కలుగుతుంది. అంతే 
కాదు, ఇంకొ సంతోషిస్తాడు. అందుకని ౨ "ది కాలం మాత్రమే జీవించే జీవులకు ఆకర్షితు 
డవుతాడు. ఆకర్షణ, అతడు మరణించిన తరవాత, మరో సూక్ష్మ జీవిని గ్రహంచడంలో 
అభివ్వక్త మవుతుంది. అది అపుడు అతనికి నష్టంగా పరిణమిస్తుంది. అలాగ కూడ, 
అంతర్గతంగానే తమను తాము కురూపి శరీరాలుగ మలుచుకోగల శక్తి ఉన్న సూక్ష్మ జీవులకు, 
ఇతరులను కించ పరచడంలో, వికృతం గావించడంలో సుఖాన్ని పొందే వానితో ఆకర్షణ 
బాంధవ్యం ఉంటుంది. 


“వికృత దేహాలకు, తతృంబంధ సూక్ష్మ జీవులకు ఒక వికృత వ్యక్తి తనలోపలే తాను, 
ఆకర్షణను పెంచు కొంటాడు. ఎందుకంటే, ముఖాన్ని వికృతం గావించటం కోపానికి శీల 


లక్షణం. 


“(ఎవడు అసూయా పరుడో, గర్విష్టో, పిసినారో, అతడు తన లోలోపల, ఇతరు 
లంటే అయిష్టం చూపే, వారిని కించ పరిచే ప్రవృత్తిని వహిసాడు. అలాగే పేద బాహ్య 
పరిస్టితులలో పెరగాల్సిన సూక్ష్మ జీవులు అతనికి ఆకర్షితాలవుతాయి. 


పైవాటి ఫలితంగానే లింగపరమైన మార్వు గూడవస్తుంది. దీఘనికాయంగీ!0. 21 
లో ఇలా ఉంది: “శాక్య కుటుంబానికి చెందిన గోపిక అనే ఆమె, మరణానంతరం, గోపక 
దేవ పుత్తగా జన్మించింది. ఎందుకంటె ఆమె స్త్రీ మనస్సు (Female ౧nd) ను నిరాకరించి, 
లోపల పురుష మనస్సును రూపొందించు కొంది.” 


230 


మనం నిజంగా వారసత్వ లక్షణాలతోనే పుట్టాం. అదే సమయంలో, మనలో, విజ్ఞాన 
శాస్త్రం వివరించలేని, అంతస్పిద్ద నామర్థా లు ఉన్నాయి. ఈ జీవి రూపొంద డానికి 
ఆస్కారమైన శుక్రం అండాలను ఇచ్చినందుకు మనం తలిదండ్రులకు రుణ పడి ఉంటాం. 
ఈ బీజరూస జనక సమ్మేళనానికి, పిండోత్పత్తికి అవసరమైన కర్మశక్తి, ప్రాణం పోసేదాక, 
అక్కడ అవి నిద్రావప్టలో ఉంటాయి. అందువలన కర్మ, ఈ జీవి గర్భంలో పడడానికి 
అవశ్వకం. 


శాదీరక్క మానసిక లక్షణాల రూప ధారణలో తలిదం డ్రుల నుంచి వారసత్వంగా వచన 
కణాలు, జన్యువుల కంటె గూడ, కొన్నిసార్టు, గత జన్మలలో సంచితమై వారసత్వంగా 
వచ్చిన కర్మప్రవృత్తులు, పెద్ద పాత్రను నిర్వహిస్తాయి. 

ఉదాహరణకు బుద్దుడు, అందరిలాగే, అతని తలిదండ్రుల నుంచి, ఉత్సాదక కణాలను, 
జన్యువులను వారసత్వంగా పొందాడు. కాని శారీరకంగా, నైతికంగా, బౌద్దికంగా అతనితో 
సరితూగ గల వారు ఎవరూ గూడ, అతని సుదీర్ణ గౌరవనీయ వంశా వళిలోనే లేరు. బుద్దుని 
మాటలలో చెప్తా లంటే, అతడు రాచ వంశావళికి కాక, ఆర్య బుద్దుల వంశావళికి చెందిన 
వాడు. అతడు నిజంగా అతి మానవుడే, అతని కర్మ యొక్క అసాధారణ సృష్టి అతడు. 


అజ్హున సుత్త ప్రకారం, ముప్పై రెండు ముఖ్యలత్షణాలు లాంటి అసాధారణ శారీరక 
లక్షణాలను, గత జన్మలలో న పుణ్యకార్యాల ఫలితంగా, బుద్దుడు వారసత్వంగా 
పొందాడు. ప్రతి శారీరక లక్షణాన్ని పొందడంలో ఉన్న నైతిక కారణాలను సుత్తలో స్నష్టంగా 
వివరించారు. 


కర్మ ప్రవృత్తులు మన శారీరక లక్షణాలను ప్రభావితం చేయ గలగడమె కాక, పైతృక కణాల 
జన్యువుల శక (Potentality) ను నీరవం చేస్తుందని ఈ అనన్య ఉదాహరణ నుంచి మనకు 
తెలుస్తుంది. అందువల్ల, “మనం మన కర్మలకు వారసులం?” అని బుద్దుడు చసన ప్రహిళికా 
వాక్యం అర్ధవంత మవుతుంది. 


ఈ విపర్యాస సమస్యను చర్చిస్తూ అళ్రసాలిని అంటుంది: 
కర్మభేదం కారణంగానే జీవులు ఉన్నత, నీచ, కులీన, అకులీన, సుఖ - దుఃఖ భాగులుగా 
జన్మిన్తాయి. కర్మ భేదం కారణంగానే, అందం - అంద వికారం, శరీరసౌస్టవం - అంగవైకల్యం 


లాంచి వైయక్తిక శారీరక లక్షణాలు వస్తాయి. కర్మ భేదం కారణంగానే, లాభనష్టాలు, కీర్తి 
అపకీర్తులు, నిందా పొగడ్తలు, సుఖదుఃఖాలు లాంటి పరిస్థితులు జీవులకు సంప్రాప్తినాయి. 


231 


కర్మ (ప్రపంచాన్ని నడుపుతుంది, కమ్మవల్లనే మనుషులు జీవిస్తారు, 
కర్మ బద్దులు జీవులన్నీ, 

ఇరుసు ఆధారంగా రధచక్రం ద్‌'ర్రైనట్టు. 

కర్మవల్లనే ఒకనికి వైభవం, ప్రశంస లభిస్తాయి. 

కర్మకారణంగానే బంధం, నాశం, అణచి వేతలు. 

కర్మకు ఫలాలు అనేకమని తెలిసి 

నీ వెందు కంటావు, ** ప్రపంచంలో కర్మలేదని' ౫ 


ఈ విధంగా, బౌద్దుని దృక్కోణం నుంచి, మన ప్రకృత మానసిక, నైతిక, బౌద్దిక, 
ప్రావృత్తిక తేడాలన్నీ మన గత, ప్రకృత చర్యల ప్రవృత్తుల ప్రభావితాలే. 


(ప్రతిదానికీ కర్మకారణం కాదు 


బౌద్దం ఈ తేడాలను కర్మ నియమానికే అంటగట్టినా, అనేక కారకాలలో దానిని 
ముఖ్యమైన దానిగానే భావించినో, ప్రతిదీ కర్మవల్లనే సంభవించిందని చెప్పదు. కర్మ నియమం 
ముఖ్యమైందే. సందేహం లేదు. అది బౌద్దం వర్ణించిన ఇరవై నాలుగు కారణ స్థితులలో 
(ప్రత్యయాలలో) ఒకటి మాత్రమే”. 


“మనిషి అనుభవించే (ప్రతి కుశల, అకుశల, తటప్ట అనుభూతులకు ఏదో ఒక పూర్వ 
కర్మయే కారణం”, అనే తప్పుడు అభిప్రాయాన్ని నిరాకరిస్తూ బుద్దుడు ఇలా చెప్పాడు: 


“అలాగైతే పూర్వ కర్మ కారణంగానే ఒకడు హంతకుడో, వత. అబద్దాల కోర, 
అపవిత్రుడో, అపవాదు వేసేవాడో, గందరగోళం వ్యకో, అసూయా పరుడో, దురాశా 
పరుడో, గాడి తప్పిన వాడో అవుతా డన్నమాట . ఈ విధంగా పూర్వ కర్మే ఆవశ్యక కారణమని 
నమ్మేవాడు, ఈ కర్మనో, ఆ కర్మనో చేయ డానికి లేదా చేయ కుండ ఉండడానికి, అతనికి 
వాంఛ, ప్రయత్నం, ఆవశ్యకతలు ఉండవలసిన అవసరం లేదు - (అంటే అతడు ఏమీ 
చేయ నవసరం లేదు. అతనిని అతని పూర్వ కర్మే నడిపిస్తుం దన్నమాట)'*"* 


బుద్దుడు చెప్పిన ఈ మాటలు శారీరక పరిస్థితులు, మానసిక దృక్పధాలు గత కర్మ 
నుంచే పుడతాయనే విశ్వాసాన్ని ఖండిస్తున్నాయి. ప్రస్తుత జీవితాన్ని గత కర్మే పూర్తిగ నిబద్దించి, 
నియంత్రించి నట్లయితే, అప్పుడు కర్మ తప్పుకుండా విధి వాదం, పూర్వ నిశ్చిత వాదం 
అవుతుంది. అలాంటప్పుడు ఎవడూ కూడ తన వర్తమాన, భావి జీవితాన్ని మలుచు కొనే 
అవకాశమే లేదు, స్వేచ్చే లేదు. ఇదే వాస్తవమైతే స్వేచ్చా సంకల్పా (free wl) నికి తావెక్కడ? 


252 


స్వేచ్చా సంకల్పం అన్టరహితం అవుతుంది. జీవితం యాంత్రిక మవుతుంది. మన అదృష్టాన్ని, 
భావిని పూర్తిగా నియంత్రించే భగవంతుడు మనలను సృష్టించినా, లేదా మన జీవిత గతిని, 
విధిని, నియం త్రించె అనివార్య గతకర్మ మనలను తయారు చేసినా, రెండూ ఒకటే. ఉన్న 
తేడా అల్లా “దేవుడు”, “కర్మ” అనే పదాలలో మాత్రమే. ఆ రెండూ నిర్వహించే పనులు 
ఒకటే కావడాన, ఒకదాని స్థానంలో రెండో దానిని ప్రవేపించ వచ్చు. 


బెౌద్దుల కర్మనియమం అటువంటి విధి వాదం కాదు. 


పంచనియావూలు. 


బౌద్దం ప్రకారం భౌతిక (శారీరక) మానసిక రంగాలలో పని చేసే ఐదుప్రక్రియలు 
లేదా నియమాలు” ఉన్నాయి. 


అవి; 


1. ఉతు నియామ్య్కి భౌతిక అసేంద్రియ (పపంచం అంటే కాలికంగా వచ్చే గాలులు, 
వర్దాల దృగషయం, క్రమం తప్పని రుతువులు, రుతువుల మార్పుల సంఘటనల 
లక్షణాలు, గాలుల వర్ణాల కారణాలు, ఉష స్వభావం మొదలైనవి ఈ కోవకు 


చెందుతాయి. 


2. బీజనియావు సూక్ష్మజీవుల, విత్తనాల ప్రపంచం (భౌతిక - సేంద్రియం). 
ఉదాహారణకు, వరి గింజ నుంచి ఉత్పత్తి అయిన బియ్యం, చెజణుకు, పంచదారల 
నుంచి వ తీపి రుచి, కొన్ని ఫలాల విలక్షణ గుణాలు, కణాల, జన్యువుల, కవలల 
శారీరక నాదృశ్యతలకు సంబంధించిన శాస్త్రియ సిద్దాంతం, ఈ (ప్రపంచానికి 
చెందుతుంది. 


3. కర్శనియాము, చర్య (కర్మ) ఫలం ఉదాహరణకు, వాంఛనీయ, అవాంఛనీయ 
కర్మలు తదను గుణంగా మంచి, చెడు ఫలితాలను ఇసాయి. 


నిరు పల్లాన్ని ఎరిగినట్టే, కర్మ గూడ, అవకాశం లభించి నప్పుడు, దండన పారితోషిక 
రూపంలో కాక, ఒక అంతస్సిద్ద క్రమంలో ఆవశ్యక ఫలితాన్ని ఇస్తుంది. కర్మ ఫలాల 
వరుస క్రమం సూర్యచంద్రాదుల సహజ ఆవశ్యక క్రవుం లాంటిది. కర్మఫలం 
సూత్రమూ అలాంటిదే. 


కర్మలో అంతర్గతంగా సాతత్సతా సూత్రం ఉంది. 


233 


రకరకాల అనుభవాలు, వైయక్తిక లక్షణాలు, సంచిత జ్ఞానం మొదలైనవి, తుడిచి 
తిరిగి రాయడానికి విలైన తోలు కాగితం లాంటి మనస్సు మీద చెరిగి పోకుండ 
ముద్రైత నమువుతాయి. ఈ అనుభవాలన్నీ, లక్షణాలన్నీ జన్మనుంచ జన్మకు వలస 
పోతాయి. చిన్న నాటి మన అనుభవాలను మర్చి పోయి నట్టే, కాలం గడవడంతో, 
అవీ నిస్మృతా లవుతాయి. ఏ ఉపదేశం లేకుండానే వేరు వేరు భాషలలో మాటాడే 
బాల మేధావులు, అద్భుత బాలలు ఈ కర్మ సాతత్యతా సూత్రానికి ఉదాహరణలు. 


ధమ్మనియాను, ప్రమాణ ప్రపంచం; ఉదాహరణకు ఒక బో ధిసత్తు ఏడు చివరి 
సారిగా జన్మించే సమయంలో సంభవించే సహజ దృగ్విషయం. గురుత్వాకర్షణ 
సిద్దాంతం, ఇంకా అటునంటీ ప్రకృతి నియమాలను, మంచిగా ఉండడానికి 
కారణాన్ని, ఈ కోవలో చేర్చవచ్చు. 


చిత్త నియాము, మానసిక నియమం, ఉదాహరణకు విజ్ఞాన ప్రక్రియలు, విజ్ఞాన 
మూలకాలు, రెండు మనస్సుల మధ్య అతీం (దియ భావ (ప్రసారం, (telepathy) 
దూర సంవేదన [గ్రహణం (telesthesia), ప్రతిప సంజ్ఞానం (retrocognition) 
పూర్వబోధ (Premonition వుఎందుగా తెలియుట), దూరదర్శనం, 
(clairvoyance), దూర శ్రవణం (Clairaudence) ఇతరుల అలోచనలు 
చడవడం (thought reading) లాంటి వూనసిక శక్తులు, ఇంక ఇతర 
మనోదృగ్విషయం - వీటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం వివరించ లేదు - లాంటి 
నిషయూాలు. 


ప్రతి మానసిక, భౌతిక దృగ్విషయాన్ని సర్వపరివేష్టితాలైన ఈ ఐదు ప్రక్రియలతో లేదా 


నియమాలతో వివరించ వచ్చు. అసలు ఈ ఐదు వాటి కవే నియమాలు. అటువంచి కర్మ 
ఈ ఐదింటిలో ఒకటి. అన్ని ఇతర ప్రకృతి నియమాలలాగే, వీటికీ అమలు పరిచే వాడు 
ఒకడు అవసరం లేదు, 


వాటిని, కొంతవరకు, మానవుని ప్రయత్నం తెలివి తేటలతో, మనశ్ళక్తితో, నియంత్రించ 


డానికి ఏలైనవే అయినా భౌతిక అసేంద్రియ ప్రపంచం, భౌతిక సేంద్రియ (ప్రపంచం, 
ప్రమాణ ప్రపంచం - ఈ మూడూ కొద్దో గొప్పో యాంత్రిక రకాలే. ఉదాహరణకు, 
నిప్తు సహజంగా కాలుతుంది. అతి చలి గడ్డ కట్టైస్తుంది. కాని మనిషి కాల కుండానే 
నిప్తులమీద నడిచాడు. హిమాలయాల్లో నగ్నంగా తపస్సు చేశాడు. ఉద్యాన శాస్త్రజ్ఞుడు 
పూల, పండ్ల వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించాడు. యోగులు గాలిలో ఎగిరారు. 
మానసిక నియవువమూ అంతే యాంత్రికం. కాని బౌద్ద శిక్షణ వునోనియంత్రణను 


234 


లక్షిస్తుంది. ఇది సరైన అవగాహన, నైపుణ్యంతో గూడి సంకల్పం (VOlition) తో మాత్రమే 
సాధ్యం. కర్మనియం స్వయంచాలితంగానే పని చేస్తుంది. కర్మ బలంగా ఉన్నపుడు, 
కావాలనుకొన్నా గూడ, దాని నిర్షిరోధ ఫలంతో జోక్యం చేసుకో లేడు. కాని ఇక్కడ 
గూడ, సరైన అవగాహన, నిపుణ సంకల్ఫ్సాలతో చాల సాధించ వచ్చు. భవిష్యత్తును తన 
కనుగుణంగా తిప్పుకోవచ్చు. మంచి కర్మను అంటిపెట్టుకొని ఉంటే, చెడ్డ ఫలానుభవాన్ని 
నిరోధించ వచ్చు. 


కర్మనియమం నిజంగా బహక్రిష్టమైంది. ఒక్క బుద్దుడు మాత్రమే దానిని పూర్తిగా అర్ధం 
చేసు కొన్నాడు. బౌద్దుడు కమ్మ అంతివు నాశాన్ని లక్షిస్తాడు. 

కను ఎినొకం (కర్మఫలం) నాలుగు అచింత్యాలలో ఒకటుని బుద్దుడు అంగుత్తరని 
కాయంలో చెప్పాడు. 


పాదసూచికలు : 


1. సంస్కృతం కర్మ 

2. Thesteam 01 116. 

3. షేక్స్‌పియర్‌ గురించి కల్నల్‌ బి(గ్రెసాల్‌ ఇలా రాశాడు: 
“అతడి తలిదండ్రులలో ఎవరికి చదవడం, రాయడం రాదు. అతడొక కుగ్రానుంలో 
అవిద్యా(గామంలో పెరిగాడు,” 

4. “మానవుల వుధ్య అసమానత “ప్రకృతి - పోషణి అనే రెండు మూలాల నుంచి వస్తుంది. 
డె. బి యస్‌. హల్లేన్‌, +The Inequality of Mankind" అనే గ్రంథలో రాశాడు. ని, 23, 


5. పుజ్రువు నికాయ, 111, 135, చూలకసన్మువి భంగ నుత్త P, 202. cf. Venerable 


Nagasena's reply to the identical question put by king Milinda. See Warren 
Buddhism in Translations, P. 214 


The Doctrine of the Buddha 


దీఘ నికాయ, 111, 30, P. 142 

P. 65, The Expositor, 1, PP. 87 -88 

The comapendium of Philosophy, pp. 191 - 192; Narada Thera, Manual 
of Abhidhamma pp. 367, ff 


oo 4 ఈ 


10. అంగుత్తర నికాయ్య, 1, P. 173; Gradual sayings, 1, P. 157 
11. అభిదమ్మూనతర కి. 54; CAP. Rhys Davids Bhuddhism, P. 119 చూడండి. 


12. See Gradual sayings, 11, P.90 


235 


పంది మ్మిదో (ప్రకరణం 


కర్మ అంటే ఏమిటి? 


“చేతనమే (కర్ర? 
- అంగుత్తరనికాయ. 


కమ్మ 


పాళీపదం “కమ్మి? అనే పదానికి అర్ధం చర్య, చేయడం. ఏ బాద్దెశిక చర్య అయినా, అది 
వూనసికమైనా, శాబ్దైకవ్వెనా లేదా శారీరకమెనా, దానిని కర్మగా పరిగణిస్తారు. 
““మునోవాక్కాయుకర్మ' - అనే పదబంధంలో ఉన్నదంతా దీనిలో ఉంటుంది. 
మామూలుగా చెబితే, మంచి, చెడ్డ చేస్త్రలన్నీ “కర్మి అన బడతాయి. దాని పరమార్ధంలో 
అది నైతిక అనైతిక ఇచ్చలన్నీ కర్మయే. అనైచ్చిక, అనుద్దేశిత, అచేతన చర్యలు, అవి 
సాంకేతికంగా చర్యలు కానప్పటికీ, కర్మ క్రిందికి రావు. ఎందుకంటే, కర్మను నిశ్చయించడంలో 
అత్యంత ముఖ్యమైన కారకం “సంకల్పించడలి అక్కడ లేదు. 


బుద్దుడు అంటున్నాడు: “హే భిక్కులారా, చేతన (సంకల్పించడం) కమ్మ, 
సంకల్పించడంతో ఒకడు శరీరం, భాష్క ఆలోచనలతో పని చేస్తాడు.?'' 


బుద్దుల, ల్ల్వంతల చర్యలు తప్పు, ప్రతి సంకల్పిత (చేతన) చర్య, కమ్మ అవుతుంది. 
వారి' చర్యలు సాపవాదాలు, ఎందుకయ్యా యంటే, అవి మంచి, చెడులనుంచి విముక్త 
మయ్యాయి. కర్మ మూలాలైన అవిద్య, తృష్తలను వారు సమూలంగా పెకలించి వేశారు. 
“వాటి బీజాలను నాశనం గావించడం వల్ల స్వార్ద వాంఛలు ఇక ఏ మాత్రం కలగవు” - 
అని రత సుత్తం అంటున్నది. దీని అర్ధం బుద్దులు, ఆర్లాంతలు నిష్కయులని కాదు. అందరి 
వేనుం కోసం, సుఖం కోసం వారు విరామ మెరుగక పని చేస్తారు. వారి చర్యలను మామూలుగా 
మంచివి గాను, నైతికాలుగా పరిగణిస్తారు. వాటంతట వాటినిగా చూస్తే, వాటికి సృజన శక్తి 
లేదు. వస్తువులను విషయాలను యధాతథంగా చూడ గలగడంతో వారు అంతిమంగా - 
కార్యకారణ బంధాన్ని - విశ్వ శృంఖలాలను తెంచు క్‌ "న్నారు. 


క్‌ "న్ని మతాలు ఈ ఎక్కువ తక్కువలను కర్మకు ఆపాదిస్తాయి. కాని అనుద్దేశిత చర్యలు 
గూడ కర్మయే అని అవి చెప్పి నప్పుడు, వాటితో బౌద్దంతో ఏకీ భవించవు. 


236 


వాటి ప్రకారం, “తల్లిని ఒకడు అనుకోకుండ హత్య చేసి నప్పుడు అది ఘోర కృత్యమే 
అవుతుంది. నిప్పును తాకిన మనిషి కాలినట్టుగా, తెలిసిగాని, తెలియక గాని ఒకడు ఒక 
జీవికి హాని చేసినా ఒకజీవిని హత్వచేసినా, అతడు అపరాధియే!”! 


“కాని ఇది విస్పష్ట మౌఢ్యానికి దారితిస్తుంది. తల్లి, పిండము - ఇద్దరూ ఒకరి కొకరు 
హాని చెసు కంటున్నారు. ల్తెరకొ నిప్పుతో పోల్చడం అంత బాగాలేదు: ఒకడు మరొకనిచే 
హత్యచేయిస్తే అతడు అపరాధి కాడు. ఎందుకంటే ఇంకొకరితో నిప్పును తాకించినపుడు, 
మనం కాలడం లేదు. మళ్ళీ అచేతన పాపం, చేతన పాపం కంటె ఎక్కువ భారమైంది: కాలిన 
ఇనువరిను అది కాలినదని తెలియక తాకినవానికీ, తెలిసి తాకినవాని కంటె, ఎక్కువ 


కాలుతుంది.?'? 


కర్మ పని చేయడంలోని ముఖ్యాంశం మనస్సు. మనం చేసే (ప్రతిపనికిి ఆయా క్షణాలలో 
మనం అనుభవించే మనస్సు లేదా చేతన రంగు పులుముతుంది. “మనస్సు ప్రమత్తంగా 
ఉన్నప్పుడు శారీరక చర్య ప్రవుత్తంగా ఉంటుంది. భాషణం, ఆలోచనలు గూడ అంతే. 
మనస్సు అప్రమత్తంగా ఉంటే, శారీరక చర్య, భాషణం, ఆలోచనలు గూడ అప్రమత్తంగా 
ఉంటాయి.” 


అన్ని పరిస్థత్తుల కంటె ముందు ఉంటుంది మనస్సు 

అవన న్నీ మనస్సు తయారించినవే; 

ఒకడు క్రూర మనస్సుతో మాటాడినా, ఏదైనా చేసినా, 

బండిని లాగే జంతువు గిట్టులనంటి బండిచక్రం వచ్చినట్టుగా, అతనిని అంటి బాధ 

వస్తుంది. 

అన్ని పరిస్థితులకు ముందుండేది మనస్సు, మనస్సు ముఖ్యం. అవి మనో నిర్మితాలు, 

ఒకడు మంచి మనస్సుతో ఏది మాటాడినా, చేసినా, 

అప్పుడు, ఎప్పుడు, వీడని ఛాయలా, సుఖం అతనిని వెన్నంటే వస్తుంది." 

పదార్రరహాత మనస్సు అన్ని కర్మ సంబంధ చర్యలను నిబద్దిస్తుంది. 

కర్మ అంటే గత చర్యలే అయి తీరవలసిన అవసరం లేదు. గత, (ప్రస్తుత చర్యలు రెండూ 

దానిక్రిందకు వస్తాయి. అందుకని ఒక అర్ధంలో, “ఇప్పుటి మనం, గత చర్యల ఫలితం. 
భవిష్యత్తులో మనం, ఇప్పటి చర్యల ఫలితం అవుతాం. మరో అర్హంలో అయితే, “ఇప్పటి 
మనం, పూర్తిగా గత కర్మల ఫలం కాము, “భావి మనంి పూర్తిగా ఇపుటీ చర్యల ఫలం 
కాము, వర్తమానం గత కొలపు బిడ్డ అనడంలో, భావి వర్హమానపు బిడ్డ అనడంలో ఏమాత్రం 
సందేహం లేదు. కాని వర్హమానం అటు గతానికి, ఇటు భావికి నిజమైన సూచిక అని చెప్పలేం. 
ఎందుకంటే కర్మ పని తీరు అంత సయక్షిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ రోజు పరమ 
నేరస్తుడైన ఒకడు, రేపు బుషి కావచ్చు. నిన్నటి మంచి వాడు ఈరోజు దుర్మార్గుడుకావచ్చు. 


237 


ఒక్ష తల్లి తన బిడ్డకు చెప్పే ఈ మాటల్లో కర్మ సిద్దాంతం ఉంది: “మంచిగా ఉండు. 
నీవు సుఖంగా ఉంటావు. అప్పుడు నిన్ను మేము (పేమిస్తాం. కాని నీవు చెడ్డగా ఉంటే, నీవు 
దుఃఖాల పాలవుతావు. మేము నిన్ను ప్రేమించం.”! 


సదృశం సదృశాన్ని ఆకర్షిస్తుంది. మంచ నుంచ మంచ పుడుతుంది. చెడు నుంచి చెడు 
పుడుతుంది. ఇది కర్మ సిద్దాంతం. 


క్లుప్తంగా చెప్పాబ లంటే, నైతికంగంలో, కార్వకారణాం నియమమే కర్మ, లేదా కొంత 
మంది వాశ్చాత్ఫులు చెబుతున్నట్లు అది (“చర్య ప్రభావం? 


కర్మ - ఏపాకం 


కర్మ అంటే చర్య, క్రియ. విపాకం అంటే పండు, ఫలితం, దాని ప్రతిచర్య. (ప్రతి వస్తువును 
ఛాయ ఎలా వెన్నంటే ఉంటుందో, అలాగే ప్రతి సంకల్ప చర్యకు, అని వార్యంగా, దాని 
ఫలితం దానికి ఉంటుంది. కర్మ బీజం లాంటిది. ఆ చెట్టును కాచిన పండు విపాకం, అదే 
ఫలితం. కర్మ మంచిదీ కావచ్చు, చెడ్డదీ కావచ్చు. అలాగే దాని ఫలితమూనూ. కర్మ ఎలా 
మానసికమో ఫలవూ అలాగే. కర్మ విత్తన స్వభావాన్ని బట్టి, దానిని సుఖంగా లేదా 
ఆనందంగా, అసంతోషంగా లేదా దుఃఖంగా అనుభవించ వచ్చు. దానికి తోడుగా వచ్చే 
లాభకరమైన సంపద, ఆరోగ్యం, దీర్దాయుస్సుల లాంటి భౌతిక పరిస్టితులను “ఆనినంని? 
మంచి ఫలితాలు అంటారు. 


దానికి సహచరులుగా వచ్చే నష్ట భౌతిక పరిస్థితులను “ఆదీనని (చెడ్డ ఫలితాలు) 
అంటారు. అవి పేదరికం, అందవికారం, రోగం, అల్సాయుస్సులు లాగ దర్శన మిస్తాయి. 


కర్మ అంటే ఐహిక విజ్ఞానం యొక్క నైతిక, అనైతిక రకాలు. నిపాక అంటే ఐహిక 


విజ్ఞాన ఫలితాల, రకాలు. 


అభిధమ్మరీ (ప్రకారం, సంవేదన (ప్రపంచానికి (కామావచర) సంబంధించిన పన్నెండు 
రకాల అనైతిక విజ్ఞానాన్ని, ఎనిమిది రకాల విజ్ఞానాన్ని, రూప (ప్రపంచానికి చెందిన 
(రూసౌనచర) ఐదురకాల నైతిక విజ్ఞానాన్ని, ఇంకా ఆకృతి రహిత ప్రపంచానికి చెందిన 
(అరూపావచర) నాలుగు రకాల నైతిక విజ్ఞానాన్ని, కర్మ నిర్మిస్తుంది. 
రూ =u న్‌ 


లోకోత్తర విజ్ఞానాన్న సంబంధమైన ఎనిమిది రకాలు కర్మ క్రిందికి రావు. ఎందుకంచే, 
అవి కర్మ మూలాలను ఛేదించ ప్రయత్నిస్తాయి. వాటిల్గ్‌ ముఖ్యాంశం ప్రజ్ఞ (పఖా) అయితే, 
ఇహలోక సంబంధితాలలో అది సంకల్పం (చేతన) 


238 


రూపారూప (ప్రపంచాలకు చెందిన నైతిక విజ్ఞాన తొమ్మిది రకాలు. అవి ఐదు 
రూపావచర్క, నాలుగు అరూపావచర రూనాలు. ఇవి పూర్తిగా మానసికాలు. 


మాటలు, చేతలు అనేవి మొదటి ఇరవైరకాల ఇహలోక విజ్ఞాన కారణంగా వచ్చాయి. 
వాక్టుర్యలను ( శాబ్దికచర్యలు) భాషణం ద్వారా మనస్సు నిర్వహిస్తుంది. శారీరక చర్యలను, 
శరీర పరికరం ద్వారా మనస్సే నిర్వహిస్తుంది. శుద్ద మానసిక చర్యలకు మనస్సు పరికరం 
తపు మరొకటి లేదు. 


విజ్ఞాన (60౧8౦1065౧659) సంబంధాలైన ఈ ఇరవై తొమ్మిది రకాలను కర్మ అంటారు. 
ఎందుకంటే, ఏ బాహ్య శక్తి మీద ఆధార పడ కుండ, అవి తమ తమ ఫలితాలను స్వయం 
చాలితంగా ఇన్వడానికి వాటికి ఆశక్తి ఉంది. 


తన నైతిక, అనైతిక ఆలోచనల అనివార్య ఫలితాలుగా ఒకడు అనుభవించే ఆ విజ్ఞాన 
రకాలను సంవేదన ప్రపంచానికి సంబంధించిన ఫలిత విజ్ఞానం (Consciousness) 
అంటారు. రూప (ప్రపంచానికి చెందిన ఫలిత విజ్ఞాన ఐదురకాలను, అరూప (ప్రపంచానికి 
చెందిన ఫలిత విజ్ఞాన నాలుగు రకాలను విపాక, లేదా కర్మ ఫలం అంటారు. 


మనం ఏది విత్తుతామో, దానినే, ఎక్కడో ఒక అక్కడ, ఎప్పుడో ఒకప్పుడు, ఈ 
జన్మలోనో, భాదని జన్మలోనో పంట నూర్ఫుక్‌"ంచాం. ఈ రోజు మనం కోసుకొనే పంట 
మనం ఇప్పుడో లేదా గతంలోనో నాటిందే. 


సంయుక్త నికాయం ఇలా అంటున్నది: 

““నాటీన విత్తనానికి అనుగుణంగానే, 

దాని నుంచి నీవు ఫలాన్ని కోసు కొంటావు. 

మంచి చేయు వాడు మంచినే నూర్పు కొంటాడు. 
చెడు చేయు వాడు చెడునే కోసు కొంటాడు. 
విత్తనాన్ని చక్కగా నాటి, పాతితే, 

నివు దాని నుంచి మంచి ఫలితాన్ని అనుభవిస్తావు * 


కర్మకు కర్మే నియమం. బాహ్య స్వతంత్ర శక్తుల ప్రమేయం లేకుండ, దాని పరిధిలో 
అది పని చేసు కొంటూ పోతుంది. 

కర్మలో అంతర్గతంగా దాని ఫలాన్ని ఇచ్చే బీజం ఉంది. కారణం కార్యాన్ని పుళ్టాస్తుంది. 
కార్యం కారణాన్ని వివరిస్తుంది. విత్తనం ఫలాన్ని ఇస్తే, ఫలం విత్తనం ఏదో చెబుతుంది. 
అటువంటిది వాటి మధ్య సంబంధం. అలాగే కర్మ, ఫలం గూడ. 


239 


మానవాళికి సర్వసాధారణ, భాగదేయమైన సుఖదుఃఖాలు అటువంటి కారణాల అనివార్య 
ఫలితాలు. బౌద్దం దృకృధాన్నుంచి చూస్తే, ఒకడు మంచో, చెడో చేసినందుకు , ఏ అతి 
ప్రాకృతిక శకో, సర్వజ్ఞాన పాలక శకో, అతని కిచ్చిన దండన పారితోషికాలు కావవి. ప్రతి 
దానిని, గతాన్ని విస్మరించి, ఈ ఒక్క తాత్కాలిక జీవితంతోనో, ఒక్క శాశ్వత భావి 
జీవితంతోనో వివరించే ఆస్తికులు ఒక మరణోత్తర న్యాయా (POs$t - Mortem Justice) 
విశ్వసించ వచ్చు. మానవ జాతి విధిని నియంత్రిస్తూ, ఎక్కడో స్వర్గంలో కూర్చొని ఉన్న 
సర్వజ్డాని, సర్వశక్తి మంతుడు, ప్రస్తుత సుఖదుఃఖాలను మనిషికిచ్చిన వరాలుగా, శాపాలుగా 
వారు అనుకో వచ్చు. ఆధారం లేకుండా సృ్పజితమైన ఒక శాశ్వతాత్మను గట్టిగా కాదనే బౌద్దం, 
దేవుడు కాని, సర్వానుకంపతో గూడిన బుద్దుడు గాని నిలిపి వేయ లేని, ( ఆపలేని) సహజ 
నియమాలను, న్యాయాలను విశ్వసిస్తుంది. ఈ సహజ నియమం ప్రకారం చర్యలు, మానవ 
న్యాయం (HUmMan Justice) అతనిని పట్టించు కొన్నా పట్టించు కోక పోయినా, వ్యక్తికి 
దండన పారితోషికాలను తెచ్చి పెడతాయి. 


కొంతమంది బౌద్దం మీద ఇలా బురద చల్టుతారు: అయితే బౌద్దులైన మీరు కూడ 
కర్మ సిద్దాంత నల్లమందును పేదలకు, ఇలా చెప్పి, పట్టిస్తున్నారన్న మాట: 
“వీ గత జన్మ చెడ్డ కర్మ వల్ల ఈ జన్మలో మీరు పేదలుగా జన్మించారు. అతడి గత 


జన్మ మంచి కర్మ కారణంగా అతడు ధనికుడుగా పుట్టాడు. కనుక నీవు వినీతుడవై నీ కున్న 
దానితో సంతృప్తి పడు. వచ్చే జన్మలో ధనికుడుగా పుట్టడానికి ఈ జన్మలోమంచి చెయ్యి. 


నీ గత జన్మ కర్మ కారణంగానే నీవు ఇపుడు అణచ బడుతున్నావు. వినముడవై నికష్ట్రాలను 
సహనంతో అనుభనించు. నీకు తప్పక మరణానంతర జీవితం సుఖ కరంగాను, మంచిదిగాను 
ఉంటుంది.”” 


బౌద్దకమ్మ సిద్దాంతం ఎప్పుడూ అటు నంటి నియతి దృక్పధాన్ని అంగీకరించదు. మరణా 
నంతర న్యాయాన్న అంతకంటె అది అంగీకరించదు. ఎటువంటి స్వార్ధ (ప్రేరణలు లేని 
పరమ దయామయుడైన బుద్దుడు, భ్రమ పూర్వకమైన మరణానంతర సుఖ జీవితాన్ని వాగ్దానం 
చేసి ధనికులను రక్షించాలని, పేదలను ఓదార్సాలని కర్మ సిద్దాంతాన్ని బోధించ లేదు. 


బౌద్దకర్మ సిద్దాంతం (ప్రకారం, ఎవడూ అనివార్య ఆవశ్యకతతో బంధితుడు కాడు. 
ఎందుకంచిే, కర్మ అనేది, మనం నిస్సహాయంగా లొంగి పోవలసిన ఒక అజ్ఞాత, మార్మిక 
శక్తి మనమీద విధించిన “విధి? గాని, పూర్వ నిర్దేశిత 'అదృష్షం* కాని కాదు. అది ఎవనికి 
వాడు చేసు కొన్నది. వాని మీదికే జరిగే ప్రతిచర్య అది. అందువల్ల కొంత మేరకైన దానిని 
ప్రక్కకు మళ్ళించే శక్తి అతనికి ఉంటుంది. ఎంత వరకు మరల్చ వచ్చు అనేది ఆ వ్యక్తి మీద 
ఆధారపడి ఉంటుంది. 


240 


కర్మకారణం 


అవిద్య, వస్తువులను ఉన్నవాటిని ఉన్నట్టుగా తెలుసుకో లేక పోవడం, కర్మ ముఖ్య 
కారణం. అవిద్య ఆధారంగా కర్మ సంబంధ సంస్కారం పుడుతుంది (అవిజ్ఞా వచ్చయా 
సంఖారా) అంటాడు బుద్దుడు సటిక్క నముప్త్పాద ( ప్రతీత్యసముత్సాదం) లో. 

అవిద్యతో అనుసంధానమైన దాని సహచరి తృష్త (తత్హా) కర్మ నురో మూలం. ఈ 
రెండు కారణాలు దుమ్మార్యాలకు నిబద్దినాయి. ఒక విషయాసక్తుని చర్యలన్నీ, అలోభ, 
అదొస, అమోహ లాంటి మూడు మంచి మూలాలతో ముడివడి ఉన్నప్పటికీ, వాటిని 
కర్మగానే భావిస్తారు. ఎందుకంటే అవిద్య, తృష్టల మూలాలు అతనిలో సుప్తప్టితిలో 
ఉంటాయి. లోకోత్తర పధ విజ్ఞాన నైతిక రకాలు కర్మ క్రిందికి రావు. ఎందుకంటే అవి 
మూల కారణాలను పెరికి వేయ జొలాయః 


కర్మకారుడు 

కర్మ కారుడెవడు? కర్మఫలాన్ని అనుభవించే దెవడు? ఆత్మను గురించిన ఒక రకం 
బాహ్య సంచయమా? 

ఈ సూక్ష్మ ప్రశ్నలకు సమాధానంగా బుద్ద ఘోషుడు విళుద్రిమగ్గలో ఇలా అంటాడు: 

“అక్కడ కర్మ చేసే వాడంటూ ఒకడు లేడు, 

దాని ఫలాన్ని అనుభవించే వాడూ లేడు, 

నిర్మాణాంశాలు (ఘటనాంశాలు) మాత్రమె ప్రచలిసూ ఉంటాయి. 

ఇది నిజంగా వాస్తవ జ్ఞానం,” 97 

బౌద్దం ప్రకారం రెండు సత్యాలున్నాయి - ఒకటి కనిపించే సత్యం, రెండోది పారమార్థిక 
సత్యం. కనిపించే సత్యం అంటే మామూలు సాం (ప్రదాయిక సత్వం (సమ్ముతి స = సంవృతి 
సత్యం). పారమార్ధిక సత్యం అంటే అమూర్త (కనిపించని) సత్యం (పరమద్దసచ్చ. ) 

ఉదాహరణకు, మనకు కనిపించే బల్ల సంవృతి సత్యం. ఈ బల్లనే పారమార్థిక దృష్టితో 
చూస్తే అది కొన్ని బలాల (forc65) గుణాల (6064411165) సంయోగం. 

ఒక విజ్ఞాన శాస్త్రవేత్త నిత్య జీవితంలో నీటిని నీరంటాడు. కాని అదే నీటిని అతడు 
(ప్రయోగ శాలలో హా డ్రోజన్‌, ఆక్సిజన్‌ల సంయోగం (0) అంటాడు. 

అదేవిధంగా నిత్వవ్యవహారాలలో, పురుషుడు, ప్రీ, సత్యం, ఆత్మ అని వాడుతూ 
ఉంటాం. ఈ అశాశ్వత ఆకృతులు మానసిక - దైహిక దృగ్విషయం. ఈ దృగ్విషయం ఏ 


241 


రెండు క్షణాలలోను ఒకటిగా ఉండదు. షణ క్షణమూ మారుతూ ఉంటుంది. 


అందుకని బౌద్దులు, ఒక మారని సత్వా (entity) న్ని విశ్వసించరు. చర్యకంటె వేరుగా 
ఒక కర్త ఉన్నాడని, సంజ్ఞ కంటె వేరే సంజ్ఞాతు డున్నాడని, చేతన వెనుక వేరే చేతను డున్నాడని 
బౌద్దం అంగీకరించదు. 

అలాంటప్పుడు కర్మ చేసేది ఎవడు? ఫలాన్ని అనుభవించేది ఎవడు? 

సంకల్సించడమే లేదా చేతనే (il) కర్మ. కర్మ ఫలాన్ని కోసు కొనేది వేదన (feeling) 
యే. ఈ శుద్ద మానసిక స్థితులు తప్పు, నాటే వాడొకడు, కోసుకొనే వాడొకడు లేరు. 

గౌరవనీయ బుద్ద ఘోషుడు చెప్పినట్టుగా, వృక్షనునే ఒక పేరుతో బరగే పదార్థ మూలకాల 
విషయంలో, ఒక దశలో, ఒక పండు పండినప్పుడు, ఆ చెట్టు కాయ కాసింది అని 
ఎలాగా అంటారో, అలాగే, దేవుడు లేదా మనిషి అనే పేరుతో బరిగే '*'స్కంధాలు! 
(ఖందలు = aggregates) ఒక దశలో సుఖంగాని, దుఃఖంగాని సంభవించి నప్పుడు, 
దెవుడు లేదా మనిషి సుఖంగా గాని, దుఃఖంగా గాని ఉన్నా డంటాలీ 

ఈ విషయంలో బౌద్దులు డాకార్ట్‌ (De5earte5)తో కాక, విలియమ్‌ జేమ్స్‌తో 
ఏకీభవిస్తారు. ఎందుకంటె డాకార్డ్‌ ఆలోచన, ఆలోచించే వాడు వేరు వేరు అంటే, విలియమ్‌ 
జేమ్స్‌ ఆ రెండూ ఒకటే అన్నాడు (౧౧౦౮౦౧1 itself is the thinker) . 
కర్మ ఎక్కడ ఉంది 2 

ఒక మనో విశ్లేషకుడు ఇలా రాశాడు: “అది సైకీ (మనిషి మనో నిర్మితి = P5yChNe) 
లో ఉంది. మామూలుగా అందుబాటులో ఉండదు. కొందరు మాత్రమే దానిని చేర 
గలరు. అది వ్యక్తి అనుభవించిన ప్రతి అనుభవాల, అతని మీద పడిన ప్రతి ప్రభావాల, 
ప్రతిముద్రల రికార్డు. ఏ ఒక్కటిని వదిలి వేయని రికార్డు అది. అచేతన (SUbCOnscious) 
ఎప్పటికీ చెరగని వ్యక్తిక అనుభవాల రికార్డు మాత్రమే కాదు, ప్రాక్తన ప్రచోదనల, ప్రవృత్తుల 
నిలయం. వాటిని నాగరిక మానవుడు ఇప్పటికీ అధిగమించ లేదు. ఆ ముద్రలు, అనుభవాలు, 
ప్రచోదనలు, (ప్రవృత్తులు అచేతనంలో క్రియా నీలంగా ఉండి, ఊహించని సమయాలలో 
పగల గట్టుకు బయట పడాలని చూస్తుంటాయి”. 

ఒక ముఖ్యమైన మార్పుతో, ఒక బౌద్దుడు అదే విషయాన్ని ఇలా ప్రతిపాదిస్తాడు: 
మనో విక్లేషణ ప్రతి పాదించి నట్టుగా అనుభవాలు సైకీలో ఉండవు. ఎందుకంటె మనోమూర్తి 
మత్త్యంలో వాటిని నిలవ ఉంచే గ్రాహకపాత్ర, గిడ్డంగి ఏదీ ఉంద నడానికి రుజువు లేదు. 
ఈ పై అనేది ఒక ప్రాక్కల్పన. అసలు మనిషి అనేవాడు నిరతం మారే (ప్రవహించే సంశ్రిష్ట 
యంత్రాంగం. అనుభవించిన ప్రతి అనుభవం, (గ్రహించిన ప్రతి ముద్ర, ఏర్పడిన (ప్రతి శీల 
లక్షణం - అది దివ్యంకాని, మానవం కాని, మృగీయం కాని, - వైయక్తిక మానసిక - 


242 


దైహిక ప్రవాహం మీద ఆధార పడుతుంది. క్రుప్తంగా చెప్రొ లంటే, సందర్భం వచ్చి నప్పుడు 
దానంత అదే వివిధ ద్రుగిషయాలుగ బయట పడడానికి మొత్తం కర్మశక్త (1400౧౧1౦ force) 
గతిశీల మానసిక ప్రవాహం (చిత్తసంతతి) మీద ఆధారపడి ఉంటుంది. 


మరి గౌరవనీయమైన అయ్యా కర్మ ఎక్కడ ఉంది?** అని రాజు మిళిందుడు 
గౌరవనీయ నాగసేనుని (ప్రశ్నించాడు: 


“హే మహారాజా? ఈ ప్రవహించే విజ్ఞానం (00౧౩౦౦౮9) చేతనంలో గాని, శరీరంలోని 
ఏదో ఒక భాగంలోగాని “కర్మ నిలవ చేయ బడిందని చెప్పడం లేదు. మామిడి చెట్టులో 
మామిడి పండ్డు పలాన భాగంలో ఉన్నాయని చెప్పడానికి వీలు లేదు. కాని అవి మామిడి 
చెట్టు లోనే ఉండి, రుతువు వచ్చి నప్పుడు బయటికి వస్తాయి. అలాగే ఈ (ప్రవహించే 
విజ్ఞానంలోగాని, లేదా శరీరంలో మరేదైనా భాగంలో కాని కర్మ ఉందని చెప్పడం లేదు. 
కాని అది వునస్సు పదార్దాల మీద ఆధారపడి సవుయుం వచ్చినపుడు అభివ్యక్తం 
అవుతుంది.” 

గాలి, నిప్పు ఏ ఒక ప్రత్యేక ప్రదేశంలోను నిలవగా లేవు. అలాగే “కమ్ము శరీరం లోపలగాని, 
వెలుపల, గాని నివాసం ఉండదు. 

కర్మ వ్యక్తిక శక్తి. అది ఒక ఉనికి నుంచి మరో ఉనికికి ప్రసారిత మవుతుంది. అది గుణాన్ని 
మలచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఒకడు పుట్టుకతోనే ఎందుకు మేధావి అవుతున్నాడో, 
అద్భుతన్యక్తి అవుతున్నాడో ఇది వివరిస్తుంది. ప్రపంచ సంక్షేమూనికి ఈ సిద్దాంతాన్ని స్పష్టంగా 
అర్ధం చేసుకోవాలి. 
వాదనూబికలు 


అంగుత్తరనికాయ్య 111, p. 415; The Expositor, 1. P. 117; అధ్ధసాలిన్సీ P. 88. 

La Vallee poussin, The way to Nirvana, PP. 68 - 69. 

అట్ససాలినీ, ౧. 68; The Expositor, 1, ౧. 91 

ధభమ్మువద 7 . 1, 2. 

See Compendium of Phylosophy, ch. 1; 

Manual of Abhidhamma, ch. 1. 

Vol. 1, ౧. 227; Kindred Sayings, 1, ౧. 293 

7. XIX, 20: See warren, Buddhism in Translations, ౧. 248; The path of Purty, 
111, ౧. 128 

8. Psychology, 1. ౧. 401. 

నిశుద్రినుగ] చూడండి. 6h. ౫41. 


౮ తజ రి గు 


0 


243 


ఇరవయ్యో ప్రకరణం 


కర్మ పని తీరు 
“ఈ వ్రపంచాన్చి కమ్ము నడువుతుంది”” 
- అథ్ధసాలినీ 
కర్మ పని తీరు బహుక్షిష్షమ్రైంది. ఒక్క బుద్దుడు మాత్రమే దానిని అర్ధం చేసుకో గలడు. 
అభిధమ్మం ప్రకారం, ఈ చిక్కు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకో వడానికి ఆలోచనా 
ప్రక్రియ (చిత్తవిధి = చిత్తవుత్తి) ను అధ్యయనం చేయాలి. 


మనిషి సారంగా ఎంచబడే మనస్సు లేదా విజ్ఞానం (00౧౩౦1౦౪5౧655) మానవుని సంక్షిష్ట 
యంత్రాంగంలో అత్యంత ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది. ఒకని మనస్సు అతనికి బద్దశత్రువు, 
మిత్రుడూనూ. 


ఒకడు, స్వప్నరహిత ని ద్రాస్టితిలో ఉన్నపుడు, క్రీయాత్మకంగాని, దాదాపు 
నిష్కియాత్మకమైన ఒకరకం విజ్ఞానాన్ని అనుభవిస్తాడు. అది గర్భధారణ, మరణ సమయం 
లోని విజ్ఞానాన్ని బోలి ఉంటుంది. ఇటువంటి విజ్ఞానాన్ని బౌద్ద భాషలో ““భవంగా” 
అంటారు. చీనికి అర్ధం జీవిత కారకం (factor of life) లేదా అస్తిత్వ అవశ్య కారణం లేదా 
పరిస్టితి. అది ప్రతిక్షణం పుడుతూ, గిడుతూ, ఏ రెండు వరుస క్షణాలలో ఒకటిగా ఉండని, 
(ప్రవాహంలా ప్రవహిస్తుంటుంది. 

ఈ రకం విజ్ఞానాన్ని స్వప్పురహత నిద్ర లోనే కాక, జాగృత స్టీతిలో గూడ మనం 
అనుభవిస్తాం. మన జీవన గతిలో, భవంగ ఆలోచనా క్షణాలను, ఏ. ఇతర రకం విజ్ఞానం 
కంటె గూడ మనం అనుభనిస్తాం. అందువల్ల భవంగ అపరిహార్య జీవిత పరిస్టితి అవుతుంది. 


కొంతమంది పండితులు, భవంగ, అచేతన (Subconscious) లు - రెండూ ఒకటే 
అన్నారు. తత్త్వశాస్త్ర నిఘంటువు '్రకారం, “కొంత మంది మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు, 
తత్త వేత్తలు పేర్కొన్నట్లుగా, విజ్ఞానాన్ని దేహళి (గడప) క్రింద ఉండే ఒక అర (గది) 

పాశ్చాత్య తత్త వేత్తల ప్రకారం చేతనం, అచేతనం ప్రక్క ప్రక్కనే ఉంటాయి. బౌద్దతత్వం 
ప్రకారం, చేతన ఎప్పుడూ ఏదో ఒక మానసిక లేదా భౌతిక వస్తువును పట్టుకు వేళ్ళాడుతుంది. 
అలా పట్టుకు వేళ్ళాడే విజ్ఞానం ఏక్షణానికి ఆషణం ప్రత్యేకమైందే. అటువంటి ప్రత్యేక 
Consciousness అంటే ఆధునికులం 'చేతని అంటాం. బొద్దులు విజ్జ్ఞానం అంటారు. 
- అనువాదకుడు 


244 


(మణిక) నిజ్ఞానాన్నే మనం షణం షణం అనుభవిస్తుంటాం. అలా అనుభవించన ప్రత్యెక 
చేతన క్షణాలు ఉండవు. అటువంటి విజ్ఞాన కాల పరిమితిని “ఒక ఆలోచనష్షణంి* 
అంటారు. ప్రతి ఆలోచన క్షణాన్ని అనుసరించి మరో ఆలోచన క్షణం వస్తుంది. త్వరిత 
గతిని సాగే అటువంటి ఆలోచన క్షణాల పరంపరను మానవ జ్ఞానం అర్దం చేసుకో లేదు. 
ఒక మెరుపు కాలంలో బిలియన్ల బిలియన్ల ఆలోచనా క్షణాలు సంభవిస్తాయని వ్యాఖ్యాతలు 
చెబుతున్నారు. 


భవంగ ఒక ఉపతలమూ (9640-0106) కాదు. F.. మేయర్‌ చెప్పిన బోధాతీత 
( అవ్యక్త = Sub-plane) విజ్ఞానమూ కాదు. బహుశా మనం ఈ తాత్విక పదాలను వేరు 
వేరు అర్జాలలో వాడుతున్నామేమో. 


భవంగ అని ఎందుకు అన్నారంటే, సాతత్య అస్తిత్వానికి అది అవశ్యక స్టతి. Life- 
continuum (జీవిత సాతత్యగ్రేణి) అనే ఆంగ పదాన్ని భవంగకు దగ్గరి పదంగా 
సూచించారు. 


ఒకడు భవంగ విజ్ఞానాన్ని బాహ్య ఉద్దీపనలు చెదరగొట్టనంత కాలం ఎపుడూ 
అనుభవిస్తాడు. అది ఒక “ఆలోచన క్షణంి పాటు ప్రకంపించి, భౌతిక లేదా మానసిక 
నస్తువు మనస్సులో ప్రవేశించగానే, గతిస్తుంది. ఉదాహరణకు మనస్సులో ప్రవేశించిన వస్తువు 
భౌతిక రూపం అనుకొందాం. ఇప్పుడు, భవంగ విజ్ఞాన (స్రవంతి నిలిచి పోయి నప్పుడు 
'ఇం|(ద్రెయ ద్వార చేతన (SeN5e-dం0r consciousness) పుట్టి అదేక్షణంలో 
గతిస్తుంది. ఇంద్రియ ద్వార విజ్ఞాన చేసే పని ఏమిటంటే, విజ్ఞానాన్ని వస్తువు మిదికి తిప్పడం. 
వెంటనే దిని తరవాత చాక్షుస విజ్ఞానం (1/1564ఇ| ౦00౧౩10065) పుడుతుంది. ఇది వస్తువును 
చూస్తుంది, దీనికి అంత కంటె ఏమీ తెలియదు. ఈ ఇంద్రియ వ్యాసారా (sense 
operation) న్ని అనుసరించి, అలా చూసిన వస్తువును [గ్రహించడం జరుగుతుంది. 
ఆతరవాత ' అన్వేషకి ఆలోచన క్షణం రంగం మీదికి వస్తుంది. ఇది అలా చూసిన వస్తువును 
వలం పాటు పరిశీలిస్తుంది. దీనిని అనుసరించి నిశ్చయ * ఆలోచనక్షణం వస్తుంది. అప్పుడు 
విచక్షణ పనిచేస్తుంది. విచక్షణలో స్వేఛ్చా సంకల్పం దాని పాత్రను'అది నిర్వహించ వచ్చు. 
మానసికంగా ముఖ్యమైన “జవని అని పిలవబడే తరువాతి దశ దీని మీద ఆధార పడుతుంది. 
ఈ దశలోనే ఒక చర్య నైతికమో, అనైతికమో నిర్ణయించ బడుతుంది. కర్మ ఈ దశలోనే 
నిర్వహించ బడుతుంది. 


సరిగాచూస్తే అది నైతికం. తప్పుగా చూస్తే అనైతికం. మనస్సులో (ప్రవేశించిన వస్తువు 
వాంఛనీయత అవాంఛనీయతలతో నిమిత్తం లేకుండ, *జవని ప్రక్రియను నైతికంగా లేదా 
అనైతికంగా పరిగణించ వీలవుతుంది. ఉదాహరణకు ఒకనికి శత్రువు ఎదురైతే, అయత్నంగా 


245 


కోపం వస్తుంది. దీనికంటె భిన్నంగా సంయమనుడైన ఒక జ్ఞాని, శత్రువు మీదికి ప్రేమను 
సారించవచ్చు. ఈ కారణాననే బుద్దుడు ఇలా చెప్పాడు. 


చెడ్డ పనులు చేసి ఒకడు మలిను డవుతాడు; 

చెడ్డ పనులు చేయక ఒకడు అమలిను డవుతాడు; 
మలినం కావడానికి, కాక పోవడానికి కారణం అతడే 
ఒకడు మరొకని ఎప్పుడూ పరిశుద్దం చేయలేడు." 


పరిసర, పర్వితులు, అలవాట్లు లాంటివి మన ఆలోచనలను నిబద్దిస్తాయనేది అందరూ 
అంగీకరిస్తారు. ఆయా సందర్భాలలో స్వేచ్చా సంకల్పం తగ్గిపోతుంది. ఎది ఏమైన, 
అటువంటి సందర్భాలలో, బాహ్యశక్తులను కాదని, మనం స్వేచ్చా సంకల్పాన్ని ఉపయోగించి 
నైతిక, అనైతిక ఆలోచనలను తెచ్చుకొనే సంభావ్యత ఉంది. బాహ్య విషయం ఒక కారణమే 
అయినా, అంతిమంగా, మన చర్యలకు, మనమే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుంది. 


సంన రీతిలో “జవనిను అనువదించడం చాల కషం. కొంతమంది ఫస్స (పశ్య, స్పర్శ 
= Apperception) ను జవనకు సమానార్థకంగా సూచించారు. కొంత మందైతే ప్రవోదనా 
(impulse) న్ని పర్యాయ పదంగా సూచించారు. ఇది మొదటి పదం కంటె అన్యాయంగా 
ఉంది. ఇక్కడ పాళీ పదాన్నే ఉంచడం జరిగింది. జననానికి శబ్బ్దార్థం పరుగెత్తుట. దానిని 
అలా అనడం ఎందుకు జరిగిందంచే, ఆలోచనాక్షణ గతిలో, అదే వస్తువుతో వరుసగ ఏడు 
ఆలోచనాక్షణాల పాటు లేదా మరణ సమయంలో వరుసగ ఐదు ఆలోచనాషణాల పాటు 
అది పరుగెడుతుంది. ఈ ఆలోచనా క్షణాలలో సంభవించే మానసిక స్థితులు సదృశంగానే 
ఉంటాయి. కాని వాటి బీజ శక్తి మారుతూ ఉంటుంది. 


అత్యంత సూక్ష్మకాలంలో సంభవించే ఆలోచనా ప్రక్రియు, రెండు ఆలోచనా 
క్షణాలపాటు ముద్రితమై అంత మవుతుంది. ఈ విధంగా ఒక ఆలోచనా ప్రక్రియ పదిహేడు 
ఆలోచనా క్షణాలలో పూర్తి అవుతుంది. 


ఈ ఆలోచనా ప్రక్రియను విశదీ కరించ డానికి గ్రంథాలు మామిడి చెట్టును ఉపమానంగా 
చెబుతాయి. తలవరకు కప్పుకొని ఒకడు మామిడి చెట్టు మొదట్లో పడుకొని గాఢ నిద్ర 
పోతాడు. గాలివీస్తుంది. కమ్మలు కదిలి, ఒక పండు నిదురించే అతని తల (ప్రక్కన 
పడుతుంది. తలకు కప్పుకొన్న వాన్ని తీపి వేసి, దానివైపుకు తిరుగుతాడు. దానిని 
చూసాడు. తీసుకొంటాడు. దానిని పరిశీలిస్తాడు. అది బాగా పండిన మామిడి పండని 
నిర్ధారించు కొంటాడు. లాలా జలంతో కలిపి దానిని నమిలి తింటాడు. వుళ్ళీ నిద్ర 
కుపక్రమిస్తాడు. 


స్వప్నరహిత నిద్ర కలతలేని భవంగ (ప్రవాహానికి సమానం. గాలి చెట్టును తాకడం అనేది 


246 


గత భవంగకు సదృశం. కొమ్మలు ఊగడం ప్రకంపిత భవంగకు సరి పోలుతుంది. పండు 
పడడం అనెది భవంగ నివృత్తికి సమానం. పండు వైపుకు తిరగడం అంటే ఇంద్రియ ద్వారం 
చేతనను పిలవడం. వస్తు దర్శనం సంజ్ఞ (perception); చేతితో తీసుకోవడం గ్రహణ 
చేతనకు, పరిశీలించడం అన్వేషక చేతనకు, అది పండిన మామిడి పండని నిర్దారణ చేసు 
కోవడం నిర్జారక చేతనకు సదృశం. వాస్తవంగా తినే ప్రక్రియ జవన ప్రక్రియకు, ముద్దలు 
మింగడం ధారణ (retention) కు సరి పోలుతుంది. మళ్ళీ అతడు నిద్ర కుపక్రమించడం 
మనసు తిరిగి భవంగలో పడి పోవడానికి సరి పోతుంది. ఏడు ఆలోచనాక్షణాలలో, పైన 
పేర్కొన్న రీతిలో, మొదటి ఆలోచన - క్షణం - బిజశక్తిలో అన్నింటి కంటె బలహీన 
మైనది - యొక్క ఫలితాన్ని ఈ జీవితంలోనే అనుభవించ వచ్చు. దీనిని 'అవ్యవహిత ప్రభావక 
కర్మి (immediately effective kamma) అంటారు. అది ఈ జన్మలోనే పని చేయక 
పోతే, దాని ప్రభావక శక్తిని కోల్పోతుంది. 


తరువాత బలహినమైంది. ఏడో ఆలోచనా క్షణం. దీని ఫలితాన్ని ఒకడు తరువాతి 
జన్మలో అనుభవించ వచ్చు. అందువలన దీనిని “అనంతర (ప్రభావక కర్మ అన్నారు. ఇది 
గూడ రెండో జన్మలో పనిచేయకపోతే, మొదటి దానిలాగే, నిర్వీర్యం అయి పోతుంది. 


ఆలోచనా (ప్రక్రియ ఇలా జరుగుతుంది:- 


1 2 3 
క ర న య నే రే చో x * 
అలీత భవంగ భవంగ చలన భవంగ ఉవచ్చేద 
గత భవంగ (పకంప భవంగ నివృత భనంగ 
4 5 6 
xxx | శే రే రే శే * 
ఆవజ్రిన వంచబకాణ సంసతిచ్చన 
ఇం(దియద్వార విజ్ఞాన ఇం(దియ నిజ్ఞాన (గవాణ విజ్ఞాన 
Ts 9. 10. 11. 12. 13. 14. 15. 
x నో xx xx xk tk xk xx రేర్‌ 
సంతిరణ జవన 
అన్వేషక విజ్ఞాన 
8 | 16 17 
శే రే ఈ శర * *x*x* 
వ 'ద్దపన తదాలంబన 
నిర్ణాయక విజ్ఞాన ముద్రించే విజ్ఞాన 


247 


అంతిమ ముక్తి లభించే వరకు సంసారంలో తిరుగాడుతున్నంతకాలం మధ్యంతర 
ఆలోచనా షణాల ప్రభావం కనిపించవచ్చు - ఈ రకం కర్మను ' అనిర్తిస్తక ప్రభావకం” అన్నారు. 


కర్మ పని చేసే కాలాన్ని బట్టి దానిని ఇలా విభజించారు: 


1. _ దిక్టధమ్మి వెదనియ కమ్మ (అవ్యవహిత ప్రభావక కమ్మ) 

2. ఉపపప్ర వెదనియ కమ్ము (అనంతర ప్రభావక కమ్మ) 

3. అపరాపరియవెదనియ కమ్ము ( అనిరిష్టప్రభావక కమ్మ 

4. అహోసి కమ్మ (అప్రభావక కమ్మ 
విదర్శనాలు 


ఈ జీవితంలోనే మంచి కమ్మఫలాన్ని పొందిన వైనం: 

ఒక భార్య భర్త ఉన్నారు. వారు ఇంటినుంచి బయటకు వెళ్ళి నప్పుడు ధరించడానికి 
ఇద్దరికీ గూడ ఒకే ఉత్తరీయం (పైగుడ్డ) మాత్రవే ఉంది. భర్త ఒకరోజు బుద్దుని 
ధర్మప్రవచనం విని, మిక్కిలి సంతృప్పుడై, తనకున్న ఆ ఒకే ఒక ఉత్తరీయాన్ని కానుకగా 
సమర్పించ దలిచాడు. కాని అతని అంతస్సిద్ద లోభం ఆ పనిని చేయ నీయ లేదు. అతడు 
తన మనస్సుతో యుద్దం చేశాడు. చివరకు లోభాన్ని జయించాడు. పై వస్త్రాన్ని బుద్దునికి 
కానుకగా ఇచ్చి, ఆశ్చర్యంతో అన్నాడు: (నేను గెలిచాను, నేను గెలిచాను.” ఈ కథను 
విన్న రాజు సంతోషించి, మెప్పు కోలుగా, ఉదార బుద్దితో అతనికి ముప్పై రెండు దీర్హ 
వస్రాలను ఇచ్చాడు. ఆ భక్త భర్త తన కొకటి, తన భార్య కొకటి అట్టి పెట్టుకొని, మిగతావి 
బుద్దునికి కానుకగా ఇచ్చివేశాడు.” 


ఈ జీవితంలోనే చెడ్డకర్మ ఫలాన్ని అనుభవించిన వైనం: 


ఒక వేటగాడు తన వేట కుక్కలను వెంట బెట్టుకొని అడవికి వేటకు వెళ్తూ, భిక్షకు 
వెళ్తూ ఉన్న ఒక భిక్కుని చూశాడు. వేటగానికి ఆరోజు వేట ఏమీ దొరక లేదు. దీనికి 
కారణం తానా రోజు భిక్కుని ముఖం చూడడమే అనుకొన్నాడు. వేట నుంచి తిరిగి ఇంటికి 
వస్తూ మళ్ళీ ఆభిక్కుని దారిలో చూశాడు. అతడు రెండోసారి ఎదురవ్వడంతో కోపంతో 
రెచ్చిపోయి, భిక్కు ఎంతగా అద్రించినా ఎనకుండ, అతనిపై తన వేటకుక్కలను ఉసి 
కొల్పాడు. పారిపోయే మార్గం లేక భిక్కు చెట్టు ఎక్కాడు. క్రూరుడైన ఆ వేటగాడు చెట్టు 
దగ్గరకు పరుగెత్తికెళ్ళి, బాణంతో భిక్కు అరికాళ్ళను చీరాడు. అతడు విపరీతంగా బాధ 
పడడంతో, అతని చీనరం వేటగాని మీద పడి అతనిని పూర్తిగా కప్పి వేసింది. అప్పుడు వేట 
కుక్కలు భిక్షువే క్రింద పడ్డాడని భావించి, తమ యజమానినే తిని వేశాయి." 


248 


అనంతర ప్రభావక కర: 


ఒక కోటీశ్వరుని సేవకుడు రోజంతా పొలంలో పనిచేసి సాయంకాలానికి ఇంటికి తిరిగి 
వచ్చాడు. ఆరోజు పూర్ణిమ కావడంతో అందరూ అష్టశీలాలను పాటిస్తున్నారు. కనీసం 
తాను సగం రోజైన వాటిని పాటించ వచ్చని భావించి, ఆ ఆ శీలాలను (గబాంచి, రాత్రికి 
ఉపవాసం ఉన్నాడు. దురదృష్టవశాత్తు అతడు మరురోజు ఉదయం మరణించాడు. అతడు 
చేసిన మంచి పని ఫలితంగా దేవగా జన్మించాడు. 


రాజు బింబిసారుని కొడుకు అజాత శత్రు. తను మరణించిన వెంటనే, తంద్రీని చంపిన 
పాపానికి, దుర్రశలో జన్మించాడు. 


అవిర్జిప్టే ప్రభావక కర్మ : 


ఈ రకం కర్మ ఎవరికీ తప్పుదు. బుద్దుఖకు ల్జర్దంతలకుగూడ ఈ గత కర్మ ప్రభావం 
తప్పుదు. అనుభవించి తీర వలసిందే. 


అృర్హంత మొగ్గల్దాన, ఎప్పుడో సుదూర పూర్వజన్మలో, తన క్రూర భార్య చేత (పేరితుడై, 
తండ్రిని, తల్లిని చంప ప్రయత్నించాడు. దీని ఫలితంగా చాల దుఃఖావహస్టితితో బాధ 
పడ్డాడు. తన చివరి జన్మలో అతనిని దొంగలు గదలతో బాది చంపారు. 

నగ్న సన్యాసుల భక్తురాలైన ఒక (స్త్రీని బుద్దుడు హత్య చేశాడని ఆరోపించారు. 
పూర్వజన్మలలో బుద్దుడు ఒక పచ్చిక (ప్రత్యేక) బుద్దుని అవమానించిన కారణంగా ఈ 
ఆరోపణ అతని మీదికి వచ్చింది. 

దేవదత్తుడు బుద్దుని చంపాలని ప్రయత్నించి నప్పుడు, బుద్దుని పాదానికి చిన్నగాయ 


మైంది. ఏదో ఒక పూర్వజన్మలో బుద్దుడు మారు తమ్ముని ఆస్తి కాజేయ డానికి అతనిని 
చంపి నందువల్ల ఇపుడు ఈ గాయమైంది. 


ప్రకార్యాన్ని (కిచ్చ) బట్టి కర్మను మరో రకంగా విభజించారు. 


1. జనకకమ్మ (పునరుత్పత్తి కర్మ) 

2. ఉపద్దంబకకమ్మ (సంస్తంభ కర్మ) 

3. డఉపవీడకకమ్మ (ప్రతి (క్రియాత్మక కర్మ 
4. ఉపఘాతకకమ్మ (వినాశక కర్మ) 


బౌద్దం ప్రకారం, మరణ సమయంలో ప్రబలంగా ఉన్న మంచి లేదా చెడ్డ కర్మ, ప్రతి 
తదనంతర జన్మను నిబద్దిస్తుంది. ఈ రకం కర్మను సాంకేతికంగా *జనకి కర్మ అంటారు.. 


249 


ఒక వ్యక్తి మరణం “తాత్కాలిక దృగ్విషయం యొక్క తాత్కాలిక అంతం మాత్రమే.” 
ప్రస్తుత రూపం చని పోయినా, దాని స్టానంలోకి పూర్తిగా దానికి సదృశం కాని, పూర్తిగా 
అసదృశం కాని, మరో ఆకృతి వస్తుంది. మరణ సమయంలో ప్రబలంగా ఉన్న ఆలోచనను 
బట్టి ఇది జరుగుతుంది. ఎందుకంటే, శరీరాన్ని ఇప్పుటివరకు (ప్రరేపించిన కమ్మశక్తి 
శరీరలయంతో పాటు నాశం కాలేదు. ఈ అంతివు ఆలోచనా ప్రక్రియను “జనక 
(పునరుత్పత్తి) కర్మ” అంటారు. ఇది, తదనంతర జన్మలో వ్యక్తి స్థితిగతులను నిర్ణయిస్తుంది. 


అంతిమ ఆలోచనా ప్రక్రియ వ్యక్తీ సాధారణ శీలం మీద ఆధారపడి ఉంటుందనేది 
నియమం. క్‌ "న్ని అసాధారణ పరిస్థితులలో, బహుశ ప్రతికూల, అనుకూల పరిఖ్ఞతులను 
బట్టి, మరణ సమయంలో ఒక నుంచివాడు చెడ్డ ఆలోచనను, ఒక చెడ్డవాడు వుంచి 
ఆలోచనను చేయ వచ్చు. అతడి సాధారణ శీలం ఎలాంటిదైనా, భావిజన్మను ఈ అంతిమ 
ఆలోచనా ప్రక్రియయే నిర్ణయిస్తుంది. దీని అర్దం గత చర్యల ప్రభావాలు తుడిచి పెట్టుకు 
పోతాయని కాదు. అవి తగిన సమయంలో తమ అపరిహార్య ఫలితాలను ఇస్తాయి. జన్మలో 
అటువంటి తారుమారు మార్పులు కారణంగానే మంచి తలిదండ్రులకు చెడ్డ పిల్లలు 
పుట్టడం, చెడ్డవాళ్ళకు మంచి వాళ్ళు పుట్టుడం జరుగుతుంది. 


ఇప్పుడు, ఈ జనక కర్మను తోడై కొనసాగించడానికి, లేదా బలహీనపరిచి నిరోధించ 
డానికి, మరో పూర్వ కర్మ జోక్యం చేసుకో వచ్చు. అటువంటి చర్యలను సంస్తంభక కర్మలని 
(పరధ్ధంబక) ఉపపీడక కర్మలని ( ప్రతిక్రియాత్మక కర్మలని) అంటారు. 


కర్మనియమం ప్రకారం జనక కర్మ బీజ శక్తిని పూర్తిగా నాశం గావించ వచ్చు. ఈ పని, 
అధిక శక్తిమంతమైన గతవ్యతిరేక కర్మతో సాధ్య మవుతుంది. ఎగురుతున్న బాణాన్ని దాని 
వ్యతిరేక శక్తి అడ్డు కొని నేలకు దించిన విధంగానే, అవకాశం కోసం ఎదురు చూసే గత 
వ్యతిరేక కర్మ గూడ, అనూహ్యంగా పనిచేసి, జనక కర్మ బీజశక్తిని పూర్తిగా నాశం చేయ 
గలదు. అటువంటి చర్యను ఉపఘాతక (నాశక) కర్మ అంటారు. ఇది పై రెండింటి కంచె 
బలమైంది. ఎలా గంటె ఇది అడ్డుకొనడమే కాక, మొత్తం శక్తినే నాశం చేస్తుంది. 


ఈ నాలుగు కర్మలు పనిచేస్తాయన డానికి ఉదాహరణగా, బుద్దుని చంపాలని 
ప్రయత్నించిన, సంఘంలో చీలిక తెచ్చిన, గౌరవనీయ దేవదత్తుని పేర్కొన వచ్చు. 


అతని మంచి జనక కర్మ అతనన రాచకుటుంబంలో పుట్టెట్టు చేసింది. అతడు సుఖ 
సంపదలలో కొనసాగడం సంస్తంభ కర్మఫలం. అతడు సంఘ బహిష్కుతుడై అనమానితు 
డై నప్పుడు అతని ఉపపీడక కర్మ పని చేసింది. అంతిమంగా ఉపఘాతక కర్మ అతనికి 
దుఃఖమయ జీవిత అంతాన్ని తెచ్చి పెట్టంది. 


250 


ఈ దిగువ వర్గికరణం ఫల (effect) గురుత్వాన్ని బట్టి జరిగింది. 


1. గరుక కమ్మ 
2. ఆసన్న కమ్మ 
3. ఆచిల్లు కమ్మ 
4. కతతా కమ్మ 

మొదటిది గరుక కర్మ. దిని అర్ధం బరువైన తీవ్రమైన చర్య. దీనిని అలా ఎందుకన్నారంచే, 
ఇది తప్పకుండా తన ఫలితాన్ని ఈ జన్మలోగాని, తరువాతి జన్మలో గాని ఇస్తుంది. నైతికంగా 
బలమైన, ప్రధమమైన చర్యలు రూనాలు. బలమైన అనైతిక చర్యలు ఏవంటే, తరవాత 
ప్రభావం చూపే ఘోర దారుణ నేరాలు ( ఆనంతరియ కర్మీలు). ఇవి మాతృహత్య, పిళ్ళ 
హత్య, లర్గ్లంత హత్య, బుద్దుని గాయ పరచడం, సంఘంలో చీలిక తేవడం లాంటివి. 


ఉదాహరణకు, రూనాన్ని వికసింప జేసుకొని, ఆ తరువాత దారుణ నేరానికి 
(ఆనంతరియ కర్మకు) పాల్పడితే, అతని సత్కర్మను బలమైన ఈ చెడ్డ కర్మ తుడిచి 
పెడుతుంది. అతడి తరువాతి జన్మను, అతడు మొదట్లో రూనాలు సాధించి నప్పటికీ, 
దుష్కర్మ నిబద్దిస్తుంది. ఉదాహరణకు గౌరవనీయ దేవదత్తుడు అతడి మనో శక్తులను 
కోల్ఫోయి శోకార్తుడుగా జన్మించాడు. ఎందుకంటె, అతడు బుద్దుని గాయపరిచాడు. ఆ 
పైన సంఘాన్ని చీల్చాడు. 


బుద్దుడు వాకొన్నట్టు, రాజు అజాత శత్రు, పితృహత్య చేయ నట్టెతే, బుషిత్వం ప్రధమ 
దశను పొంది ఉండేవాడే. ఇతడి విషయంలో బలమైన దుష్కర్మ అతడి ఆధ్యాత్మిక సిద్దిని 
నిరోధించింది. ప 


భావి జన్మను నిబద్దించ డానికి అక్కడ ఒక గరుక కర్మ లేనట్టెతె, ఆసన్న కర్మ పని చేయ 
వచ్చు, ఆసన్న కర్మ అంటే మరణ సమయానికి ఆసన్న సమయంలో, అంటే మరణానికి 
అవ్యవహి తంగా ముందు చేసే కర్మ లేదా తెచ్చుకొనే జ్ఞాపకం. భావి జన్మను నిబద్దించడంలో 
ఈ అంతిమ లేదా ఆసన్న చర్యకున్న ప్రాముఖ్యాన్ని పురస్కరించుకొని, చనిపోయే ముందు 
ఏదేని ఒక మంచి పని చేయమని అతనికి గుర్తుచేసే ఆచారం, మరణ శయ్య మీద అతని చేత 
మంచి పనులు చేయించడం లాంటి ఆచారం, నేటికీ బౌద్ద దేశాలలో కొన సాగుతున్నది. 


అదృష్టవశాత్తు ఒకడు మరణ సమయంలో ఒకమంచి పనిని చేయడం గాని, మంచి 
ఆలోచన చేయడం గాని చేస్తే అతడు చెడ్డ వాడైనా, కొన్నిసార్లు, సంతోషంతో మరణించ 
వచ్చు. మంచి జన్మ ఎత్తవచ్చు. అంటే దీని అర్ధం, అతడు మంచి జన్మ ఎత్తి నప్పటికీ, అతని 
జీవితంలో చేసిన చెడ్డ కర్మల నుంచి విముక్తు డవుతాడని కాదు. 


251 


క్‌”న్ని సందర్భాలలో ఒక మంచివాడు, హఠాత్తుగా ఒక చెడ్డపనినో, ఆలోచననో గుర్తు 
చేసు కోవడం వల్ల దుఃఖంతో మరణించ వచ్చు. ఇది బహుశ అననుకూల పరిస్థితులలో 
జరిగి ఉండ వచ్చు. 

ప్రభావరీత్యా చూస్తే అలవాటు కర్మ ( ఆచిళ్లు కర్మ) తరవాత వస్తుంది. అతడు తన 
కత్యంతంగా ఇష్టమైన దానిని దృష్టిలో ఉంచుకొని పదే పదే విడవకుండ అలవాటుగా ఆచరించే 
కర్మ. 

అలవాట్లు, మంచి వైనా చెడ్డవైనా, అవి మన రెండో స్వభావం అవుతాయి. దాదాపుగ 
అవి వ్యక్తి న్టీలాన్ని మలుస్తాయి. మనం విశ్రాంత సమయంలో, మనం అలవాటు ఆలోచనల, 
చేతల, గాడిలో పడి పోతుంటాం. అలాగే, మరణ సమయంలో గూడ, ఇతర పరిస్టితులు 
ఏవీ పనిచేయక పోతే, మనమూ, తప్పని సరిగ అలవాటు ఆలోచనలను, చర్యలనే జ్ఞప్తి 


చేసుకొంటాం. 


ఈ తరగతిలో చివరిది సంచిత కమ్మ ( కతత్తా అంటే చేయబడింది కనుక) . పై మూడింటి 
క్రిందకు రాని దంతా దీని క్రిందకు వస్తుంది. ఒక (ప్రత్యేక వ్యక్తి యొక్క (ప్రత్యేక నిధి ఇది. 


ఇక మిగిలిన చివరి విభజన, (ప్రభావం పని చేసేతలం (Plane) ఆధారంగా జరిగింది 
అవి ; 


1. కామ లోకం (ఇంద్రియ ప్రపంచం) లో పండే అకుళల కర్మలు (eV! actions) 
2. ఇంద్రియ లోకంలో పరిణతి చెందే కుశల కర్మలు (good actions) 
3. రూప లోకంలో పరిణతి చెందే కుళల కర్మలు. 


4. అరూప లోకంలో పండే కళల కర్మలు. 


కామలోకంలో పండే అకుశల కర్మలు : 


మనో వాక్కర్మలు కారణంగా జరిగే పది అకుశల కర్మలున్నాయి. ఇవి దుష్కర్మను 
కలుగ జేస్తాయి. వీటిల్లో మూడు కర్మ (పని) నిబద్దాలు. అవి చంపడం ( పానాతిపాతా = 
killing), దొంగతనం ( అదిన్నాదానా = stealing), లైంగిక దుశ్ఫీలత (కామేసు మిచ్చాచారా 
= sexual misconduct) లు. 


వాక్కుకు సంబంధించినవి నాలుగు. అవి, మిధ్యా భాషణం (ముసావాదా = 1౫/1౧), 
అపవాదు వేయటం (పిశునావాచా= 5landerinర), పరుషవచనం (ఫరుసావాచా= har5h 
speech) నిరర్థకభాషణం (సంఫప్త్పులాపా = [౪౦106౩ talk). 


2౨2 


మనస్సుకు సంబంధించినవి మూడు. అవి : లోభం (అభిజ్ఞా = COvetousness), 
దుస్త్సుంకల్పం (వ్యాపాద = ॥l-l) మిధ్యా దృష్టి ( మిచ్చాదిర్టి = false ౪164) 

చంపడం అంటే, ఉద్దెశ పూర్వకంగా ఒక జీవిని నాశం చేయడం. పాళీపదం “పాణి అనే 
దానికి అర్థం ఒక వ్యక్తి ప్రత్యేక అస్తిత్వానికి సంబంధించిన మానసిక - దైహిక జీవితం. 
ఈ జీవితాన్ని, దాని పూర్తి గతిని, పూర్తి కానియకుండ, ఉద్దేశ పూర్వకంగా, నీతి 
బాహ్యంగా, తుంచి వేయడమే ““పాణాతిపాతి”. పాణ (ప్రాణ) అంటే శ్వాసించేది, 
అందువల్ల సర్వజీవులను _ జంతువులతో కలుపుకొని- (పాణులంటాం. మొక్కలు ఈ 
కోవకు చెందవు. ఎందుకంటె వాటికి మనస్సు లేదు. అయినా, భితయువులు మొక్కల జీవితాన్ని 
గూడ అంత మొందించ రాదు. కాని ఈ నియమం ఉపాసకులకు వర్తించదు. 

దుష్ట కర్మ అయిన వాత్యకు ఐదు పరిస్థితులు ఒనగూడాలి; (1) ఒక్‌ ప్రాణి ఉండాలి. 
(2) అది ప్రాణి అని తెలియాలి. (3) చంపే ఉద్దేశం ఉండాలి (4) చంపే ప్రయత్నం 
ఉండాలి (5) ఫలితంగా మరణం సంభవించాలి. 

చంపబడే జీవి మంచితనం, గురుత్వం మీద ఆధారపడి దుఃఖ భారం ఉంటుంది. ఒక 
మంచి వ్యక్తిని లేదా పెద్ద జంతువును చంపితే అది, చిన్న జంతువును లేదా చెడ్డ వ్యక్తిని చంపిన 
దానికంటె, ఘోర దారుణ నేర మవుతుంది. ఎందుకంటె ఆ చెడు చేయా లంటే, 
బృహత్రయత్నం చేయ వలసి ఉంటుంది. పైగా అందువల్ర సంభవించే నష్టం గూడ ఎక్కువే. 

చంపడం నవలని దుషప్రుభావాలు : అల్ఫాయువు, అనారోగ్యం, అయిన వాళ్ళకు దూరం 
కావడం వలని దుఃఖం, నిరంతర భితి. 


దొంగతనం (సేయం) జరగడానికి పరిస్థితులు ఒన గూడాలి. అవి : (1) పరుల 
సొమ్ము ఉండాలి. 2) అది పరులదని తెలియాలి 3౩) దొంగతనం చేయాలనే ఉద్దేశం 
ఉండాలి. 4) దొంగతనం చేసే ప్రయత్నం జరగాలి. 5) వాస్తవంగా సొమ్మును సం గ్రభాంచడం 
ఉండాలి. దొంగతనం వలని అనివార్య ఫలితాలు పేదరికం, బాధ, నిరాశ, పరాలంబన 
బీవనం. 


కామాతి చారం జరగడానికి నాలుగు పరిస్థితు లుండాలి. అవి : 1) అనుభవించాలనే 
ఆలోచన ఉండాలి, 2) దాని ననుసరించిన ప్రయత్నం 3) సంతృప్తి పరిచే సాధనం 
4) సంత్పప్తి. 


కామాతి చారం వలన కలగే దుష్పురిణామలు : అధిక సంఖ్యలో శత్రువులను కలిగి 
ఉండడం, అవాంఛనీయ భార్యలతో, భర్తలతో సంయోగం, స్త్రీగా లేదా కొజ్జూగ 
జన్మించడం. 


253 


అసత్య భాషణానికి నాలుగు పరిస్టితు లుండాలి. అవి : 1) ఒక అసత్యం 2) మోస 
పుచ్చాలనే ఉద్దేశం 3) దానిని పలకడం 4 ) వాస్తవంగా వంచన జరగడం. 


దీని దుష్పరిణా మాలు తిట్టు తినడం, పరువు పోగోట్టు కోవడం, అవిశ్వస నీయుడు 
కావడం, దుర్గంధ పూరిత ల. 


పిళున వచనం (అపవాదు)నికి నాలుగు పర్వ్రతు లుండాలి అని : 1) విభజించవలసిన 
మనుషులు 2) వారిని విడగొట్టాలనే ఉద్రేశం లేదా తాను ఒకనికి ప్రీతి పాత్రుడు కావాలనే 
కోరిక 3) తదనుగుణ ప్రయత్నం 4) భావ ప్రసారం. 


దీని వలని అనివార్య ఫలితాలు : కారణం లేకుండానే మిత్రత్వం చెడ పోవడం, 


పరుషవచనం వలని చెడు ఫలితం రావడానికి మూడు పరిసితులుండాలి. అవి : 
తిట్రించుకోవలసిన ఒక మనిషి 2) కోసాలోచన 3) వాస్తవంగా తిట్టడం. 


దీని వలని అనివార్య దుష్ట ఫలితాలు, అది పూర్తిగా హాని రహితమే అయినా, ఇతరులతో 
ద్వేషితుడు కావడం, కర్కశమైన గొంతును కలిగి ఉండడం. 


నిరర్ధక నచనం లేదా అర్ధం పర్ధం లేని వాగుడు వలని దువ్పరిణామం ఫలించడానికి 
రెండు పరిస్థితు లుండాలి. అవి : 1) నిరర్ధక వచన ప్రవృత్తి 2) తదనుగుణంగా వాగడం. 


ఈ నిరత్లక వచనం వలని అనివార్య ఫలాలు శారీరక లోపాలు, విశ్వాసాన్నర్ల భాషణం. 


లోభం వలని దుష్ట పరిణామం పండా లంటే రేండు పరిస్టేతు లుండాలి. అవి : 
1) మరొకని ఆస్తి 2) దానికేసి చూపించి “అది నాదగు గాక!”* అని అనుకోవాలి. 


దీని వలని అనివార్య దుఃఖ ఫలితాలు తన కోర్కెలు తీరక పోవడం. 


దుస్ఫం కల్పం వలని దుష్రుభావాలకు రెండు పర్షిట్టతు లుండాలి. అవి 1) మరోవ్యక్తి 
ఉండాలి. 2) అతనికి హాని చేయాలనే తలంపు ఉండాలి. 


దీని వలని దుష్పలితాలు కురూపం, బహువిధరోగాలు, గృర్లనీయ స్వభావం, 


మిధ్యా దృష్టి అంటే వస్తువులను, విషయాలను తప్పుగా చూడడం. కర్మకు ఫలితం 
లేదనే మిథ్యా విశ్వాసాలు గూడ దీని క్రిందికే వస్తాయి. 


ఇది షరిపక్వానికే రావా లంటే రెండు పరిస్థితు లుండాలి. అవి 1) వస్తువులను 
చూడడంలో వక్రమార్గాన్న నుసరించుట 2) ఆ వక్రభావనతో దానిని అర్ధం చేసు కోవడం 


254 


మా 


దీని వలని దుష్ఫలితాలు నీచ వాంఛలు, జ్ఞానం లేక పోవడం, మందమతి, దీర్హ రుగ్మతలు, 
నింద్యార్ల భావాలు 


బౌద్దం (ప్రకారం పదిరకాల మిధ్యా దృష్టులు ఉన్నాయి. అవి;” 


1. జొదార్వం లాంటి గుణ మేదీ అసలు లేనే లేదు. అంటే దాన ధర్మాల వల్ల మంచి 
ఫలం ఏమీ లేదు. 2) ఉదారంగా దాన ధర్మాలు చేయడం లాంటి గుణం అసలు లేనే లేదు. 
లేదా 3) అతిధులకు బహువుతు లివ్వడం. వీటి అంతరార్దం గూడ అటువంటి దానచర్వల 
వల్ల ఫలిత మేమీ లేదు. 4) మంచి, చెడ్డ కర్మల వల్ల ఫలితం ప్రయోజనాలు ఏమీ లేవు. 
5) చా (ప్రపంచాన్ని 6) ఆవలి (ప్రపంచాన్ని విశ్వసంచక పోవడం - అంటే ఈ ప్రపంచంలో 
పుట్టిన వారికి గత జీవితం (౧5116) లేదనడం, ఇంకా ఈ ప్రపంచంలో జీవించేవారికి 
భావి జీవితం లేదనడం. 7) తండ్రీ 8) తల్లీ లేదనడం - అంటే వారి కేది చేసినా దాని వలన 
ఫలితం లేదనడం. 9) మరణించే జీవులు, మళ్ళీ పుట్టే జీవులు లేవనడం. 10) తమతమ 
అతీత మేధా సంపత్తితో ఈర ప్రపంచాన్ని, ఆవలి (ప్రపంచాన్ని యధార్డి కరణం చెందించు 
కొని అదే సంగతిని మనకు చెప్పిన ధర్మ నిష్టాపరులు, ని(గ్రహులు అయిన సన్యాసులు 
గాని, [బాహ్మాణులుగాని లేరనడం (ఇక్కడ సూచన: బుద్దులకు, ల్లర్లంతలకు, అని 
గమనించాలి) 


ఇంద్రియ ప్రపంచంలో పండే మంచి కర్మ 


పది రకాల కుశల కర్మ లున్నాయి. అవి 1) దాన2) శీల 3) భావనా (Meditation) 
4) అపచాయన (reverence) 5) సేవ (వెయ్యావరు = 560/109) 6) పుణ్యం 
బదిలీ (పత్తి దాన = 7౧2౧568౧౦6 Of Merit) 7) పరుల సత్కర్మలకు సంతోషించుట 
(అనుమొదనా) 8) ధమ్మాన్ని ఆలకించడం (ధమ్మసవన) 9) ధమ్మాన్ని ఉపదేశించడం 
(ధమ్మదేసనా) 10) స్వీయ దృష్టిని సరి చేసు కొనడం (దిర్థిజ్ఞుకమ్మ) 

సైవాటిలో ఏడు, పది నైతిక చర్యలను ఉపవిభాగాలుగా విడ గొట్టడం ద్వారా, 
కొంతమంది, ఈ పది నైతిక చర్యలనే పన్నెండు చేశారు. 


ఇతరుల సత్కర్మ ప్రశంసను (పసంసా) ఇతరుల సత్కరలకు సంతోషించడం 
(అనుమొదనా)తో కలుపుతారు. (త్రిశరణాల గ్రహణం, అప్రమత్తతలు ఒకని దృక్పథాలను 
సరి చేసు కోవడానికి దోహదం చేస్తాయి. 

కౌదార్యం సంపద నిస్తుంది. నైతిక ప్రవర్తన కులీన కుటుంబాలలో, సుఖకర పరిస్థితులలో 
జన్మించ డానికి దోహదం చేస్తుంది. ధౌగనం రూపార్లూప లోకాలలో జన్మించడానికి, 


255 


జ్ఞానాన్ని, ముక్తిని బడయడానికి దోహదం చెస్తుంది. పుణ్యం బదిలీ భావి జన్మలలో 

పుష్కలంగా సంపదల నిస్తుంది. ఇతరుల సత్కర్మలకు సంతొషించడం, అతడు ఎక్కడ 

జన్మించినా, అతనికి సంతోషాన్నిస్తుంది. ధవమ్మూన్న చెప్పుడం, బనడం = రెండూ జ్ఞాన 

దోహదాలే. గౌరవించడం కులీన జనకుల నిస్తుంది. సేవ గొప్పు పరివారాన్నిస్తుంది. ఇతరుల 

సత్కర్మ ప్రశంస వల్ల తాను ప్రశంసితు డవుతాడు. త్రిశరణాల స్వీకారం రాగాన్ని నాశం 
స్తుంది. అప్రమత్తత (సతీ) వివిధ రకాల సంతోషాలకు దారితీస్తుంది. 


రూపాలోకంలో పరిపక్వమయ్యే రుశల కర (మంచికర్శ) 
ఈ దిగువనిచ్చిన ఐదురకాల రూప రూనాలు పూర్తిగా మానసికాలు: 


) మొదటి రూన నైతిక విజ్ఞానం (౯15౮౧౬౧4 Moral conscious) ఇందులో 
తొలి సంప్రయోగం ( వితక్క = ఆలోచన = Nita application), విచార, ప్రీతి, 
సుఖ, ఏకాగ్రతలు ఉంటాయి. 

li) రెండో రూన నైతిక విజ్ఞానం. ఇందులో విచార, ప్రీతి, సుఖం, ఏకాగ్రత లుంటాయి, 

1) మూడో రూన నైతిక విజ్ఞానంలో ప్రీతి, ఏకాగ్రత లుంటాయి. 

౧/౧) నాలుగో రూన నైతిక విజ్ఞానంలో సుఖం. ఏకా(గత లుంటాయి. 

V) ఐదో రూన నైతిక విజ్ఞానం (Fifth ౮౧4౧౬ moral consciousness) లో 
ఉపేక్ష (సమచిత్తం), ఏకాగ్రత లుంటాయి. 

ఈ రూనాలు రూపాలోకంలో సదృశ (ప్రభావాలను కలిగి ఉంటాయి. 


అరూపాలోకంలో పరిపాకం చెందే కుశల కమ్మ 
ఇవి నాలుగు అరూప రూనాలు. అరూపలోకంలో వీటికి సదృశ ఫలాలుంటాయి. అవి; 


1. అనంతాకాశంలో ఉండే నైతిక విజ్ఞానం (౧౦|| Consciousness) ( ఆకాసాన 


కాయతన) 
2. అనంత విజ్ఞానంలో ఉండే నైతిక విజ్ఞానం 
(విక్ఞాణ క్ఞాయతన) 
3. శూన్యతలో ఉండే నైతిక విజ్ఞానం 
( ఆకిక్షుక్షాయతన) 


4. సంజ్ఞా (perception) సంజ్ఞా రహిత నైతిక విజ్ఞానం 
(ని ఏవ సంక్టా ని ఆసంక్ఞాయతన)' 


256 


పాదసూచికలు : 
1. భన్మునద, '/. 165 
2. Buddhist Legends ( ధన్మువదథ్టకధ్రా, 11, ౧. 262 
3. Buddhist Legends, 11,P.282 
4. Ilbid1,P.278 
క్‌, కొన్ని (గ్రంధాల ప్రకారం అతడు నిజంగా చంపాడు. 


6. “మొక్కలలో, నరాల ద్వారా ఉద్దీసనల ప్రసారం ఉండదు. నరాలు నాడీ కేంద్రంగా వాటికి 
తెలియదు” Dr, Karl V. ౧౧9౦౧, you and Life’ P. 125. 


7. ధన్మునంగణో, P.233; The expositor, 11.P.493; Buddhist Psychology, గ. 
355. చూడండి. 

8. “అభిధమ్మసంధథహ ప్రకారం ఐదురూప రూనా లున్నాయి. కొని విశుద్రిమగ్గనాలుగు రూనాొలనే 
పేర్కొంటున్నది. ఈ రెండు వ్యాఖ్యానాల మధ్య పెద్ద తేడా లేదు. మొదటి దానిలో రూనాలను 


ఐదు నిర్మాణ మూలకాల ననుసరించి ఐదుగా విభజించారు. రెండో దానిలో, రెండో రూనం, 
మొదటి రెండు లేకుండ, చివరి మూడు నిర్మాణ కాంశాలు ఉంటాయి, 


9. వివరాలకు నారద థేర రాసీన, A Manual of Abhiddhamma. 


ఇరవై ఒకటో (ప్రకరణం 
కర స్వభావం 


“నీవు విత్తిన దానిని బట్లో ఫలం ఉంటుంది” 
- సంయుత్త నికాయ 


విత్తిన దానికి సమ 'నిష్పత్తిలోనే ఫలితాన్ని అభవించి తీర వలసిందేనా? 
తప్పుని సరేం కాదు! అంగుత్తర నికాయంలో బుద్దుడు అంటున్నాడు: 


““మునిషి అతని కర్మకు సమంగా ఫలితం అనుభవించి తీరాలంటే, అప్తుడిక ధార్మిక 
జీవితానికి గాని, దుఃఖాన్ని పూర్తిగా పరిహరించే అవకాశానికి గాని చోటు ఉండదు. కాని 
ఒకడు అనుభవించే ఫలితం కర్మానుసారం ఉంటుందని చెబితే అప్పుడు ధార్మిక జీవితానికి, 
దుఃఖ పూర్తి పరిహారానికి చోటు ఉంటుంది.” 


కనుక బౌద్దంలో కర్మను ఒకడు మలుచుకొనే అవకాశం ఉంది. 


““ఆ కాశంలోగాని, సముద్ర మధ్యంలోగాని, కొండ గుహలోగాని ఎక్కడ ఉన్నా, 
దుష్కర్మ ఫలితాల్ని అనుభవించక తప్పదని” ధమ్మువదం (127) వాకొన్నా, గత కర్మ 
రుణం అంతా తీర్చ వలసిన ఆవశ్యకత లేదు. అదే గనుక వాస్తవమైతే, ముక్తి అసంభన 
మవుతుంది. శాశ్వతంగా దుఃఖం మిగిలి పోతుంది. 


ఎవడూ కర్మకు యజమాని కానీ బానిసకానీ కాడు. పరము దుర్మార్గుడు కూడ 
ప్రయత్నించి మంచి వాడు కావచ్చు. మనం ఎప్పుడు ఏదోగా మారుతూ ఉంటాం, 
పరిణమిస్తూ ఉంటాం (becoming). దేనిగా పరిణమిస్తున్నా మనేది మనం చేసే కర్మల 
మీద ఆధారపడి ఉంటుంది. ఏ క్షణంలోనైనా మనం మంచికి గాని, చెడ్డకు గాన మార 
వచ్చు. ఒకడు ఎంత దుర్మార్లుడైనా గూడ అతనిని అతని దుష స్వభావం కారణంగా, 
నిరుత్సాహ.పరచ రాదు, తెగడరాదు. అతన్ని దయ గనాలి. ఎందుకంటె, అతనిని అభిశంసించే 
వారు కూడ ఒకప్పుడు అదేస్టితిలో ఉండి ఉండ వచ్చు. వారు మంచి వారుగా మారినట్టుగానే, 
అతడూ మంచికి మార వచ్చు, బహుశా వారికంటె త్వరగా నేనేమో. అతని బీజ రూప 
మంచి తనం ఎవరికి తెలుసు? అతని కోసం ఏమంచి కర్మ వేచి ఉందో ఎవరికి తెలుసు? 


గజదొంగ, వేయిమంది సహోదరులను చంపినవాడు అయిన అంగుళిమాల, అతని 


గత దుష్కర్మలను క్షాళనం ఆసుకొని లర్ణంత అయ్యాడు. 


258 


మానవులను భక్షించే భికర రాక్షసుడు ఆలవకుడు మాంస భక్షణ అలవాట్లను మాని 
వేసి రుషిత్వంలో ప్రధమ సోపానం ఎక్కాడు. 


వేశ్య అయిన అంబపాలి, తన నీలాన్ని పరిశుద్దం కావించుక్‌ "ని, లృజ్ణంత అయింది. 


తన రాజ్యవిస్తరణ కాంక్షతో కనికరం లేకుండ (ప్రాణహాని కలిగించి, కళంకితుడైన 
అశోకుడు చివరకు ధర్మశో కుడు, సద్గుణ అశోకు డయ్యాడు. అతడు ఎంత మంచి వాడుగా 
మారి పోయా డంటే, “మానవ చరిత్రలో కిక్కిరిసి పోయిన లక్షలాది చక్రవర్తుల పేర్లలో, 
రాజుల, మహారాజుల పేర్లలో, అశోకుని పేరు వెలిగి పోతోంది. చారి త్రాత్మకా కాశంలో 
ధృవ తారలా వెలుగొందు తోంది.” 


కేవలం కృత నిశ్చయంతో శీలాన్ని ఎలా పరివర్తించుకో వవ చూపే కొన్ని ఉదాహరణలు 
ఇవ; 

ఒక్కోసారి, ఒక అల్పదుష్కర్మ తను ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం, పెద్ద దుష్కర్మ 
(ప్రభావం అల్పంగా ఉండడం జరగ వచ్చు. 

బుద్దుడు అంటున్నాడు = 


“+ ఓ భిక్కులారా, దేహంలో, మనస్సులో, నీతిలో, జ్ఞానంలో సంయమనం లేని ఒకడు, 
అల్పసుగుణాలతో ఉండి, అల్పదుష్కర్మల ఫలితంగా బాధామయ జీవితం గడుపుతాడు. 
అతడు చేసిన ఏ చిన్న దుష్కర్మ అయినా అతనిని దుఃఫితుని చేస్తుంది. 


(“ఓ భిక్కులారా, దేహం, మనస్సు, నీతి, జ్ఞానాలలో సంయమనుడై, మంచి చేసిన 
వాడు ఉన్నతాత్ముడు. అతడు అందరియెడ అనంత అనుకంపతో జీవిస్తాడు. 
““అటు వంటి వ్యక్తి చేసిన అదే దుష్కర్మకు ఫలితం ఈ జన్మలోనే పరిపాక మవుతుంది. 


కొంచెం ప్రభావం గూడ మరణానంతరం కని పించదు. పెద్ద ప్రభావం సంగతి చెప్పనే 
అక్కరలేదు." 


“అది, ఒకచిన్న పాత్రలోని కొద్దిపాటి నీటిలో ఉప్పుకల్లు వేయడంలాంటిది. 
భిక్కులారా, మీరే వుంటారు? పాత్రలోని ఆ కొంచెం నీరు ఉప్తులై పాన్నార్టం 
కాదంటారా? '' 

“* అవును దేవా.” 

““ఎందుకని?+' 


“ఎందుకని అంటే, పాత్రలో ఉన్న నీరు అల్పం. అందుకని ఉప్తుకల్చు మూలాన ఆనీరు 
ఉప్తులై, పాన యోగ్యం కాకుండా పోయాయి.” 


259 


“ఒకడు ఉప్పుగల్లును గంగానదిలో కలిపా డనుకోండి. మీరేమంటారు భిక్కులారా? 
గంగానది ఉప్పునిరైపోతుందా? ఆ ఉప్తు గల్టు వల్ల గంగ నీరు పానయోగ్యం కాకుండా 
పోతుందా 9” 


“*క్రాదు, దేవా కాదు.” 
“ఎందుకు కాదు?” 


“ఎందుకని అంటే గంగలోని నీరు చాల ఎక్కువ. అందువల్ల అది ఉప్పునీరుగా 
మారదు.'’ 


సరిగ్గా అదేవిధంగా భకడుు అల్పదుష్కర్మచేసినా అతడు దుఃఫితుడవుతాడు. మళ్ళీ, 
ఇంకొకడు అదే రకమైన అల్పదుష్కృ్రత్యం చేసినా, అతడు ఈ జన్మలోనే దానిని పరిహరించు 
క”ంటాడు. దాని (పభావం కొంచెం గూడ అభివ్వక్తం కాదు (మరణానంతరం). మరి 
పెద్ద ప్రభావం సంగతి చెప్పనే అవసరం లేదు. 


““ఒకడు అర్హరూపాయి, రూపాయి, వందరూపాయలు దొంగతనం చేసి జైలు పాలైన 
సందర్భం తీసుకోండి. మళ్ళి ఒకడు అరరూపాయి, రూపాయి, వందరూపాయలు 
దొంగతనం చేసీ, జైలు పాలన్వని సందర్భం తీసుకోండి.”? 


““ఆర్థరూపాయికి, రూపాయికి, వందరూపాయలకు ఎవరిని జైలులో పెట్టారు??? 
“ఎప్పుడైన, ఒకడు పేద అయిన వాడినే జైలులో పెట్టారు. 

““అర్థరూపాయికి, రూపాయికి, వందరూపాయలకు ఎవరిని జైలులో వేయ లేదు?) 
“ఎప్పుడైన, ఒకడు ధన సంపదలతో తులదూగిన వాడినే జైలులో వేయలేదు.” 


సరిగ్గా అదేవిధంగా, అతడు చేసిన అలు దుష్కర్మ అతనిని దు;ఫీతుని చేస్తుంది. మళ్ళీ, 
అదే అల్ప దుష్కర్మ చేసిన మరొకడు దాని ప్రభావాన్ని ప్రస్తుత జన్మలోనే పరిహరిస్తాడు. 
వురణా నంతరం దాని ప్రభావం కొంచెం గూడ మిగలదు. పెద్దదాని మాట చెప్పే 
దేముంది.**ీ 


(ప్రతికూల ఫలితాలకు కారణం 


మంచి మంచి నిస్తుంది కాని, మంచి చేసిన వాడు తను చేసిన పనికి తరవాత విచారిస్తే, 
రావలసిన వాంఛనీయ ఫలితాలు అతనికి దక్కకుండా పోతాయి. 

దీనికి సమర్ధనగా ఈ దిగువ ఉదాహరణను పేర్కొనవచ్చు: 

ఒకసారి, కొసలరాజు పసెనది బుద్దుని డగ్గరకు వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు: 


260 


“దేవా ఇక్కడ సావత్తి (శ్రావస్తి) లో కోటీశ్వరుడైన ఒక కుటుంబి మరణించాడు. 
అతనికి కొడుకు లెవరూ లేరు. ఇప్పుడు నేను అతని ఆస్తిని రాజప్రాసాదానికి బదిలీచేసి 
వస్తున్నాను. లక్షల బంగారం, వెండిమాట చెప్పు నవసరం లేదు. కాని అతడు, విదిల్సిన 
మెతుకులను, పులిసిన గంజిని తినేవాడు. అతడు బట్టలు ఎలాంటివి వేసుకొనే వాడను 
కొన్నారు? ముతక జనపనార దుస్తులను ధరించే వాడు. ఇహ అతని బండి విషయానికి 
వస్తే, విరిగిపోయి, క[ర్రలలో కేత్తనార పట్దాకప్పువ బండి అది”, 


అంతటు బుద్దుడు అన్నాడు: 


“అయినా గూడా ఓ రాజా, అతడు తన ముందరి జన్మలో, తగరసీఖీ అని పిలవబడే 
ప్రత్యేక బుద్దునికి భిక్ష ఇచ్చాడు. అలా భిక్ష ఇచ్చి నందుకు తరవాత చింతిస్తూ ఇలా 
అనుకొన్నాడు: “ఎందుకు ఇచ్చాను, నా సేవకుల కిస్తే బాగుండేదే. నా పని వారలకిచ్చినా 
బాగుండేది.” ఇంతేకాక ఆస్తికోసం, తన సోదరుని షాక పుత్రుని మట్టుపెట్టాడు. ఈ 
కోటీశ్వరుడు తగరసీఖీ ప్రత్యేక బుద్దునికి భిక్ష ఇచ్చిన కారణంగా, ఏడుసార్డు దివ్యానంద 
స్టతులలో జన్మించాడు. ఆ చేసిన మంచి పని అవశేషం వల్ల -ఈ శావస్తిలోనే ఏడుసార్దు 
కోటీశ్వరుడుగా జన్మించాడు.” 


“ఈ కోటీశ్వరుడు, దానం చేసి, ఆ తరవాత “నా సేవకులకు, పనివారలకు ఇస్తే 
బాగుండేదని” చింతించాడు కనుక, ఈ చర్యకు (చింతించినందుకు) ఫలితంగా అతనికి 
మంచి దుస్తులన్నా, మంచిబండి అన్నా, పంచేంద్రియాల ఆనందమన్నా ఆసక్తి అభిరుచి 
లేవు.” 

“ఈ కోటీశ్వరుడు ఆస్తికోసం, తన సోదరుని ఏకైక పుత్రుని చంపి వేశాడు కనుక, 
దీనికి ప్రతిక్రియగ అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు, 
అనేక వేల వందల సంవత్సరాలు బాధతో దుఃఖితుడు కావలసిందే. ఈ కర్మావశేషంగానే 
అతనికి ఈ ఏడో జన్మలో గూడ పిల్లలు లేరు. పిల్లలు లేని కారణంగా అతని ఆస్తి రాజు 
బొక్కసానికి చేరింది.” 


ఈ కోటీశ్వరుడు తన గత జన్మలో చేసిన పుణ్యకార్యం వల్ల ఇంతటి మహాసంపదను 
ఆర్రించాడు. కాని అతడు తాను చేసిన మంచి పనికి చింతించి నందున, అతడు కర్మ అందించిన 
ఆ మహాసంపదలను అనుభవించ లేక పోయాడు. 


హితకర, అహితర శక్తులు 


కర్మపని చేసే విషయంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కర్మ స్వయం చాలకంగా 
తన పని తాను చేసుకు పోతుంది. అలాంటి కర్మకు అనుకూలంగా, ప్రతికూలంగా పనిచేసే 


261 


హితకర, అహితకర శక్తులున్నాయి. జననం, కాలం, మూార్తిమత్త ఏం (ఉపాధి) - ఇవి 
కర్మ ఫలానికి అటువంటి సహాయకాలు, అవరోధాలు. 


ఉదాహరణకు, ఒకడు కులీన కుటుంబంలో సర్వసంపదల మధ్య జన్మిస్తే, కొన్నిసార్లు 
అతని ఈ అదృష్ట జన్మ అతని దుష్కర్మ పరికానికి అడ్డు పడుతుంది. 


అలాకాక ఒకడు దురదృష్టకరమైన లేదా బాధాకర స్ట్రీతులలో జన్మిస్తే, ఈ దురదృష్టకర 
జన్మ అతని దుష్కర్మ పరిపాకానికి తోడై నిలుస్తుంది. 


దీనిని సాంకేతికంగా గతి సంపత్తి ( అనుకూల జన్మ) గతి విపత్తి (ప్రతి కూల జన్మ) 
అంటారు. 


ఒక తెలివి హీనుడు, ఒక మంచి కర్మ కారణంగా, రాచబిడ్డగా పుట్టి, తలిదండ్రులు 
రాజురాణి అయిన కొరణంగా, (ప్రజలచే గౌరవించ బడతాడు. అదేవ్యక్తి దురదృష్ట జన్మ 
ఎత్తితే (తక్కువ కుటుంబంలో పుడితే) అతనికి ఆవిధమైన గౌరవం లభించదు. 


ఉదాహరణకు సింహళరాజు దుత్తగామని తమిళుల మీద దాడి చేయడం వల్ల 
దుష్కర్శ్మను మంచి ధార్మిక, సామాజిక కార్యాలను చేపట్టుడం వల్ల సత్మర్మను ఆర్హ్షించాడు. 
అతని మంచి జనక కర్మ వల్ల దివ్యానంద స్టితిలో జన్మించాడు. సంప్రదాయం ప్రకారం అతని 
చివరి జన్మ భావి బుద్దుడు మైత్రేయుని (మెట్టెయ్య) కాలంలో జరగు తుంది. అందుకని 
అతని దుష్కర్మ, అతని అనుకూల జన్మ కారణంగా విజయవంతంగా పని చేయ లేదు. 


మరో ఉదాహరణ చెప్పాలంటే, పిత్సహంతకుడైన రాజు అజాతశ[త్రు, తరువాత తరువాత 
బుద్దునితో ఏర్పడిన సాంగత్యం వల్ల, అతని భక్తి ప్రపత్తులు కారణంగా, విశిష వ్యక్తి అయ్యాడు. 
ఇప్పుడతడు తన దారుణ నేరం ఫలితంగా బాధాతప్త స్టితిలో ఉన్నాడు. అందువలన అతని 
అననుకూల జన్మ అతడు చేసిన సత్కర్మల ఫలితాన్ని అనుభవించనీయదు. 


కర్మ పని చేయడానికి అనుకూలమూ, ప్రతికూలమూ అయినవి ఇంకో రెండు 
కారకాలున్నాయి. అవి అందం, కురూపాలు. 

సత్కర్మ వల్ల ఒకడు మంచి జన్మ ఎత్తి, అంగవికలుడైతే, అతడి సత్కర్మ ఫలం వల లభించే 
ప్రయోజనాలను అనుభవించ లేడు. అంగ వైకల్యం ఉండి, సింహాసనానికి సహజ వారసుడే 
అయినా, అతడు ఆ ఉన్నతస్థానాన్ని చేర లేడు. 


అంతేకాదు, అందగానికి అందం ఒక లాభం. పేదలకు పుట్ణనా అందగాడైతే, అతడు 
అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. అలా వారి ప్రభావంతో తాను విశిష్ట వ్యక్తి గావచ్చు. 


262 


అనుకూల సమయం లేదా సందర్భం, ప్రతికూల సమయంలేదా సందర్భం - ఈరెండు 
కారకాలు కర్మ పని చేయడాన్ని ప్రభావింతం చేస్తాయి. ఒకటి కర్మ పని తీరు నకు దోహదం 
చేస్తె, రెండోది అడ్డుక్‌ "టుంది. 


కరువు సంభవించి నప్పుడు, ఏ ఒక్కడూ మినహాయింపు లేకుండా, అందరూ కర్మను 
అనుభవించి తీరాలి. ఇక్కడ ప్రతికూల పరిస్టితులు, దుష్కకర్మ పని చేయడానికి అవకాశాలను 
కల్పిస్తాయి. అనుకూల పరిస్థితులు దుష్కర్మ పని చేయడాన్ని నిరోధిస్తాయి. 


ఈ హితకర అహితకర శక్తులలో అతిముఖ్యమైంది ప్రయత్నం. కర్మ పని తీరులో, 
ప్రయత్నం ఉండడం, లేకపోవడం అనేది ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది. ప్రస్తుత ప్రయత్నంతో 
తాజా కర్మను, నూతన పరిసరాలను, వాతావరణాన్ని, అసలు ఒక కొత్త ప్రపంచాన్న 
సృష్టించుకో వచ్చు. అన్నీ ఉండి, అంచే మంచి వాతావరణం, పర్వితులు, సౌకర్యాలు 
ఉండిగూడ ఒకడు తీవ్ర ప్రయత్నం చేయ నట్టెతే, అతడు బంగారు అవకాశాన్ని పోగోట్టు 
కోవడమే కాదు, తనను తానే నాశం గావించుకో వచు. పురుషకారం (వ్యక్తి ప్రయత్నం) 
ఈ ప్రపంచంలో ప్రగమించ డానికి ధార్మికంగా పై కెదగ డానికి ఆవశ్యకం. 

ఒకడు తన రుగ్మతను నయం చేసుకోవడానికి, తన కష్టాలలోంచి బయట పడడానికి, 
తన ప్రగతికి తీవ్రంగా పాటు పడడానికి, ఎటువంటి ప్రయత్నమూ చేయక పోతే, అక్కడ 
దుష్కర్మకు తన దుష్రఫలితాలను ఇవ్వడానికి మంచి అవకాశం లభిస్తుంది. అలాకాక, అతడు 
తన కష్టాల నుంచి బయట పడడానికి, తన పరిస్థితులను మెరుగు పరుచుకోవ డానికి, తనకు 
లభించిన అరుదైన అవకాశాలను వినియోగించు కోవ డానికి, తన నిజమైన (ప్రగతికి తీవ్రంగా 
కృషి చేసి నట్టైతే అప్పుడు అతని సత్కర్మ అతనికి సహాయ పడుతుంది. 


సముద్రంలో పడవ మునిగి నప్పుడు, బోధినత్త మవోజనకుడు మహాప్రయత్నంతో 
తనను తారక్షించుకోగా, ఇతరులు దేవతలను ప్రార్థించి, వారి భావిని దేవతల చేతుల్లో 
పెట్టారు. ఫలితం ఏమిటంటే బోధినత్త బయట పడగా, మిగతా వారంతా మునిగి 
పోయారు. 


మన కర్మకు మనం పూర్తిగా యజమానులమూ, బానిసలమూ కాక పోయినా ఈ 
హితకర, అహితకర కారకాలను బట్టి, కొంత వరకు, కర్మఫలం, బాహ్య పరిస్థితుల, 
పరిసలాల, మూర్తిమత్త $౦, వ్యక్తి ప్రయత్నంల లాంటి కారణాలమీద ఆధార పడుతుందని 
తేలుతుంది. 


263 


ఈ కర్మ సిద్దాంతమే బౌద్దునికి ఒక సాంత్వనాన్ని, ఆశను, ఆశంసను ఓదార్పును, 
ఊరటను, నైతిక ధైర్యాన్ని ఇస్తుంది. 


అనుకోనిది జరిగి నపుడు, కష్టాలు, అపజయాలు, దురద్దష్టం అతన్ని ఎదురిగన్న 
పుడు, తాను నాటిన దానిని తాను కోసు క"ంటున్నానని, పాత అప్పును తీర్చు 
కొంటున్నానని బౌద్దుడు గ్రహిస్తాడు. ప్రతి దానిని కర్మకే వదిలి వేసి, చేతు లెత్తి వేయ కుండ, 
కలుపు మొక్కలు ఏరి, వాటి స్టానంలో మంచి విత్తనాలను నాటే తీవ్ర ప్రయత్నం చేస్తాడు. 
ఎందుకంటె భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉందని అతనికి తెలుసు. 


కర్మను విశ్వసించే వాడు అత్యంత కలుషితమైన వాణ్ణిగూడ నిందించడు. ఎందు కంటే 
ఏ క్షణంలోనైనా వారికి తమను తాము దిద్దుకొనే అవకాశం రావచ్చు. వారు దుఃఖ భాజక 
స్థితులను అనుభవిస్తున్నా, వారికి శాశ్వత శాంతిని పొంద గలమనే ఆశ ఉంటుంది. 


కమ్మ నియమాన్ని పూర్తిగా విశ్వసించిన ఏ బౌద్దుడు, తనను ఉద్దరించ డానికి మరొకని 
వేడడు. కాని తన ముక్తి కోసం తన మీద తాను అచంచల విశ్వాసంతో ఉంటాడు. అతి 
ప్రాకృత శక్తులను మంచి చేసు కోవ డానికో, అత్కార్హుణ గావించు కోవడానికో బదులు 
తన సంకల్ప బలం మీద ఆధార పడి, అందరి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటు 
పడతాడు. 

కర్మమీది ఈ విశ్వాసం **“ అతని ప్రయత్నాన్ని బలపరిచి, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.” 
ఎందుకంటె అది వ్యక్తక బాధ్యతలను బోధిస్తుంది. 


మామూలు బౌద్దునికి కర్మ అడ్డంకిగా ఉంటే, మేధావికి అది మంచి చేయ డానికి 
ప్రోత్సాహకంగా ఉంటుంది. 


ఈ కర్మ నియమం దుఃఖ సమస్యను, విధి మర్మాన్ని, ప్రతిదీ పూర్వనిశ్చితమనే కొన్ని 
మతాల సిద్దాంతాలను, అన్నింటిని మించి మానవాళి అసమానతలను వివరిస్తుంది. 


మనవిధికి మనమే శిల్పులం, కర్తలం. మనం మన సృష్టి కర్తలం. మనం మన నాశకులం. 
మన స్వర్గాలను, మన నరకాలను మనమే నిర్మించుకొంటాం. 


మనం ఆలోచించేది, చేసేది, మాటాడేది - అంతా మనదే అవుతుంది. ఈ ఆలోచనలు, 
మాటలు, చేష్టలు కర్మ అనబడతాయి. ఇవి ఈ సంసార పర్యాటకంలో వునలను 
ముంచుతూ, తేలుస్తూ జీవితం నుంచి జీవితానికి సాగిపోతాయి. 


264 


బుద్దుడు అంటాడు: 

“మనిషీ ఇక్కడ చేసిన పాపపుణ్యాలు - 

ఇక్కడ నుంచి అతడు తనతో తీసుకు పోయే ఆస్తి పాస్తులు. 
అతని అడుగులను పసికళ్చి, వెంటాడే ఛాయలా అవి వస్తాయి. 
అందుకని అతని మరో జీవితం కోసం బాగా నిలవచేసుకోనివ్వు. 
నురో భావి ప్రపంచంలో అది నిశ్చయ వేదికలు, 
మంచివారికోసం వేచి ఉంటాయి సుగుణాలకు పారితోషికాలు. 


వాదసూచికలు : 


న 


అంగుత్తర నికాయ, 1.P.249; See Warren, Buddhism in Translations, ౧. 218 
H.C. Wells, Outline of History, rev. edn., 1971, P.339 

భావిదుఃఖానికి వశుడుకాని లృర్దంత ఇక్కడ సూచితం 

అంగుత్తర నికాయ, 1, ౧. 249. See warren, Buddhism in Translations, ౧౧.218౪. 


నంయుత్తని కాయ, 1, P.91, 


ఇరవై రెండో ప్రకరణం 
జీవిత మూలం ఎక్కడ? 


““శిమ్యులారా, ఈ జీవన యానానికి ఆది తెలియదు. తృష్ణా బంధితులై అవిద్వలో 
కూరుకు పోయిన, ఈ జీవుల వరుగుకు, యానానిక్తి ఆరంభ బిందువు ఉన్నేషం కాలేదు”. 
- సంయుత్త నికాయ 


బౌద్దులు పునరన్మను కేవలం ఒక సిద్దాంతంగా పరిగణించరు. దానిని సాక్ష్యాలతో రుజువు 
చేయ డానికి వీలైన వాస్తవంగా పరిగణిస్తారు. ఈ జీవితంలోనే నిర్వాణాన్ని సాధించడం దాని 
లక్షం అయినా, బౌద్డానికి. పునర్తన్మ ఒక ప్రాధమిక సిద్దాంతం. బో థిసత్వున ఆదర్శం, 
పరిపూర్ణత సాధించాలనే దాని అనుబంధ స్వేచ్చా సిద్దాంతం - ఈ రెండూ ఈ పునర్హన్మ 
సిద్దాంతం మీద ఆధారపడి ఉన్నాయి. 


ఫునర్హన్మను, ఆత్మవలసగా, అవతారంగా, పరిగణించి, దానిని పైధాగయస్‌, ప్లేటో లాంటి 
తాత్వికులు, షెలీ, టెనిసన్‌, వర్డ్స్‌ వర్త్‌ లాంటి కవులు, ఇంకా ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు 
చెందిన వారు మరెందరో, విశ్వసించారని మనకు ఆధారాలు తెలుపు తున్నాయి. 


బౌడ్డుల పునర్హన్మ సిద్దాంతం, ఇతర దర్శనాల ఆత్మ వలస, అవతార సిద్దాంతాల కంటె 
భిన్నమైంది. ఎందుకంటె, పరమాత్మ నుంచి వచ్చిన, లేదా దేవుడు సృజించిన వలస పోయే 
శాశ్వతాత్మ అస్తిత్వాన్ని బౌద్దం నిరాకరిస్తుంది. 

పునర్తన్మను నిబద్దించేది కర్మ. గత కర్మ ప్రస్తుత జన్మను నిబద్దిస్తుంది. ప్రస్తుత కర్మ, గత 
కర్మతో కలసి భవిష్యత్తుని నిబద్దిస్తుంది. వర్తమానం గతానికి బిడ్డ. ఇది తిరిగి భవిష్యత్తుకు 
మాత్సక అవుతుంది. 


వర్తమానానికి సంబంధించిన వాస్తవికతకు రుజువు అక్కర లేదు. ఎందుకంటె అది స్వయం 
సిద్దం (Self అVident). గతం వాస్తవికత స్మృతిమీద, ఆభ్యాసంమీద, భావి వాస్తవికత ఊహ 
మీద, అనుమానం (Inference) మీద ఆధార పడతాయి. 


గత, వర్తమాన, భావి జీవితం ఉందని అంగీకరిస్తే, ““ అసలు జీవితానికి ఆరంభం 
ఎక్కడ?” అనే ప్రశ్నకు మనం వెంటనే సమాధానం చెప్పొలి. 


ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకమతం వారు, ఒక * ప్రథమ కారణాన్ని? ' (First cause) 
ప్రతిపాదిన్తారు. ఈ ప్రథమ కారణం ఒక విశ్వ శక్తి కావచ్చు. లేదా ఒక మహాశక్తి మంతుడైన 


266 


దేవుడు కావచ్చు. మరోమతం వారు ఈ ప్రధమ కారణాన్ని కాదంటారు. ఎందుకంటే 
మామూలుగా అనుభవంలో కారణం ఎప్పుడూ కార్యం అవుతూనే ఉంటుంది, కార్యం 
కారణం అవుతూనే ఉంటుంది. ఇటువంటి కార్య కారణ వలయంలో ప్రథమ కారణం 
ఎక్కడ ఉంటుంది? మొదటి దాని ప్రకారం జీవితానికి ఒక ఆరంభం ఉంటుంది. రెండోదాని 
ప్రకారం జీవితానికి అది అంటూ ఉండ డానికి వీలు లేదు. “గుండ్రని త్రిభుజం? ఎంత 
హాస్యాస్తదమో, కొంత మంది దృష్టిలో, ప్రథమ కారణం అంత హాస్వాస్త్పదమైంది. 


జీవితం ఎప్పుడో అనంత (ప్రాక్తన కాలంలో (ప్రారంభమైందని, దానికి సృష్టికర్తే 
ప్రారంభకుడు లేదా ప్రధమ కారణమని ఎవరైన వాదించ వచ్చు. 


ఇదే నిజమైతే, అదే ప్రశ్నను ఈ ప్రతిపాదిత ( అభ్యుపగమిత) సృష్టికర్తను గురించి గూడ 
వేయవచ్చు. సృష్టి కర్తకు ఆది ఏది? 

(ప్రథమ కారణాన్ని గురించి అనేక అభిప్రాయా లున్నాయి. ప్రథవు కారణాన్ని 
పరమాత్మగా, బ్రహ్మాగా, ఈశ్వరునిగా, జెహోవాగా, దేవుడుగా, దేవదేవుడుగా, అల్లాగా, 
పరమ సత్వంగా, స్వర్గంలోని తండ్రిగా, సృష్టికర్తగా, ప్రారంభ చాలకుడుగా, కారణరహిత 
కారణంగా, దివ్యసారంగా, అదృష్టంగా, ప్రకృతిగా, ప్రధాన, లాంటి సాకూత పదాలతో 
కొంత మంది దార్శనికులు, మతాలు వర్ణిస్తున్నాయి. 

హీందూమతం ప్రకారం జీవితానికి ఆరంభం పరమాత్మ. ఈ పరమాత్మ నుంచి ఆత్మ 
వస్తుంది. ఈ ఆత్మ ఒక అస్తిత్వం నుంచి మరో అస్తిత్వానికి వలస పోతుంది. ఈ వలస ఆత్మ 


తిరిగి పరమాత్మలో కలిసే దాకా సాగుతుంది. తిరిగి పరమాత్మలో కలిసిన ఆత్మలు తిరిగి 
మళ్ళీ వలసపోయే అవకాశం ఉందా లేదా అని ఎవరైన ప్రన్నించవచ్చు. 


ఒక పారమార్థిక ప్రారంభం ఉందని ఒప్పుకొంటూనే, క్రెస్తవం, ప్రతి దానిని దేవుని 
ఆజ్ఞకు ఆపాదిస్తుంది. 

ష్లోపన్‌హార్‌ అంటాడు: “శూన్యం నుంచి వచ్చానని భావించిన వాడెవడైనా మళ్ళీ తాను 
శూన్యం అవుతానని అనుకొని తీరాలి. ఎందుకంటె తాను లేక ముందు ఒక అనంత కాలం 
గడిచింది: తరవాత మరో అనంతకాలం (616౧19) ఆరంభమైంది. ఈ అనంతకాలంలో 
తాను మరణించడు - ఈ ఆలోచనే దారుణం. 


4 జననమే కనుక వాస్తవా రంభమైతే, అలాంటప్పుడు మరణం గూడ వాస్తవ అంత్యం 
కావాలి. *అవస్తు (౧౦111౧0) నుంచి మనిషి చేయబడ్డాడు? అనే ఆలోచన. “మరణం వాస్తవ 
అంత్యంి అనే భావనకు అవశ్యం దారి తీస్తుంది. ?” 


267 


సెన్సర్‌ అెలిస్‌ ఇలా వాదిస్తాడు: ** ఆస్తీక సూత్రాలప్రకారం, మనిషి అతని ఇష్టంతో 
నిమిత్తం లేకుండానే, అ కారణంగానే సృష్టించ బడ్డాడు. పుట్టి నప్పటి నుంచి గిట్ణేవరకు, 
అతన వాంఛలు, ఆశంసలు, ఆశలు, పెనగులాటలు, ప్రార్ధనలు, అభ్యర్థనలతో నిమిత్తం 
లేకుండా, అతనిని స్పబ్షంచినప్పుడే, అతడు మంచివాడో చెడ్డవాడో, అదృష్షవంతుడో 


దురదృష్టవంతుడో కావాలని న్నరయమైంది, అటువంటిదీ దెవాధిన వాదం (theological 
fatalism). 


“మానవులంతా పాపులు. వారందరిలోను ఆడమ్‌ చేసిన పాపం ఆవశ్యకంగా ఉంది, 
అని అనడం దయ, (ప్రేమ, న్యాయం, సర్వశక్తిమంత సమతలకు ఒక సవాలు”. 


హక్స్‌లీ అంటాడు: “ఈ విశ్వాన్ని ఎవడైనా ఉద్దేశపూర్వకంగా నడుపుతున్నాడని మనం 
భావించ వలసి వస్తే నాకు అనిపిస్తుంది కదా, అతడు ఏమాత్రం హితకారుడు, ధర్మాత్ముడు 
కాక్క అహితుడు, అన్యాయి అని”? 


ఐన్‌స్టైన్‌' ప్రకారం, **-ఈ దేవుడే గనుక సర్వశక్తి మంతుడైతే (0గ౧౧|౧౦౭౧0, ప్రతి 
సంఘటన, ప్రతి మానవ చర్య,. ఆలోచన, అనుభూతి ఆశంస గూడ అతని, పనే కావాలి; 
మరి అలాంటి దేవుని ఎదుట మానవులను తమ ఆలోచనలకు, చేతలకు బాధ్యులుగా 
చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? 


““పారితోషిక - దండనలను విధించడంలో, కొంతవరకు అతడు తన మీద తానే తీరు 
చెప్పు క "ంటున్నా డన్నమాట. మరి అతనికి ఆపాదితాలైన మంచితనం, ధర్మతలతో దీనిని 
కలిపి చూడడం ఎలా??? 


చార్లెస్‌ బ్రాడ్‌లాఫ్‌ ప్రకారం, ** ప్రపంచంలో కీడు (చెడ్డ) ఉండడం సృష్టికర్త వాది (16190 
కి పెద్ద అవరోధం. దేవుడు సర్వశక్తి మంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అని 
వాదించేవానికి, అంతా మంచే అనిచెప్పే వానికి, బాధ, దుఃఖం, నేరం, పేదరికాలు పెను 
సవాళ్ళు”? 

“దేవుడు, మానవుని కష్టాల”? మీద రాస్తూ జె.బి. యస్‌. హాల్డేన్‌ - మానవుని శీలం 
పరిపూర్ణం చెందాలంటే దుఃఖం (SUfferIng) ఉండాలి. లేదా దేవుడు సర్వశక్తిమంతుడైనా 
కాకపోయి.ఉండాలి. కొంతమంది అదృష్టవశాత్తు మంచి వంశలో పుట్టడం, విద్యను కలిగి 
ఉండడం వల్ల వారు చాల తక్కువగా దుఃఖాన్ని అనుభవించా రనేది మొదటి సిద్దాంతాన్ని 
తోసి పుచ్చుతుంది. విశ్వాన్ని మొత్తంగా ఏకంగా చూసి నప్పుడు, బౌద్దికంగా ఏర్పడే ఏ 
ఖాళీనైనా నింపడానికి దేవుని ప్రతిపాదించే సందర్భంలో మాత్రమే రెండో సెద్దాంతానికి 
అభ్యంతరం. మరి సృష్టికర్త ఏమో తనకు కావలసింది సృష్టించ గలడని అనుకోవచ్చు.” 


268 


లార్డ్‌ టెనిసన్‌ తన వృద్దాప్యంలో రాసిన “నిస్పుహూ” (06౦౭౧ అనే పద్యంలో దేవుని 
మీద ఇలా దాడి చేశాడు: “ఈసయ, 45,7 లో దేవుడు అంటాడు: నేను శాంతిని 
చేకూరుస్తాను, దుఃఖాన్ని స్పష్టిసాను”. 


“ ఏమిటి! అంతబాగా మనలను సేవించిన ఆ అనంత (ప్రేమ మూర్తికి వినుతి పలకాలా? 

సరిగా చెప్పాలంటే, నిరంతర నరకాన్ని సృష్టించిన అనంత క్రార్యమేగా, 

మనలను చేసింది, ముందుగా మనలను ఊహించిందీ, ముందుగా అభిశంసిందీను మళ్ళీ 
తనకు కావలసిందేదో తను చేసు కొంటోంది. 

మన మూలుగులు ఎప్పుడూ వినని మన మృత అమానుష మాతృమూర్తేనయం. ?” 

దేవుడు తన ప్రతిమకు అనుగుణంగా మనిషిని సృష్టించాడని ప్రాచీన చాందస రచయితలు 
ఆధికారికంగా ప్రకటించారు. దీనికి భిన్నంగా, ఆధునిక చింతనా పరులు, మనిషే దేవుణ్ణి, 
తన రూపంలో సృష్టించాడని చెప్పారు. నాగరికతా వికాసంతో దేవుని భావన నిగ్గుతేలుతూ 
వచ్చింది. ఈ యుగంలో, వ్యక్తిక దేవుని (౧౪9౦౧౭! 6౦06) స్తానంలో అవైయక్తిక దేవుని 
ప్రతిస్తించాలనే ప్రవృత్తి పెరిగింది. 

మానవుడు సృష్టించిన వాటిలోకెల్ల మహోన్నతమైవది దేవుడు అంటాడు వాళ్రేర్‌. 


ఈ విశ్వానికి వెలుపలగాని, లోపలగాని, అటువంటి సర్వశక్తి మంతుని, సర్వవ్యాపకుని 
- మంచి నంతటిని పుణికి పుచ్చుకొన్న - భావన చేయడం అసంభవం. 

ఈ సమస్యను ఆధునిక విజ్ఞాన శాస్త్రం తన పరిమిత వ్యవస్టీకృత జ్ఞానంతో పరిష్కరించ 
ప్రయత్నిస్తున్నది. శాస్త్రం దృష్టా, మనం తలిదండ్రుల నుంచి వచ్చిన శుక్రాండాలతో 
తయారు చేయ బడ్డాము. కాని విజ్ఞాన శాస్త్రం, మనిషి శారీరక యంత్రాంగం కంటె 
అనంతంగా ముఖ్యమైన మరో వికాసాన్ని సంతృప్తి కరంగా వివరించ లేక పోతున్నది. విజ్ఞాన 
శాస్త్రవేత్తలు ఒకప్రక్క ప్రాణం, ప్రాణం నుంచే వచ్చిందం (0/౧6 Vivum ex vivo) 
టూన్చే మనస్సు, ప్రాణాలు జీవరహితం నుంచి వచ్చా యంటున్నారు. 


శాస్త్రం దృష్టా మనం పూర్తిగా తలిదండ్రుల నుంచే వచ్చాం. ఈ వఐధంగా మనకు 
ముందు తప్పని సరిగా మన తలిదండ్రు లున్నారు. వారికి వారి తలిదం[డ్రు లున్నారు. వారికి 
వారి తలిదండ్రు లున్నారు. ఈ విధంగా జీవానికి ముందు జీవం ఉంది. ఈ గొలుసు మొదటి 
జీవపదార్ధం ( ప్రోచోప్లాజమ్‌) వరకు పోతుంది. మరి ఈ మొదటి జీవ పదార్ధం ఎక్కడినుంచి 
వచ్చిందంటే మాత్రం విజ్ఞాన శాస్త్రవేత్తలు తమకు తెలియ దంటారు. 


269 


ఈ జీవారంభం గురించి మరి బౌద్ధం ఏమంటుంది? 


మనం ముందుగ ఒక విషయం స్పష్టం చెయ్యాలి. బుద్దుడు ఎపుడూ గూడ, 
మానవాళిని వేధించిన తాత్విక, నైతిక ప్రశ్నలన్నింటిని పరిష్కరించాలని, ప్రయత్నించ లేదు. 
అతడెప్పుడూ జ్ఞానాభివృద్దికి దారితియని ఊహాజనిత, శుష్క సిద్దాంతాలను గురించి చర్చించ 
లేదు. ఏదో ఒక ప్రథమ కారణాన్న ప్రతిపాదించి, దానిని గుడ్డగా నమ్మ వలసిందని అత 
డెప్పుడు తన అనుచరులను ఒత్తిడి చెయ లేదు. అతడు ముఖ్యంగా ఒకే ఒక ఆచరణాత్మకమైన, 
ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించ పూను కొన్నాడు: అది దుఃఖం, దాని నాశం; మిగతా 
పార్శ్వ సమస్యలను పూర్తిగా విస్మరించాడు. 

పవిత్ర జీవితంతో క్రవుక్రవుంగా ముక్తిని పొందే విధానంతో అసంతృప్పుడైన 
మాలుంకృవుత్త, ఒకసారి బుద్దుని వద్దకు వచ్చి, తన సైద్దాంతిక సమస్యలకు వెంటనే 
సమాధానం చెప్ప వలసిందని అసహనంతో కోరి, సరైన సమాధానం లభించక పోతే చీవరాలు 
వదలి వేస్తానని చెప్పాడు. 


“దేవా మీరు, ఈ దిగువ సిద్దాంతాలను ప్రక్కన బెట్టారు, లేదా అసలు వదిలి వేశారు. 
అవి: ఈ ప్రపంచం శాశ్వతమా కాదా? సాంతమా అనంతమా? మీరు ఈ ప్రశ్నలకు 
సమాధానం చెబితే మీతో పవిత్ర జీవితం గడుపుతాను. లేనట్లయితే మామూలు కుటింబినై 
పోతాను. 


“ఈ ప్రపంచం శాశ్వతమని ధన్యజీవి ( బుద్దుడు) భానిస్తే ఆవిషయమే నాకు వివరించ 
నియండి. శాశ్వతం కాదని ధన్యజీవి భావిస్తే అదే విషయం నాకు తెలియ జేయ నీయండి. 
శాశ్వతమో ఆ శాశ్వతమో తెలియక పోతే, బుజు ప్రవర్తన గల వారు ఎవరైన చేసేది నాకు 
తెలియదు, నా కందులో జ్ఞానం లేదు” అని ఒప్పుకోవడమే?” 


“భిక్కు జీవితానికి అటువంటి ప్రశ్నల సమాధానాలకు సంబంధం ఏమిటి?” అని 
బుద్దుడు ప్రశాంతంగా ప్రశ్నించాడు. 


“సంబంధం ఏమీ లేదు దేవా”? అన్నాడు భిక్కు. 


చైతెక ప్రగతికి పనికిరాని అటువంటి విషయాల మీద కాలాన్ని, శ్రమను వృధా చేయ 
వలదని మందలించి బుద్దుడు ఇలా అన్నాడు; 


““ఓ మాలుంకృపుత్రా, ఈ ప్రశ్నలకు ధన్య జీవి (బుద్దుడు) సమాధానం చెప్పే వరకు 
“నేను భిక్కు జీవితం గడపను? అని ఎవరైనా అంటే, ఎప్పుటకైనా ఆయన నుంచి ఆ ప్రశ్నలకు 
సమాధానాలు లభించే లోపల అతడు జీవించి ఉండడు. 


270 


ఇదెలాంటి దంటే, విషం పూసిన బాణం దిగబడిన ఒకని దగ్గరకు అతని బంధువులు, 
స్నేహితులు, ఒక శ స్త్రచికిత్సకుని తీసుకువచ్చారట, బాణాన్ని వెలికి తీయడానికి. 
అతడేమో, 'నా ఒంటిలో ఈ బాణం నాటింది ఎవడు? నాలో నాటికొెన్న ఈ బాణం 
స్వభావం ఏమిటి?” - లాంటి (ప్రశ్నలకు సమాధానాలు, చెబితే కాని, బాణాన్ని 
పీకనీయనన్నాడట. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికైనా కనుగొనే దాక అతడు జీవించి 
ఉండడు. 


సరిగ్గా అలాగే ఉంది, “(ప్రపంచం శాశ్వతమా? అశాశ్వతమా? సాంతమా? 
అనంతమా?” అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవరకు భిక్కు జీవితం గడపనని మొండి 
కేయడం. ఈ ప్రశ్నలకు ఎప్పటికైనా సమాధానం లభించే దాక అతడు జీవించి ఉండడు. 


ప్రపంచం శాశ్వతమని విశ్వసిస్తే పవిత్ర జీవితాన్ని పాటించడం ఉంటుందా? లేదు! 
ప్రపంచం శాశ్వతం కాదని విశ్వసిస్తే అప్పుడో? అప్పుడూ లేదు. కాని ప్రంపంచం శాశ్వతం 
అని నమ్మినా, అశాశ్వతం అని నమ్మినా, జనన, జరా, మరణాలుంటాయి. ఈ జీవితంలోనే 
వాటి ఉచ్చేదాన్ని తెలుపుతాను. 


““నూలుంక్య పుత్రా ప్రపంచం శాశ్వతమో, అశాశ్వతమో, సాంతమో, అనంతమో 
నేను ఎరుక పరచ లేదు. మరి నేనెందుకు తెలియ జేయ లేదను కొంటారు? ఎందుకంటే 
వాటిని తెలుసు కొన్నందు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవి పవిత్ర జీవనానికి దారితియవు. 
అవి విరాగానికి, లోభ రాహిత్యానికి, ఉచ్చేదానికి, ప్రశాంతతకు, అంతర్చౌద్దిక జ్ఞానానికి, 
జ్ఞానోదయానికి, లేదా నిర్వాణానికి తగినవి కావు. అందుకని వాటిని గురించి తెలియ 
జేయలేదు””! 


బౌద్ద ప్రకారం, మనం కర్మ మాతృక నుంచి పుట్టాం. తలిదండ్రులు కేవలం పాదార్టిక 
పొరను మాత్రమే ఇస్తారు. కనుక జీవికి ముందు జీవి ఉంటుంది. గర్భధారణ సమయంలో, 
పిండానికి ఊపిరి పోసే ప్రథమ విజ్ఞానాన్ని (60౧50015౧౭55) నిబద్దించేది కర్మయే. ఈ 
విధంగా పూర్వ జన్మ నుంచి వచ్చిన అదృశ్య కర్మశక్తి, అంతకుముందే ఉన్న శారీరక 
దృగ్విషయంలో మానసిక, ప్రాణిక దృ గ్విషయాలను జనింప చేస్తుంది. ఈ విధంగా మనిషి 
తయారవ డానికి కావలసిన మూడు పదార్జాలు పూర్తి అవుతాయి. 


జీవుల పుట్టుక గురించి బుద్దుడు ఇలా చెప్పాడు: 


ఎక్కడ ఆ మూడు సంయోగిస్తాయో, అక్కడ జీవాణువు నాట బడుతుంది. జీవం 
నాట బడాలంటే తల్లి దండ్రి ఏకం కావాలి. అంతేకాదు, తల్లి ఫల ప్రదాయక రుతువులో 


271 


ఉండాలి. ఇంకా గంధబ్బ (పుట్టు వలసిన జీవి) ప్రత్యక్ష మవ్వాలి. ఈ మూడు కుదిరి 
నప్పుడే జీవం ఏర్పడుతుంది.” 


ఇక్కడ గంధబ్బ (= గంతబ్బ) అంటే గర్భధారణిను పర్యవేక్షించే ఒక తరగతి దేవతలని 
అర్దం చేసుకో రాదు. ఈ పదం, ఒక ప్రత్యేక గర్భంలో జన్మించ డానికి సిద్దంగా ఉన్న జీవిని 
సూచిస్తుంది. ఈ పదాన్ని ఈ ఒకే ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే ఉపయోగించారు. 
కాని దీనిని ఒక శాశ్వతాత్మగా అపార్ధం చేసుకో రాదు. 


ఒక జీవి ఇక్కడ పుట్టాలంటే, మరోచోట ఎక్కడో ఒక జీవి మరణించాలి. జీవుడు 
పుట్టడం అంటే, స్కంధాలు లేదా మానసిక - శారీరక దృగ్విషయం ఈ జీవితంలో ఆ 
విర్భవించడం. ఇది సరిగ్గా గత జన్మలో ఒకజీవి మరణానికి సదృశంగా ఉంటుంది. 
మామూలు సంప్రదాయక పద్రతిలో చెబితే, ఒకచోట సూర్యుడు దయించడం అంటే, 
మరోచోట సూర్యు డస్తమించడం. జీవితాన్ని ఒక సరళ రేఖగా కాక తరంగంగా అర్థం 
చేసు కొంటే ఈ చిక్కు సమస్యను తేలికగా అర్థం చేసుకో వచ్చు. జనన మరణాలు ఒకే 
ప్రక్రియలో రెండు దశలు. మరణానికి ముందు జననం ఉంటుంది. అంతే కాదు, మరణం 
జననాకి ముందుంటుంది. ప్రతి వైయక్తిక .జీవిత ప్రవాహానికి సంబంధించిన జనన మరణ 
నిరత అనుక్రామికనే సాంకేతికంగా చెబితే “సంసారం” అంటాం. సంసారం అంటే మరల 
మరల సాగే పర్యాటకం. 


మరి దీవితం అసలు మూలం ఎక్కడ? 


బుద్దుడు స్పష్టంగా చెప్పాడు: ఈ సంసారానికి గుర్తింపదగిన ఆది అంటూ ఒకటి 
లేదు. అవిద్యతో ఆటంకితులై, తృష్టతో బంధితులై తిరుగాడే, జీవితాన్ని కొనసాగించే, 
జీవుల ఆది” జ్ఞాతంి కాదో. 


సంసారం అంటే శబ్రాధం ప్రకారం ఆవర్తక పర్యాటకం. అధ్ధసాలినీ సంసారాన్ని ఇలా 
నిర్వచించాడు: ““ఖంధానం వటిపాతి ధాతుఆయ నానమ్‌ చ అబ్‌ోచ్చిన్నమ్‌ వత్తమానా 
సంసారో"తి పవుఛ్చతి””, సంసార అంటే తెంపులేని స్కంధాల, మూలకాల, ఇంద్రియ 
భూమికల అనుక్రామకత. 


అవిద్య, తృష్టల మురికి నీటితో కూడినంత వరకు ఈ జీవిత (ప్రవాహం. అనంతంగా 
సాగుతూనే ఉంటుంది. ఈ రెండింటిని పూర్తిగా తొలగించి నప్పుడు మాత్రమే జీవిత 
ప్రవాహం ఆగి పోతుంది. బుద్దుడు, అ్బర్దంతల విషయంలో మాదిరిగా పునర్హన్మ ఆగి 


212 


పోతుంది. ఈ జీవశక్తి, అవిద్య, తృప్పలతో నిండని సందర్భం కనిపించదు కనుక, ఈ జీవిత 
ప్రవాహం మొదలును న్నిరయించలేం. 


ఇక్కడ బుద్దుడు ప్రాణుల జీవిత ప్రవాహాన్ని గురించి మాత్రమై చెప్పాడని మనం 
గమనించాలి. 


ఈ విశ్వం పుట్టుక, పరిణామాల గురించి ఇహ విజ్ఞానశా,స్త్రవేత్తలే పరిశో ధించాలి. 
పాదసూచికలు : 
2. bid, 1, 38, మవోతన్హా నంఖ్య నుత్త, P. 256 నూనె వత్తి ఉన్నా జ్వాలను చేయడానికి 
బయటదైన నిప్పును ప్రవేశ పెట్టాలి. 
3. 996%. ౬. Woodward, Some Sayings of the Buddha ౧. 29. 


4. సంయుత్తని కాయ, 11, ౧. 178; Kindred Sayings, 11,P 118. 


ఇరవై మూడో ప్రకరణం 


సృష్టి కర్త అని పిలవబడే దేవుని గురించి బుద్దుడు 


“మీ (బహ్మాను నేను అన్వాయులలో ఒకనిగా జమకడతాను 
అధర్మాశయ (పపంచాల్చి అతడు నిర్మించాడు””, 
- జాతక 


ఇతర మతాలు వాకొనే “స్పష్టికర్త - దేవుని” కి పాళీపదం * ఇన్సరి ( సంస్కృతం ఈశ్వర) 
లేదా బ్రహ్మా. 

అనేక సందర్భాలలో బుద్దుడు శాశ్వతాత్మ (అతా) అస్తిత్వాన్ని కాదన్నాడు. 
“సృష్టికర్త - దేవుడు” లేడని చెప్పిన సందర్భాలు చాల తక్కువ. అయితే బుద్దుడు ఎప్పుడూ 
గూడ ఒక శక్తి రూపంలో గాని, జీవి రూపంలో గాని సృష్టి కర్త ఉనికిని అంగీకరించ లేదు. 


బుద్దుడు ఎప్పుడు ఒక అతిప్రాకృతిక దేవుణ్ణి మనిషికి పైన నిలబెట్టక పోయి 
నప్పటికీ, కొందరు పండితులు, బుద్దుడు ఈ ముఖ్యమైన ప్రశ్నమీద మౌనాన్నే పాటించాడని 
అంటున్నారు. ఈ దిగువ ఉటంకించిన ఆయున వాక్యాలు, బుద్దుని దృష్టిలో 
“సృష్టికర్త - దేవుడు? ఏమిటో తెలియజేస్తాయి. 


ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న మూడు వైవిధ్య అభిప్రాయాలను గురించి బుద్దుడు 
అంగుత్తరని కాయంలో చెబుతాడు. అందులో ఒకటి: * ఏరకమైన సుఖం, బాధ, తటష్ట 
అనుభూతులను ఈ మనిషి అనుభవించినా, అవన్ని గూడ పరమ దేవుని స్పష్ట”! 


ఈ దృష్టా చూస్తే, సృష్టికర్త మనలను ఎలా చేశాడో అదే మనం. మన అదృష్టం, విధి, 
పూర్తిగా అతణ చేతుల్లో ఉంది. మన “విధిని అతడు ముందు గానే నిర్దేశించాడు. అతని 
సృష్టికి ఉంద నుకొెన్న స్వేచ్చా సంకల్పం అబద్దం. 

ఈ దైవాయత్త దృక్పధాన్ని విమర్శిస్తూ బుద్దుడు దేనదహ నుత్తంలో అంటాడు: 
(క అలాగైతే పరమ వప సృ్పష్టికారణంగానె మనుషులు, హంతుకులు, దొంగలు, అబద్దాల 
కోరులు, అపవిత్రులు, అపవాదుకారులు, వదరు బోతులు, తిరుగు బోతులు, 
అసూయాపరులు, లోలుపులు, వక్రదృష్టులుగా తయారయ్యా రన్నమాట. పరమ దేవుడే 
అన్నింటికి మూలమని భావించే వారికి, ఈ పనిచెయ్యాలి, ఇది చేయ నవసరం లేదు, అనే 


కోరికగాని ఆవశ్యకత గాని లేదు.? 


274 


నగ్న సన్యాసులు కఠోర స్వీయకక్షేశ దమన దీక్షను గురించి దెవదనో సుత్తలో బుద్దుడు 
చెప్పాడు: **“ఓ భిక్కులారా, దైవ సృష్టి కారణంగానే జీవులు బాధా సుఖాలను అనుభవిస్తు 
న్నట్టయితే, అప్పుడు ఈ నన్న సన్యాసులు కఠోర క్లేశ దమనం అనుభవిస్తున్నారు కనుక, 
వీరిని ఒక క్రూరదైవం సృష్టించాడని చెప్పాల్సి ఉంటుంది.” 


తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న భిక్కుకు, ఉన్నాడని భావించ బడిన సృష్టికర్తకు మధ్య 
జరిగిన హాస్య సంభరితమైన సంభాషణాన్ని కెనద్ద నుత్త చెబుత్తున్నది: 

“హే మిత్రమా, భూమి, నిప్పు, నీరు, గాలి - ఈనాలుగు మూలకాలు, తమ జాడను 
ఏమాత్రం వదల కుండ, ఎక్కడ అంత్తర్లిత మవుతున్నాయి”” ? దీనికి ఆ మహాబ్రహ్మా 
సమాధానం చెప్పాడు: సోదరా, నేను బ్రహ్మాను, పరమాన్ని, నా పైన ఎవరూ లేనివాళ్లి, 
ముఖ్యుడను, విజేతను, పాలకుడను, పుట్టిన, పుట్టబోయే వారందరికి తండ్రిని 


రెండోసారి భిక్కు అదే ప్రశ్నను వేశాడు. మహాబ్రహ్మా అదే ఛాందస సమాధానం చెప్పాడు. 

భిక్కు మూడోసారి అదే ప్రశ్నను అడిగినప్పుడు, మహాబ్రహ్మా అతనిని చేయి పట్టుకొని 
ప్రక్కకు తీసుకు పోయి, దాచకుండా చెప్పాడు: 

“హే సోదరా, నా పరిజన దేవతలు ఇలా నమ్ముతారు: * బ్రహ్మా అన్నింటిని చూస్తాడు, 
అతనికి అన్నీ తెలుసు, అన్నింటిలోకి వ్యాపించి ఉన్నాడు? కాని సోదరా, ఈనాలుగు 
మూలకాలు తమ గుర్తులను ఏమాత్రం వదిలి పెట్టకుండా, ఎక్కడ అంత్తర్లిత మవుతాయో 
నాకు మాత్రం తెలియదు. అందువలన ఓ సోదరా, ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆ 
ధన్యుని (బుద్దుని) వదిలి, మరోచోట వెదకడం మహా పాపం, పెద్ద నేరం. వెను దిరుగు 
సోదరా, బుద్దుని చేరు, ఆయన ఏమి చెబుతాడో విను. దానినే విశ్వసించు?”” 


“సృష్టికర్త - దేవుడి ని పిలవబడే మహాబ్రహ్మా మూలాన్ని గురించి పాతిక నుత్తలో 
బుద్దుడు ఇలా అన్నాడు: 


“దీనికి సంబంధించి, ఓ శిష్యులారా, మొదట పుట్ణనవాడు (ఒక నూతన (ప్రపంచ 
పరిణామంలో) ఇలా అనుకొంటాడు: నేనే బ్రహ్మాను, మహా బ్రహ్మాను, విజేతను, 
సర్వద్రష్షను, విధాతను, ప్రభువును, ముఖ్యుడను, కర్తను, సృష్టికర్తను, భాగ్యవిధాతను, 
నాకునేనే ప్రభువైన వాడను, ఉన్నవాటికి ఉండబోయేవాటికి తండ్రిని. ఈ జీవులన్నింటిని 
సూ సృష్టించాను. అది అలా ఎందుకైంది? 5 "ంచెం కాలం ముందునేను ఇలా కోరు క్‌ "న్నాను: 
“ఆ ఇతరులు గూడ ఈ జీవ పరిణామ దశకు చేరుకోవచ్చు! నామనస్సులో కోరిక అట్టిది. 
అదే జరిగింది. అవన్ని ఈ పరిణామ దశకు చేరుకొన్నాయి.” 


219 


అతని తరవాత పుట్టిన ఆ జీవులన్నీ గూడ ఈ విధంగా ఆలోచించాయి: “ఈ 
యోగ్యుడు బ్రహ్మా అయి ఉండాలి. పర బ్రహ్మా అయి ఉండాలి. సర్వ దృష్ట, విజేత, నిధాత, 
ప్రభువు, కర్త సృష్టికర్త, ముఖ్యుడు, తనకు తా యజమాని, ఉన్నవాటికి, ఉండబోయే 
వాటికి తండ్రి అయి ఉండాలి.” 


“అదలా ఉండగా, శిష్యులారా మొదట పుట్టిన ఆజీవి దీర్ణాయువు, అతి సుందరుడు, 
శకిమంతుడు అయి, అతని తరవాత పుల్లన వారు అల్ఫాయుష్కులు, అల్ప సుందరులు 
న శక్తి మంతులు అవుతారు. మరో ఇతర జీవి ఆ స్టితినుంచి మరణించి ఈజ్రుతికి 
(భూమిమీద) రావడం జరగ వచ్చు. అలా వచ్చిన తరవాత, కుటుంబ జీవితం నుంచి 
కుటుంబ రహిత జీవితానికి మరల వచ్చు. ఈ రకంగా పరిత్యాగం వరకూ వచ్చిన తరవాత, 
ఉత్సాహం, ప్రయత్నం, అర్పణ, మనస్ఫూర్తి, పరిపూర్ణ ప్రజలతో పూర్తిగా లీనమైన 
ఏకాగ్రతను చేర వచ్చు. అక్కడ హర్షోన్నత్త మనస్సుతో పూర్వ నివాస స్టానాన్ని మనస్సుకు 
తెచ్చు కొంటాడు గాని అంతకు ముందు గతించిన దానిని కాదు. అతడు ఇలా అంటాడు: 
“ఆ పూజనీయ బ్రహ్మా, విజేత, సర్వ[ద్రష్ట విధాత, ప్రభువు, కర్త, సృష్తికర్త, ముఖ్యుడు, 
విధాత, నిర్దేశకుడు, నా ప్రభువు, ఉన్నవాటికి ఉండబోయే వాటికి తండ్రి, మనం ఎవరి 
చేత అయితే సృజింప బడ్డామో అతడు శాశ్వతుడు, స్టీరుడు, నిత్యనుడు, అపరివర్తనుడు, 
అతడు ఎప్పటికీ మరెప్పటికీ నిలిచి ఉంటాడు. ఆ బ్రహ్మా చేత సృష్టించబడిన మనం ఇక్కడ 
అశాశ్వతులం, అనిత్యులం, అస్టరులం, అలాయుష్కులంగా, మరణించాలని నిర్దేశితుల 
మయ్యారు. 

“ ఈ విధంగా సర్వజీవుల “ఆది” నిశ్చితమైంది. దీనిని మీరు సాంప్రదాయిక సిద్దాంతనుని 
చెప్పు కొంటారు. అంటే అంతా ఒక అధిపతిచే, బ్రహ్మాచే స్పషంపబడిందని చెబుతారు.” 

భూరిదత్త జాతకో (నెం.543) లో బోధిసత్త్వుడు సృష్టికర్త దివ్యన్యాయాన్ని గురించి 
ప్రశ్నిస్తాడు. 

“కన్నులున్న వాడెవడైన జుగుప్పాకర దృశ్యాన్ని చూడగలడు, 
మరి బ్రహ్మా తన సృష్టిని ఎందుకు సరిగా ఉంచడు? 

అతని శక్తికి హద్దులే లేక పోతే, 

మరి అతడు ఎందుకు అంత అరుదుగా దీవన లిసాడు? 
అతడు సృజించిన జీవులన్నీ ఎందుకు బాధలకు గురవుతాయి? 
అందరికి ఎందుకు సుఖాన్ని ఇవ్వడు? 

ఎందుకు ఈ మోసం, అబద్దం, అవిద్యలు ఉన్నాయి? 


276 


ఎందుకు అన్ఫతం జయిస్తుంది, సత్యం, న్యాయం ఓటమి పాలవుతాయి? 


నేను మీ బ్రహ్మాను అన్యాయులలో ఒకనిగా జమకడతాను 


అతడు అధర్మాశ్రయ ప్రపంచాన్ని నిర్మించాడు” 


ప్రతిదానిని పరమాత్మ సృష్టించాడనే సిద్దాంతాన్ని తోసి వేస్తూ, మహా బోధిజాతకో 
(నెం. 528)లో బోధిసత్తుడు అంటాడు; 


“ప్రతి జీవిలోను సుఖాన్ని లేదా దుఃఖాన్ని, మంచి లేదా చెడ్డ కర్మను నింపగల సత్తా 
ఉన్న సర్వశక్తి మంతుడైన ఒక ప్రభువు ఉంటే, అతడు పాప కళంకితుడు. మనిషి గమిసూ 
ఉంటాడు, అయినా తన సంకల్పం ప్రకారం. 


పాదసూచికలు : 


1. 


అంగుత్తర నికాయ, 1, P.174 Gradual Sayings, 1.P.158 

మృజ్ఞిను నికాయ 11, 101, P. 222. 

దీఘ నికొయ, 1,11, ౧. 221 

దీఘనికాయ 111, 24, న. 29; Dialogues of the Buddha, 111, PP.26,27. 
జాతక కథలు, Vl, ౧.110 


Ibid, v,P. 122 


ఇర) నాలుగో ప్రకరణం 
పునర్జన్మ విశ్వాసానికి హేతువులు 


“గత జన్మలలోని నా బహువిధ భాగ్యాన్ని గుర్తుతెచ్చుక్‌న్హాను”” 
- మజ్జమనికాయ 


మనం పునర్జన్మను నమ్మేదెలా? 


పునర్జన్మ మీద సాధికారికంగా చెప్పగలిగిన వారిలో మనకుంది బుద్దుడు ఒక్కడే. 
జ్ఞానోదయమైన మొదటి రా శ్రే, మొదటి జాములో, బుద్దుడు ప్రతీప సంజ్ఞానాత్మాక జ్ఞానాన్ని 
(retro - cognitive knowledge) పెంపొందించు కొన్నాడు. దానివల్ల ఆయన తన గత 
జన్మలను చూడ గలిగాడు. 


“నా గతజన్మల బహువిధ అదృష్టం ఇలా ఉంది: మొదట ఒక జీవితం, ఆ తరవాత 
రెండు జీవితాలు, ఆ తరవాత మూడు, నాలుగు, ఐదు, పది, ఆ తరవాత ఇరవై నుంచి 
ఏభైదాకా, ఆ తరవాత వంద, వేయి, నూరువేలు తరవాత ఇంకా ఇంకా.”” 


రెండవ యామంలో బుద్దుడు, తన యోగ దృష్టితో, ఒక అస్తిత్వ దశలో అంత్రర్గితమై, 
మరో అస్తిత్వదశలో పునర్దర్శన మిస్తున్న జీవులను పరికించాడు. వాటి వాటి కర్మల 
(రే66659)ననుసరించి, గతెస్తున్న నే ఉన్నత, సుందర, అందనికార, సుఖ, దుఃఖ జీవులను 
అతడు చూశాడు.??' 


పునర్హన్మ గురించి బుద్దుడు ప్రప్రధమంగా పలికిన పలుకులివి. (గ్రంధాలలో ఉన్న 
విషయాలను బట్టి, ఈ పునర్హన్మ కఠోర సత్యాన్ని బుద్దుడు, అంతకు ముందున్న ఏ మూలా 
న్నుంచి [గ్రహించ లేదని, తన స్వంత వ్యక్తిక ఆర్హిత జ్ఞానంతోనే దర్శించాడని బుజువు 
అవుతున్నది. ఆ జ్ఞానం అసాధారణం, తాను స్వయంగా పెంపొందించు కొన్నది, కావాలంటే 
దానిని ఎవరికి వారు సెంపొందించుకో గలిగినది. * 


తన మొదటి జయధ్యానంలో బుద్దుడు అంటాడు: 


“ఈ గేహ నిర్మాతను వెతుక్కొంటూ, నేను ఎన్నో జన్మల తిరిగాను. మరల మరల 
పుట్టడం నీజంగొ దుఃఖ భాజకంి”ే 


278 


తన ప్రథమ ఉపన్యాసమైన ధమ్మచక్త నుత్తలో రెండో ఆర్య సత్యం మీద మాటాడుతూ, 
బుద్దుడు అంటాడు: “ఈ తృష్టయె పునర్తన్మకు దారితీస్తుంది.”? ఈ ఉపన్యాసాన్ని బుద్దుడు 
ఈ పలుకులతో ముగిస్తాడు: “ఇది నా చివరిజన్మ. ఇంక నాకు పునర్హన్మ లేదు.” 


తన ధమ్మాన్ని బోధించాలనే నిర్భయం తీసు కోవడానికి ముందు, బుద్దుడు జీవుల 
యెడ అనుకంపతో, “బుద్ద - దర్శనం” తో ప్రపంచాన్ని సర్వేక్షించి నప్పుడు, జీవులు భయంతో 
దుఃఖాన్ని, ఆవలి ప్రపంచాన్ని చూసి నట్టుగా ఆయన కనుగొన్నాడని మజ్రిమనికాయ 
చెబుతున్నది. 


చెడు చేసిన జీవులు మరణం తరవాత దుఃఖ భాగులుగా జన్మించారని, మంచి పనులు 
చేసిన జీవులు మరణం తరవాత ఆనందమయ జన్మ ఎతారని, బుద్దుడు తన అనేక 
ఉపన్యాసాలలో స్పష్టం చేశాడు. 


జాతక కథలు చాల ఆసక్తికరంగా ఉంటాయి. అవి బుద్దుని గత జన్మల గురించి 
చెబుతాయి. అవి నైతికంగా చాల ముఖ్యమైనవి. ఇవి కాక మజ్రిమనికాయ, అంగుత్తరని కాయ 
అడప దడప, బుద్దుని కొన్ని గతజన్మల గురించి ప్రొసంగికంగా చెబుతాయి. 


తనకు అవ్యవహితంగా పూర్వికుడైన బుద్దుకశ్శప కాలంలో తను జోతిపాలుడుగా 
పుట్టానని, గారవనీయ ఆనందునికి బుద్దుడు చెప్పినట్టుగా ఘటీకారనుత్తో చెబుతున్నది. 
అనాథ పిండిక దేవగా పునర్హన్మ ఎత్తిన వెంటనే ఒక రాత్రి అతడు బుద్దుని దగ్గరకు వెళ్ళినట్టు 
అనాథ వీండికొవాదనుత్తో వర్షిస్తున్నది. చక్రాలు (రథాల): బాగుచేసే వచెతనునిగా పుట్టిన 
. ఒక గత జన్మను ఉద్దేశించి బుద్దుడు మాటాడినట్టు అంగుత్తర నికాయి లో ఉంది. తనకు 
పూర్వం ఉన్న కొందరు బుద్దులను గురించి బుద్దుడు పేర్కొన్నట్టు నంయుత్తనికాయలో 
ఉంది. 

మరణించిన వారి గురించి సూటిగా చేసిన అసాధారణ సూచన వరినిబ్హాన నుత్తోలో 
ఉంది. ఒక ప్రత్యేక గ్రామంలో చని పోయిన అనేక మంది భావి జన్మ ఎలా ఉంటుందో 


బుద్దుని నుంచి తెలుసుకో గోరాడు గౌరవనీయ ఆనందుడు. బుద్దుడు ఓపిగ్గా వారి విధిని 
వర్ణించాడు. 

పునర్హన్న సిద్దాంతం రుజువు చేయబడగల సిద్దాంతమని బుద్దుడు చెప్పా డనడానికి త్రెపిటక 
నుంచి అనేక ఉదాహరణలను ఎత్తి చూప వచ్చు. 


బుద్దుని ఉపదేశం మేర, ఆయన శిష్యులు గూడ “ప్రతీప - సంజ్ఞానాన్ని? (860 - 
coqnitive) పెంపొందించు 5 "న్నారు. పరిమితంగానే అయినా, తమ అనేక గతజన్మలను 
వారు చూశారు. ఈ పరంగా బుద్దుని శ్హక్తి అనంతం. 


279 


బుద్దునికి ముందు గూడ, కొందరు భారతీయ రుషులు దూర శ్రవణం, దూర దర్శనం, 
ఆతీంద్రియ భావ. ప్రసారం, అతీంద్రియ సంస్పర్శ లలాంటి అసాధారణ శక్తులను కలిగి 
ఉన్నారు. 


ఈ అసాధారణ శక్తులను విజ్ఞాన శాస్త్రం పరిగణన లోకి తీసుకోక పోయినా, బౌద్దం 
ప్రకారం, బాగా ఏకాగ్ర చిత్తాన్ని అలవరచు కొన్న కొందరు, ఈ మానసిక శక్తులను ఆర్హించి, 
తమ గత జన్మలను, ఈ జన్మలోని గత సంఘటనలను గుర్తుకు తెచ్చు కొన్నట్టుగా, దర్శించ 
గలిగారు. ఆ శక్తుల సాహాయ్యంతో, పంచజ్ఞానేం ద్రియాలను వాడ కుండ, ఆలోచనలను 
ఒక చోట నుంచి మరో చోటుకు ప్రసారం చేయడం, ప్రత్యక్షంగా ఇతర (ప్రపంచాలను 
దర్శించడం సాధ్యమైంది. 


కొంతమంది అసాధారణ మనుషులు, ముఖ్యంగా వారు బాలురుగా ఉన్నప్పుడు, 
సంసర్గనియమాల ద్వారా, అయత్నంగా, గత జన్మలను జ్ఞాపకం చేసు కోవడం ఉంది." 
ట్రాయ్‌ ముట్టడికాలంలో, తన పూర్వజన్మలో, ఒక (గ్రీకు దేవాలయం నుంచి, ఒక పతాకాన్ని, 
తాను మోసుకు పోయి నట్టు, స్పష్టంగా పైధాగయ్‌ గుర్తు తెచ్చు కొన్నాడని చెప్ప బడింది. 1 
ఎలాగో మరి ఈ అద్భుత బాలురు తమ జ్ఞాపక శక్తిని తరవాత కోల్పోతున్నారు. బాల 
మేధావుల విషయం గూడ ఇలాగే ఉంది. 


ఆధునిక అసాధారణ మానసికుల (P5yChi65) నమ్మదగిన అనుభవాలు, ప్రేత 
దృగ్విషయం, ఆత్మల (spirits) భావ ప్రసారం, అపూర్వ వైకల్సికా బహుళ మూర్తి మత్వాలు 
(Multiple Personalities) --ఇవన్నీ గూడ పునర్తన్మ సమస్య మీద కొంత వెలుగును 
ప్రసరిస్తాయి. 

వంగీన అనే ఒక బ్రాహ్మణుని ఆసక్తికరమైన గాథను థేరగాథా చెబుతుంది. ఆగాధ 
ప్రకారం, “అతడు పుర్రెల మీద వేళ్ళ గోరులతో తట్టి ఆ పురైలు గలిగిన వారు ఎక్కడ 
పునర్ణన్మ ఎతారో చెప్పే వాడట. ఈ విధంగా అతడు గురువుగా ప్రసిద్దు డయ్యాడు.” 


ఒక ప్రత్యేక జన్మలోనే ఒకడు వేరు వేరు మూర్తిమత్వాలను ప్రదర్శించవచ్చు. ఆచార్య 
జేమ్స్‌, తన Principles of Psychology లో ఇటువంటి అద్భుతమైన సంఘటనలను 
పేర్కొన్నాడు. (See F.W.H. Myers, Human Personality and its Survival of 
Bodily Death). ఒక దైవం ఒక ఉపాసకుని శరీరంలోకి ప్రవేశించిన ఆసక్తికరమైన సంఘటనను 
విశుద్ది మగ్గ పేర్కొంటున్నది. (966 The Path of Purity, 1.0.48). 


280 


అదృశ్య వ్యక్తులు తమ ఆలోచనలను ప్రసారం చేయ డానికి సాధనాలుగా నియోగితులైన 
వారిని ఈ రచయిత కలుసు కొన్నాడు. దెయ్యాలు పట్టిన వారిని గూడ ఇతడు చూశాడు. 
ఈ సమ్మోహ నిద్రావస్టలో (Hypnotic State) ఉండగా వాళ్ళు, మామూలుగా తమకు 
తెలియని అనేక విషయాలను, ఆప్టైతి, నుంచి బయట పడిన తరవాత గుర్తుతెచ్చుకోలేని 
అనేక నిషయాలను చెబుతారు. 


కొంతమంది సమ్మోహ నిద్రావప్టలో తమ గత జన్మల అనుభవాలను చెప్పు గలుగుతారు. 
(అమెరికాకు చెందిన) ఎడ్లార్‌ కెసీ లాంటి వాళ్ళు ఇతరుల గత జన్మల గురించి చెప్పడమే 
కాక్క జబ్బులను గూడ నయం చేశారు." 


గౌణమూర్తి మత్వాలను, గత వ్యక్తిక అనుభవాల ద్వారాగాని, “అద్నష్టశక్తి ఆవేశిం 
దనడంి” ద్వారాగాని వివరించాల్సి ఉంటుంది. మొదటి వివరణ ఎక్కువ హేతుబద్రంగా 
ఉంది. అయినా రెండోదానిని పూర్తిగా నిరాకరించ లేము. 


మనం తరచు ఎంతోమందిని చూస్తుంటాం. వారిలో కొందరిని మనం ఎప్పుడు కలిసి 
ఉండం. కాని వారిని ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది. అలాగే కొన్ని ప్రదేశాలను 
సందర్శించి నప్పుడు, వాటిని ఎప్పుడూ చూసి ఉండకపోయినా, ఎప్పుడో చూసిన 
అనుభూతి కలుగు తుంది. 


అటువంటి సంఘటనలను చూసి, సర్‌ వాల్లర్‌ స్కాట్‌ క ఆత్మవ లస” 
(Metempsychosis) అనుకొన్నాడు. స్కాట్‌ దినచర్య [గ్రంధంలో ఒక పేజీ నుంచి ఈ 
దిగువ విషయాన్ని, అతని ' జీవితకథి రాసిన లోఖార్డ్‌ ఉటంకించాడు. 


“ఈ విషయం రాయ దగిందో కాదో నేను చెప్తులేను. నిన్న భోజన సమయంలో, 
నన్నొక అనుభూతి వెంటాడింది. దానిని నేను ప్రాక్‌ అస్తిత్వ (Pre-e౫stence) జ్ఞానం 
అంటాను. అదేమిటంటే, అక్కడ జరిగిం దేదీ మొదటి సారిగా జరిగింది కాదని, క్‌ "త్తది 
కొదని, గత విషయాలే మళ్ళీ నిన్న చర్చితా లయ్యాయనీ, గతాభిప్రోయాలే మళ్ళీ 
వెళ్ళడయ్యాయనీ ఒక అస్పష్ట భావన కలిగింది. ఆ భావన ఎంత బలంగా ఉందంటే, అదేదో 
ఎడారిలో ఎండ మావిలా, ఓడలో ప్రయాణించే టప్పుడు కలిగే చిత్త భవాలా 
అనిపించింది. ”” 


బుల్వర్‌ లిటన్‌ ఈ మార్మిక అనుభవాలను ఇలా వర్ణించాడు: “అవొక అపూర్వ 
అంతరంగ ఆధ్యాత్మిక జ్ఞాపకాలు. ఇని మనం ఎపుడూ చూచి ఉండని వ్యక్తులను, 
ప్రదేశాలను శ్రొపికి తెస్తాయి. లం అసంత్సస్తి, కోర్కెలు తీరని గతజన్మ చేతనగా ప్లేచో 
వాదులు చెబుతారు?” (H.M. Kitchener, The Theory of Reincarnation, ౧.7) 


281 


గత జన్మల జ్ఞాపక శకలాలను గుర్తు చేసు కొన్న కొందరు వ్యక్తులను ఈ రచయిత కలిశాడు. 
అందులో ఒక విశిష్ట ఐరోపా డ్లాక్టరు గూడ ఉన్నాడు. ఇతడైతే ప్రజలను సమ్మోహ నిద్రలోకి 
పంసి వారి గత జన్మల విశేషాలను వర్ణింప జేశాడు. 


ధమ్మపద వ్యాఖ్యానం ఒక భార్యాభర్తల కథచెస్పింది. వారు బుద్దుని చూడగానే 
పాదాభివందనం చేసి ఇలా అన్నారు: * ప్రియపుత్రా, ముసలి వారైన తలిదం డ్రులను కనిపెట్టి 
ఉండే బాధ్యత బిడ్డలకు లేదా? మరి ఇంతకాలంగా నీవు మాకు ఎందుకు కనిపించ లేదు? 
ఇప్పుడే నిన్ను మొదటి సారిగా చూస్తున్నాము.” 

ఆకస్మికంగా పొంగి పొరలిన ఈ మాతా పితల (ప్రేమకు కారణం, వారు గత జన్మలలో 
అనేక పర్యాయాలు తనకు తలిదండ్రులు కావడ మేనని చెప్పి, ఇలా అన్నాడు బుద్దుడు: 


“గత సంసర్గం లేదా ప్రస్తుత ఆనుకూల్య పరిస్థితుల వల్లగాని 

పాత(పీమ, నీటిలోని పద్మంలా ఎగుస్తుంది??"* 

ఈ ప్రపంచంలో బుద్దుని లాంటి పరిపూర్ణులు, బాగా సుసంపన్నమైన మూర్తిమత్వాలు 
(personalities) ఆవిర్భవిస్తారు. వారు -ఆకస్మికంగా, ఒక్కసారిగా, అలా పుట్టగలరా? 
వారు ఒక జన్మ ( ఒకే అస్తిత్వంలో = Single existence) లోనే అంతటి వారు కాగలరా? 


కన్ఫూ $షియస్‌, పాణిని, బుద్ద ఘోష హో ముద్‌, ప్రేటో లాంటి మహామహులు, 
కాళిదాసు, షేక్స్‌పియర్‌ల లాంటి మహారచయితలు, రామానుజన్‌, పాస్కల్‌, మొజార్ట్‌, 
నీధోవెన్‌లాంటి అద్భుత బాలమేధావులు ఇంకెందరో గీ”పువారు. వారికి ఈ గి"పుతనం 
ఎలా వచ్చిందో మనం ఎలా వివరించాలి? 


గత్తజన్మలలో అటువంటీ అనుభవాలను పొంది, ఉన్నత జీవితాలను అనుభవించక పోతే 
ఇదెలా సాధ్యం? కేవలం అదృష్టం వల్ల వారు అటువంటి తలిదండ్రులకు పుజ్హడం, 
అటువంటి అనుకూల పరిస్థితులలో ఉండడం జరిగిందా? 


బాల మేధావులు శా స్త్రజ్ఞాలకు సమస్యే అయ్యారు. బాల మేధోతనానికి కారణాన్ని 
కొందరు వైద్య శా, స్త్రుజ్జులు పిట్యుటరి, పీనియల్‌, ఎ డ్రినల్‌ గ్రంథుల అసాధారణ ప్రభావంలో 
చూస్తున్నారు. ఈ (గ్రంథులు కొందరిలో ఇలా అసాధారణంగా ప్రవర్తించడానికి గతజన్మ 
కర్మ గూడ కారణం కావచ్చు. కేవలం [గ్రంథుల అసాధారణ ప్రవర్తనే కారణమైతే, పుట్టిన 
కొద్ది గంటలలోనే, ఒక కైస్తవ హైనెకెన్‌ ఎలా మాటాడ గలిగాడు? సంవత్సరం దాటకముందే 
బైబిల్‌ పుటలకు పుటలు ఎలా అప్ప చెప్పు గలిగాడు? రెండు సంవత్సరాల వయస్సులో 
భూగోళానికి సంబంధించిన ఏ ప్రశ్ననైనా ఎలా చెప్ప గలిగాడు? మూడు సంవత్సరాలకే 


282 


ఇరవై ఆరో (ప్రకరణం 
జనన మరణాల రీతులు 


మంద మతులు మల్ళీ మళ్ళీ వునర్రన్మను కోరతారు 
మళ్ళీ మళ్ళీ చావు వుట్టుకలు వస్తాయి 
మనుషులు మనలను మళ్ళీ మళ్ళీ శ్మశానానికి మోనుకెళతారు 


- సంయుత్త నికాయ 
ఫునర్హన్మ ప్రక్రియను ప్రతీత్య సముత్సాదం సూక్ష్మ సాంకేతిక పదాలలో వర్షించి, మరణం 
ర క్రింది నాలుగు కారణాల వల్ల సంభవిస్తుందని చెబుతుంది: 
1. పునరుత్పత్తి కమ్మశక్తి (కమ్మ కాయ) ఖర్చయిపోవడం 
బ్రతికి ఉన్నప్పుడు బలంగా ఉన్న ఆలోచన, సంస్కారం, లేదా వాంఛ మరణ 
సమయంలో ప్రబలమై, తరువాతి జన్మను నిబద్రిస్తుందని బెొద్దుల నమ్మకం. ఈ అంతిమ 
ఆలోచనా ప్రక్రియలో ఒక ప్రత్యేక బీజం ఉంది. ఈ పునరుత్పత్తి కర్మ బీజ శక్తి ఖర్భయి 
నప్పుడు, జీవశక్తి నిబిడీకృతమై ఉన్న భౌతిక శరీర సేంద్రియ చర్యలు, ఒక ప్రత్యేకస్టలంలో, 
జీవిత ప్రమాణం అంతమయ్యె లోపల అంత్తర్లిత మవుతాయి. ఇది తరుచుగ అసాయకర 
(దుఃఖ) పరిస్థితులలో పుట్టిన వారికి సంభవిస్తుంది. కాని ఇది ఇతర ఆయతనాలలో గూడ 
జరుగుతుంది. 


2. వేరు వేరు ఆయతనాలలో మారే ఆయుః ప్రమాణ (ఆయుక్కాయ) సమాప్తి 
వృద్దాప్యం వల్ల మామూలుగా సంభవించే మరణాలు దీని క్రిందికి వస్తాయి. 


అనేక వయో పరిమితులతో గూడిన అనేక అస్తిత్వ భూమిక లున్నాయి. కమ్మ శక్తితో 
సంబంధం లేకుండ, ఎవరైన, తప్పక, గరిష్ట వయో పరిమితిని చేరి నప్పుడు మరణించ 
వలసిందే. పునరుత్పత్తి కమ్మశక్తి అత్యంత బలంగా ఉన్నప్పుడు, అదే భూమికలో కమ్మశక్తి 
తిరిగి పదాక్టీకరణం చెందుతుంది లేదా దేవతల విషయంలోలాగ, మరో ఉన్నత భూమికలో 
పదార్దికరణం చెందుతుంది. 


3. పునరుత్పత్తి కమ్మశక్తి, జీవిత కాల సమాప్తి - ఈరెండు ఏక కాలమందే శోషిస్తాయి 
(ఉభయక్కయ). 


298 


“ఈ విసగట గలిగించే అవిద్యా చక్రంలో (ఎక్కడెక్కడో) లెక్కలేనన్ని జనన మరణా 


లుంటాయి” 


ళ6 ర్రాంన్ఫి జ్ఞానికోసం అనంతరత అనేది వేచి ఉండదు.” 


పాదసూచికలు : 


1. తబ్బావభావీభావాకారముత్త - అభిధమ్మ నంగహ. 5661 Narada Thera, Manual of 
Abhidhamma, P.360. 


2. నుత్తనిపాత్క P. 730 
3. నంఖార 14 


4. ““వబ్బునురమ్‌ ఇదమ్‌ చిత్తమ్‌”* "Radiant is this consciousness" అంటాడు బుద్దుడు 
అంగుత్తర నికాయంలో 1P.10. వ్యాఖ్యాత ప్రకారం బుద్దుడు ఈ విధంగా “పునర్తన్మ విజ్ఞానాన్ని? 


వర్ణించాడు. 
5. “కారణ రహిత ఫలాలి విషయంలో ( అహేతు- నిపాక) 
6. “కారణ సహిత ఫలితాలి” విషయంలో (నహేతుక - విపాక్రు 
7. సంయుత్త నికాయ, 11, P.,0, Kindred sayings, 11, P.50 


8. Chalmers "Buddha's Teachings" w. 729,730. 


(పతీత్య నముట్పొ దం 
“Dependent origination" 


కలల | | ల్లేల్ష | 


శ ఉపాదన అతీతహేతు 
జ నంన్కార కమ్ము భావ 
వతినంధి విజ్ఞాన 
విషకాణ 
మనస్సు - దేహం 
నామ - రూవ 3 
పునర్హన్మ | ప్రస్తు 
- |ఆరుం([ద్రియ దేశాలు || జాతి ప్రభావాలు 
జః వర్తమాన 
షడాయతనాలు మరణం ఫలాలు 





Y సంస్పర్శస్స 


+ |త్నేష్ణ 
విద 
- |ఉపాదన క్‌ 9 | 
సంఖార 
- | కమ్మభవ 


.| జాతి పునస్సంధి విజ్ఞానం విజ్ఞా 
వేదన మనస్సు - దేహం 
| జరామరణ | | నామరూవం ఆరు ఇంద్రియ 





దేశాలు షడాయతన అనాగల 
సంస్పర్భ ఫస్స వేదన ఫల 


296 


మనస్సు పదార్దాల నాశంతో, షడింద్రియ ఆయతనాలు 

షడింద్రియ ఆయతనాల నాశంతో సంస్పర్శ 

సంస్పుర్భ నాశంతో వేదన నాశం 

వేదన నాశంతో తృష్ణ నాశం 

తృ నాశంతో (గ్రహణ వాశం 

గ్రహణ నాశంతో కర్మల నాశం 

కర్మల నాశంతో జన్మనాశం సంభవిస్తాయి. 

జన్మ రాహిత్యంతో జరా, మరణ, దుఃఖ, విలాప, భాధ, రోదన, నిస్పుహలు 
రహితమవుతాయి. 

ఈవిధంగా మొత్తం దుఃఖ స్కంధం రహితమవుతుంది. 


ఈ పన్నెండు కారకాలలో మొదటిరెండు గతానికి సంబంధించినవి, మధ్య ఎనిమిది 
వర్తమానానికి , చివరి రెండు భవిష్యత్తుకు సంబంధించినవి. 


వాటిల్లో నైతిక అనైతిక చర్యలను (సంఖారాలు), కర్మ (భవులను కర్మ (కమ్మ 
అంటారు. అవిద్య, త్నష్ల ఉపాదానలను రాగాలు లేదా క్లేశాలు అంటారు. పునస్సంధించే 
విజ్ఞానం (పతిసంధివిష్టాణం) నామరూపాలు (మనస్సు దేహాలు) షడాయతనాలు 
(సళాయతన), సంస్పర్శ (ఫస్స వేదన (1861౧3), జాతి (జననం), జరామరణాలను 
ఫలితాలని (విపాక) అంటారు. 


ఈ విధంగా అవిద్య, సంఖారాలు, తృష్టృ ఉపాదాన, కమ్మ గతంకు చెందిన ఐదు 
కారణాలు, ప్రస్తుతానికి చెందిన ఐదు ఫలాలను, అంటే పతి సంధి విజ్ఞానం, మనస్సు, 
పదార్టం, షడాయతనాలు, సంస్పుర్శ, వేదనలను నిబద్దినాయి. అదేవిధంగా త్త (గవాణం, 
కమ్మ, అవిద్య, ప్రస్తుత సంఖారాలు భవిష్యత్తుకు చెందిన ఐదు ఫలాలను విబద్దిసాయి. 
ఈ కార్యకారణ సంబంధం అనంతంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియకు ఆదిని 
నృెరయించడం అసంభవం, ఎందుకంటే, ఈ జీవిత ప్రవాహం అవిద్యా పరివేస్తితం కాని 
ఒక దశను ఊహించడం కష్టం. కాని ఈ అవిద్య స్టానంలో జ్ఞానం ప్రవేశించినప్పుడు, జీవిత 
ప్రవాహం నిబ్బాణ ధాతువును (నిర్వాణ ధాతువును) యధార్హీకరణం చెందించు క్‌ "న్నప్పుడు 
మాత్రమె పునర్హన్మ ప్రక్రియ అంత మవుతుంది. 


295 


జన్మ నుంచి ఆర్యా దురణర, 'యమూఖర్కి. ఐలాపరి.బాధ, రోదనం, నిస్త్రువాలు, 
ఈ విధంగా మొత్త దుఃఖ స్కంధం రూపొందుతుంది. 

అవిద్య పూర్తి నాశంతో బౌపాధిక కర్మలు 

బౌపాధిక కర్మల నాశంతో పునస్సంధి విజ్ఞానం 

పునస్సంధి విజ్ఞాన నాశంతో మనస్సు,-పదార్జాల నాశం 





294 


జననాన్ని ఖచ్చితంగా చెప్పాలంటె. మానసిక - దైహిక దృగ్విషయం రూపొందడం, 
( ఖంభానం పాతుభావా) | 


జరామరణాలు పుట్టుక వలన వచ్చే అనివార్య ఫలితాలు. 


ఒక కారణం వలన ఫలితం సంభవిస్తే, ఆ కారణం లేకుండా పోతే ఆ ఫలితం గూడ 
లేకుండా పోవాలి. 


ప్రతీత్వ సముత్సాదాన్ని వ్యతిరేక క్రమంలోచెబితే విషయం స్పష్టమవుతుంది. 

జరామరణాలనేవి “మానసిక - దైహికు జీవిలో, జీవితీ మాత్రమే, అంటే షడింద్రియ 
యంత్రంతో, యంత్రంలో మాత్రమే సంభవం. అటువంటి జీవి (యంత్రం) పుట్టాలి. 
పుట్టాలంటే పూర్వభావనగా దానికి జన్మ ఉంటుంది. కాని గత జన్మ కర్మకు అనివార్యఫలం 
జననం. ఈ గత కర్మను తృష్ణ కారణంగా జరిగిన (గ్రహణం నిశ్చయిస్తుంది. అటువంటి 
తృష్ణ వేదన కలిగి నప్పుడు కనిపిస్తుంది. వేదన అనేది వస్తువుల ఇంద్రియాల సన్నికర్ష నుంచి 
జనిస్తుంది. 

దీనికి పూర్వ భావనగా, అందుకని, ఇంద్రివయాలుండాలి. ఇవి మనస్సు దేహం లేకుండ 
ఉండ లేవు. వస్తువులను యథా తథంగా చూడ లేని అవిద్య కారణంగా చేసిన కర్మలతో 
నిబద్రమైన పునర్తన్మ విజ్ఞానం నుంచి మనస్సు జనిస్తుంది. 

మొత్తం ప్రతిత్య సముత్సాద సూత్రాన్ని ఇలా చెప్పవచ్చు : 


అవిద్య ఆధారంగా సంఖార చర్యలు (కర్మలు) ఏర్పడతాయి. అం 
సంఖార కర్మల నుంచ పునస్సుంధి విజ్ఞానం 

సంఖార విజ్ఞానం నుంచి మనస్సు, పదార్దం, 

మనస్సు, పదార్థాల నుంచి షడాయతనాలు 

షడాయతనాల నుంచ సంస్పర్శ 

సంస్పర్భ నుంచి వేదన 

వేదన నుంచి తృష్ణ 

తృష్ణ నుంచి ఉపొదాన ( (గ్రహణం) 

ఉపాదాన నుంచి చర్యలు (కమ్మభవం) 

చర్యల నుంచి జన్మ 


293 


రూప, రసం లాంటి ఆరు ఇంద్రియ వస్తువులకు సదృశమైన ఆరు రకాల తృష్టలు 
ఉన్నాయి. వాటిని బాహ్య, అంతరాలుగ నిభజించి నప్పుడు అవి పన్నెండు అవుతాయి. 
భూత, వర్తమాన, భవిష్యత్సం బంధాలుగా వాటిని లెక్కించి నప్పుడు అవి ముప్పై ఆరు 
అవుతాయి. వీటిని ఇంతకు ముందు చెప్పిన మూడు రకాల తృష్ణతో గుణిస్తే అవి మొత్తం 
108 అవుతాయి. 


విషయాసక్తునికి ఇంద్రియ సుఖాల పట్ల తృష్ణ పెంచకోవడం సహజం. ఇంద్రియ 
వాంఛలను జయించడం దుస్తరం. భవచక్రంలో అత్యంత ముఖ్యమైన కారకాలు అవిద్య, 
తృష్లలు. ప్రతీత్య సముత్వాదానికి ముఖ్యకారణాలు. ప్రస్తుతాన్ని నియంత్రించే గత కారణంగా 
అవిద్యను చెబుతారు. భవిష్యత్తును నిర్ణయించే ప్రస్తుత కారణం తృష్ణ అంటారు. 


తృష్ణ మీద ఆధారపడినది గ్రహణం (ఉపాదన). ఇది అతితీవ్ర తృష్ణ. తక్షై అనేది 
చీకట్లో వస్తువును దొంగిలించే వెదుకులాట. ఉపాదానవాస్తవంగా వస్తువును దొంగిలించడం 
లాంటిది. రాగం దోషం - రెండంటేవల్ల (గ్రహణం (ఉపాదాన) జనిస్తుంది, “నేను, “నాది” 
అనే తప్పుడు అభిప్రాయాలను ఇది కలిగిస్తుంది. 


[గ్రహణం నాలుగు విధాలు. అవని: ఇంద్రియాసక్తి, మిధ్యాదృప్ప్ర కర్మకాండకు అంటి 
పెట్టుకోవడం, ఆత్మ సిద్దాంతం. 


చివరి రెండింటిని మిధ్యాదృష్టులుగా పరిగణిసారు. 


గ్రహణం ఆధారంగా “భవం” జనిస్తుంది. దీని శబ్దార్థం పరిణమించడం. దీనిని నైతిక, 
అనైతిక చర్యల ద్వారా వివరిస్తారు. ఈ చర్యలు కమ్మ యొక్క, వేరు వెరు అస్తిత్వ ఆయతనాల 
యొక్క, అంటే “కమ్మభవి యొక్క * ఉపపత్తిభవి యొక్క నిర్మాణాంశాలు. కమ్మ భవం 
అంటే, పరిణామ ప్రక్రియ. వేరు వేరు అస్తిత్వ ఆయతనాలు (ఉపపత్తి భవ) అంటే 
నిష్కియాత్మక పరిణామ ప్రక్రియ. సంఖారకు, కమ్ముభవానికి ఉన్న సూక్ముభేదం 
ఏమిటంటే, మొదటిది గతానికి చెందుతుంది, రెండోది ప్రకృత జీవితానికి సంబంధించింది. 
రెండింటికీ అద్దం కర్మ చర్యలనే (Kammic activities). కమ్మభనం మాత్రమే భావి జన్మను 
నిబద్దిస్తుంది. 


భవం ఆధారంగా తరువాతి జన్మ (జాతి) వస్తుంది. 


292 


ఖచ్చితంగా చెప్పాలంటే, ఒక వస్తువు ఇంద్రియాలతో స్పర్శలోకి వళ్యనప్తుడు 
అనుభవించేలోకి వచ్చేది వేదన. ఈ జీవితంలోగాని, గతజీవితంలో గాని చేసిన కర్మల 
వాంఛనీయ లేదా అవాంఛనీయ ఫలాన్ని అనుభవించేది ఈ వెదనయే. ఈ కర్మ ఫలాన్ని 
అనుభవించ డానికి ఈ మానసిక స్టితి కంటే వేరే భిన్నమైన ఆత్మగాని, ఏజెంటన్‌గాని, 
మరేది గాని లేదు. 


వేదనను కొంతమంది ఇం(దియజ్ఞానం (SENn5at0n)గా చెబుతారు. ఇది అన్ని రకాల 
విజ్ఞానానికి సామాన్య ప్రతి. ముఖ్యంగా మూడు రకాల వేదన లున్నాయి. అవిః సుఖకర 
(సామనస్స్ర), అసుఖకర (దౌమనన్స్ర) తటస్ట (అదుఃఖమనుఖ). శారీరక దుఃఖ, శారీరక 
సుఖాలతో కలుపుక్‌ "ని మొత్తం మీద ఐదు రకాల వేదనలున్నాయి. తటస్ట వేదనను “ఉపేక్ష 
అంటారు. దీనిని జొదాసీన్యమని, సమచిత్తమని గూడ అంటారు. 


అభిధమ్మం ప్రకారం, బాధతో పాటు ఉండేది ఒకరకం విజ్ఞానం మాత్రమే. అలాగే 
సుఖంతో పాటుగా ఉండేదీ ఒకే ఒకరకం విజ్ఞానం. రెండు రకాల విజ్ఞానం అసంతోషకర 
వేదనతో ముడివడి ఉంటుంది. మొత్తం 89 రకాల విజ్ఞానంలో, మిగిలిన 85లో, ఒక 
సుఖకరమైన వేదనగాని, ఒక తటస్థ వేదన గాని ఉంటాయి. 


నిర్వాణానందం మాత్రం ఏరకమైన వేదనతో కలిసి ఉండదని అర్హం చేసుకోవాలి. నిజంగా 
నిర్వాణానందం అన్నింటి కంటె సంతోషకరమైంది. (నిబ్బాణం పరమమ్‌ సుఖం), కాని 
అది దుఃఖ నుంచి విముక్తి వలన కలిగిన సుఖం. అది ఏ రకమైన సంతోష కరమైన వస్తువును 
అనుభవించడం వలన లభించేది కాదు. 


వేదన మీద ఆధారపడి తృష్ణ జనిస్తుంది. అవిద్య లాగే ఇదీ ప్రతీత్య సముత్సాదంలో 
మరో ముఖ్యమైన అంశం. తృష్ణ అనే ఈ పాళీ మాటకు, “రాగిమని, *దాహిమని 
“నెళ్ళాడి మని అనువదిసారు. 


తృష్ణ మూడు విధాలు. అవి: ఇంద్రియ సుఖాల కోసం వెంపర్దాట (కామత్సష్ల), 
శాశ్వత వాదంతో అనుసంధించి ఉన్ల ఇంద్రియ సుఖం కోసం వెంపర్హాటు ( భవత్వష్త్ర అంటే, 
సుఖాలు శాశ్వతాలనే దృష్టితో వాటిని అనుభవించడం, శూన్యవాద దృక్పథంతో ఇంద్రియ 
సుఖాలను కోరడం ( విభవతృష్ణ్ర) అంటే, మరణం తరవాత ప్రతిదీ నశిస్తుందనే దృష్టితో 
సుఖాలను అనుభవించడం. చివరిది భౌతిక వాద దృక్పథం. 


భవతృష్ణ విభవతృపష్టలను రూప భవ, అరూపభవాల యెడ రాగంగా వ్యాఖ్యానించారు. 
మామూలుగా ఈరెండు పదాలకు భవం, అభవం (అస్తిత్వం, నాస్తిత్వం) ల కోసం తృష్టగా 
చెబుతారు. 


291 


మెదడో తిన్నగా స్పష్టంగా, చెప్పు లేదు. కాని, వ్యాఖ్యాతలు బుద్దఘోషుడు, అనురుద్దల 
ప్రకారం, విజ్ఞానకేంద్రం ఖచ్చితంగా గుండెయే. బుద్దుడు నాటి ప్రచలిత హృదయకేం ద్ర 
సిద్దాంతాన్ని అంగీకరించనూ లేదు, తిరస్కరించనూ లేదు. 


భూణ కాలంలో ఇంద్రియ భూమికలు (సభాయతనలు) క్రమంగా, ఈ మానసిక 
- దైహిక దృగ్వియాల నుంచి పరిణమిస్తాయి. ఈ దృగ్విషయాలలో అనంత సంభావ్యత 
లుంటాయి. అ ప్రముఖమైన అనంతంగా చిన్నదైన ఒక బిందువు ఇప్పుడు షడింద్రియ సంశ్రిస్త 
యంత్రాంగంలోకి మారుతుంది. 


మానవయంద్రం ఆరంభంలో చాల సరళం, కాని అంత్యంలో చాల సంశ్లిష్టమైంది. 
మామూలు యంత్రాలు మొదట్లో సంక్షిష్టంగా ఉండి చివరికి సరళా లవుతాయి. ఒక చిన్న 
చిటికెన వైలి శక్తి చాలు ఒక బృహత్యంత్రాన్ని నడప డానికి. 


ఇప్పుడు షడింద్రియ మానవ యంత్రం, ఏ ఆత్మ, ఏ చాలకుడు లేకుండానే దాదాపు 
యాంత్రికంగా నడుస్తుంది. ఆరింద్రియాలకు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, “మనస్సు 
- శరీరం' ( నామరూప) - వాటివాటి వస్తువులు, ప్రకార్యాలు వాటికి ఉన్నాయి. రూపాలు, 
శబ్దాలు, గంథాలు, రసాలు, స్పర్శనీయ వస్తువులు - మనస్సు వస్తువులు, లాంటి 
ఆరింద్రియాల వస్తువులు తమ తమ ఇంద్రియాలతో సన్నికర్షలో (00౧100 కి వచ్చి, 
ఆరు రకాల విజ్ఞానాన్ని ( ఇం[దియ జ్ఞానాన్ని) ఇస్తాయి. ఇంద్రైయ ఆయతనాల - ఇంద్రియ 
వస్తువుల సంయోగం, ఈ సంయోగం నించి నిష్పన్నమైన విజ్ఞానం, సంస్పుర్శ (Contact) 
అవుతుంది. ఈ సంస్పర్భ పూర్తిగా ఆత్మికం, అవైక్తికం. 


బుద్ధుడు అంటాడు : 


“కన్నూ, రూసాల కారణంగా చత్తువిజ్ఞానం కలుగుతుంది. సంస్పర్శ మూడింటి 
సంయోగం. చెవి, శబ్దాల కారణంగా శ్రవణ విజ్ఞానం కలుగుతుంది. ముక్కు వాసనల 
కారణంగా నాసా ఇంద్రియజ్ఞానం, నాలుక, రసాలు కారణంగా జీహ్వేంద్రియ జ్ఞానం, శరీరం, 
వస్తువులు కారణంగా స్పర్శ ఇంద్రియజ్ఞానం, మనస్సు, మానసిక వస్తువులు కారణంగా మనో 
ఇంద్రియ జ్ఞానం కలుగుతాయి. ఈ మూడింటి సంయోగమే సంస్పర్శ”) 


కేవలం ఒకదానిని ఒకటి ఢీకొనడమే సంస్పర్శ ((ఫన్సు) అని అర్ధం చేసుకోరాదు (న 
సంగతి మతొ ఎవ ఫస్తా)) 


290 


నామలూవ సమ్మేళనాన్ని, నామం (మనస్సు) వేరుగా, రూసం (పదార్జాన్ని వేరుగా 
కాక నామరూపంగా (మనస్సు పదార్జాన్ని) కలిపి అర్ధంచేసుకోవాలి. అరూప భూమికలలో 
మనస్సు మాత్రమే జనిస్తుంది. అమనస్క, (అసజ్ఞ) భూమికలలో కేవలం పదార్హం మాత్రం, 
కామలోకాల్లో (566౧46౧0, రూపలోకాల్లో మనస్సు, పదార్ధం - రెండూ జనిస్తాయి. 

ఇక్కడ “నాము అంటే వేదన, సంజ్ఞ, మానసికస్టితులు (సంభఖారా) అనే మూడు 
స్కంధాలు. ఈ మూడు 'పునస్ఫంధి విజ్ఞానం” తో పాటు జనిసాయి. రూవం అంటే కాయ 
(శరీరం) భావ (లైంగికత = 560 (వత్తు) విజ్ఞానకేంద్రంల డ్రికం. ఈ త్రికం గూడ, 
గత కర్మ ప్రభావితమైన పునస్సంధి విజ్ఞానంతో పాటు జనిస్తుంది. 


శరీర శ్రేణి నాలుగు మూలాలతో ఏర్పడుతుంది. అవి: 1) వ్యాప్తి మూలకం (element 
of extension = పఠవి) (2) సాయుజ్యమూలకం ఆపా (3) తెజొ మూలకం 
(4) గతి మూలకం (వాయొ), దీని నాలుగు నిష్పున్నతలు ( ఉపాదా రూప) అంటే: 
(5) రంగు (వళ్ల) (6) వాసన (గంథ) (7) రుచి (రస) (8) పోషకసారం (ఒజా) 
(9) ప్రాణికశక్తితో (జీవితింద్రియంతో) (10) శరీరం (కాయ) కలుపుకొని 

భావ గ్రేణి (Sex-decad), మరియు ఆధారశ్రేణి గూడ మొదటి తొమ్మిది, ఇంక 
లైంగికత, విజ్ఞాన కేంద్రాలను (వత్తు) వరుసగా కలిగి ఉంటాయి. 

దీనిని బట్టి లైంగికతను (సెక్సును) జీవి, గర్భంలో పడినప్పుడే గతకర్మ నిశ్చయిస్తుందని 
తేలుతుంది. 


ఇక్కడ కాయ అంటే దేహంలోని సున్నిత భాగం ( వ్రసాద) 


గర్భధారణ సమయంలోనే సెక్సు నిర్ణయం కాదుగాని, దాని బీజం మాత్రం గుప్తంగా 
ఉంటుంది. విజ్ఞానానికి కేంద్రాలని భావించబడిన మెదడుగాని, గుండెకాని గర్భధారణ 
సమయంలో పరిణమించవు కాని, ఆ కేంద్రాల బీజశక్తి గుప్తంగా ఉంటుంది. 


ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. బుద్దుడు ఇతర జ్ఞానేంద్రి 
యాలలోవలె, విజ్ఞానానికి ఒక ప్రత్యేక ఆసనాన్ని గుర్తించ లేదు. ఆ రోజుల్లో హృదయ 
సిద్దాంతం - గుండె విజ్ఞానానికి ఆసనం - (పబలంగా ఉంది. ఇదే! నద్దాంతాన్ని ఉపనిషత్తులు 
బల పరిచాయనేది సృష్టం. బుద్దుడు ఈ (ప్రసిద్ద సిద్దాంతాన్ని అంగీకరించి ఉండ గలడు 
కొని అతడు దీనిని బల పరచ జ పట్టాన - ( సంబంధాల) —- గ్రంథంలో బుద్దుడు 
ఐజ్ఞాన కేంద్రాన్ని పరోక్షంగా ఈ కలలే చెప్పాడు: “యమ్‌ రూపమ్‌ నిస్పాయ ఆ 
భౌతిక వస్తువు మీద ఆధారపడి”. ఆ పదార్ధం - (రూపం) - హృదయ (హదయ)మో, 


289 


ాపం ( పదార్జాన్ని) వేరుగా 
"లి. అరూప భూమికలలో 
కో కేవలం పదార్హం మాత్రం, 
= రెండూ జనిస్తాయి. 

సంఖారా) అనే మూడు 
యి. రూపం అంచే కాయ 


త్రికం. ఈ త్రికం గూడ 
వ్‌, 


వ్యాప్తి మూలకం (element 
వౌ (3) తెజొ మూలకం 
_ ఉపాదా రూప) అంటే: 
(8) పోషకసారం (ఒజా) 
య కలుపుకొని. 

మొదటి తొమ్మిది, ఇంక 


మిం 


డే గతకర్మ నిశ్చయిస్తుందని 


ఏ బీజం మాత్రం గుప్తంగా 
ని, గుండెకాని గర్భధారణ 
౩ ఉంటుంది. 

బుద్దుడు ఇతర జ్ఞానేంద్రి 
ఏ. ఆ రోజుల్లో హృదయ 
౨ సిద్దాంతాన్ని ఉపనిషత్తులు 
అంగీకరించి ఉండ గలడు 
) - గ్రంథంలో బుద్దుడు 
ఎమ్‌ రూషమ్‌ నిస్పాయ ఆ 
హృదయ ( వదయుమో, 


నైతిక అనైతిక ఆలోచనలు, మాటలు, కర్మలు సంఖారలో ఉంటాయి. తిన్నగా 
అవిద్యలో వేళ్ళూనిన లేదా పరోక్షంగా అవిద్యతో ప్రభావితమైన, తమ ఫలితాలను ఇచ్చి 
తీరవలసిన, కర్మలు - అవి మంచివైనా చెడ్డవైనా - సంసారంలో పరిభ్రమణాన్ని పెంచుతాయి. 
ఏమైనా, లోభ, మోహ, ద్వేషాల నుంచి విముక్తమైన సత్కర్మలు, జీవితంలో దుఃఖాలను 
తొలగించు కోవడానికి ఆవశ్యకం. అందుకని బుద్దుడు ధమ్మాన్ని సముద్రాన్ని, దాటించే 
తెప్పతో పోల్పాడు. బుద్దుల, అ్బర్హంతల చర్యలను, ఎలాగైనా, నంఖారాలుగ పరిగణించ 
లేదు. ఎందుకంటే వారు అవిద్యలను జయించారు. 


అవిద్య అనైతిక చర్యలలో ప్రబలంగాను నైతికచర్యలలో గుప్తంగాను ఉంటుంది. 
అందుకని ధార్మిక, ధార్మితిక చర్యలు - రెండూ అవిద్య వలన వచ్చినవిగానే పరిగణిస్తారు. 


గత బౌపాధిక చర్యల నుంచి పునస్సంధించే అతికే లేదా పునర్హన్మ విజ్ఞానం (పటిసంధి 
విజ్ఞాణ) , అనంతర జన్మలో పుడుతుంది. దానిని అలా ఎందుకు పిలిచారంటే, అది గతాన్ని 
వర్తమానంతో అతుకుతుంది. గర్భధారణ సమయంలో మొదట అనుభవానికి వచ్చే విజ్ఞానం 
ఇదే. 

అభిధమ్మంలో వర్ణించిన పందొమ్మిది రకాల “పునర్హన్మ - విజ్ఞానాన్ని (పటిసంధి 
విజ్ఞాాణం) విళ్ళాణ సూచిస్తుంది. జీవితకాలంలో అనుభవించిన ఫలిత విజ్ఞానం 
(విపాకచిత్తం) యొక్క ముప్పైరెండు రకాలను ఈ పదం సూచిస్తుంది. 

తలిదండ్రుల శుక్ర అండాల కలయికతో పాటు ఈ “పునస్సృంధి విజ్ఞానం” కలవడంతో, 
తల్లి గర్భంలో పిండం తయారవుతుంది. ఒక ప్రత్యేక వ్యక్తి జీవిత ప్రవాహం ప్రనత్తులు, 
శీలం, గత ముద్రలు - అన్నీగూడ ఈ చేతనలో గుప్తంగా దాగి ఉంటాయి. 

ఈ పునర్దన్మ విజ్ఞానాన్ని శుద్దమైనో దానిగా పరిగణిస్తారు. ఎందుకంటే దానిలో లాలస, 
ద్వేషం, మోహాలీ మూలాలు లేకపోవడం గాని, లేదా దానితోపాటు నైతిక మూలాలు 
ఉండడం గాని జరుగుతుందో. 


పువస్సంధి విజ్ఞానంతో పాటు నామరూపాలు ఏర్పడతాయి. లేదా కొంత మంది 
పండితులు చెప్పినట్టు '“కాయికజీవి* (00/౧౦8౭| organism) ఏర్పడుతుంది. 


రెండో మూడో కారకాలైన నంఖారా, విజ్ఞానాలు (విక్ఞాణాలు) ఒక వ్యక్తిగత ప్రకృత 
జీవితాలకు సంబంధించి ఉంటాయి. మూడో, నాలుగో కారకాలైన విక్షాణ, నామరూపాలు 
సమకొలీనాలు. 


288 


దుఃఖం, దాని కారణం, నివారణం, నివారించే విధానం - ఈ నాలుగింటికి సంబంధించిన 
అవిద్వయె, భవచక్రాన్న మ ముఖ్య కారణం. ఇంకో విధంగా చెప్పాలంటే, వస్తువులను 
విషయాలను, ఉన్నవాటిని ఉన్నట్టు, యధాతథంగా తెలుసు కో లేక పోవడం. తనను 
తాను యథాతథంగా తెలుసుకో లేక పోవడమే అది. 


“అవిద్య ఆనేది గాఢ మోహం, దానిలో పడి చాల కాలంగా అక్కడే పరిభ్రమిస్తు 
న్నాము,”” అన్నాడు బుద్దుడు. 


అవిద్య నాశమై తెలివిగా మారినప్పుడు, బుద్దుల, ల్లర్ణంతల విషయంలో లాగ కారణత 
చెల్లా చెదురవుతుంది, 
se) 


ఇతిఉత్తుకోలో బుద్దుడు అంటున్నాడు. “మోహాన్ని నాశం చేసి చీకటిని చీల్ఫుకు 
వచ్చిన వారు పరిభ్రమించే పని లేదు. వారికి కారణత ఇక ఏమాత్రం ఉండదు.”” 


గతానికి, భవిష్యత్తుకు సంబంధించిన అజ్ఞానం, రెండింటికి సంబంధించిన అజ్ఞానం, 
ప్రతీత్య సముతొదానికి సంబంధించిన అజ్షానం, అన్నీ కూడ అవిద్య క్రిందకే వసాయి. 
య | =a — 


అవిద్య కారణంగానే నంఖారాలు ( నిబద్దచర్యలు) పుడతాయి. 


“నంఖఫారి అనేక అర్జాలున్న పదం. సందర్భాన్నిబట్ల దాన్ని అర్హం చేసు కోవాలి, ఇక్కడ 
ఈపదం పునర్హన్మకు కారణమైన, కర్మకు మూలకాలైన, అకుళల్క, కుశల, అవిచల 
(ఆనెనాజ) చేతనలను సూచిస్తుంది. మొదటిది పన్నెండు రకాల అనైతిక విజ్ఞానలోని అన్ని 
చేతనలను పరివేష్టిస్తుంది. రెండోది ఎనిమిదిరకాల శోభిన (beaUtifU॥) నైతిక విజ్ఞానాలను, 
ఇంకొ ఐదురకాల నైతిక రూపరూన విజ్ఞానాల చేతనలను పరివేస్టిస్తుంది. మూడోది నాలుగు 
రకాల నైతిక అరూపరూన విజ్ఞాన చేతనలను పరివేష్తిస్తుంది. 


సంఖార, పంచస్కంధాలలో ఒకటిగ, ఎభైరెండు వమూనసక్‌ స్రితులలో రెండరిటిని = 
సంజ్ఞ, వేదనలను - మినహాయించి మిగతా ఎబై మానసికస్టీతులను పరివేష్తిస్తుంది. 


ఈ పాళీపదానికి సమానార్దం చెప్పే ఆంగ్రపదం ఏదీ లేదు. 


నాలుగు లోకొత్తర మార్గచిత్త (మగ్గచిత్త) వేదనల (V0॥t10౧5)ను సంఖారాలుగ 
పరిగణించరు. ఎందుకంటే అవి అవిద్యను నిర్మూలించ ప్రయత్నిస్తాయి. లోకోత్తర విజ్ఞాన 
రకాలలో ప్రజ్ఞ (పజ్ఞగా) ప్రబలంగా ఉంటుంది. ఇహ విజ్ఞానంలో చేతన ప్రబలంగా 


ఉంటుంది. 


ఇరవై ఐదో ప్రశరణం 


భవఐదకం 
గుతీత్యసముత్పాదం 


ఈ భవచక్రానికి 

ఏ దేవుడు, ఏ (బహ్మో వదార్టం లేవు, 

కేవలం దుగ షయం మాత్రమే వరిభమిన్తుంది 

అస్ట ప్రత్వయాల ఆధారంగా | 

- విశుద్దిమగ్గ 
ప్రతీత్య సముత్సాద సూత్రంతో బుద్దుడు పునర్హన్మ ప్రక్రియను వివరించాడు. పటిక్క 

(ప్రతీత్య) అంటే “ఎందు వలననగ్యా,”” * ఆధారపడి” అని. సముష్పాద ( సముత్సాద) 
అంటే **పుట్టడం!”, “ఆవిర్భావం? అని. శబ్దార్హపరంగా చూసినట్లయితే “దాని వలన 
పుట్టుట? లేదా “ఆధారంగా ,పుట్ట్లడం, ఆవిర్చబంచడంి? “పొంది పుట్టుట”. 
అయినప్పటికీ, దీనిని మొత్తం కార్యకారణ సూత్రానికి అనుప్రయుక్తం చేస్తారు. ఈ 
సూత్రంలో పన్నెండు పరస్పురాధార కారణాలు, ఫలితాలు ఉన్నాయి. సాంకేతికంగా వీటిని 
పచ్చయ (ప్రత్యయ) పచ్చయుపపన్న ( ప్రత్యయుపపన్నాలు) అంటారు. 


పతీత్య సముత్పాద విధానాన్ని ఈ దిగువ విధంగా అర్థం చేసుకోవాలి : 

గీ కారణంగా కి జనిస్తుంది. 8 కారణంగా 0 పుడుతుంది. A లేకపోతే 8 లేదు. 8 లేక 
పోతే 0 లేదు. మరోవిధంగా చెప్పాలంటే, ““ఇది ఇలా ఉంది కనుక అది ఉంది; ఇం అలా 
లేదు కనుక అది లేదు.”” (ఇమస్మిమ్‌ సతి, ఇదం హొతి; ఇమస్మిమ్‌ అసతి, ఇదమ్‌ న 
హాెతి). 

ప్రతీత్య సముత్సాదం జనన మరణాల ప్రక్రియ వివరణే కాని, ప్రపంచ పరిణామ వివరణా 
తాత్విక సిద్దాంతం కాదు. బాధామయ జీవితం నుంచి బయట పడడానికి మార్గం మూ 
ఉద్దేశంతో, అది పునర్హన్మ దుఃఖాల గురించి పరిశీలిస్తుంది. అసలు ప్రాణం ఎప్పుడు ఎక్కడ 
పుట్టిందనే పరమ ప్రశ్నకు సమాధానం చెప్పుడానికి అది ప్రయత్నించదు. 

అది కేవలం, “ఒక స్టితి దాని పూర్వ బ్రతి మీద ఎలా ఆధారపడి ఉందో”?! మాత్రమే 
ఎవరిస్తుంది. 


286 


9. (ప్రథమ వీక్షణంలొనే కనపరిచే సహజాత యిష్టాయిస్టాలను అవి తెలుపుతాయి. 

10. మనలో చెడ్డతనం, చెత్త కుప్పలు, మంచితనం, బంగారురాశులు ఎలా ఉన్నాయో 
వివరిసాయి. 

11. అత్యంత సభ్యత కలిగిన ఒక నాగరకునిలో అనుకోకుండా ఎలా మోహం పెల్టుబికి 
వస్తుందో, ఆకస్మికంగా ఒక నేరస్తుడు రుషిగా ఎలా మారతాడో అవి వివరిస్తాయి. 

12. బుషితుల్యులకు దురాచారులు ఎలా పుడతారో, దురాచారులకు రుషిపుంగవులు 
ఎలా పుడతారో అవి వివరిసాయి. 

13; ఈర అర్ధంలో, ఇపుటి మనం, గతంలోని మనంకు వారసులం. రేపటి మనం, ఇప్పుటి 
మనంకు వారసులం. మరో అర్హంలో ఇప్పుటి మీనం గతంలోని మనకు కేవలం 
(పూర్తి) వారసులం కాము, రేపటి మనం ఇప్పుటి మనంకు కేవల (పూర్తి) వారసులం 
కాము - ఇలా ఎందుకు జరుగుతుందో అవి వివరిస్తాయి. 

14. అకాల మరణాన్ని, అనూహ్య అదృష్టా దృష్ట పరివర్తలను వివరిస్తాయి. 

15. అనుపమానమైన దైహిక, మానసిక బౌద్దిక లక్షణాలున్న బుద్దులు లాంటి పరిపూర్ణ 
సర్వజ్ఞాలెన గురువులు ఎందుకు పుడతారో అవి వివరిసాయి. 

వాదసూచికలు : 

1. మృాజ్రిమనికాయ్య 1,36, మవోనచ్చుకనుత్త P 248 

2. అలాగని పునర్హన్మ భావనకు బుద్దుడే మూలమని భావించరాదు. ఆరోజుల్లో ఆభావన బాగా 
ప్రచారంలోనే ఉంది. అయితే దానిని సార్వజనీనికంగా అంగీకరించ లేదు. ఆభావన తొలి 
ఉపనిషత్తులలో ఉంది - సంపాదకుడు. 

3. ధమ్మువద, గ. 153 

4. మజ్రిమనికాయ 1,26, P.261. 

5. మ్యజ్ఞిమనికాయ 11, 81, P.45. 

6. Ibid, 111,143, P. 258 

గ 11 

8. దొిమనికాయ, 11, 16, P. 91 

9. CP.Mr. ౮.౮. Jennings, The Vedantic Buddhisan of the Buddha 

10. భారత దేశానికి చెందిన శాంతిదేవి మంచి ఉదాహరణ 566 The Bosat, vol xii, No.2, 
P.27 

11. _ Willam W. Atkinson and E.D. Walter, Reincamation and the Law of Karma 

12. See Many Mansions and The world within by Gina Cerminara 

13. See Buddhist Legends, 111P 108 

14. Cylon Observer, November 21, 1948 


285 


చెడ్డగా ప్రవర్తిస్తు న్నప్పటికి సుఖసంతోషాలతో తులదూగ వచ్చు. దీనికి కారణం మన గత 
జన్మల సత్కర్మ. ప్రకృత మంచి చెడు పనులు, మొదటి అవకాశంలోనే వాటి ప్రభావాన్ని 
చూపుతాయి. 


ఒక పాశ్చాత్య పండతుడంటున్నాడు : 


“మనం గత జన్మలను విశ్వసించినా, విశ్వసించక.పోయినా, దైనం దిన జీవిత విషయాలకు 
సంబంధించిన జ్ఞానంలో, మనకు కనిపించే ఖాళీలను వివరించ డానికి అదొక్కటే న్యాయమైన 
భూమికగా తోస్తున్నది. కవలల మధ్య చేడాలు ఎందు కుంటున్నాయో, షేక్స్‌పియర్‌ 
లాంటివారు, తమ పరిమిత అనుభవంతోనే, వివిధ రకాల పాత్రలను, దృశ్యాలను - వీటికి 
సంబంధించిన వాస్తవ జ్ఞానం అతనికి లేదు - ఎలా చిత్రించ గలిగారో, ఒక మేధావి తన 
అనుభవాన్ని అవశ్యం దాటి, ఆవలికి ఎలా వెళ్ళగలుగుతున్నాడో, శైశవంలోనే మించిన 
తెలివితేటలు ఎందు కున్నాయాా, మనస్సులలో, నీతిలో, మెదడులో శరీరాల్లో 
పరిస్థితులలో, పరిసరాల్లో ఎందుకు తేడా లున్నాయో - వీటన్నింటిని మనం చూసూనే 
ఉన్నాం - గత జన్మ, కర్మలు మాత్రమే వివరించ గలుగుతాయి.?” 


కర్ష్య వునర్దఖ్యలు ఏమి తెలువుతాయి? 
1. అవి దుఃఖ సమస్యను వివరిసాయి. దుఃఖానికి బాధ్యులం మనమే. 
2. మానవాళి మధ్య ఉండే అసమానతలను వివరిస్తాయి. 
3. అద్భుత శక్తమంతులైన బాలలు, మహామేధావుల పుట్టుకకు కారణం వివరిన్తాయి. 


4. దైహికంగా ఒకే విధంగా ఉండి, ఒకే అవకాశాలను అనుభవిస్తున్న కవలలు ఎందుకు 
వూనసికంగా, నైతికంగా, జాద్వేగికంగా, బౌద్దికంగా వేరు వేరు శీలాన్ని 
ప్రదర్శిస్తున్నారో తెలియ జేస్తాయి. 

5. ఒకే కుటుంభానికి చెందిన పెల్లల మధ్య సాదృశ్యాలను ఆనువంశికత వఐవరించి 
నప్పటికీ తేడాలను అవి వివరిస్తాయి. 

6. కొంతమందిలో ఉండే అంతస్ప్సిద్ద సామర్జ్యాలకు కారణాలను అవి తెలియ జేస్తాయి. 


న తలిదండ్రుల, వారి పిల్లల మధ్య తెలివితేటల్లో ఉండే తేడాలకు కారణాన్న అవి 
నివరిస్తాయి. 


8. పసిపాపలు అయత్నంగానే, లోభం, కోపం, అసూయల లాంటి గుణాలను ఎలా 
పెంపొందించు కొంటారో అవి వివరిసాయి. 


284 


ఫ్రెంచ్‌, లాటిన్‌ భాషలను ఎలా మాటాడ గలిగాడు? నాలుగో సంవత్సరానికే దర్శన 
శాస్త్ర విద్యార్ది ఎలా అయ్యాడు? అలాగే జాన్‌ స్టువర్ణ్‌ మిల్‌ మూడు సంవళ్సరాలకే (గీకును 
చదివాడు. ఆరు సంవత్సరాలకే మెకాలే ప్రపంచ చరిత్ర రాశాడు. అమెరికా అద్భుత బిడ్డ 
“విలియమ్‌ జేమ్స్‌ సిడిస్‌ రెండు సంవత్సరాల వయస్సులోనే రాయడం చదవడం చేశాడు. 
ఎనిమిది సంవత్సరాలకే ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇంగ్రీష్క్‌ జర్మన్‌, కొంత లాటిన్‌, (గీకులను మాటాడ 
గలిగాడు; మాంచెస్తర్‌కు చెందిన చార్తెస్‌ బెనెట్‌, మూడు సంవత్సరాల వయస్సులోనే అనేక 
భాషలు మాటాడగలిగాడు - ఇవన్ని అద్భుత సంఘటనలు, శాస్త్రజ్ఞులు కానివారికి అర్ధం 
కాని సవఘటనలు'. [గంథులే కారణమైతే ఆ [గ్రంథులు కొంతమందిలోనే ఎందుకు 
అసాధారణంగా ప్రవర్తిస్తాయో విజ్ఞాన శాస్త్రం వివరించలేక పోతోంది. అసలు సమస్య 
అపరిష్క్క్రతంగానే మిగిలి పోతోంది. 


ఆనువంశికత ఒక్కటే, కొందరు మాత్రమే మేధావులైన కారణాన్ని వివరించ లేదు ** అలా 
కానట్టైతే, వారి పైత్సకత (2౧౦65౫) దానిని ఎరుక పరిచేది. వారి పౌత్సకత వారికంటె 
ఎక్కువమేరకు, దానిని ప్రదర్శించి ఉండేది, బుజువు చేసి ఉండేది.” 


ఈ చిక్కుముడిని విప్పడానికి అనువంశకతతో పాటు, కర్మ పునర్హన్మ సిద్దాంతాలను 
సంధించాలి, 


సుఖ దుఃఖాలనే రెండు శాశ్వతాల మధ్య ప్రస్తుత జీవితకాలం ఒక్కటేనా అస్తిత్వం ? 
మరికొన్ని ఆస్తితాలున్నాయా ? మనం ఇక్కడ గడిపే అల్ప కాలం - మహాఅయితే ఐదు 
ఇరనైల (100) సంవత్సరాలు - శాశ్వతత్వానికి సిద్దం కావడానికి సరిపోయింది మాత్రం 
కాదు. 

ఒకడు వర్తమానాన్ని, భవిష్యత్తును నమ్మితే, అతడు గతాన్ని నమ్మడం న్యాయం. 

మనం గతంలో ఉన్నామని నమ్మితే ప్రస్తుత జీవితం గతించిన తరవాత, వున జీవితం 
కొనసాగింపును నమ్మక పోవడంలో అర్ధం లేదు. 

“వర్తమానం గత కాలపు బిడ్డ అని, భానికి మాతృక అని మనం నమ్ముతున్నాము.’ 
టి. హెచ్‌. హక్సలీ 

“ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకు దురదృష్టం ఎదురవుతుంది. చెడ్డవాళ్ళు సుఖ 
సంపదలతో తులదూగు తున్నారు.” అన్నాడు ఎడిసన్‌. ఇది నిజంగా పూర్వ, భావి 
జన్మలున్నా యనడాన్ని సమర్ధిస్తున్నది. 


మనం తయారు చేసు కొన్న స్టీతిలోకే మనం పుట్టాం. ఇప్పుడు మనం మంచిగా ఉన్నా, 
దరదృష్ట జీవితాన్ని గడపవలసి వస్తే, అది మన గతజన్మ చెడ్డకర్మ ఫలితం. ఇప్పుడు మనం 


283 


కే సంవత్సరానికే దర్శన 
డు సంవత్సరాలకే (గీకును 
ఎ. అమెరికా అద్భుత బిడ్డ 
యడం చదవడం చేశాడు. 
టిన్‌, (గ్రీకులను మాటాడ 
రాల వయస్సులోనే అనేక 
స్ర్రజ్ఞాలు కానివారికి అర్దం 
౨తమందిలోనే ఎందుకు 
కోతోంది. అసలు సమస్య 


కాన్ని వివరించ లేదు **అలా 
వారి పౌత్సకత వారికంటె 


చేది” 

శ్ర పునరన్మ సిద్దాంతాలను 
ఎం ఒక్కటేనా అస్తిత్వం 9 
లం - మహాఅయితే ఐదు 


నికి సరిపోయింది మాత్రం 


సి నమ్మడం న్యాయం. 


ఎన తరవాత, వున జీవితం 
మనం నమ్ముతున్నాము.” 


ఏతుంది. చెడ్డవాళ్ళు సుఖ 
'ది నిజంగా పూర్వ, భావి 


ఎడు మనం మంచిగా ఉన్నా, 
ర్మ ఫలితం. ఇప్పుడు మనం 


4. జీవిత కాలం పరిసమాప్తి కాకముందే, పునరుత్పత్తి కర్మప్రవాహాన్ని అనుకోకుండ 
బలవత్తరమైన కమ్మ విరుద్దచర్య అడ్డుకోనడం. ( ఉపచ్చేదక కమ్మ) 

వ్యక్తుల అకాల ఆకస్మిక మరణాలు, శిశుమరణాలు ఈ కారణంనల్ల సంభవిస్తాయి. 

ఎగిరే బాణాన్ని అంతకంచె బలమైన వ్యతిరేక శక్తి ఆపి, నేలకు దించ గలదు. అలాగే 
బలమైన గత కర్మశక్తి అంత్య ఆలోచనా ప్రక్రియ బీజశక్తిని నిరోధింప చేసి, జీవి మానసిక 
జీవితాన్ని నాశనం చేయ గలదు. ఉదాహరణకు, అతడు తన జీవిత కాలంలో చేసిన వినాశకర్మ 
కారణంగానే దేవదత్తుని మరణం సంభవించింది. 

మొదటి మూడు మరణాలు “కాల మరణాలు” నాలుగోది “అకాల మరణం. 


నూనెతో వెలిగే దీపం ఈ దిగువ నాలుగు కారణాలతో, దేనితోనైనా, ఆరి పోవచ్చు. 
అవి: వత్తి అయి పోవడం, నూనె అయి పోవడం, నూనె, వత్తి ఒకేసాతి అయిసోవడం, లేదా 
గాలి వీచడం లాంటి బాహ్యకారణం. 


అందుకని మరణం, పై చెప్పిన వాటిలో ఏ కారణం వల్లనైనా కావచ్చు. 


మరణ కారణాలను వివరిస్తూ బౌద్దం, నాలుగు తీరుల జననం ఉంటుందని చెబుతుంది. 
అవి: 1) గ్రుడ్డు నుంచి వచ్చిన వారు (అండజులు), 2) యోని నుంచి వచ్చినవారు 
(జలాభుజులు), 3) తేమనుంచి వచ్చినవారు (సమ్‌సెదజులు), 4) అయత్నంగా వచ్చిన 
వారు (ఒపపాతికలు) ఈ విస్త్రత విభాజనం క్రిందకు ప్రాణులన్నీ వస్తాయి. 

పక్షులు, గుడ్డునుంచి వచ్చిన పాములు, మొదటి విభజన క్రిందకు వస్తాయి. 


యోనినుంచి వచ్చినవారు - మనుషులు, భూమి మీద చరించే దేవతలు, తల్లి గర్భంలో 
గర్భధారణ జరిగి పుట్టే జంతువులు రెండో విభజన క్రిందకు వస్తాయి. 


తాము పెరగడం కోసం తేమను గూడుగా ఉపయోగించు కొనే పిండాలు - జంతువులలో 
అధోవర్గం - మూడో విభాగం (క్రిందకు వస్తాయి. 


అయత్నంగా జన్మించేవి సాధారణ భౌతిక నేత్రానికి కనిపించవు. వాటి గత కర్మకారణంగా, 
పిండ దశను పొంద కుండానే, అవి జనిస్తాయి. దేవతలు, ప్రేతాలు, బ్రహ్మలు ఈ వర్గం 
క్రిందికి వస్తాయి. 


299 


ఇరవై ఏడో ప్రకరణం 
అసిత్వ లోకాలు 
అవ్‌ 


““గమనంతో చేరగ రానిది వవంచాంతం”” 
జ సంయుత్త నికొాయ 


బౌద్దం ప్రకారం, ఈ విశ్వంలో ఒక అతి చిన్న శకలమైన ఈ భూమి ఒక్కటే కాదు, 
వాస యోగ్య మైంది; మనుషులొక్కరే ప్రాణులు కారు. ప్రపంచం అనంతం. ప్రాణులూ 
అంతే. “పునర్ణన్మకు మార్గం, పొదిగిన గుడ్డు ఒక్కటే కాదు.”* గమించడం ద్వారా ఎవడు 
విశ్వం అంచుకు చేర లేడు," అన్నాడు బుద్దుడు. 


వేరు వేరు అస్తిత్వకాల్లో పుట్టడం జరగ వచ్చు. వారి వారి నైతిక, అనైతిక కర్మలనుబట్టి, 
జీవులు వాటంతట అవి అభివ్యక్తం అయ్యే ముప్పై ఒక్క స్టలాలున్నాయి. 


నాలుగు అసుఖ స్టితు లున్నాయి. వీటిని వూనసికస్టితులుగాను, స్టలాలుగాను 
( రెండింటిగా) చూస్తారు. 


అమి : 


1. నిరయ (ని + అయ; సంతోషలేమి) - జీవులు తమ పాపకర్మలకు ప్రాయన్చిత్తం 
చేసుకొనే దుఃఖమయ స్థితులు. అవి జీవులను అనంతంగా బాధలకు గురిచేసి శాశ్వత నరకాలు 
కావు. అటువంటి స్టితులలో పుట్టిన జీవులు, చెడ్డకర్మ ఖర్భయిన తరువాత, వారిగత కర్మల 
ఫలంగా, ఆనందమయ స్రితులలో పుట్లై అవకాశం ఉంది. 


2. తిరచ్చాన - యోని (తిరో = అడ్డంగా; అచ్చాన = వెళ్ళుట) అనేది జంతు లోకం. 
పాసకర్మ కారణంగా జీవులు జంతువులుగా పుడతారని బౌద్దుల నమ్మకం. సంచిత గత మంచి 
కర్మ ఫలితంగా జంతువులు మానవులుగా జన్మించే అవకాశం ఉంది. ఎలాగ, విద్యుచ్చుక్త 
వెలుతురు, వేడి, గతిగ అభివ్యక్త మృవుతుందో (ఇవి ఒక దాని నుంచి ఒకటి అవశ్యం 
రానవసరం లేదు. ) ఖచ్చితంగా చెప్పాలంటే, అలాగే మానవ రూపంలో అభివ్వక్తమైన కర్మే 
జంతు రూపంలోను అభివ్యక్తం కావచ్చు, జంతు రూపంతో అభివ్యక్తమైన కర్మే మానవ 
రూపంలోను అభివ్యక్తం కావచ్చు. 


300 


మనం ఒక మాట చెప్పవచ్చు: కొన్ని సార్టు కొన్ని జంతువులు, ప్రత్యేకంగా కుక్కలు, 
పిల్లులు, వాటి గతకర్మ కారణంగా, కొందరు మానవుల కంటె సుఖకరంగా జీవించ వచ్చు. 


జీని భౌతిక రూప స్వభావాన్ని దాని గత కర్మ నిర్ణయిస్తుంది. ఈ రూప స్వభావం ఆ 
జీవి చర్వల నిపుణత, అనిపుణతల మీద ఆధార పడుతుంది. 


3. పెత యోని (ప + ఇత; ప్రేతయోని) శబ్దార్ధ పరంగా దీని అర్దం విగత జీవులు 
లేదా పూర్తిగా సుఖ సంతోషాలు లేని వారు. వారు శరీరం విడిచిన దయ్యాలు లేదా భూతాలు 
కావు. వివిధ స్థాయిలలో విరూపితమైన దేహాకృతులను అవి కలిగి ఉంటాయి. ఈ ఆకృతులు 
మామూలుగా నగ్న నేత్రానికి కని పించవు. వాటికి వాటి లోకాలు లేవు. అరణ్యాలలోను, 
మురికి కూపాలలోను ఉంటాయి. ““పెతవత్తు”” అని ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. ఇది ఆ 
దురదృష్ట జీవుల కథలను చెబుతుంది. సంయుత్తనికాయం గూడ ఈ పెతల ( ప్రేతాల)కు 
సంబంధించిన ఆసక్తికర విషయాలను చెబుతుంది. 


ఒక (పేతం దయనీయ స్థితిని వర్షిసూ గౌరవనీయ మొగ్గల్హాన అంటాడు: 


“ఇప్పుడు నేను రాబందుల కొండదిగి వస్తుండగా, గాలిలో ఒక కంకాళం ఎగిరి పోవడం 
చూశాను. దాని వెనుక రాబందులు, కాకులు, బైరి పక్షులు, ఎగురుతూ, దాని 
పక్కటెములను పొడిచి, చీల్చి వేస్తూ ఉన్నాయి. అదేమో బాధతో అరుస్తోంది. స్నేహితుడా, 
నేను ఇలా అనుకొన్నాను: * కాని ఇది అద్భుతంగా ఉంది. ఒక మూర్తి అటువంటి ఆకృతిని 
దాల్బడమా! ఆర్హించిన వ్యక్తిత్వం అలాంటి రూపం పాందడమా!' *' 


బుద్దుడు అప్పుడు చెప్పాడు: “గత జన్మలో ఇతడు శోనికుడు (జంతువులను నరికే 
కసాయి). అతని గత పాపకర్మ వల్ల ఈ స్టితిలో పుట్టాడు?” 


మిళింద ప్రశ్నలు (QUestions of Milinda) (గంథం ప్రకారం నాలుగు రకాల 
(పేతాలున్నాయి. అవి: వమనం తిని జీవించే వంతాసికులు, ఆకలి దప్తుల తుత్సివాసినులు, 
దప్పికలతో కాగిపోయే నిరూమతణ్వికాలుు, ఇతరుల దానం మీద జీవించే వరదుత్తూవ 
జీవినులు. 


తిరోకుడ్త సుత్త చెప్పినట్టు, చివర పేర్కొనబడిన (పీతాలు, తమ పేరుతో, బ్రతికి ఉన్న 
తమ బంధువులు చేసిన పుణ్యంలో, పాలు పంచుకొని సుఖకర స్టీతులను పొంద గలవు. 


4. అసుర యోని = అసురు (రాక్షసుల స్టలం. అసుర పదానికి శబ్జార్ణం ఎవరు 
ప్రకాశించరో వారు, వేటాడరోవారు. వీరు గూడ ్రేతాలలా, మరో అసంతోషకర జీవుల 
వర్గం. అయితే వీరు దేవతలకు వైరులైన అసురుల కంటె భిన్నమైన వారని గుర్తుంచు కోవాలి. 


301 


ఈ నాలుగు దుర్గతుల తరవాత మరి ఏడు సధ్తతులున్నాయి. అవి : 


క్షే 


మనున్స) - మనుష్యలోకరి 

మానుషలోకం సుఖ దుఃఖాల సమ్మేళనం. బోధి సత్త్వులు మనుష్యలోకాన్ని 
కోరుకొంటారు. ఎందుకంటే, ప్రపంచానికి సేవ చేయడానికి, బుద్రత్వాన్ని పరిపూర్ణం 
గావించు కోవడానికి అది తగిన క్షేత్రం. బుద్దులు ఎప్పుడూ మనుష్యులుగానే 
పుడతారు. 


చతుమ్మహోరాజీక - దివ్య క్షేత్రాలలో అట్టుడుగుది. దీనిలో నభోమండలం నాలుగు 
దిక్కులను కాపాడే దేవతలు (దిక్సాలకులు) తను అనుచరగణంతో ఉంటారు. 


తావతింస - శబ్దార్హపరంగా ముప్పైమూడు - ముప్పైమూడు దేవతల స్వర్గోకం, 
దీనిని దేవ సక్క పాలిస్తాడు. ఈ పేరు రావడం వెనక ఒక కథ ఉంది. మఘ (సక్క 
మరోపేరు) నాయకత్వంలో, స్వార్ధ రహితులైన ముప్పైముగ్గురు దేవతలు 
పుణ్యకార్యాలు నిర్వహించడవల్ల, ఈ దివ్యలోకంలో పుట్టారు. ఈ లోకంలోనే, 
బుద్దుడు, మూడు నెలల పాటు, దేవతలకు, అభిధమ్మాన్ని బోధించాడు. 
యామ - యామదేవతల లోకం. బాధను నాశం చేసేది యామ. 

తుసిత - శబ్దార్దం సుఖవాసులు, సంతోష రాజ్యం. 

బుద్దత్వాన్నికీ కావలసిన అన్న లతలు పొందిన బోధిసత్వులు బుద్దత్వాన్ని పొంద 
డానికి మానవ లోకంలో జన్మించే మంచి సమయం ఆసన్న మయ్యేవరకు, ఈ 
లోకంలో నివసిస్తారు. భావి బుద్దుడు, బోధిసత్త్వ (మెత్తెయ్య) మానవుడుగా 
జన్మించి, బుద్దుడు గొవడానికి, తగు సమయం కోసం ప్రస్తుతం, ఈలోకంలో 
వేచి ఉన్నాడు. 


బోధిసత్తునితల్లి, మరణానంతరం, ఈలోకంలో “దేవుడు” గా పుట్టింది. ఇక్కడ 
నుంచి, అతడు తావతింస స్వర్గానికి బుద్దుడు బోధించే అభిధమ్మం వినడానికి, 
వెళ్ళాడు. 


నిమ్మానరతీ - నిర్మిత హర్మ్యాలలో విలాసంగా ఉండే దేవతల లోకం. 


పరనిమ్మిత వసవత్తీ - ఇతరులు సృష్టించిన వాటిని తమ అవసరాలు తీర్చుకోవడానికి 
వాడుకొనే దేవతల లోకం. 


చివరి ఆరు లోకాలు దేవ లోకాలు. ఈ దేవతలు మామూలు కంటికి కన పడరు. 
మానవుల కంటె సూక్ష్మమైన వారు, అదృశ్యులు. అయితే మర్హ్యులు లాగే వీరూ 


302 


నురణానికి గురయ్యే వారే. అయితే కొన్ని విషయాల్లో నిర్మాణంలో, భోజనంలో, 
నివాసంలో - మానవుల కంటె మెరుగైన వారు. కాని మనుష్యుల కంటె జ్ఞానంలో 
గొప్పువారై ఆరాల్సిన పని లేదు. వారు అయత్నంగా పుడతారు. పదిహేను, 
పదహారేడుల యువతీ యువకులులా దర్శన మిస్తారు. 


ఈ ఆరు దివ్యలోకాలు తాత్కాలికానంద లోకాలు. ఇక్కడి జీవులు చంచల ఇంద్రియ 
సుఖాలను అనుభ విస్తుంటారం భావించ బడుతుంది. 


నాలుగు దుర్గతులను, ఏడు సుగతులను కలిపి కామలోకం అంటారు. 


ఈ కామలోకాల కంటె ఉన్నతమైన లోకాలు బ్రహ్మలోకాలు లేదా రూపలోకాలు. 
వీనిలో జీవులు ఇంద్రియ సుఖాలను పరిత్యాగం చేసి, రయూనానందంతో నివసిస్తారు. 
రూనా (లేదా అలవర్చుకొన్న హరోన్మత్తత) ల ప్రకారం రూపలోకంలో పదహారు 
విభాగాలుంటాయి. అవి : 
(ఎ) ప్రథమ రూనలోకం : 
1. బహ్మపారినజ్ర - బ్రహ్మాపరివార లోకం (భూమి) _ 
2. (బహ్మ వురోహిత - బ్రహ్మా పురోహిత లోకం (భూమి) 
3. మవోబ్రవ్మో - మహా బ్రహ్మాలలోకం (భూమి) 
మొదటి మూడింటిలో అన్నింటికంటె ఉన్నతమైంది మహా[బ్రహ్మా. ఈ లోకాన్ని అలా 


ఎందుకు పిలుసారంటేే, ఇందులో ఉండేవారంతా, వారి వారి అంతర్గత మానసిక వికాసంవల్త, 
సుఖంలోను, అందంలోను, ఆయుః ప్రమాణంలోను ఇతరులను మించి ఉంటారు. 


(బి) రెండో రూన లోకం : 
4. సరిత్తాభా = అల్ప ప్రభాసలోకం (భూమి) 
5. అవ్పుమాణాభా - అనంత ప్రభాసలోకం (భూమి) 
6. ఆభన్సురా - ప్రభాస బ్రహ్మాల లోకం (భూమి) 

(సి) మూడో రూన లోకం : 
7. పరిత్తసుభ - అల్పప్రభాసోద్గార బ్రహ్మాల లోకం (భూమి) 
8. అప్పమాణసుభ - అనంత ప్రభాసోద్దార బ్రహ్మాల లోకం 
9. సుభకిన్హ - స్టీర ప్రభాసోద్దార బ్రహ్మాల లోకం 


303 


(డి. నాలుగో రూన లోకం 
10. వెవావావ్రుల - మహాప్రతిఫల బ్రహ్మాలలోకం 
11. అస్పుఖానత్త - మతిలేని ( అసంజ్ఞ) జీవుల లోకం 
12. నుధావాన- శుద్దనివాసాలు. ఇవి మళ్ళి ఐదుగ విభాజత మయ్యాయి, అని: 


(స) అవివా- అవినాశలోకం 
(i) అతవు - ప్రశాంత లోకం 
(i) నుదన్సు - సౌందర్యలోకం 
(1) నుదస్సి - స్పష్ట దర్శనలోకం 
(V౪) అకణిత్థ - ఉన్నత తమ లోకం 
రూనాలను అలవరుచుకొన్నవారు మా భ్రమే ఈ ఉన్నత లోకాలలో జన్మిసారు. మొదటి 
రూనం చేసిన వారు మొదటి లోకంలో పుడతారు. రెండో, మూడో రూనాలను చేసిన 


వారురెండో లోకంలో జన్మిసారు. నాలుగు, ఐదు రూనాలను చేసిన వారు మూడు, నాలుగు 
లోకాలలో జన్మిస్తారు వరుసగా. 


ప్రతి లోకంలోను ధనంలో ఒక మామూలు సాయిని చేరిన వారికి, మొదటి శ్రేణి, 
యూనంలో ఇంకొంత పైస్థాయికి ఎదిగిన వారికి రెండో శ్రేణి, రఖానాల మీద పూర్తి 
అదుపును, సాధించిన వారికి మూడో శ్రేణి దక్కుతుంది. 


అనంక్లానత్త అని పిలవబడే పదకొండో లోకంలో విజ్ఞాన రబాతంగా పుడతారు. 


ఇక్కడ కేవలం పదార్ద్హ ప్రవాహం మాత్రమే ఉంటుంది. రూన ప్రభావం ఉంటూ 
ఉండగానే, మనస్సు తాత్కాలికంగా ఉపసంహరింప బడుతుంది. మామూలుగా అయితే 
మనస్సు, పదార్థాలు విడదియా భానివి. ఇప్పుడు ఇక్కడ జరిగి నట్టుగానే, కొన్ని 
సందర్భాలలో, ధ్యాన శక్తితో మనస్సును పదార్ధం నుంచి వేరు చేయడం సాధ్యమే. 
అర్ద్హంత నిరోధ సమాపత్తిని గూడ పొంది నప్పుడు విజ్ఞానం తాత్కాలికంగా అంతర్జిత 
మవుతుంది. అటువంటి ప్టితిని మనం మామూలుగా ఊహించలేం. కాని మనం ఊహించ 
లేని యథార్థ విషయాలు ఉండ వచ్చు. 


సుధావాసాలు లేదా శుద్దలోకాలు అనాగామినుల (ఎప్పుడు తిరిగిరాని) ఆవాసాలు. 
మామూలు జీవులు వీటిల్లో జన్మించరు. ఇతర లోకాల్లో అనాగామిత్వాన్ని సాధించిన వారు 
ఈ శుద్దలోకాల్లో జన్మిస్తారు. తరవాత వారు అర్హ తత్వాన్ని పొంది, ఆలోకాల్లోనే, ఆయువు 
తీరే వరకు ఉంటారు. 


304 





అరూప లోక (4) 
రూప రహీత లోకాలు 


రూప లోక (16) 
రూప సహిత భూములు 


, వేదన శక్తిగల వారిలోకం 


కామ లోక (11) 


దర్శన 


భవలోకాలు 


న ఏవ సంజ్లూన అసంజ్ఞాయతన 
ఆకీఇ్ళు క్షైయతన 


విష్ఞాణ ఇయతన 
ఆకాసానకష్బాయతన 


చతుర్ధ 
రూూనభూమి 


నాలుగో రూనలోకం 


తతియరూన భూమి 
తృతీయరూన లోకం 


దుతీయరూన లోకం 
రెండో రూనలోకం 


పఠమరూన భూమి 
ప్రధమరూన లోకం 





M.K. 
AK. 


Gay 


సుగతి (7) 


సంతోష స్టీతిలు 


దెవలోక (6) 


దివ్యలోకాలు 


అకనిథ్హ్ర 
సుదస్సి 
సుదస్స 
అతప్పు 
అవిహ 


స 


సుడ్తావా 
ప కాలు 


అసంక్ట్రా సత్త 
వెహఫల 
సుభకిణహ 
అప్పుమానసుభ 
పరిత్తసుభ 


అభస్సుర 
అపుసమాణాభ 
పరిత్తాభ 


మహాబ్రహ్మ 
బ్రహ్మపురోహిత 
బ్రహ్మపారిసజ్ఞ 


పరనిమ్మిత వసవత్తి 
నిమ్మాణరతి 
తుసిత 

యామ 

తావతింస 
చతుమ్మహారాజిక 


వయోపరిమితి 


84,000 MK. 
60,000 M.K. 
40,000 M.K. 
20,000 M.K. 


16,000 M.K. 
8.000 MK. 
4,000 MK. 
2,000 MK. 
1,000 M.K. 


500 MK. 
500 M.K. 
64 MK. 
32 M.K 
16 M.K. 


8-M.K 
4 MK. 
2MK. 


1M.K. 
గ 
"/,MK. 


16,000 M.K. 
8,000 M.K 
4,000 M.K. 
2,000 MK. 
1,000 M.K 

500 M.K 


మనస్సు - మానుషలోకం పరిమితిలేదు 


మహాకల్ప; 
అసంభేయకల్ప; 
దేవసంవత్సరాలు 


305 


అరూపలోకాలని పిలవబడే నాలుగు లోకాలున్నాయి. నీటిల్లో పదార్థంగాని, దేహాలుగాని 
ఏమీ ఉండవు. కేవలం శరీరం లేని మనస్సు మాత్రమే ఉండే లోకా లుంటాయని బౌద్దులు 
చెబుతారు. కళ్టువధేర చెప్పినట్టుగా, గాలిలోకి విసిరిన ఇనుప కడ్డి, జనం ఉన్నంత సేపు 
అలాగే ఎలా నిలిచి ఉంటుందో, అలాగే, బలమైన మనోశక్తి విసరిన రూపరహిత జీవి నిలిచి 
ఉంటుంది. మామూలుగా కలసి ఉండే మనస్సు పదాల్జాలకు ఇది తాత్కాలిక వియోగం, 


రూపారూపలోకాలలో లింగపరమైన భేదాలు ఏమీ ఉండవని చెప్పాలి. 


నాలుగు అరూపరూనాల ప్రకారం, అరూపలోకం, నాలుగు లోకాలుగా విభాజిత 
మైంది. అవి : 
ఆకాసాణ ఇ్ఞాయతన - అనంతాకాశ భావనా గోళం 
విజాణబ్యాయతన - అనంత విజ్ఞాన భావనా గోళం 
ఆకిజ్చుళ్తూయతన - శూన్యభావనా గోళం 


చు 60 WD i 


ని ఏవ సంళఇా ని ఆసం ఇాయతన - సంజ్ఞా సంజ్ఞలు లేని గోళరీ 
జగత్సొద్దాంతాన్ని నాన బుద్దుడు ప్రతిపాదించ యత్నించలేదని గుర్తించాలి. 


ఈ లోకాలు ఉండడం, ఉండక పోవడం వల్ల బుద్దుని బోధలసారం ఏమాత్రం మారదు. 
తన అనుభవంలోకి రాని దానిని దేనినీ ఎవడూ నమ్మ వలసిన పని లేదు. తన పరిమిత 
జ్ఞానానికి అంద లేదని దేనినీ నిరాకరించడం గూడ అంత సబబైన పని కాదు. 


వాదసూచికలు : 
1. See, Kindred Sayings, 1.PP.85-86 
2. See, Kindred Sayings, 11, ౧.170 
3. శబ్బార్ద పరంగా ఉద్దాన, లేదా వికసిత మనస్సులో (మనో ఉన్సన మెతెనమ్‌) . మనుస్పకు సంస్కృత 
పదం వమానుష్య అంటె మనుసంతానం. వారిని అలా ఎందుకన్నారంటే, మనువురుషిని 
అనుసరించి వారు సభ్య సంసారాలు కలవారయ్యారు. 


4. వివిధ భూములు వివరాలకోసం, ఆయు షపుమాణాల కోసం నారద ఢేరుని A Manual of 
Abhiddhamma, PP.234-246 చూడండి. 


306 


ఇరవై వన తర (ప్రకరణం 
పునర్సన్య ఎలా-కలుగుతుంది 


“ ఒక అనంత కాలం పాటు నివసించిన 
ఒక మనిషి (అన్ది జన్మల ళరీరాల) ఎముకల పోగు 
ఒక వర్వతం అంత ఎత్తు అవుతుంది, 
అలాగని మవోరుషి అన్నాడు?’ 
- ఇతి ఉత్తక 
మరణిస్తున్న మనిషికి, ఈసంకట స్టితిలో, అభిధమ్మం (ప్రకారం “కమ్మ, “కమ్మ నిమిత్త 
లేదా “గతినిమిత్త లు బహూకరింప బడతాయి. 
ఇక్కడ కమ్మ అంటే, అతడు తన జీవిత కాలంలో చేసిన మంచి, లేదా చెడ్డ కర్మ లేదా 
అతని మరణ సమయానికి ముందు చేసిన, మంచి లేదా చెడ్డకర్మ. అది మంచి ఆలోచన 
లేదా చెడ్డ ఆలోచన కావచ్చు. మరణిస్తున్నఅతడు పితృ హత్యలాంటి పంచఘోర నేరాలలో 
(గరుక కమ్మ) ఒకదానిని చేసి నట్టెతే లేదా రూనాలను పెంపాందించుక్‌ "ని ఉంటే, అతడు 
మరణం ముందు అటువంటి కర్మనే అనుభవిస్తాడు. ఇవి చాల శక్తినుంతాలు. అవి ఇతర 
కర్మ లన్నింటికి గ్రహణం పట్టంచి, మనోనేత్రం ముందు చాల స్పష్టంగా దర్శన మినాయి. 
అతడు గనుక అటువంటి బరువైన కర్మలు ఏమీ చేసి ఉండక పోతే, మరణాసన్న ఆలోచనా 
ప్రక్రియకు వస్తువుగా మరణాసన్న కర్మను - అంటే మరణానికి అవ్యవబాతంగా జరిగిన 
ముందరి కర్మను - (గ్రహిస్తాడు. ఇటువంటి కర్మను ““మరణాసన్న కర్మ అంటారు.” 


మరణాసన్న కమ్మ ఏదీ లేనప్పుడు, మంచి లేదా చెడ్డ ఆచరణ కమ్మ ( ఆచిళ్లకమ్మ) 
లను స్వీకరించడం జరుగుతుంది. ఈ మంచి చెడ్డ కమ్మలు ఎలాంటి వంచే ఒక మంచి 
వైద్యుడు రోగిని బాగు చేయడం, ఒక పవిత్ర భిక్కు ధమ్మ బోధ చేయడం, ఒక దొంగ 
అలవాటుగా దొంగతనం చేయడం లాంటివి. ఈ కర్మలు గూడ లేనట్లయితే, ఏరొ ఉక 
తత్కాల అల్ప మంచి లేదా చెడ్డ కర్మ (కఠత్తా కమ్మ) మరణ ఆలోచన ప్రక్రియకు వస్తువు 
అవుతుంది. 


కమ్మ నిమిత్త లేదా “ప్రతీక? అంటే ఏదో ఒక ముఖ్యమైన మంచి లేదా చెడ్డ కర్మ 
జరుగు తున్నప్పుడు ప్రబలంగా ఉండే, రుచి, రంగు, వాసన, స్పర్శ, దృశ్య, భావాల మాననిక 


307 


రూసం. జంతు వధకుని విషయంలో కత్తులు లేదా మరణిస్తున్న జంతువుల దృశ్యం, వైద్యుని 
విషయంలో రోగులు, భక్తుని విషయంలో పూజావస్తువు అలాంటివే. 


గతినిమిత్త లేదా “విధి ప్రతీక” అంటే భావిజన్మ స్టలానికి సంబంధించిన ఏదో ఒక 
ప్రతీక. మరణిస్తున్న వ్యక్తుల కిది తరుచు కనిపించి, తన మద్రను - సంతోషం లేదా దుఃఖం 
- నారి లక్షణాల మీద గుద్దుతుంది. భాఐ జన్మకు సంబంధించిన అటువంటి సూచనలు 
అందగానే, అవి చెడ్డవైతే, వాటిని, కొన్నిసార్దు, రహితం చేయవచ్చు. మరణిస్తున్న మనిషి 

అయయ న్నా జూద 

ఆలోచనలను ప్రభావితం చేయడంద్వారా ఈ పని చేయవచ్చు. నిధికి సంబంధించిన 
అటువంటి భావి సూచక దృశ్యాలు! అగ్ని, అరణ్యాలు, పర్వత ప్రదేశాలు, తల్లిగర్భం, 
దివృహర్మ్యాలు ఇంకా అలాంటివి కావచ్చు. 


ఒక ఆలోచనా ప్రక్రియ, తనకు వస్తువుగా కమ్మను గాని, కమ్మ ప్రతీకను గాని, విధిప్రతీకను 
గాని తీసుకొని, మరణం తక్షణమే సంభవించినా గూడా, దాని గతిని అది పూరిస్తుంది. 


సౌలభ్యం కోసం, మానవ లోకంలో పునర్ణన్న్మ ఎత్త వలసిన మరణిస్తున్న ఒకవ్యక్తిని తీసు 
కొందాం. ఆలోచనా ప్రక్రియ వస్తువుగ ఒక మంచి కర్మను ఊహిద్దాం. 


అతని భవంగ విజ్ఞానానికి భంగం కలుగుతుంది. ఒక్క ఆలోచనా క్షణం ప్రకంపించి 
అంత్వర్లిత మవుతుంది, ఆ తరవాత మనోద్వార విజ్ఞానం (మనో ద్వారా వజ్జన) పుట్టి, 
గతిస్తుంది. ఆ తరవాత మనో విజ్ఞాన పరమైన ముఖ్యమైన దశ వస్తుంది. ఇది జవన ప్రక్రియ. 
దాని బలహీనత కారణంగా అది మామూలుగా ఉండ వలసిన ఏడు ఆలోచనా - క్షణాలకు 
మారుగా, ఐదు ఆలోచనా క్షణాలే నడుస్తుంది. దానికి పునరుత్సాదక శక్తి ఉండదు. దాని 
ముఖ్యకార్యం కేవలం నూతన అస్తిత్వాన్ని (భవాన్ని) నియంత్రించడం వరకే.. ఇక్కడ వస్తువు 
కోరదగింది కనుక, అతడు అనుభవించే విజ్ఞానం ధార్మికం అవుతుంది. ఆవిధంగా దర్శించిన 
వస్తువును రెండు క్షణాల పాటు గుర్తించే లేదా గుర్తు పెట్టుకో వలసిన తదాలంబన విజ్ఞానం 
దాని ననుసరించి రావచ్చు, రాకపోవచ్చు. ఈ జీవితంలో అనుభవించ వలసిన చివరి ఆలోచనా 
- క్షణం - మరణ విజ్ఞానం (చుతిచిత్త), దీని తరవాత వస్తుంది. 


తరువాతి జన్మను ఈ చివరి ఆలోచనా క్షణం నిబద్దిస్తుందనే ఒక అపార్ధం కొందరిలో 
ఉంది. అసలు అది నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యమంటూ ఏది లేదు. తరువాతి జన్మను 
అసలు నిబద్దించేది జవన ప్రక్రియలో ఏది అనుభవంలోకి వస్తుందో అది. 


“రుగ్మతా - విజ్ఞానం” అంతం కావడంతో వాస్తవ మరణం సంభవిస్తుంది. అప్పుడు 
మనస్సు ఆహారాల (చిత్త ఆహారజాల) నుంచి జనించిన భౌతిక లక్షణాలు ఇక నిష్పన్నం 


308 


in 


కావు. శవం మట్ట పోయేదాకా, కేవలం ఉషపం నుంచ జనించన ( ఉటుజ) భెతక గుణాల గ్రైణి 
మాత్రమే కొనసాగుతుంది." 


పునర్ణన్మ విజ్ఞానంతో పాటు కాయ, భావ, వత్తు దసకలుగూడ ఏక కాల మందే 
జననాలు. 


బద్దం ప్రకారం, ఆడగా లేదా మగగా ఫపుటట్టుడం అనేది గర్భధారణ క్షణంలో నిశ్చాతమ్ర, 
కర్మతో నిబద్దిత మవుతుందే గాని, శుక్ర - అండ కణాల యాదృచ్చిక సంయోగం వలన 
కాదు 


గత జన్న ఎజ్జునం గతించడమే తరువాతి జన్మలో he విజ్ఞానం అవతరించే సందర్భం. 
ఏది ఏమైన, హక్‌, శాశ్వతమైనది ఏదీ గతం నుంచి ప్రకృతానికి బదిలీ కాదు. 


బండి చక్రం భూమిని ఎప్పుడూ ఒక బిందువు వద్దే తాకుతుంది. అలాగే, సరిగ్గా చెప్పా 
లంటే, మనం కేవలం ఒక “ఆలోచనా - క్షణం” మాత్రమే జీవిస్తాం. మనం ఎపుడూ 
వర్తమానంలోనే ఉంటాం. ఆ వర్తమానం ఎప్పుడు, తిరిగి రాని గతంలోకి జారిపోతూ 
ఉంటుంది. సరివర్తితమయ్యే జీవిత ప్రక్రియ యొక్క ప్రతి క్షణిక విజ్ఞానం గతించి పోతూ, 
దాని మొత్తం శక్తిని, దాని మీద పడిన చెరగని ముద్రలను, దాని తరవాత దాని ననుసరించి 
వచ్చే క్షణిక విజ్ఞానానికి ప్రసారం చేస్తుంది. ప్రతి తాజా విజ్ఞానం, అందుకని, దాని పూర్వ 
క్షణిక విజ్ఞానాల వాసనలను శక్మల (Pంtentials) ను కలిగి ఉండమే కాక, వాటితో పాటు 
కొంత అదనాన్ని గూడ కలిగి ఉంటుంది. మరణ సమయంలో విజ్ఞానం మరణిస్తుంది. 
ఎందుకు? పునర్ణన్మలో మరో దానికి జన్మ నివ్వడానికి మాత్రమె. అసలు వాస్తవానికి అది 
ప్రతిక్షణమూ మరణిస్తూనే ఉంటుంది. ఈ పునర్నవిక్పత విజ్ఞానం గతానుభవాల నన్నింటిని 
వారసత్వంగా పొందుతుంది. ఎప్పుడూ మారే పలక లాంటి మనస్సు మీద అన్ని అనుభవాలు 
ముద్రితమైన కారణాన, జీవితం నుంచి జీవితానికి బిజశక్తులు ప్రసారిత మవడం వల్ల, 
తాత్కాలికంగా అవి విచ్చిన్నమైనా, గతజన్మల, సంఘటనల వాసన లుండ వచ్చు. జ్ఞాపకాలు 
కేవలం మెదడు కణాల మీద ఆధారపడి నట్లయితే, అటువంటి స్మృతికి అవకాశమే లేదు. 


భిక్కు శీలాచారుడు అంటున్నాడు: “*“కమ్మశక్తి ప్రవాహ అభివ్యక్తి అయిన ఈ నూతన 
జీవి, ఆ వరుసలో తన పూర్వజీవి కంటె భిన్నమైంది. దీనికి కారణం దీనిని తయారించిన 
స్కంధాలు పూర్వజీవిని తయారించిన స్కంధాల కంటె భిన్నాలు. అయినా ఇదె పూర్వ జీవి 
కంటె పూర్తిగా వేరైనదీ భిన్నమైనదీ కాదు. ఎందుకంటే దీనిలోను, దానిలోను, అదే కమ్మశక్తి 
ఉంది. కాకపోతే అది పూర్వు జీవిగా దర్శన మిచ్చిన కారణాన, తరువాతి జీవిగా కనిపించిన 
కారణాన, క్‌ "డై మార్పు ఉంటుంది. 


309 


మరణం అంటే బౌద్దం ప్రకారం, ఒకే ఒక వైయక్తిక భవానికి సంబంధించిన మానసిక 
శారీరక జీవితం (జీవితింద్రియం) అంతం కావడం. ఆయువు (1/4211%0ను కోల్పోవడం. 
అంటే, జీవితింద్రియాన్ని, ఉస్మ (ఉప) విజ్ఞానాలను కోల్పోవడం. 


మరణం అంటే జీవి పూర్తిగా నాశం గావడం కాదు. ఎందుకంటే, ఒక ప్రత్యేక 'జీవితావధి' 
అంతమైనా, ఇంతకు ముందు దానిని వ్రోత్సహించిన శక్తి అంతం కావడం లేదు. 


బయటికి కనిపించే ఒక విద్యుద్దీపపు వెలుగు, అదృశ్య విద్యుచ్చక్తికి ఎలా అభివ్యకో, 
అలాగే మనమూ అదృశ్య కమ్మశక్తికి బాహ్య అభివ్యక్తి రూపాలం. బల్బు పగిలి పోవచ్చు, 
వెలుగు ఆరిపోవచ్చు. విద్యుత్తు ఉంటుంది. అది మరిక బల్బును వెలిగించ వచ్చు. అలాగే 
భౌతిక శరీర విచ్చిత్తి జరిగినా, కమ్మబలం చెక్కుచెదరక నిలుస్తుంది. ప్రస్తుత విజ్ఞానం 
గతించడం మరో జన్మలో తాజా విజ్ఞానం పుట్టుడానికి దారి తీస్తుంది. కాని మారనిది, 
శాశ్వతమైంది ఏదీ వర్తమానం నుంచి భవిష్యత్తుకు “పోదు”. 


ఇంతకు ముందు చెప్పిన సందర్భంలో, మరణానికి ముందర అనుభవించిన ఆలోచన 
నైతికమైంది కనుక, తత్పలితంగా రూపొందిన పునర్తన్మ విజ్ఞానం, దానికి కావలసిన పదార్జాన్ని 
మానవ మాతా పితరుల శుక్రాండాల నుంచి (గ్రహిస్తుంది. వటినంధి విజ్ఞానం అప్పుడు 
భవంగ స్టీతిలోకి జారిపోతుంది. 


మరణ సమయంలో, ప్రవాహసాతత్యం, కాలంలో తెగిపోదు. విజ్ఞాన ప్రవాహానికి గండి 
పడదు. 


ఆకాశంలోకి పంపిన విద్యుదయస్కాంత తరంగం ఎలా వెంటనే రేడియో సెట్టును 
చేరుతుందో, అలాగే పుట్ణన లోకంతో సంబంధం లేకుండ, పునరన్న్మ వెంటనే సంభవిస్తుంది. 
మానసిక ప్రవాహ పునర్హన్మ గూడ (మధ్యలో మరేది ప్రవేశించడానికి వీలు లేకుండా) 
వెంటనే జరుగుతుంది. (అనతరభవ)*. వురణించిన వ్యక్తి ఆత్మ (50110, 
“పునరవతారాని''కి దానికి తగిన స్టలం దొరికేదాక, ఏదో ఒక తాత్కాలిక స్టితిలో 
ఉంటుందనే విశ్వాసాన్ని శుద్ద బౌద్దం బల పరచదు. 


అవ్యవహిత పునర్హనన సమస్యను ““మిలింద వ్రళ్చలు?” చక్కగా చెప్పింది. 
ముళిందుడు ప్రశ్నిస్తున్నాడు: 
“గౌరవనీయ నాగసేనా, ఒకడు ఇక్కడ మరణించి బ్రహ్మలోకంలో పుట్టాడు. మరొకడు 


ఇక్కడ చనిపోయి కాశ్మీర్‌లో పుట్టాడు. వారిలో ఎవరు ముందుగా చేరతారు?” 


310 


“ఓ, రాజా” వారిద్దరూ ఒకే సారి చేరతారు, 

“రాజా మీరు ఏ నగరంలో జస్మాంచారు??’ 

“గౌరవనీయమైన అయ్యా “కలసి? అనే గ్రామంలో?” 

“ఓ, రాజా? కలసి ఇక్కడకు ఎంత దూరం” 

“సుమారు రెండు వందల మైళ్ళు, గౌరవనీయా!'' 

“ ఇక్కడకు కాన్మీర్‌ ఎంత దూరం, రాజా?’ 

“దాదాపు పన్నెండు మైళ్ళు, గౌరవనియా.?” 

4 ఇప్పుడు మీరు కలని మనస్సులోకి తెచ్చు కోండి.”” 

“అలాగే, తెచ్చుకున్నాను” 

(4 ఇప్పుడు కాశ్మీర్‌ను మనస్సులోకి తెచ్చు కోండి, రాజా”) 

““గౌరవనీయా, తెచ్చుకొన్నాను.?” 

“ఈ రెండింటిలో, ఓ రాజా, ఏది నెమ్మదిగా, ఏది త్వరగా మీ మనస్సులోకి 
తచ్చుక్‌"న్నారు?”” 

“రెండింటిని త్వరగానే సమవేగంతోనే, గౌరవనీయా ?” 

““అలాగ్కే ఓ రాజా, ఇక్కడ మరణించి బ్రహ్మలోకంలో పుట్టిన వాడు, ఇక్కడ మరణించి 
కాశ్మీర్‌లో పుటత్ణన వానికంటె ఆలస్యంగా జన్మించ లేదు?” 


“నూకు మరో ఉపమానాన్ని ఇవ్వండ, అయ్యా.” 


“దీనిని గురించి మీరే మంటారు?: రెండు పక్షులు ఆకసంలో ఎగురు తున్నాయి. 
ఒకే సారి తమ గమ్యాలకు చేరు కోవాలి. ఒక దాని గమ్యం ఎత్తెనవెట్టు, రెండోదానిది 
తక్కువ ఎత్తు చెట్టు. అందులో ఏ పక్షి నీడ భూమిని ముందుగా చేరు తుంది? దేనినీడ 
ఆలస్యంగా చేరు తుంది?’ 


“రెండింటి నీడలు ఒకేసారి, ఒక దాని కంటె వురెౌకటి ముందు, వెనక కొక, 


కనిపిస్తాయి. 707 


ఒక ప్రశ్న ఉదయించ వచ్చు: పునర్హన్మ ఆలోచనను గ్రహించడానికి శు క్రాండాల కణాలు 
ఎప్పుడూ తయారుగా ఉంటాయా? 


బౌద్దం (ప్రకారం, జీవులు అసంఖ్యాకాలు. (ప(ప్రంచాలు అంతే. గర్భధారణ జరిగిన గుడ్డు 
ఒక్కటే పునర్తన్మకు మార్గం కాదు. రః విశ్వంలో, ఆ(ప్రముఖ శకలమైన భూమి ఒక్కటే 


311 


నివాస స్థలం కాదు. మానవులొక్కరే ప్రాణులూ కారు. అందుకని అంతిమాలోచన 
(ప్రకంపనను (గ్రహించడానికి ఎప్పుడూ తగిన ప్టలం ఉంటుందనే దానిని నమ్మడం అసంభవ 
మేమీ కాదు. పడుతున్న రాతిని గ్రహించ డానికి ఎప్పుడూ ఒక స్టలం ఉండనే ఉంటుంది. 


వాదసూచికలు : 


1; 


““ఫునర్హన్మ లోకాలకు సంబంధించిన భావిసూచనలు”” కోసం డా. W.Y. Evans-wentz 
రాసిన The Tibetans Book of the Dead, P 183 చూడండి. 


బౌద్దం ప్రకారం భౌతిక లక్షణాలు నాలుగు విధాల ఉత్సాదిత మవుతాయి: (1) కమ్మ అంటే 
గతనైతిక, అనైతిక చర్యలు (1 ఉటు అంటే భౌతిక మార్పు లేదా వేడి, చలి రెండింటిని కలిగిన 
తేజా (ఉష్ణం) (il) చిత్త అంటే మానసిక లక్షణాలు, మనస్సు (1౪) ఆహార అంటే ఆహారంలో 
ఉండే పోషకం. 

25వ ప్రకరణం చూడండి. 

““పరిపక్వం చెందిన లైంగిక కణ నిర్మితిలోని క్రోమోజోములు గర్బధారణలో వ్యక్తి లింగాన్ని 
నిర్ణయిస్తాయి. దీని ద్వారా పిండానికి, ఏదో ఒక లింగంగా మారే బీజశక్తి లభిస్తుంది.” (ఫ్రాంక్‌ 
అలెగ్జాండర్‌, PsYchosomaatic Medicine, P.219. 


నారద థేర, A Manual of Abidhamma, ౧. 273 


“టిబెటన్‌ గ్రంథాల ప్రకారం, మధ్యంతరస్టీతి ఉంది. ఇందులో జీవులు ఒకటి, రెండు, మోడు, 
ఐదు, ఆరు లేదా ఏడు వారాలు - 49 రోజు వరకు ఉంటాయి. ఈ దృక్పథం బౌద్దానికి వ్యతిరేకం, 
"The Tibeton Book of the Dead; p.p. 160-165.”’ డా. ఇవాన్‌ వెంట్‌జ్‌, చూడండి. 


మిళింద ప్రళ్లులు, 1, RP. 127-128 


“పాలపుంతలో పది లక్షల (గ్రహ వ్యవస్థ లున్నాయి. వాటిల్లో జీవులుండ వచ్చు?” See Fred 
Hoyle, The Nature of the Universe, PP 87-89. 


ఇరవైతొమ్మిదో ప్రకరణం 
తిరిగి పుట్టిన దెది? 
(ఆత్మ లెదు 
“ అది అదీ కాదు, మలొకటీ కాదు”? 
- విశుద్దిమగ్గ 
మనిషిలో అతడి నిర్మాణాంశాలైన మనస్సు, పదార్ధం కంచె భిన్నమైన శాశ్వతాత్మ లేదా 


శాశ్వత అహం లేదు అంటుంది, బౌద్దం. దినిని మాసవుడుజక మార్మిక పద్దతిలో, అంతే 
మార్మికమైన ఒక మూలం నుంచి పొందాడు. 


శాశ్వతమైన ఆత్మ ఎటువంటి మార్పుకు లోను గాక అదే విధంగా ఉండాలి. మానవుని 
సారంగా భావించ బడిన ఆత్మ గనుక శాశ్వతమైతే, నిత్వమైతే, దానిలో ఎదుగు బొదుగు 
లుండే అవకాశమే లేదు. “అసలు ఆత్మలు ఎందుకు వివిధంగా నర్మితాలయ్యాాయో, '? 
ఎవరూ వివరించ లేరు. 


ఒక శాశ్వత స్వర్గంలో అనంతంగా సుఖం ఉంటుందనీ, ఒక శాశ్వత నరకంలో అనంతంగా 
పీడ ఉంటుందనీ సమర్దించ డానికి ఒక అమర్హ్య ఆత్మ ఉండాలని ప్రతిపాదించి తీరాలి. 


బెర్హ్రాండ్‌ రసెల్‌ తన 50/6౧06 and Religion అనే గ్రంథంలో (1960 Edn, pp 
132-133) ఒక మాట చెప్పితిరాలన్నాడు: “ఆత్మకు శరీరానికి మధ్య పూర్వపు తేడా, 
ఇపుడు ఇగిరి పోయింది, ఎందుకంటే పదార్హం తన ఘనత్వాన్న, మనస్సు తన ఆధ్యాత్మికతను 
కోల్పోయాయి.” ఆ తరవాత (పే.143) “మనోవిజ్ఞాన శ్వాస్త్రం.... శాస్త్రీయం 
కొనడంమొదలంది..... హన్‌ విజ్ఞాన శాస్త్రం, శరీధర్మ శాస్రాలు ఇప్పుడున్న స్రైతిని బట్ట 
చూస్తే, ఏమైనా, అమర్హ్యత్వాన్ని విజ్ఞాన శాస్త్రం బలపరచదు.?” 

"Riddle of the Universe" (గంథకర్త (ప్రకారం (పే.166): 


“వ్యక్తిక సృష్టికర్త మనిషిలోకి ఒక అమర్త ఆత్మను (మామూలుగా దీనిని దివ్యాత్మలో 
ఒక భాగంగా పరిగణిస్తారు) ఊదాడనే ఆధ్యాత్మిక సిద్దాంతం ఒట్టి పుక్కిటి పురాణం. ప్రపంచ 
వైతిక వ్యవస్ట కొనసాగా లంటే మానవాత్మకు శాశ్వతత్వం ఉండి తీరాలనే విశ్వసిద్దాంతం 
ఆధార రహిత ఛాందసం. లోపభూయిష్టమైన తన ఆత్మను, మరణానంతరం గూడ 


313 


పరిప్లూర్తం గావించు కోవడర మానవుని ౫ ఉన్నత నిధి’ (higher destiny) లో ఒక 
భాగమని చెప్తే '“అంతిమకారణతా”” (fINal ౦0౭౪56) సిద్దాంతం తప్పుడు మానవజాతి 


+ 


చ్బ 


(ప్ర్రం క్రిందకు వస్తుంది. మనిషి ప్పుధ్వీజీవితంలోని లోపాలు, తీరని కోర్కెలు, న 
పరిహారం క్రింద, శాశ్వతత్వానికి ఆవలివైపున పూరింప బడతాయి అనే నైతిక వాదం ఒక 
పవిత్రవాంఛ కంటేవేరు కాదు. “దేవుని మీద విశ్వాసంలా, అమర్యతలో విశ్వాసం అంతువ్ల 
సత్యం, మానవాళి అంతటికి ఈ విశ్వాసం సామాన్యం” - అనే సాంస్కృతిక సిద్దాంతం 
దోష పూరితం. సరళ అభౌతిక, అవిభాజ్య సత్యమైన ఆత్మ మరణంతో కలుషితం కాలేదనే 
సతా సిద్దాంతం మానసిక దృగ్విషయానికి సంబంధించిన తప్పుడు దృక్పథం. ఆధాత్మిక 
ఆభాస అది. ఇవీ, ఇంకా ఇటువంటి అమర్హ్యతా (AtNanatism) సిద్దాంతాలు అపాయకర 
స్టితిలో ఉన్నాయి. ఇటీవలి దశాబ్దాలలో వచ్చిన శాస్త్రీయ విమర్శ వాటిని తసి వేసింది.” 


మరి ఈ జీవితం నుంచి మరో జీవితానికి వెళ్ళేది ఆత్మగాని, స్పిరిట్‌గాని కాక పోతే, 
తిరిగి పుట్రైది ఏమిటి? 


అసలు ఈ ప్రశ్నే, ఏదో ఒకటి తిరిగి పుడుతుందనే విషయాన్ని, ప్రన్నించకుండానే 
అంగీకరిస్తున్నది. 


కొద్ది శతాబ్దాల క్రితం ఇలా వాదించ బడింది: “నేను ఆలోచిస్తాను కనుక నేను ఉన్నాను” 
(Cogito, ergo sum) (ఆలోచించాలంటే ఆలోచించే వాడొకడు ఉండాలి కదా). నిజమే, 
కాని అసలు ఆలోచించడానికి “నేను?” అనేది ఉండాలి అనే విషయం రుజువు చెయ్యాలి 
కదా, 


మనకు, అది నిజం కాదని తెలిసినా, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన 
అస్తమిస్తాడని చెబుతుంచాం, చూడడానికి అలాగే కనిపించినా. ఎవడు అదే చోటును 
రెండుసార్లు తాక లేడు. 


ప్రతిదీ వెంట వెంటనే మారుతుంది. మనం ఏ రెండు క్షణాల పాటు అదే మనుషులం 
కొము. 


బెర్హ్రాండ్‌ రసెల్‌ Religion and science (1960 edn, pp 118-19) లో చెప్పిన 
దానితో బౌద్దులు ఏకీభవిస్తారు. 


“4 ఇవ్వాల్లి నెను” “నిన్నటి నేను ఒకటే అనడంలో కొంత అర్దం ఉంది. ఇంకా స్పష్టమైన 
ఉపమానం చెప్పాలంచే, ఏక కాల మందే నేను ఒక మనిషిని చూడడం, అతని మాటలను 
వినడం సంభవిస్తి, అతనిని చూసిన “నేను? అతనిని విన్న “నేను” - రెండూ ఒకటే అనడంలో 
కంత అర్దం ఉంది.” 


314 


ఇటీవల వరకు శాస్త్రజ్ఞులు ఆణువును విభజించలేమని, నాశం చేయ లేమని భావించారు. 
“తగు హౌతువుతోనే, భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు అణువును సంఘటన గ్రేణిగా 
పరివర్తించారు. అంతే బలమైన కారణాలతో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, మనస్సును ఏ రెండు 
కణాలు కొనసాగే ఒకే వస్తువుగా పరిగణించక, అత్యంత సన్నిహిత సంబంధాలతో బంధితమైన 
అనేక సంఘటనల శ్రేణిగా భావించారు. ప్రాణంతో ఉన్న ఒక దేహానికి సంబంధించిన 
సంఘటనలకు ఆ శరీరం మరణించిన తరవాత సంభవించే ఇతర సంఘటనలకు -మధ్య 
అటువంటి సన్నిపాత సంబంధం ఉన్నదా లేదా అనేదానికి సంబంధించిన ప్రశ్న అవుతుంది 
అమర్త్యతా ప్రశ్న” (Religion and Science, 1960 Edn., pp. 138-39). 


“పదార్దం మన కళ్ళ ఎదుటే విచ్చిన్నమై పోయింది, అది ఇప్పుడు ఏ మాత్రం ఘనం 
కాదు. ఏమాత్రం మన లేదు. ఏ మాత్రం అవశ్యక నియమాలతో నిశ్చితం కావడం లేదు, 
అన్నింటిని మించి అది ఏమాత్రం జాతం కావడం లేదు.”” (C.E.M. ౮౦౭6, The 
Meaning of Life.) 


పరమాణువులని పీలవబడేవి ఇప్పుడు పగల గొట్టడానికి నాశనం చేయ డానికి - రెండూ 
జరగడానికి - అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. “పరమాణువుల నిర్మాణకాలైన 
ఇలెక్ట్రానులు, ప్రోటానులు ఒకదానితో ఒకటి ఢీకొని నాశం చేసు కోగలవు. అవి సతతం 
ఆకృతిలోను, స్టానంలోను ( ఉన్నచోట ఉండ కుండ) మారుతూ, ఒక వస్తువులాగ కాక, 
ఫర సరిహద్దులేని (అంచులు లేని) తరంగంలా కొనసాగుతాయి.’ 


“అరువు అని పిలవబడే “ఇది ఒక అధిభాతిక కల్పన,” అని చెప్పున బిషప్‌ బర్కెలీ, 
“ఆత్మి అనే ఆధ్యాత్మిక పదార్దం ఉందని భావించాడు: 


ఆత్మను వెతుక్క్కొింటూ పోయిన డేవిడ్‌ హ్యూమ్‌ (A Treatise of Human Nature, 
BK. Pt. IV, Sect vi) క్రింది విధంగా (ప్రకటించాడు. 


“(ప్రతి క్షణమూ మనం ఆత్మ (5౭|f) అని పిలిచేదానికి సన్నిహితంగా సచేతనులమై 
ఉంటాం; దాని అస్తిత్వాన్ని సాతత్యాన్ని అనుక్షణం అనుభూతి చెందుతూ ఉంటాం. దాని 
తాదాత్మ్యత, సరళతలను, రుజువు చేసి చూపలేం. కాని, అవి నిజమనడంలో సందేహం 
లేదు” - అని అనుకొనే కొందరు తత్త్వవేత్తలున్నారు... నాకు సంబంధించినంత వరకు, 
నేనెప్పుడు అత్యంత సన్నిహితంగా నా ఆత్మ అని పిలిచే దానిలోకి తొంగి చూసు కొన్నా, 
నాకు తగిలేవి సంజలో, ఉష శీతలాలో, వెలుగు నీడలో, రాగ ద్వేషాలో, బాధా సుఖాలో 
మా(తమే'. ఏదో సంజ్ఞ లేకుండా దానిని నేనెపుడు పట్టుకోలేక పోయాను. సంజ్ఞ 
(Perception) ను తప్ప దేనినీ చూడ లేక పోయాను.” 

315 


హని బర్గ్‌సన్‌ అందాడు, 


“చేతన మంతా (All Consciousness) కాలికం. చేతన స్తితి ఏదీ మారకుండా 
కొనసాగదు. అది అంతరించ కుండ జరిగే మార్పు. మార్పు అంతరించి నప్పుడు అదీ 
అంతరిస్తుంది. దానికై అది మార్పు తప్ప మరేమీ కాదు.” 


ఒక (ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జె. బి. వాట్సన్‌ ప్రవర్తన వాదం (Behaviourism 
1970 edn., p.3) లో అంటాడు: 


“ఎవడూ ఆత్మను తాక లేదు. శోధన నాళికలో దానిని ఉంచ లేదు. నిత్యం మనం 
అనుభవించే వస్తువులతో సంబంధాలు 'పెట్టుక్‌ "న్నట్టుగా దానితో సంబంధాలు పెట్టుకో 
లేదు. అలాగై గూడ, దాని ఉనికిని శంకిస్తే పాషండుడు, నాస్తికుడు అవుతాడు. ఒకప్పుడు 
అలా శంకించి తల దీయించు కొన్న సందర్వా లున్నాయి. ఈ రోజు గూడ పెద్ద పదవిలో 
ఉన్న వాడు దానిని ప్రన్నించ సాహసించ లేడు. ?' 


ఆత్మ సమస్యను చర్చిసూ విలియమ్‌ జేమ్స్‌! Principles of Psychology (p.248) 
లో అంటాడు: 


“వాస్తవంగా రుజువైన చేతనానుభవ విషయాలకు సంబంధించినంతవరకు, ఆత్మ - 
సిద్దాంతం పూర్తిగా అతిరేకం (SUperfluity). ఇంత వరకు, స్పష్టమైన శాస్త్రీయ కారణాల 
వల్ల, ఎవరినీ దానిని ఒప్పుకోమని నిర్భంధించ లేము. ”” 


ఇంకా (PP. 400-401) ఇలా అంటాడు: 


““వస్తుగతంగా తెలిసిన విషయాల ఆనుభవిక సమాహారమే ఈ “నన్ను (౭). వాటిని 
ఎరిగే “నేను? (1) - అది ఒక సమాహారం కావడానికి వీలు లేదు. మనోవైజ్ఞానిక అవసరాలకు 
గూడ, దానిని, ఆత్మలాంటి, ఒక మారని అధిభౌతిక సత్యంగా పరిగణించ వీలు లేదు. 
లేదా దానిని “కాలం వెలుపలి శుద్ద అహం లాగ ఒక ముఖ్యమైన సత్వంగా పరిగణించ వీలు 
లేదు. అది ప్రతిక్షణంలోని ఒక *ఆలోచని. అంతకు ముందరిక్షణం ఆలోచన కంచె 
భిన్నమైన ఆలోచన. తరువాతి ఆలోచనను ‘నాది? అని చెపు కొనే దాని నంతటిని 
తగువిధంగా సందరోచితం చేస్తుంది. ఈ వర్ణనలో ఆనుభవిక విషయాలకు వాటి చోటు 
వాటికి ఉంది. అయితే ఇందులో గతిస్తున్న ఆలోచనలు లేదా మానసిక స్టితులు తప్ప వేరే 
ప్రాక్కల్పన లేదు”! 

ఆత్మ (Self) ప్రకరణంలో అతని మాటలున్నాయి: 

“ఓ... అలాంటప్పుడు చింతనే చింతనుడు (ThINker)....” 


316 


గంగా లోయలో బుద్దుడు 2500 సంవత్సరాల నాడు పలికిన పలుకులకు ఇది ప్రతిధ్వని. 


సైక్‌ (ఆత్మ) లేని మనోవిజ్ఞానాన్ని బోధిస్తూ బౌద్దం జీవిని నిరతం ప్రవహించే మనస్సు 
- పదార్జాలుగ (నామ - రూపాలుగ) పరిగణిస్తుంది. 


ప్రాచీన కాలంలో భారతీయ రుషులు గూడ అభేద్యమైన అణువును విశ్వసించారు. 
వారు దానిని పరిమాణువు అన్నారు. ప్రాచినుల విశ్వాసం ప్రకారం అణువు ముప్పై ఆరు 
పరమాణువులతో నిర్మిత మవుతుంది. ముప్పై ఆరు అణువులతో ఒక తజ్ఞారి, ముపై 
ఆరు తజ్జారీ లతో ఒక రథ రేణువు నిర్మిత మవుతాయి. మనకు సూర్యకాంతి పుంజంలో 
కనిపించే ధూళి రేణువులనే రథరేణవు లంటారు. అందుకని ఒక పరమాణువు అంటే 
రథరేణువులో 1/46,656 వ భాగం. ఈ అసాధారణ దృష్టితో బుద్దుడు పరమాణువును 
విశ్తేషించి, అది పరమభ్రలని పిలవబడే అంతస్సంబంధ శక్తులతో కూడి ఉందని చెపాడు. 
“ఈ పరమథ్డలు పదార్హ అవశ్యక మూలకాలు. 


ఈ పరమద్ర్దలు పఠవి (ప్పథజ్వ), ఆపా, తెజొ, (తేజస్సు) వాయో (వాయులు. 


వ్రుభివి అంటే, విస్త్రుత మూలకం, పదార్గానికి ఆశ్రయం. ఇది లేనిదే వస్తువులు ఆకాశాన్ని 
నింప లేవు. సాపేక్షాలైన గట్టితనం, మృదుత్వాలు; ఇవే మూలకానికి ఉపాధులు. 


ఆపో అనేది సంసక్త మూలకం. ప్పుథ్వి వలె కాక దీనిని తాకలేం. చెదరి ఉన్న 
పదారాణువులను ఒకచోట చేర్చి కలిపి ఉంచి, వస్తు భావనను ఇచ్చేది ఈ మూలకమే. ఘన 
వస్తువులను కరిగించి నప్పుడు తయారైన ద్రవంలో ఈ మూలకం ప్రముఖంగా కనిపిస్తుంది. 
ఘన వస్తువులను పెండిగా దంచి నప్పుడు, ఆ అల్పకణాలలో గూడ ఈ మూలకం 
కనిపిస్తుంది. విస్తృతి, సంసక్తత మూలకాలు ఎంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉందాయంచిే, 
సంసక్తత లేకపోతే విస్తృతి గూడ లేకుండా పోతుంది. 


తేజో అంటే ఉష్ణ మూలకం. శీతలం గూడ తేజోకు మరోరూపం.తేజోలో ఉష్ణ 
శీతలాలు రెండూ ఉన్నాయి. ఎందుకంటే, వస్తువులను పరిపక్వం గావించే గుణం వాటికి 
ఉంది. మరోమాటలో చెప్పా లంటే అది ప్రాణిక శక్తి వస్తువులు అలాగే కొనసాగడం (స్రితి 
పాలనం = సంరక్ష = Preservation) చెడి పోవడం (60602) దీని కారణంగానే. ఇతర 
మూడు పదార్హ మూలకాల వలె కాక, “ఉతు? అని పిలవబడే ఇది, తననుతాను 
పునర్రీవించుకోగల శక్తి కలిగి ఉంది. 


“వాయో” చలన మూలకం. దీని వలనే చలనాలు కలుగుతాయి. చలనంను శక్తిగా, 
ఉష్త్పజనకంగా భావిస్తారు. 


న కో 


పదార్ధ ప్రపంచంలో చలన, ఉష్ణాలు మానసిక క్షేత్రంలోని విజ్ఞాన, కర్మలకు వరుసగా 
సరి పోతాయి. 


ఈ నాలుగు, పదార్దం (ప్రాథమిక పరిమాణాలు. ఇవి అవశ్యం తమ నాలుగు నిప్పున్నతల 
(derivatives) - రంగు (వన్న) వాసన ( గంధా) రుచి (రస), పోషక సారం (ఓజస్సు) 
- తో కలిసి ఉంటాయి. 


ఈ నాలుగు మూలకాలు, వాటి నిప్పు న్నాలు అవి భాజ్యాలు, పరస్సర సంబంధితాలు, 
అయితే ఒక మూలకం రెండో దాని కంచె, ఆధిక్యాన్ని ప్రదర్శించ వచ్చు. ఉదాహరణకు 
భూమిలో విస్తృతి మూలకం ఆధిక్యంలో ఉంటుంది. నీటిలో సంసక్తత, నిప్పులో ఉష్ణం, 
గాలిలో చలనం ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాయి. 


ఈ విధంగా పదార్హంలో, నిరతం ప్రవహించే శక్తులు, గుణాలు ఉంటాయి. బౌద్దం 
(ప్రకారం, పదార్హం పదిహేడు “ఆలోచనా - క్షణాలు” మాత్రమే కొనసాగుతుంది. 


ఒక “ఆలోచనా - త్షణంి కాలవ్యవధి, మెరుపుకు పట్లే కాలంలో పది వేల వంతు 
కంటె తక్కువ. 


సంక్తిష మానవయంత్రంలో మనస్సు చాల ముఖ్యమైన భాగం. దీనిలో ఎభైరెండు మానసిక 
స్టీతు లుంటాయి. వేదన ఒకటి. సంజ (perception) మరొకటి. మిగతా ఏభైని చేతన 
చర్యలు (Volitional activities) అంటారు. అసలివి సంఖారాలు. అయితే “చేతనచర్యలు' 
అనే పదాలు పాళీ సంఖారాలు ఇచ్చే అర్జాన్ని సరిగా ఇవ్వలేవు. వాటిలో చేతన (Volition) 
ముఖ్యమైన కారకం. ఈ మానసిక స్టితులన్ని విజ్ఞానం నుంచి జనిస్తాయి. 


ఏదో ఒకవస్తువును - అది భౌతికం కా వచ్చు, మానసికం కావచ్చు - పట్టుకొని వేలాడని 
ఎదో ఒకరకం ప్రత్యేక విజ్ఞానాన్ని అనుభవించ కుండ మనిషి ఒక్కక్షణం గూడ ఉండడని 
బౌద్దం అంటున్నది. అటువంటి విజ్ఞానం కొల అవధిన ఒక ఆలోచనా శరం అన్నారు. 
ప్రతి ఆలోచనా క్షణాన్ని-అనుసరించి మరో క్షణం వస్తుంది. ఈ విధంగా మానసిక స్టీతుల 
లోని అనుక్రామికలో* కాలి మూలకం ఉంటుంది. అటువంటి కణాల అనుక్రాముక వెగాన్ని 
మనం ఊహించ లేం. 


ప్రతి విజ్ఞాన ప్రమాణం (యూనిట్‌) లో మూడు క్ష్షణా లుంటాయి. అని డఉపాద 
(జననం), నిశ్చల లేదా వికాసం (రితి), అయ (భంగం)లు. 


ఒక “ఆలోచనా - క్షణంి అయిపోగానే, తరువాతి “ఆలోచనా - శ్షణంి జనన దశ 
సంభవిస్తుంది. నిరతం మారే ఈ జీవిత ప్రక్రియలోని ప్రతి “క్షణిక విజ్ఞానం? గతించి పోయే 


318 


టప్పుడు, దాని మొత్తం శక్తిని దాని మీద పడిన చెరగరాని ముద్రలను, దాని తరవాత వచ్చే 
క్షణిక విజ్ఞానానికి అందిస్తుంది. అలా తరవాత వచ్చె తాజా విజ్ఞానం, దాని పూర్వ క్షణిక 
విజ్ఞానం, బిజశక్తులను కలిగి ఉండడమే కాక, ““మరికొంతి” గూడ అందులో ఉంటుంది. 
అందువలన, ఒక ప్రవాహంలా ఎడతెగ కుండ విజ్ఞానం ప్రవహాసూ ఉంటుంది. తరువాతి 
ఆలోచవాక్షణం, పూర్తిగా, పూర్వక్షణం ఎజ్జానం లాంటిది కాదు, పూర్తిగా దాని కంటె 
భిన్నమైంది కాదు. ఎందుకంటే దాని నిర్మితి పూర్తిగా అదే కాదు, దాని కంటే భిన్నమూ 
కాదు. కాని అదే జీవిత ప్రవాహం. అదే వస్తువు లేదు కాని, అదే ప్రక్రియ మాత్రం ఉంది. 


అయితే విజ్ఞానాన్ని విడివిడిపెళ్చైలు కలిసిన రైలుబండిలా లేదా లింకులు కలిపిన 
గొలుసులా అర్థం చేసు కో రాదు. “అది ఎడతెగక పారే యేరు. దారిలో, తన వరద 
ప్రవాహానికి ఇంద్రియ ప్రవాహ ఉపనదులను కలుపుకొంటూ, ఇలా కలుపుకొన్న ' ఆలోచన 
పదార్థాన్ని? దాని చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచి పెడుతూ ముందుకు సాగి పోతుంది. ””!. 
దాని మూలం జన్మలో ఉంది. మరణం చీలిక (ముఖం న Mouth)తో ఉంది. 


శణభంగురాలైన విజ్ఞాన ప్రతులు ఒకదాని సరసన ఒకటి ఉంటాయి. కాని, కొంద 
రనుకొన్నట్లు, ఒక దాని మీద ఒకటి ఉండదు. ఏ స్టితీ ఒకసారి గతించిన తరవాత మళ్ళీ 
తిరిగి రాదు. ముందర గతించిన స్టితిలో మరే స్రితి పూర్తిగా తాదాత్మ్యతతో ఉండదు. ఈ 
ప్రతులు ఎప్పుడూ మారుతుంటాయి. ఏ రెండు వరుస క్షణాలు పొటు అది అదిగా ఉండదు. 
(భ్రమలో చిక్కుకొన్న ఇహ లోక వాసులు, పైకి కనిపించే ఈ సాతత్యాన్ని శాశ్వతమని 
భావించి, ఒక అపరివర్తనియ ఆత్మను నిరత పరివర్తనాశీలి అయినా విజ్ఞానంలో ప్రవేశపేచ్లే 
దాక పోతారు. (ఆత్మ అంటే కర్త అని, అన్నిచర్యలను చూసే వాడని భావించబడింది. ) 


నాలుగు రకాల మానసిక దృగ్విషయం, శారీరక దృగ్విషయంతో కలుపుకొని, 
పంచస్కంధాలు (పజ్బఫ్థంద) రూపొందుతాయి. ఈ సంక్తిస్ట సమ్మేళనాన్ని ప్రాణి (జీవి) 
అన్నారు. 
ఒకని వ్యక్తిత్వం ఈఈ బటు స్కంధాల సంయోగమే. 


సముద్రంలో ఎంతో నీరు వ్యాపించి ఉండడాన్ని చూస్తాం. కాని సాగరంలోని నీరు 
అసంఖ్యాక నీటి బిందువుల సంయోగం. సముద్ర తీరం అసంఖ్యాక ఇసుక రేణువులను 
కలిగి ఉంటుంది. కాని అది ఒక దిర్ద ఫలకం లాగ కనిపెస్తుంది. తరంగాలు లేచి ఒడ్డుకు 
తగిలి విరిగి పోతాయి. సరిగా చెబితే, లోతైన నీలి సముచ గర్భం నుంచి, తన రూపురేఖలను 
కోలోవ డానికి ఏ అల ఒడ్డుకు రాదు. సినిమాలో చలిస్తున్న వుశ్వాన్ని చూడడానికి, 


319 


పాజ్ణెక్టరులో సెకనకు 24 (ఫ్రేములు కదలాలి. ఏక చలన దృశ్యంగా కనిపించేది అనేక క్షణిక 
లూ 
చిత్రాల సంయోగం. 


పూవు వాసన, దాని పత్రాలలో ఉందని గాని, గర్భకేసరాలలో ఉందని గాని, దాని 
రంగులో ఉందని గాని చెప్పలేం. ఎందుకంటే వాసన పూవులో ఉంది. 


అదే విధంగా ఒకని వ్యక్తత్వం మొత్తం ఐదుస్కంధథాల సంయోగమే. 


నిరతం భవం (0600౧౫1౧08) చెందుతూ, గతించె మానసిక - శారీరక దృగ్విషయం 
మొత్తం (ప్రక్రియను కొన్నిసాధ్దు, మామూలు జనుల భాషలో, ఆత్మ ( అతా) అన్నాడు 
బుద్దుడు. కొని -ఈ విధంగా బుద్దుడు వా కొన్న అది ఒక ప్రక్రియయే గాని, సత్వం కాదు. 


వ్యక్తిత్వాన్ని బౌద్దం, ఆనుభవికార్దంలో, పూర్తిగా తోసి వేయదు. అది కాదనేది ఒక 
శాశ్వత సత్వాన్ని, అది *తదేవం' అనే భావనమ. అంతే కాని ప్రక్రియా సాతత్యాన్ని కాదనదు. 
బౌద్దంలో వ్యక్తిని సూచించ డానికి వాడే పదం ““సంతతి”? అంటే ప్రవాహం, సాతత్యం. 
మానసిక - దైహిక, కర్మ ప్రభావిత అభంగ ప్రవాహం లేదా సాతత్యం ఆది. గతంలో ఈ 
ప్రవాహం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. భవిషత్తులో ఇది ఎప్పుడు అంత మవుతుందో 
అంత కంటె తెలియదు. అయితే ఇది అష్టాంగ మార్గం వల్త మాత్రం అంత మవుతుందని 
తెలుసు. ఇతర మతాల వారు ఉపయోగించే శాశ్వత ఆత్మకు బదులుగా బౌద్దులు దీనిని 


వాడతారు. 
తిరిగి పుట్లే ఆత్మ లేక పోతే పునర్తన్మ ఎలా సాధ్యం? 
బౌద్దం ప్రకారం పుట్టుక అంటే “స్కంధాలు లేదా సమాహారాలు కనబడడమే. 


ఒక భౌతిక వస్తువు ఉండడానికి దాని ముందరి స్టితి దానికి ఎలా కారణ మవుతుందో 
అలాగే, మానసిక - దైహిక దృగ్విషయం గూడ, అది పుట్టక ముందరి కారణాలతో నిబద్దిత 
మవుతుంది. ఈ ప్రకృత భవ (0౧౭౦౦౧౧1౧౩) ప్రక్రియ పూర్వ జన్మలో భవత్సష్ట ఫలితం. 
(పకృత సహజాత త్త భాబి జన్మను నబద్దిస్తుంది. 

ఒక “ఆలోచనా - క్షణం) నుంచి తరువాతి “ఆలోచనా - క్షణానికి, శాశ్వత సత్వం 
(ఆత్మ) ఏదీ లేకుండ, ఒక జీవిత కాలం ప్రక్రియలో, పయంంచడం ఎలా సంభవ మైందో, 
అలాగే ఒక అస్తిత్వం నుంచి మిల్‌! ఆస్తిత్వానికి ( జన్మనుంచి జన్మకు), గమించేది ఏది 
లేకుండానే, నాధ్యం. 


బౌద్దుల పునర్హన్మ సిద్దాంతాన్ని ఇతరుల అవతారవాదం ( పునర్తన్మ) నుంచి వేరుగా 
చూడాలి. ఇతరుల పునర్తన్మ సిద్దాంతంలో ఆత్మ, దాని అపరివర్తసీయ భౌతిక పునర్తన్మ 
ఉంటాయి. బౌద్దంలో అటువంటి ఆత్మ లేదు. 


ఒక జీవితం నుంచి మరో జీవితానికి వలస పోయేది ఏదీ లేదని, చెప్పడానికి “మిళింద 
(ప్రళ్ళల'”లో నాగసేనుడు, ““విశుద్దిమగ్గ?*లో బుద్దఘోషుడు అనేక దృష్టాంతాలను 
చూపించారు. 


దీప శిఖ ఉదాహరణ కన్నుల కట్టినట్టుగా ఉంటుంది. జీవితాన్ని దీపశిఖకు పోలుసారు. 
పునర్హన్మ అంటే, ఈ జ్వాలను ఒక సమూహం నుంచి మరోదానికి అంటించడం. మరణ 
సమయంలో పైకి “భంగం కనిపించినా, జీవన జ్వాల సాతత్యమే. 


రాజు మిళిందుడు ప్రన్నిస్తున్నాడు: 

“గౌరవనీయ నాగసేనా, గమించేది -ఏదీ లేకుండా, పునర్తన్మ సాధ్యమే నంచారా?)* 
“అవును రాజా, పునర్తన్మ, ఏది గమించ కుండానే, సాధ్యం.” 

“* ఒక దృష్టాంతం చెప్పుండి.” 


“రాజా ఒకడు ఒకదీపంతో మరోదీపాన్ని వెలిగించా లనుకోండి, అప్పుడు ఈ 
దీపజ్వాల ఆదీపజ్వాలోకి వెళ్ళి పోతుం దంటారా?)) 


“లేదు. ఇది నిజం, గౌరవనీయా.”” 
“సరిగ్గా అదేవిధంగా, ఓ రాజా, ఏదీ గమించ కుండానే పునర్ణన్మ సంభవం” 
“మరో దృష్థాంతాన్నివ్వండి. ?' 


“మీరు పిల్లవాడుగా ఉన్నప్పుడు, మీ గురువుగారి దగ్గర నుంచి నేర్చుకొన్న ఎదైనా పద్యం 
మీకు గుర్తుందా?” 


“అవును, గుర్తుంది.”” 

“అలాగైతే రాజా, ఆ పద్యం మీ గురువు నుంచి మీకు వచ్చిందా?”! 

“రాలేదు, మా గురువుగారి నుంచి నాకు రా లేదు.”” 

“సరిగ్గా అదే తీరులో, ఓ రాజా, గమించేది ఏదీ లేకుండానే పునర్హన్మ సంభవిస్తుంది. 
మళ్ళీ రాజు ప్రన్నించాడు. 


రై] 


“గౌరవనీయ నాగసేనా, మరి తరువాతి అస్తిత్వంలో (జన్మలో) పుట్టింది ఏమిటి?” 
“హీ రాజా, మనస్సు-శరీరాలు (నామ - రూప) తరువాతి అస్తిత్వంలో పుట్టాయి.” 
“ఇదే మనస్సు, ఇదే శరీరం తరువాతి జన్మలోకి పుట్టా యంటారా??? 


“ఓ రాజా, ఈ మనస్సు, ఈ శరీరాలే మరు జన్మలోకి పుట్టవు. కాని, ఒకడు ఏదైనా 
కర్మను - అది మంచి గానీయండి, చెడ్డ గానీయండి - చేస్తాడు. ఆ కర్మ కారణంగా మరో 
మనస్సు మరో శరీరం, తరువాతి అస్తిత్వంలోకి వస్తాయి. ”” 


““గౌరవనీయా, ఈ మనస్సు, ఈ దేహం తరువాతి అస్తిత్వంలోకి పుట్టక పోతే, మరి 
అలాంటప్పుడు, ఒకడు తన చెడ్డకర్మ నుంచి విముక్తుడైనట్టే గదా?” 


“ఒకడు మరోజన్మ ఎత్త నట్టెతే, అతడు చెడ్డ కర్మల నుంచి విముక్తుడైనట్లే, కాని, ఓ 
రాజా, అతడు పునర్తన్మ ఎతాడు అంటే, ఆదృష్ట్వా అతడు చెడ్డకర్మ నుంచి విము క్తుడు 
కానట్లే. ?' 


“ఒక దృష్థాంతరం ఇవ్వండి,’ 


““ఓ రాజా, ఒకడు నురొకని మామిడి పండ్లను తీసుకొని పోగా, మామిడి పళ్ళ 
స్వంతదారు వచ్చి, అతనిని పట్టుకొని, రాజు దగ్గరకు తీసుకు వచ్చి, “అయ్యా ఇతడు నా 
మామిడి పండ్లను తీసుకొన్నాడు”, అని ఫిర్యాదు చేయగా, పండ్లు తీసుకొన్నవాడు, 
“అయ్యా, నేను అతని పండ్రను తీసుకో లేదు, ఇతడు నాటిన మామిడి పండ్డు వేరు. నేను 
తీసుకొన్న మామిడి పండ్లు వేరు, అందుకని నేను శిక్షార్దుడను కాను” అన్నాడు. ఇప్పుడు 
చెప్పుండి, ఓ రాజా, అతడు శిక్షార్దుడేనంటారా?”” 


““తప్పుకుండా. అతడు దండనార్హుడే. ?' 
ఎ కారణాన?” 


“ఎందుకంటే, అతడు ఏమైన చెప్పనీయండి, ఈ చివరి మామ్‌డి పళ్ళు (ఇతడు 
తీసుకొన్నవి) మొదటి మామిడిపళ్ళ (నాటినవి) నుంచి వచ్చినవి.” 


“సరిగా అలాగే ఓ రాజా, ఈ మనస్సు - శరీరంతో ఒకడు ఒక కర్మ చేస్తాడు - అది 
చెడ్డ కర్మకావచ్చు, మంచి కర్మ కావచ్చు - ఈ కర్మ కారణంగా మరో మనస్సు, శరీరం 


తరువాతి అస్తిత్వంలోకి జనిస్తాయి. అందువలన ఒకడు తన చెడ్డకర్మల నుంచి తప్పించుకో 
అతు! 


గౌరవనియ బుద్దఘోషుడు,- ఈ క్షిష్షసమస్యను వివరించడానికి ప్రతిధ్వని, ముద్రిక 
వల్ల ఏర్పడ్డ ముద్ర (IMpression of a seal), దర్శణంలో ప్రతిబింబం, దీపం - 
ఉపమానాలను ఇచ్చాడు. 


*“స్తీరంగా ఉన్న చివరి బంతివేస్తి మరో బంతిని దొర్తించినట్లయితే, దొర్లే బంతి దానికి 
తగిలి అక్కడితో ఆగిపోతుంది. ముందరి స్టిర కందుకం చలిసూ ఉంటుంది.... మొదటి 
కదిలే బంతి దాటి పోక ఆగిపోతుంది, చనిపితుంది కాని ఈ బంతి చలనం, దీని *జవంి 
(Mంmentaum), దీని కర్మ (చర్యలు మాత్రమే మొదటి బంతిలో పునర్తన్మించాయి. 
అంతేకాని నూతనంగా సృజితమైన ఏ కొత్త చనలనమూ దానిలో పునర్హన్మించలేదు.?”* 


అదేవిధంగా, మామూలు పరిభాషలో చెప్పాలంటే, శరీరం చస్తుంది, దాని కర్మశక్తి 
(Kammic force) మరో దానిలో పునర్హన్మిస్తుంది. కాని ఒక జన్మ నుంచి మరోజన్మకు 
వలస పోయేది ఏదీ ఉండదు. ఈ జీవితం చివరి “ఆలోచన - క్షణం), తరువాతి జీవితపు 
“ఆలోచనా - క్షణా”న్ని నిబద్దిసూ, మరణిస్తుంది. ఈ కొత్త జీవి పూర్తిగా పాతదే కాదు. 
ఎందుకంటే, అది మారింది; పూర్తిగా కొత్తకాదు, ఎందుకంటే, అది అదే కమ్మ ప్రవాహం. 
అక్కడ కేవలం ఒక ప్రత్యేక జీవిత (ప్రవాహ సాతత్యం మాత్రమె ఉంది; అంతే, అంతకంటే 
ఎక్కువ ఏమాత్రం లేదు. 


చాదసూచికలు : 
1. See, Compendium of Philosophy, P.12 
2. See, Warren, Buddhism in Translations, PP.234,235. 


3. Dr Ananda Coomara Swamy, Buddha and the Gospel of Buddhism, 
P.106. 


ముప్రైయ్య ప్రకరణం 
థార్మిక బాధ్యత 


““తన వల్లే తా మలిను డవుతాడు 
తన వల్లే తా అమలిను డవుతాడు”' 


- ధమ్మపధ, వి, 165 


తరువాతి జన్మలో కర్మఫలాన్ని అనుభవించేది కర్మ చేసిన వాడా? మరోకడా?' 
“నాటినవాడు అనుభవించిన వాడు పూర్తిగా ఒకడే” అనడం ఒక అంత్యమైతే, “నాటిన వాడు 
అనుభవించిన వాడు పూర్తిగా భిన్నం? అనిచప్పుడం మరో అంత్యం. బుద్దుడు ఈ రెండు 
అంత్యాలను పరిహరించి, కార్యకారణ సిద్దాంత పరంగా “మధ్యమార్గి సిద్దాంతాన్ని 
వివరిస్తాడు. “అది అదే కాదు, వేరేదీ కాదు” (న చసానచ అంఇఖో) అని చెబుతాడు 
బుద్దఘోాషుడు విళుద్ది మగలో. ఉదాహర్తణగ సీతాకోక చిలుక పరిణా దశలను చెప్ప వచ్చు. 


అది మొదట (గ్రుడ్డు. తరువాత కోషదశ. తరువాత ప్యూపా దశ, చివరకు సీతాకోక 
చిలుక అవుతుంది. ఈ ప్రక్రియ ఒక జీవిత కాలంలో జరుగుతుంది. సీతా కోకచిలుక పూర్తిగా 
కోషమూ కాదు, పూర్తిగా కోషం కంచి భిన్నమైందీ కాదు. ఇక్కడ గూడ జీవిత ప్రవాహం 
లేదా సాతత్యం ఉంది. 


గౌరవనీయ నాగసేనుడు రాత్రంతా వెలిగే దీపం ఉదాహరణతో ఈ విషయాన్ని 
వివరిస్తాడు. మొదటి జాములో జ్వాల, మూడో జాములో జ్వాల ఒకటి కావు. అయినా, 
రాత్రి అంతా గూడ, అదె దిపం మీద ఆధార పడి వెలుగు వస్తున్నది. జ్వాల లాగే జీవిత 
సాతత్యమూ - తరువాత వచ్చే ప్రతిదశ అంతకు ముందరి దశమీద ఆధార పడుతుంది. 


మరి ఆత్మ లేదను కొంటే, నైతిక బాధ్యత ఉండదా? 


ఉంటుంది. ఎందుకంచే, ప్రక్రియలో సాతత్యం ఉంది. అదే ప్రక్రియ ఉంది. తాదాత్మ్య 
వ్యక్తిత్వానికి బదులు సాతత్య ప్రక్రియను ప్రత్యామ్నాయం చేయడం జరిగింది. 


ఉదాహరణకు, ఒకసిల్లవాడు కాలక్రమంలో మనిషి అవుతాడు. ఈ పెద్దగా ఎదిగిన 
మనిషి వూర్తిగా ఆ చిన్న పిల్లవాడు కాదు - ఎందుకంటె శరీర కణాలు పూర్తిగా మారి 
పోయాయి. - పూర్తిగా భిన్నమూ కాదు ఎందుకంటే అదే (ప్రవాహ సాతత్యం. అయినా, 


324 


“మనిషి? వ్యక్తిగా తాను చిన్నతనంలో (పిల్లవాడిగా) చేసిన వాటిన్నింటికి బాధ్యు డవుతాడు. 
ప్రవాహం ఇక్కడ మరణించి, మరోవోట పునర్హన్మించినా, లేక అదే జీవితంలో కొనసాగినా, 
ముఖ్యమైన అంశం ఏమిటంటే, రః సాతత్యత. ఒక వ్యక్తి గత జన్మలో “ఎ, ఈ జన్మలో 
“బి అనుకోండి. “పో మరణంతో, DOs వాహనాన్ని జబలుకికి అభివ్య్వక్ర్షనమయేె 
కమ్మశక్తిని, విడిచి వేయడం జరుగుతుంది. “బి” జననంతో తాజా భౌతిక వాహనం 
పుడుతుంది. భౌతికమైన మార్పు లున్నప్పుటిడీ, విజ్ఞాన ప్రవాహం (చిత్తసంతతి) కొన 
సాగుతూనే ఉంటుంది. మరణంతో ప్రవాహ సాతత్యం తెగి పోదు. ప్రవాహం, ఇంద్రియ 
ప్రవాహ ఉపనదుల నుంచి [గ్రహించిన ముద్రలను, తనతో పాటు తీసుకు పోతూ, వయనిస్తూ 
ఉంటుంది. మామూలు సంప్రదాయ భాషలో చెబితే, తనకు పూర్వుడైన *ఎి చేసిన పనులకు 
“బి” బాధ్యత వహించ వలసిన పనిలేదా? 


ఈ సందర్భంలో, మరణం జోక్యం వల్ల జ్ఞాపకం పోతుందని కొందరు అడ్డు చెప్ప 
వచ్చు. 

కాని, నైతిక బాధ్యతను బేరీజు వేయడంలో కావలసింది తాదాత్య్యతా లేక స్మృతా? 

సరిగా చెబితే ఈ రెండింటిలో ఏదీ ఆవశ్యకం కాదు. 


ఒకడు నేరం చేస్తాడు. అతనికి వెంటనే మతి మరుపు వచ్చి, ఆ సంఘటనను మరిచి 
పోతాడు. మరి అతడు అతని చర్యకు బాధ్యత వహించ వలసిన అవసరం లేదా? 


అతని మతిమరుపు నేర బాధ్యళనుంచి తప్పించదు. దీనికి ఒకడు ఇలా అభ్యంతరం 
లేవదీయ వచ్చు: “తాను పలాన నేరానికి శిక్షించబడు తున్నానని తెలియ నప్పుడు, అతనిని 
దండించి ప్రయోజనం ఏమిటి? ఇదేమైనా న్యాయమేనా,’ 


న్యాయం కాక పో వచ్చు, ఎప్పుడు, మనకు వరాలను, దండనలను ఇచ్చే దేవుడొకడు 
తన యిష్టం వచ్చినట్లు పరిపాలిస్తు న్నప్పుడు. 

బౌద్దులు న్యాయమైన, హేతుబద్దమైన కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. అది స్వయం 
చాలితంగా, దండన పారితోషికాలకు బదులు కార్యకారణాల పరంగా, పని చేస్తుంది. 

భిక్కు శీలాచారుని మాటలలో చెప్పాలంటే: “నిద్రలో నడిచే ఒకడు మంచం మీద 
నుంచి లేచి, వరండా దిగి, రోడ్డు మీద పడిపోయాడు. కాలో చెయ్యో విరగ గొట్టుకొన్నాడు. 
ఇది నిద్రలో నడిచి నందుకు దండన కొదు, అది కేనలం ఫలితం (దండన వేరు ఫలితం 


వేరు). వరండా దాటి బయటికి పోతున్న విషయం అతనికి తెలియక పోయినా, ఫలితంలో 
మాత్రం ఏ రకమైనా తేడా ఉండదు. ఎముకలు, (తెలియక నడిచినా), అలాగే విరుగుతాయి. 


325 


అందుకని బుద్దుని అనుయాయి అయిన వాడెవ్వడు, నిద్రలోగాని, మేల్కొనిగాని, 
వరండాలమీద గొని, ఇంక ఇతర 'అపాయకర ప్రదేశాలలోగాని, తనకు అపాయం జరగ 
కుండ, ఇతరుల మిద పడి వారికి అపాయం కలిగించకుండా, ఉండడానికి వీలైన అన్ని 
జాగ్రతలు తీసుకొంటారు”) 


ఒక వ్యక్తికి తన గతం గుర్తు లేదనేది, కర్మ నియమం పని సరళిని తెలివిగ అర్థం చేసు 
కోవడానికి అడ్డు కాదు. సంసారంలో ఒకని జీవిత గతిలో కర్మ పరం పరాగతానికి 
సంబంధించిన జ్ఞానం బౌద్దుని శీలాన్ని మలచ డానికి తోద్పుడుతుంది. 


వాదసూచికలు: 


1. See, Questions of Milinda, 1, ౧.11 and Dr. Dhalke, Buddhism and science, 
౧64 


2. 5966, 41% 4 0.౮౭౫/౭5౮౪౧/2, "“Anatta and Moral Responsibility," Mahabodhi 
Joumal, ౪01.41, ౧. 93 


ముప్పై ఒకటో ప్రకరణం 
కమ్మ అవరోహణారోహణలు 


““ఉన్హుత గతులకు, అధోగతులకు చెందిన వారిగా జీవులను కమ్ము వేరు చేస్తుంది. *” 
జా మజ్టైమ నికాయ 


కమ్మ అవరోహణం సంభవమా? మరో విధంగా చెప్పాలంటే, మనిషి జంతువై 
పుట్టగలడా? 


బెద్దులు చెప్పే సమాధానం అందరికీ అంగీకారం కాక పోవచ్చు. ఎందుకంటే, బౌద్దం 
ఠా సంభావ్యతను గుర్తిస్తుంది. 


జీవిత సాతత్యం అభివ్యక్తమయ్యే భౌతిక రూపాలు కమ్మశక్తి యొక్క తాత్కాలిక, 
దృశ్యమాన, అభివ్యక్త రూపాలు. ప్రస్తుత భౌతిక శరీరం తిన్నగా గత భౌతిక ఆకృతి నుంచి 
వచ్చింది కాదు, కాని ఈ గతాకృతికి అది అనుక్రామిక. ఎందుకంటె అది, కవ్ముశక్తి 
ప్రవాహంతో అనుసంధితమైంది. 


విద్యు [త్రవాహం వెలుతురు, ఉష్ణం, చలనం రూపాలలో వరుసగా అభివ్యక్తం కావచ్చు. 
ఇందులో ఒకటి రెండోదాని నుంచి పరిణ మించదు. అలాగే కమ్మ శక్తి గూడ దేవ, మానవ, 
జంతు లేదా మరోజీవి ఆకృతులలో అభివ్యక్తం అవుతుంది. వీటిలో ఒక ఆకృతికి, మరో 
ఆకృతికి అ రకమైన భౌతిక సంబంధం లేదు. ఒకని భాతిక ఆకృతి స్వభావాన్లి అతన కమ్మ 
నిర్ణయిస్తుంది. ఈ భ"తికాక్పుతి స్వభావం అతని గతకర్మల వైద్బ్ట §o కారణంగా మారుతుంది. 
ఇది గూడమళ్ళీ, “వాస్తవాన్ని?” గ్రహించడంలో అతని ఎదుగుదల మీద పూర్తిగా ఆధారపడి 
ఉంటుంది. 


మనిషి జంతువై పోతాడు లేదా జంతువు మనిషై పోతుంది, అని చెప్పుడానికి బదులు, 
'మానవాకృతిలో అభివ్యక్తమైన కమ్మశక్తి, జంతువు ఆకృతిలో అభివ్యక్ష మవుతుందని చెప్పడం 
సబబుగా ఉంటుంది. 


సంసారంలో మనం చేసే పర్యాటకాలలో, - మామూలు సంప్రదాయ భాషలో చెబితే 
- మనం అనేక అనుభవాలను సంచయం చేసుకొంటాం; అనేక రకాల ముద్రలను (గహినాం; 
వివిధ శీల లక్షణాలను ఆర్హిసాం. చెరిపి వేస్తే చెరిగి పోయే పలకలాంటి మన మనస్సు మీద, 


327 


మన ఆలోచన, వాక్కు, కర్మలు చెరిగి పోకుండా రికార్డు అవుతాయి. ఈ విధంగా మనం 
అనేక అనుక్రామిక జన్మలలో, మానవులుగా గాని, జంతువులుగా గాని, దేవతలుగా గాని, 
ప్రేతాలుగా గాని జన్మించి, ఆర్హించిన వివిధ స్తోభావ, శీలాలు మనలో నిద్రపోతూ 
ఉంటాయి. మనం ఈ (ప్రపంచంలో విషయాసక్తులుగా ఉన్నంతకాలం, ఈ అనినాశ 
స్వభావాలు అనుకోని, ఊహించని సందర్భాలలో, ఉపరి తలానికి వచ్చి, మనలను 
““కలంతి” పెడుతూ, మన గుప్త కమ్మ ప్రవృత్తులను బహిర్గతం జేస్తాయి. 


మంచి సభ్యతా సంస్కారాలున్న మనిషిలో ఇలాంటి వికారాలు పెల్టు బుకి రావడం 
చూసీ మనం సహజంగానే ఇలా అంటాం : “ఈ పని అతడెలా చేయ గలిగాడు? ఎవరను 
కొన్నారు అతడు అలాంటి పని చేస్తాడని!” 


అతని ఈచెడు ప్రవర్తనలో వింత ఏమీ లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న విషయం 
బహిర్గతం కావడం. ఈ కారణం చేతనే, ఉన్నత విలువలున్న మనుషులు, మనం వారి 
నుంచి ఎప్పుడూ ఆశించని, ఊహించని పనులు చేసారు. 


దేవదత్తుడు కులీనుడే. సంఘ సభ్యుడే. - అసాధారణ శక్తులున్న వాడే. అయినా, 
అతనిలో దాగి ఉన్న అసూయ అతనిని పై కొనగా, తన గురువైన బుద్దుని చంపడానికి 
అనేక ప్రయత్నాలు చేశాడు. 


మానవుని స్వభావం అత్యంత సయ్షిష్మమైంది. ఒకని అవ్యవహిత గతం అతని అవ్యవహిత 
అనాగతానికి నిజమైన సూచిక కాదు. ప్రతిక్షణమూ మనం నూతన కర్మను స్పబ్షస్తుంటాం. 
ఒక అర్ధంలో, గతంలోని “మనం” ఇపుట “మనం” ఒకలా, ఇపుటి*మనం'” అనాగతంలోని 
“మనంి ఒకటే. మరో అర్హంలో, ఇప్పుటి *మనంి పూర్తిగ గతంలోని “మనం” ఒకటి 
కాము. ఇప్పుటి “మనల పూర్తిగ రేపటి “మనంి ఒకటి కాము. నిన్నటి దొంగ ఇవ్వాళ రుషి 
పుంగవుడు కావచ్చు. ఇవాళ్లి పవిత్రుడు రేపు పాపి కావచ్చు. 


మన మిద ఈ “శాశ్వత ప్రక్పుతం'” (eternal present) తో ఏదోషం లేకుండ న్యాయంగ 
తీర్పు వెలువరించ వచ్చు. భావి విత్తనాలను ఈ రోజు మనం నాటతాం. ఈ ప్రత్యేక క్షణంలో 
మనం మూర్ధంగా వ్యవహరించి మన నరకాన్ని మనం సృష్టించుకో వచ్చు. లేదా మరో 
ప్రక్క, లోకోత్తరంగా వ్యవహరించి మన స్వర్గాన్ని మనం సృష్టించుకో వచ్చు. ప్రతి * ప్రస్తుత 
“ఆలోచనా - క్షణరలి తరువాతి “ఆలోచనా- క్షణాన్ని నిబద్దిస్తుంది. బౌద్దం ప్రకారం, 
ఈ జీవితంలోని చివరి ఆలోచనా ప్రక్రియ తరువాతి జన్మను నిబద్దిస్తుంది. జీనిత గతిలో 


328 


ప్రతి ఆలోచన చచ్చిపోతూ, దాని తరువాత వచ్చె దానికి, దాని బీజ శక్తులన్నింటిని ఎలా 
అందిస్తుందో, అలాగే ఈ జన్మలోని చివరి ఆలోచన ప్రక్రియ అంత మవుతూ, తరువాతి 
క్షణానికి - అంటే తరువాతి జీవితంలోని మొదటి క్షణానికి - తన ఆర్హిత లక్షణాలను, 
స్వభావాలను అందిస్తుంది. 


మరణిస్తున్న వ్యక్తి నీచ వాంఛ లేదా భావంతో ఉంటే, లేదా అతనికి ఒక చెడ్డ ఆలోచన 
వస్తే, లేదా ఒక జంతువులాగ ప్రవర్తిస్తే స్తై అతని చెడ్డ కర్మ అతనిని జంతువు ఆకృతిలోకి 
నిబద్రిస్తుంది. మానవాక్సతిలో అభివ్వక్షమైన కమ్మశక్తే , జంతువు ఆకృతిలో అభివ్యక్త 
మవుతుంది. దీని అర్హం అతని గత జన్మ మంచి కర్మ ప్రవృత్తులన్నీ నశించాయని కాదు. 
అవిగూడ, ఉపరితలానికి రావడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంచాయి. అటువంటి 
సత్కర్మ మానవుడుగా జన్మించడానికి ప్రభావం చూపుతుంది. 


చివరి ఆలోచనా - ప్రక్రియ, మనం జీవిత కాలంలో చేసిన మొత్తం కర్మల మీద ఆధారపడి 
తీరాలని నియమ మేదీ లేదు. మామూలుగా చెబితే మంచి వ్యక్తికి మంచి జన్మ, చెడ్డ వ్యక్తికి 
చెడ్డ జన్మ లభిస్తుంది. అయితే అసాధారణ పరిస్టితులలో అసాధారణమైన దేదో జరగ వచ్చు. 


ఉదాహరణకు, రాజు కొసలుని భార్య, బుద్దుని సమకాలీన అయిన మల్లిక, మంచి 
జీవితాన్నే గడిపింది. కాని మరణ సమయంలో ఆమె కొచ్చిన చెడ్డ ఆలోచనా ఫలితంగా దుఃఖ 
భాగ జీనితంలో జన్మంచింది. ఇమె సత్కర్మ బలమైంది కావడంతో , ఆమె దుఃఖమయ జీవితం 
కొద్ది రోజులకే పరిమితమైంది. 


ఇది సబబేనా?” అని ఎవరైన అడగవచ్చు. 


ఒక పవిత్రవ్యక్తి, రెచ్చ గొట్టబడి నప్పుడు, క్షణికో ద్రేకంలో, హత్యగావిస్తే, అతనిని 
హంతకుని చేసి, నేరం మోపుతారు. అతని ఆదాయన్యవ పట్టికలో అతని సత్కర్మ ఆదాయంగా 
చూప బడుతుం దనడంలో సందేహం లేదు. కాని అతని దారుణ చర్యను అతని గత సత్కర్మ 
తుడిచి వేయ లేదు. బహుశ అతని సత్కర్మ అతనికి పడే శిక్షను తగ్గింప జేస్తుందే కాని, 
పూర్తిగా అతనిని ఆదారుణ నెరాన్నుంచి తప్పుంచదు. ఈ అనూపహ్యా, అనుకోని సంఘటన, 
అటునంటి నేరస్తుల మధ్య, అననుకూల వాతావరణంలో, జీవించాలని ఒత్తిడి చేస్తుంది. 
ఇది న్యాయమేనా? ఒకే ఒక అనైతిక కర్మ ఒక పవిత్రుని ఎలా పతనం చేసిందో ఊహించండి! 


ఒకసారి పున్న, సెనియ అనే ఇద్దరు సన్యాసులు బుద్దుని వద్దకు వచ్చి తమ భావి విధి 
(destiny) ఎలా ఉంటుంది? అని అడిగారు. అందులో మొదటివాడు వుషభ సన్యాసాన్ని 
(ox-ascetism) రెండోవాడు శునక - సన్యాసాన్ని? ఆచరిస్తున్నారు, 


329 


బుద్దుడు సమాధానం చెప్పాడు: 


“ఒకడు పూర్తిగా, స్టీరంగా, ఒక కుక్క మనస్తత్వాన్ని, అలవాట్లను, తీరుతెన్నులను, 
ఆచరణలను ఈ ప్రపంచంలో అలవరచు కొన్నట్లయితే, అతడు వీటన్నింటిని తనవిగా 
చేసు కొన్నాడు గనుక, ఈ శరీరం భంగమైన తరవాత, కుక్కల మధ్య జన్మిస్తాడు. “ఇదొక 
గొప్పు జీవితం, ఒకగొప్పు త్యాగం, దీని ఈ ఆచరణవల్ల నేను ఏదో ఒక రకం దేవతను 
అవుతాను”, అని ఒకడు నమ్మినట్టయితే, ఆ నమ్మకం ఒక పెద్ద అబద్దం. ఎందుకంటే, 
అబద్దపు నమ్మకం ఉన్నవానికి నేను ఈమాట చెబుతాను: అటువంటి వానికి రెండు గతులలో 
ఏదో ఒకటి లభిస్తుంది. అది పీడాస్ట్రితి లేదా జంతులోకం. పీడాస్టీతి తప్పితే, అతని 
విజయవంతమైన *శునకసన్యాసంి తో అతడు కుక్కల మధ్య మాత్రమే పుడతాడు”?! 


అదేవిధంగా వృషభ సన్యాస మాచరించిన వాడు, శరీర భంగం తరవాత ఎద్దుల మధ్య 
జన్మినాడు. 

జీవుల పరిణామ విలువల క్రమంలో బంధితుడైన వానికి కమ్మూ నరోవాణా నంభావ్యత 
ఉంది. 


అలాగే పైదానికి వ్యతిరేకమైన కమ్మా రోహణకు అవకాశం ఉంది. 


ఉదాహరణకు ఒక జంతువు మరణాసన్న దశలో ఉన్నప్పుడు, దానికి ధార్మికాలోచన 
వస్తే ఈ ధార్మికాలోచన మానవ జన్న్మగా పరిణతి చెందవచ్చు. ఈ చివరి ఆలోచనా ప్రక్రియ, 
పూర్తిగా ఆ జంతువు యొక్క ఏ ఒక చర్వమీదో, ఆలోచన మీదో ఆధారపడదు. ఎందుకంటే, 
మామూలుగా చెబితే, దానికి పెద్దగా ఆలోచనాశక్తి లేదు, నైతిక చర్య చేసి శక్తి లేదు. ఇది 
అంతకు ముందరి అస్తిత్వ చక్రంలో చేసిన సత్కర్మ మీద ఆధారపడి జరుగుతుంది. ఆ 
సత్కర్మ తన అనివార్య ఫలితాన్ని ఇవ్వకుండా ఇన్నాళ్ళుగా నిరోధితమైంది. జంతువు, తన 
అంతిమ (ఘడియలలో, ఆకారణాన, మానవ జన్మకు దారితీసే భావనలను, ప్రతిమలను 
భావించి ఉండ వచ్చు. 


లా వాల్లీ పౌసిన్‌ (La Vallee నింం510), ఫ్రెంచి రచయిత, ఈ విషయాన్ని అనువంశికతా 
(వారసత్వం) నియమం ద్వారా వివరిస్తాడు: ** ఒకడు తన తండ్రిలా గాక తాతలాగ 
ఉండవచ్చు. ఒక పూర్వికుని రోగక్రిములు జీవిలోకి ప్రవేశించ వచ్చు. కొన్ని తరాల పాటు 
అవి నిద్రావస్టలో ఉండవచ్చు. అవి ఆకస్మికంగా ఆ తరవాత వాస్తవ రుగ్మతగా పరిణ 
మించవచ్చు.”?* 


కమ్మ, పునర్ణన్మల ఈ సిద్దాంతం అంత జటేలమైంది! 


330 


మనం ఎకు_డనుంచ వచ్వామో, ఎక్కడకు వెళ్తున్నామో, ఎప్పుడు వెలామోా మనకు 
తెలియదు. కాని మనం వెళ్ళవలన ఉంటుందని మాతం మనకు తెలుసు. 


మనం ఎంతో మమకారంతో పోగు చేసుకొన్న సంపదలు చుట్జపక్కాలు నున వెన్నంటే 
రావు. అంతెకొదు, మనవి అని అనుకొన్న మన శరీరాలు గూడ మన వెంట రావు. 
భూతాలనుంచి (మూలకాలనుంచి). వచ్చాయి, భూతాలలోకే వెళతాయి. డొలకీర్తి, 
వ్యర్ణవైెభనం - అన్నీ గాలిలో కలిసి పోతాయి. 


ఆటు పోటుల సంసార సంద్రంలో, మన కర్మ మనలను అటు ఇటూ నుదువుగా 
నడుపు తుండగా, ఇక్కడ జంతువుగా, అక్కడ మనిషిగా, అదృష్టం బాగుంటే ఒక 
దేవునిగానో, లేదా బ్రహ్మాగానో కనిపిస్తూ, మనం ఒంటరిగా పరి [భమిస్తుంటాం. 


కలుస్తాం, విడిపోతాం. అయినా మళ్ళీ ఒకరి నొకరు తెలియ కుండానే కలుసుకో వము. 
మన ఈ పర్యాటక చక్రంలో ఎప్పుడో ఒకప్పుడైనా తండ్రి, తల్లి, చెల్లీ, కొడుకు, కూతురు 
లను చూడ వచు. 


బుద్దుడు అంటాడు: “ఈ భారత దేశంలోని గడ్డి గాదం, పుల్లలు, కొమ్మలు, రెమ్మలు 
- అన్నింటిని ఒకడు చెక్కి, ఒక చోట చేర్చి, నాలుగేసీ అంగుళాల కుప్పగా పేర్చి, అందులో 
ప్రతి ఒక్కదానిని చూపించి, “ఇది నాతల్లి, ఇది నా తల్లి తల్లి? అని చెప్పుకొంటూ పోతే, 
భారత దేశంలోని గడ్డి, పుల్లలు, కొమ్మలు, రెమ్మలు - అన్ని అయిపోతాయి గాని, ఆ 
మనిషి తల్లి తల్హులు మాత్రం పూర్తిగారు.” ౫ 


సంసార పర్యాటక సమయంలో మనం అంత సన్నిహితంగా బంధితులం. 
అనంతంగా ఉన్న గతకాలంలో, అసంఖ్యాకంగా మనం ఎత్తిన జన్మలు, అసంఖ్యాకంగా 


మనం అనుభవించిన దుఃఖాలు ఎలాంటి వంటే వాటిని గురించి బుద్దుడు ఇలా చెపు వలసి 
వచ్ళంది ; 


““సంసార చక్రంలో (అనేక జన్మలలో) తిరుగాడే ఒకే ఒక వ్యక్తి ఎముకలను ఎవడైన 
పోగుచేసి, కుప్పలుగా చేసి, వాటిని రాశిగా చేస్తె ఆకుప్పులన్ని నాశనం కాకుండా ఉంటే, 
అవి చెపుల శిఖరం అంత ఎత్తురాశి అవుతాయి. 


“ఈ సుదీర్ణ సంసార చక్ర పయనంలో ఎంతోమంది తల్టులు, తండ్రులు, కొడుకులు, 
కూతుళ్ళును పోగొట్టుకొని దుఃఫించావు. నీవు ఈ దుఃఖ సమయంలో, ఈ సుదీర్థ 
పయనంలో నీవు కార్చిన కన్నీళ్ళ, నాలుగు సము ద్రాలలోని నీటి కంచె, ఎక్కువ. 


331 


“నివు వృషభాలుగా, గేదెలుగా, గ్‌" ౮ పొబైెళ్ళుగా, మేకలు మొదలైన జంతువులుగా 
జన్మించి తలలు పోగొట్టు' కొన్నప్పుడు, సుదీరకాలం నిరక్తం ప్రవహించింది. 


“ఈ సుద్దిర్థ్ధపయనంలో, నీవు దొంగలు, దొపిడి ముఠాల, దస్యుల, పరదారా గామినుల 
చేతుల్లోబడి, తలలు పోగొట్టుకోవడం వల్ల, నాలుగు సముద్రాలలోని నీటికంచె ఎక్కువ 
రక్తమే ప్రవహించింది. 


“ఎంతో కాలంలో, సుద్తీర సంసార చక్రంలో, నీవు ఎన్నో బాధల ననుభవించావు, 
అత్యంత పీడలకు, దురదృష్టాలకు గురయ్యాను. ఎన్నో శ్మశానాలను నింపావు. అన్ని రకాల 
అస్తిత్వాలతో (జంతువులు, మనిషి అన్ని రకాల రూపాలతో) నవు అసంతృప్త చెందావు. 
ఈ పున్యన్మలకు విముఖడవై, వీటన్నింటి నుంచి విముక్తుడవు కావడమే తరువాయి.” 
వాదసూచికలు : 

1. మజ్రిమనికాయ్య, 1,57, P. 387 

2. Louis de la valle pousin, The way of Nirvana, P. 88. 


3. సంయుక్త నికాయ, 11, P.178 


4. See, The Book of gradual Sayings, 1, నిని. 31-34 


ముప్పై రెండో ప్రకరణం 


కమ్మ, పునర్ణన్మల మీద పాశ్చాత్యం ఏమంటున్నది? 


కర్మ, పునర్హన్మలు, ప్లేటో దర్శనానికి మూలస్తంభాలు, జీవులు ఎప్పుడూ “ఒక 
అవశ్యకతావలయంి”. (a 6yCle of necessity) లో తిరుగాడుతూ ఉంటాయి. వారు, 
తమ వయనంలో ఒక ఆర్ట్‌ వుత్తంలో చేసిన చెడు, రెండో ఆర్థవ్నత్రంలో శమిన్తుంది. అతడి 
ఆదర్శరాజ$ం (Republic) లో కర్మ ఆవశ్యకత కూతురైన లచిసిస్‌ (LaChesis) గా 
మూర్తీభవిస్తుంది. శరీరాలను విడిచిన ఆత్మలు ఏ ఏ అవతారాలు ఎత్త వలసింది ఈమె 
చేతుల్లోనే ఉంది. ఆర్ఫీయస్‌ (00౧6౪5) హంస శరీరాన్ని ఎంచుజ్‌కొన్నాడు. ధెరిస్తీ 
(Theristes) కోతి శరీరాన్ని, అగమెమ్నన్‌ (Agamem ౦0౧) గరుడ శరీరాన్ని కోరు 
క "న్నారు. “అదేవిధంగా, కెన్ని జంతువులు మనుషుల శరీరాలలోకి, కొన్ని పరస్తుర 
శరీరాలలోకి, అన్యాయులు క్రోధనులుగా న్యాయులు సాధువులుగా మారాయి. 

పర్షియన్‌ యుద్దాలకు పూర్వం, ప్రాచ్య పాశ్సాత్యాల మధ్య సంపర్కం హోమరు 
ప్రతిపాదించిన సరళ అపర సిద్దాంతం( అంతిమ విషయాలను, మరణాన్ని, మరణానంతర 
జీవితాన్ని చెప్పే సిద్దాంతం) ఒక విప్లవాన్ని తెచ్చి పెట్టింది. దానితో జీవితాన్ని లోతుగ 
వివరించాలనే తపన బయలు దేరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అన్వేషణ, 
భారతీయులతో ప్రభావితమైన ఆసియామైనరులోని అయోనియన్‌ (గ్రీకులు మొదలు 
పెట్టారు. 

“పైథాగరస్‌ ' సామోస్‌ ద్వీపంలో 580 8.0.లోజన్మించాడు. చాల ప్రాంత్రాలు 
తిరిగాడు. అతడి జీవిత కధ వ్రాసిన వాని ప్రకారం, భారతీయుల బోధలను అధ్యయనం 
చేశాడు. పాశ్యాత్యానికి కర్మ, పునర్హన్మలను గురించి చెప్పిన వాడు ఇతడే. 

బద్దకంగా పొంగి పొరలుతున్న ఆ యుగంలో, పర్షియా ద్వారా, కొంచెం ఇంచు 
మించుగా, ప్రాచ్య జ్ఞానాన్ని, బుద్దుని సమకాలీనుడైన, కుతూహలుడైన (గ్రీకు, ఆర్షించా 
డనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 





* లచిసిస్‌ గ్రీకుల పురాణ దేవత. ఈమె జీవుల ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తుంది. 


333 


పునర్ణన్మను ఇతరులు చూసిన తీరు 


భగవద్దీత : 

“చిరుగుల గుడ్డలను ఒకడు తీసి పారవేసి, నూతన వస్రాలను ఎలా ధరిస్తాడో, అలాగే 
శరీరంలో ఉండే నివాసి, చితికి జ్లీర్ణమైన దేహాలను వదిలివేసి నూతనాలైన దేహాలలోకి 
ప్రవేశిసాడు””. 

“పుల్లన వాడు గిట్టక తప్పుదు. గిట్టిన వానికి పుట్టుక తప్పుదు. ?” 
హిరడటస్‌ (Herodotus) : 

“మానవ ఆత్మకు చావు లేదు అనేసిద్దాంతాన్ని ఈజిప్షియన్లు ప్రతిపాదించారు. *ఎవరి, 
శరీరమైన చని పోయి నప్పుడు, అది, దానిని గ్రహించ సిద్దంగా ఉన్న మరో దేహంలోకి 
ప్రవేశిస్తుంది”. 
పైథాగరస్‌ (Pythagoras) : 

“అన్నింటికీ ఆత్మలున్నాయి. అంతా ఆత్మే అది సేంద్రియ ప్రపంచంలో, శాశ్వత 
సంకల్పాన్ని లేదా నియమాన్ని అనుసరిస్తూ తిరుగు తుంటుంది.”” 
ఖ్లేటో (Plato) 

కన ఆత్మ శరీరం కంచే పురాతన మైంది. ఆత్మలు నిరంతరం మళ్ళీ మళ్లీ ఈ జీవితంలో 
ప్రవేశిస్తాయి. > 
పై థధాగరస్‌ మీద ఒవిడ్‌ (అనువాదం డెడన) : 

“మృత్యువు అని పిలవ బడేది, పాతవస్తువు 

కొత్త ఆకృతిని ధరించడం తప్ప మరేమీ కాదు; 

దుస్తులు మారతాయి, వాస ఫ్రలం మారుతుంది, 

అయినా ఆత్మ ఇంకా అదే, రూపం మాత్రమే మారింది. 

మృదు మైనం ముద్రలను (గ్రహించి నట్టు 

ఈ ముఖం వస్తుంది, ఆ ముఖం పోతుంది, 

ఇప్పుడు ఈ పేరు, మరో అప్పుడు మరో పేరు 

ఆ కృతి మారింది, మైనం ఇంకా అదే, 


334 


అలాంటప్తుడు పుట్టుడ మంటే 

అంతకు ముందర మనం కాని మరొకరంగా ఆస్తిత్వారంభమే 
రూపాలు మారతాయని నేనం గీకరిసాను, 

అది ప్రారంభమైన ఆకృతిలో ఏదీ కొనసాగ లేదు.”' 


షోపన్‌ హర్‌ (SChopenhauer) : 


“4 జన్మాంతరతా (Metempsychosis) సిద్దాంతం అత్యంత ప్రాచిన మానవజాతి 
ఉదాత్త దశలనుంచి వచ్చింది. మానవాళిలో అధిక భాగం నమ్మిన విశ్వాసంగా ఈ భూమి 
మీద (ప్రచలితమైంది. యూదు, దాని నుంచి వచ్చిన రెండు వుతాలు తప్పు, అన్నీ 
అంగీకరించాయి. అంతకు ముందే చెప్పి నట్టు ఇది బౌద్ద సత్యానికి చాలా దగ్గరగా వచ్చింది. 
దీని ప్రకారం, తన మూర్తి మత్వాన్ని తాను పొంది, తనను తాను గుర్తించే మరోలోకంలో 
కలుసుకో వచ్చనే నమ్మకంతో కైస్తవ్లులు తమను తాము ఓదార్చు కొంటుండగా, ఈ ఇతర 
మతాలలో మళ్ళీ కలుసు కోవడం అనేది ఇప్పటికే జరిగి పోతుంది. అయితే ఈ కలుసు 
కోవడం అజ్ఞాతంగా, ఇప్పుడు మనతో ఎటువంటి సంబంధాలతో ఉన్నారో, (ప్రేమలతో 
ఉన్నారో, ద్వేషాలతో ఉన్నారో, అటువంటి సంబంధాలతోనే, మన జన్మాంతర జన్మలలో 
గూడ వారూ మనతోపాటు పుట్టి, ఉంటారు. 


“భారత దేశంలోని అన్ని పవిత్ర గం త్రాలలో వల, వేదాలలో బోధించిన జన్మాంతరతా 
సద్దాంతం, (బ్రాహ్మణ, బౌద్దవాదాలకు ఆయువు పట్టుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. 
ఈ నాటికి మహమ్మదీయేతర ఆసియాలో అది ప్రబలంగానే ఉంది. ఈ విధంగా అది 
మానవ జాతిలోనే సగానికి పైగా జనాభాలో, ఒక ఆచంచల విశ్వాసంగా, నమ్మశక్యం కానంత 
ఆచరణాత్మక ప్రభావంగా ఉంది, ఈజిష్టియన్ర విశ్వాసం గూడ అదే. వీరినుంచే ఆర్పియస్‌, 
పైధాగరస్‌, ప్రేటోలు ఉత్సాహంతో దానిని గ్రహించారు. అయితే, పైథాగరనియన్లు దానిని 
నిలుపుకొన్నారు. (గ్రీకుల మార్మికతలలో దీనిని బోధించారు. ఈ విషయం Platం's 
Laws తి మ్మిదో పుస్తకాన్ని అనుసరిస్తుం దనడంలో సందేహం లేదు. 

““జననాంతరతావాదాన్ని ౯1౩ (గ్రంధం ప్రత్యేకంగా "VOlU$na" లో చెబుతుంది. 
డ్రూయిడ్‌ (Druids = కైస్తవ పూర్వమత పూజారులు) లకు అది పునాదని వెరె చెప్ప 
నక్కర లేదు. 

“దీని అంతటిని బల్ల చూస్తే, మానవుడు ఎపుడు నిష్పుక్షసాత బుద్దితో పర్యాలో 
చించినా, జననాంతరతా వాదంలో మనిషికి విశ్వాసం ఉండడం సహజమెమో అని 


పసుతదొకు 3౨ 
pa 


335 


The World as Will and ldea 
హ్యూమ్‌ (Hume) : 

“ అవుర్త్యతా దర్శనమైన జననాంతరతా సిద్దాంతాన్ని ఒక్కదాన్నే తత్వశాస్త్రం 
వినగలిగేది.'' 
డిబ్‌రేలీ (Disrali) 


* జననాంతరతా సిద్దాంతమంత సరళమైంది, మన అవగాహనకు విరుద్దం కానిది ఏదీ 
లేదు. ఈ సిద్దాంతం ఆధారంగా, ఈ జీవితపు సుఖదుఃఖాలు, మరో జీవితంలో మనం 
చేసిన పనులకు నష్టపరిహారాలు లేదా దండనలుగా పరిగణిస్తున్నాం.”' 


డాంటే (Dante) 
“మళ్ళీ అప్పుడు పుత్రా, నీ మర్త్యభారం కారణంగా తిరిగి క్రిందికి వస్తావు.” 
ఎమర్సన్‌ (Emerson) : 


“అసంఖ్యాక అనుభవాలను పొందడానికి, సహజాతబో ధితమైన సంసిద్దతనుంచి మన 
విధిని అనుమానించా (10180 లి. ఆ అసంఖ్యాక అనుభవాలకు పైకి కనిపించే విలువ ఏమీ 
ఉండదు. వాటిని బ్లీర్ణించు కోవడం లేదా తోసి వేయడం జరిగే లోపల ఎన్నో జన్మలలో 
వాటిని మనం (గహిసాం.”’ 


లెసింగ్‌ (Lessing) 


“జ్ఞానాన్ని, నూతన అనుభవాన్ని ఆర్తించగల సామర్ధ్యం ఉన్నప్పుడెల్ల నేను ఎందుకు 
మరలి రాగూడదు?”” ఒకరాకలోనే నేను అంత సంపాదించుకో గలిగానా మరో మారు 
శ్రమిస్తే ఏమీలేక పోవడానికి, 


హక్సలీ (HUxley) 


““ పరిణామ సిద్దాంతానికి వల జననాంతరతా సిద్దాంతానికి వ్రేళ్లు వాస్తవికతా క్షేత్రంలోనే 
ఉన్నాయి. 

అనువంశికత అనే పేరు క్రిందకు వచ్చే వాస్తవాలన్నింటిని దైనందిన అనుభవాలు మనకు 
తెలియ జెప్తుతున్నాయి. మనలో ప్రతి ఒక్కరమూ, పైతృకలక్షణాలను, బహుశా సుదూర 
(పూర్వ) ప్వైతృక సంబంధాలను, కలిగి ఉన్నాము. ప్రత్యేకంగా చెప్పాలంటే, మనతో ఒక 
ప్రత్యేక పద్దతిలో పనిచేయించాలనే ప్రవృత్తులు, - ఇలా ఒక పద్దతిలో పని చేయడాన్ని ' శీలం! 


336 


అంటారు - తరచు పూర్వజుల, సపిండుల సుదూర శ్రేణి నుంచి రావడం చూస్తున్నాం. 
అందుకని, ఈ శీలం, ఈ నైతిక బౌద్దిక మానవ సారం, మాంస నిర్మితమైన ఒక అచిర 
ఆవాసం నుంచి మరో ఆవాసానికి వస్తుందని చెప్పడంలో అసంగత మేమీ లేదు. నిజంగానే 
ఇది ఒకతరం నుంచి మరో తరానికి వస్తుంది. నూతనంగా జన్మించిన శిశువులో శీల సంబంధ 
బీజం గుప్తంగా అణిగి ఉంటుంది. ఇక ఈగో (అహం) మాటు క్రాస్తి అది ఒక బీజాల 
సమాహారం కంటే ఎక్కువ ఏమీ కాదు. కాని, ఇవి, చాల త్వరగానే య థార్జీకరణం 
చెందుతాయి. బాల్యం నుంచి, వయస్సు పెరగ కొలది, అని వికసిసాయి. ఆ వికాసంలో 
అవి మందంగా ఉండవచ్చు, చురుకుగా ఉండవచ్చు, బలహీనంగానో, బలంగానో 
ఉండవచ్చు; అనిక్రూరమైనవి కావచ్చు, సౌమ్యమైనవి కావచ్చు. ప్రతి లక్షణము ఇతరంతో 
కలిసీ పరివర్తితమై కనిపించ వచ్చు. కాక పోతే ఆ శీలం నూతన శరీరాలలో అవతరించ 
వచ్చు. 

“ఈ విధంగా నిర్వచించబడిన శిలాన్ని భారతీయ దర్శనకారులు “కర్మ అన్నారు. ఈ 
కర్మే జీవితం నుంచి జీవితానికి పయనించి, వాటిని జననాంతరతా గొలుసులో లింకులుగా 
బంధించింది. ఇది ప్రతి జన్మలో కొంత పరివర్తిత మవుతుందంటారు వారు. మార్పు 
పైతృకతా సంయోగం వల్ల కాక్క దాని చర్యలవల్లనే జరుగు తుందంటారు.?” 


టెనిసన్‌ (Tennyson) 


“లేదానేను అధోజీవితాలనుంచి వు ఉంటే, 
అనుభవం అంతా గతించినా, 

నామరూపాలలో స్టీరీ భూతమైంది 

నా బలహీన అద్భృజ్ఞాన్ని మర్సి పోవచ్చు; 

ఎందుకంటే మన మొదటి సంవత్సరం విస్మృతమైనా 
కాని స్మృతి ప్రతిధ్వని వెంటాడడం మానలేదు. 


వర్రీ వర్త్‌ (Words Worth) 
““మన జన్మ ఒక నిద్ర, ఒక విస్మృతి కంటె ఏమీ కాదు: 
మనతో పాటు వచ్చే ఆత్మ మన జీవన తార, 
దాని ఆవాసం ఎక్కడో ఉంది, 
సుదూరంనుంచి అది వస్తుంది, 
కాని పూర్తి విస్టృతితో కాదు. 
పూర్తి నగ్నతతో కాదు,.....”! 


షెలి (Shelly) 
ఓక్‌ పై కనిపించే భావస్రారంభానికి ముందు కాలు అంలో మనం ఉన్నామని అనుక్‌ వాడా నిక్త 
కారణం లేక పోలే, ఆ ప్తుడు, మన భావం లెదా అస్తిత్వం అంతమైన తరవాత గూడ 


లందు oo 
మనం ఉంటామని అ నుకోవడానికి & ఆశధారాలు ఏమీ లేవు”, 


హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ఫ్రాన్సిస్‌ బోవెన్‌ క్రైస్తవులకు, పునర్హన్మను 
అంగీకరించ మంటూ ఇలా రాస్తాడు : 


“శాశ్వతమైన ఉన్నతమైన అనంతర జీవితం కోసం, ఈ భూమి మీది మన జీవితం ఒక 
శిక్షణ, ఒక తరిఫీదు. కాని, ఇది ఒక జీవితానికి పరిమితమైతే, అంతటి మహాలక్షానికి 
సరిపో దనిపిస్తుంది. శాశ్వతతకు తయారు కావడానికి మూడు ఇరవైలు ఆపైన పది 
సంనత్సరాలు ఏ మూత్రం సరిపోవు. ఆత్మ పరీకాకాలం (Probation) ఈ స్వల్ప 
పరిమితులకే పరిమితం మైందనే హామీ ఏమైనా మనకు ఉందా? ఒకే మూర్తి మత్వం 
(ఆత్మ) అనుక్రామికంగా, అసంఖ్యాకంగా ఒక దేహుని తరవాత మరోదేహుని సచేతనం 
చేస్తూ తను పొందిన శిక్షణను తనతో పాటు మోసుకు పోతూ, తనురూపొందించుకొన్న 
నీలం, తను పంచుకొన్న కోపతాపాలు, ప్రవృత్తులతో, అంతకుముందరి అవ్యవహిత అస్తిత్వం 
అడుగు జాడల్లో, ఎందుకు అనేక తరాల అనుక్రామిక శ్రేణుల్లో కొనసాగరాదు? ప్రకృతి 
స్వభావంలో గల్లగా నాటుకు పోయిన పరిణామాలకు ఫలితాలకు సంబంధించిన గత 
చరిత్రను అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక జీవి భవ చక్రాలు - అవి ఒక 
మనిషిని మరో మనిషికినుంచి వేరుగా గుర్తించడానికి దోహదం చేసే గుండె, బుద్దినిర్మాణా 
లకు తోడ్దుడి ఉండవచ్చు - ఇపుడు మనం బన్నింటిని మరిచి పోలేదు? అటువంటి 
మతిమరుపు వల్ల మన బాధ్యత ఏ మాత్రం తగ్గదు. మనం దేనిమీద, ఎలా కాలాన్ని 
దుర్వినియోగం చేశామ విషయాన్ని మరిచి పోయినా, ఆదుర్వియోగానికి బాధ్యత మనదే, 
చెడిన ఆరోగ్యం, దెగ జార్చె కోర్కెలు, తగ్గిన శక్తినామర్జ్యాల ద్వారా, మనం ఇప్తుడు గూడ 
విస్మృతాలైన మన స్వీయార్హ, కామాచార, పాపకార్యాల ఫలాలను అనుభవిస్తున్నాం. మరిచి 
పోవడం ఎందుకు జరుగుతుందంటే, అవి అసంఖ్యాకాలుగా ఉన్నాయి. 


ఏతి జన్మ ఒక స్వతంత్ర పూర్తి సృష్టికార్యం అయితే, ఒక కొత్త జీవిని జీవితానికి పరిచయం 
చెయడమైతే, ఎందుకు వేరు వేరు ఆత్మలు అసలు మున్ముందుగా ఎందుకు వివిధంగా 
నిర్మితాలయ్యాని మనం ప్రశ్నించడంలో తప్పు లేదు. ఈ ప్రపంచ దివ్యపాలనలో 
జననాంతరత ఒక అంతర్భాగంగా ఉండి ఉంటే, ఈ ప్రశ్న ఉదయించదు. ఈ దృక్కోణం 


నుంచి విషయాన్ని పరిశిలించినట్టయితే, ప్రతి ఒక్కడు తన గతవరిత్రలో ఆర్షించిన స్టితిలోనే 
పుడతాడు... ఆనువంశిక పాపం, డాని ఫలితాల సి సిద్దాంతం మనం నేర్చుకోవలసిన ఒక కఠిన 
పాఠం. కాని, తాను తన నుంచి అంచే తన పూర్విజ న్మల నుంచి వారసత్వంగా పొందిన 
ప్రవృత్తులను, శక్తియుక్తులను గురించి ఎవడూ ప్రన్నించ లేడు.... మరణం అని మనం 


పిలిచేది ఈ భూమిమీద మరో జీవితాన్ని ప్రవేశప్టైెటడమే. ఈ జీవితం, గత జీవితం కంటె 
ఉన్నతమైందీ, మంచిది కానట్లయితే అది మన తప్పిదం.” 


పూర్వ అస్తిత్వం 


ace ద్రం తీరాన పవళించాను, 

ఒకింత స్వప్న జగత్తులోకి జారుకొన్నాను, 
మహాతరంగాలు విరగడం; మొరగడం విన్నాను 
సూర్యుడు నా ముఖం మిద ఉన్నాడు. 


““నిర్వ్య్యా పారంగానా నిరు కావి రంగు చేతుల వైళ్ళు 
ధూసరవ్వర్ద గులకరాళ్ళతో ఆడాయి; 

తరంగాలు వచాయి, తరంగాలు వెళ్ళాయి; 
అత్యంతంగా వ[జనిర్లోషతో, ప్రమోదంగా. 


““శర్మరాఖండాలు ( గులకరాళ్ళు), అవిమృదువుగా, వర్తులంగా 
నా చేతుల మీద వచ్చుగా ఉన్నాయి; 

ఇసుకతిన్నెల మధ్య కూర్చున్న 

నమూన అల్ప జనుల్తా. 

““మిల మిల మెరిసే అల్ప ఇసుక రేణువులు 

మెత్తగా నా,వైళ్ళ సందుల్లోంచి జారిపోయాయి; 

సూర్యుడు దాని మీద అంతటా ప్రకాశించాడు 

అలాగ నా స్వప్నం ఆరంభమైంది; 


“ఇదంతా గతంలో ఎలా ఉంది 

యుగయుగాల క్రితం ఎలా ఉంది, 

నేను ఏదో ఒక విస్మృత తీరాన పడుకొని ఉన్నాను 
నేను ఈ రోజు ఇక్కడ పడుకొని ఉన్నట్టుగానే 


339 


““అపుడూ అలలు వచ్చాయి, సైకతాలను మెరిపిసూ, 
ఈ రోజు ఇక్కడ అబ మెరిపీించినట్టుగానే; 
నౌ ప్రాక్‌ - పలాజియన్‌ హస్తాలలో 


ఇసుక వెచ్సగా, సుందరంగా ఉంది. 


“నేను ఎక్కడ నుంచి వచ్చింది మరిచి పోయాను, 
నా యిల్టు ఏదై ఉంటుందో మరిచాను. 

గ అపూర్వ, ఆటవిక నామంతో 

ఆ సముద్రాన్ని పిలిచానో మరిచాను. 


“సూర్యుడు ప్రకాశించాడని మాత్రమె తెలుసు 
అది ఇంక ఈ రోజుకి ప్రకాశిస్తున్నట్లుగా 

నా సుదీర్ణ ధూసర అంగుళిలలో 

చిన్నారి శర్కరా ఖండాలు ఆడుకొంటున్నాయి.?'? 


పాదసూచిరలు 


1. ట్రోజన్‌ యుద్దంలో తాను, యుఫోర్ఫస్‌గా యుద్దం చేసినట్టు పైథాగరస్‌ జ్ఞప్తి చేసుకో గలిగాడు, 
యమ్స్‌డొక్తీజ్‌ తన గత జన్మలలో ఒక బాలుడు, ఒక బాలిక, ఒక పిట్ట, సముద్రంలోని ఒక 
చేపగా ఉన్నాడు (౯/8. 117, Diels). 


2 Frances Cornford, An Anthology of Modem Verse, chosen by A Methuen, 
London, Mathuen and Co. and reproduced in the Buddhist Annual, Cylon, 


1927. 


ముప్రైమూడో ప్రకరణం 
నిబ్బాన 


“నిబ్బానం పరమానందం. *” 
- ధమ్మపద, V. 203/204 


నిర్వాణమే బౌద్దం పరమార్థం 


ఈ ప్రగాఢ విషయం మీద ఒకడు ఎంత స్పష్టంగా రాసినా, వర్ణించినా, దాని పరమ 
ప్రశాంతతను ఎంత, వైభవోపేతమైన పదాలలో చెప్పినా, కేవలం పుస్తకాలు చదవడం ద్వారా 
నిర్వాణాన్ని అర్దం చేసుకోవడం దుర్రభం. నిర్వాణం అచ్చులో నిబద్దించేది కాదు. అది 
కేవలం బుద్ది కుశలతతో మాత్రమే గ్రహింప దగిందీ కాదు... అది లోకోత్తర స్టితి. అంతర్చాద్దిక 

(త్‌ తావి as) 
ప్రజ ద్వారా మాత్రమే దానిని యథార్దం చేసుకోవడం సాధ్య మవుతుంది. 


కేవలం బుద్ది పరంగా నిర్వాణాన్ని అవగాహన చేసుకోవడం దుస్తరం. ఎందుకంటే అది 
తార్కిక వివేచన ద్వారా అందుకోదగిన విషయం కాదు. బుద్దుని మాటలన్నీ శుద్ద 
తార్కికాలు, కాని బౌద్దం పరమార్దమైన నిర్వాణం తర్కం పరిధికి వెలుపలిది. అయినా, 
జీవితం యొక్క నకారాత్మక, సకారాత్మక పక్షాలను జాగ్రత్తగా చూస్తే ఒక తార్కిక నిర్ణయానికి 
చేరతాం. నిర్ణయం (conclusion) ఇది: ఒక నిబదైత దృగ్విషయక అస్తిత్వం కంటే వేరైన 
దుఃఖ రహిత, మరణ రహిత, అనిబద్ద అస్తిత్వం ఒకటి ఉండ తీరాలి. 


బోధిసత్వుడు “నుమేధా”గా జన్మ ఎత్తి నప్పుడు ఈ విధరగా పర్యాలోచించాడని, జాతక 
వ్యాఖ్యానం చెబుతున్నది వ 

“అక్కడ దుఃఖం ఉంటు న్నపుటకి, అదే సమయంలో, 

సుఖం గూడ అక్కడ దొరుకుతుంది; 

అలాగే అక్కడ నిజంగా అస్తిత్వం ఉన్నా 

అనస్తిత్వాన్ని అదే సమయంలో అక్కడ కనుగ్‌"నాలి 

“అక్కడ ఉష్ణం ఉన్నప్పటికీ, అదే సమయంలో, 

అయినా అక్కడ ఆహ్లాదకర నీతలం గూడ ఉంటుంది; 


341 


అలాగే, త్రిగుణ జ్వాల ఉన్నప్పటికీ, 
అదే విధంగా నిర్వాణాన్ని అన్వేషించాలి. 


గ అక్కడ రుల ఉన్నా, అదే సమయంలో, 2 
మంచిదేదో అది అక్కడ లభిస్తుంది; 

అలాగే, జననం ఉన్న మాటు జర 

జననం కాని దేదో దానిని అన్వెషించాలి' క 


నిర్వచనం 


“నబ్బాని అనేషాలి పదం (నిర్వాణ - సంస్కృతం) Os అనేపదాల సంయోగం. 
“సి నకారాత్మక ఉపసర్ల (particle) ‘వాని అంటే నేయడం, లేదా వాంఛించడం. ఈ 
తృష్ణ (వాంఛ) ఒక జీవితాన్ని మరో జీవితంలో కలిపే రజ్ఞువు( తాడు) లాగ పనిచేస్తుంది. 


“దానిని నిబ్బాన అని ఐఎందుకంటున్నా, మంటే, అక్కడ “వాని లాలస, అని పిలవబడే 
తుష్ణ నుంచి వెడలి పోవడం (ని) ఉంది.” 


ఒకడు తృష్ల్ణతో లేదా రాగంతో బద్దుడై ఉన్నంతకాలం నూతన “కర్మ? సంచిత మవుతుంది. 
ఇలా సంచితమైన కర్మ ఏదో ఒక రూపంలో జనన మరణ శాశ్వత వలయంలో యధార్థ 
రూపం దాల్ఫ వలసి ఉంటుంది. అన్నిరకాల రూపొల తృష్తలు అంత్తర్గితమై నప్పుడు, 
పునరుత్సాదన కర్మశక్తులు నశిస్తాయి. అప్పుడు అతడు, జీవన వురణ వలయాన్ని 
ఛేదించుకొని నిర్వాణం చెందుతాడు. బౌద్దం ప్రకారం ముక్తి అంటే, కేవలం పాపపుణ్యాల 
నుంచి విముక్తం కావడం కాదు, ఎప్పుడూ పునరావృతమయ్యే జనన మరణ వలయం నుంచి 
ముక్తి పొందడం. 


నిబ్బానాన్ని లోభ, దొస (ద్వేష), మొహా ((భ్రమ)ల ఉచ్చేదంగా గూడ చెబుతారు. 
ఈ సందర్భంగా బుద్దుని మాటలను గుర్తుకు చేసుకోవాలి. ** ప్రపంచం అంతా జ్వాలల్లొో 
ఉంది”, అది ఏ నిప్పుతో రాజేయ బడింది? లొభ దొస మొహాల నిప్పు ద్వారా. జనన 
జరామరణ, దుఃఖ, విచార, బాధ, నిస్స్రహలనే నిప్పుతో అది వెలిగించబడింది? '. 

ws అర్థంలో నిబ్బాణం అంటే, ఈ జ్వాలలను ఆర్బుడం. రకర బట్ట నిబ్బాన అంటే 


ఈ మంటలను ఆర్హడం కంటే మరేమీ లేదను కోరాదు. సాధనాలను, లక్ష్యం నుంచి 
వేరుగా చూడాలి. ఇక్కడ మంటలను ఆర్పడం నిబ్బానం పొందడానికి సాధనం మా|త్రమే. 


నిబ్బానం అంటే శూన్యమా? 


అంధుడు వెలుగును చూడలేని కారణంగా వెలుగే అసలు లేదని అనడం ఎంత 
అసంబద్దమో, నిర్వాణాన్ని మనం జ్ఞానేంద్రియాలతో దర్శించలేని కారణంగా, దానిని 
శూన్యమని చెప్పడం అంతే అతార్కికం. ప్రఖ్యాతమైన ఒక కథలో, నీటిని మాత్రమే ఎరిగిన 


342 


స చప, తాబేలుతో వాదిసూ, “భూమి అనేదే లేదు అనే నిర్ణయానికి విజయ వంతంగా 
వచ్చింది, ఎందుకంటే దాని అన్ని ప్రశ్నలకు **లేదు? అనే సమాధానమే వచ్చింది. 


అనగా అనగా ఒక చేప ఉంది. అది చేప గనుక, దాని జీవిత మంతా నీటిలోనే గడచింది. 
నిటిని గురించి తప్ప దానికి మరి దేనిని గురించి ఏమీ తెలియదు. అది ఒక రోజు, తను 
ఎన్నాళ్ళగో ఉంటున్న నీటికొలనులో తిరుగాడుతూ, దానికీ బాగా పరిచయం ఉన్న 
తాబేలును కలిసింది. ఈ తాబేలు అంతకు ముందే, నేల మీద కొంత కాలం విహారం చేసి 
తిరిగి వుంది, 


““తాబేలుగారూ నమస్కారం” ', అందిచేప. * మిమ్మల్ని చూడక చాల కాలమైంది, 
ఎక్కడకు వెళ్ళారు, ఏమిటి కథ 9?” 


“ఆ అవును”, “నేల అలా ఎండు నేల మీదకు పర్యటనకు వెళ్ళాను అంది తాబెలు. 


“పాడినేల మీదికా!'? ఆశ్చర్యపోయింది చేస. “పాడినేల అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? 
అసలు పొడి నేల అనేదే లేదు. నేనెప్తుడూ అటువంటి దానిని చూడ లేదు. పొడి నేల 
శూన్యం.” 


“ఈ బాగుంది ** అంది తాబేలు సదుద్దేశంతోనే. మీరు అలా అనుకొంటానంటే 
అనుకోవచ్చు. అలా అనుకోకుండా మిమ్ము ఆపే వారెవరూ లేరు. కాని ఏమైనా, నేను వెళ్ళింది 
మాత్రం పొడినేల మీదికే”, 


“ఇదిగో ఇటు చూడండి”, అంది చెప. “మాటాడేదానికి క "ంచెమైనా అర్హం పళ్టం 
ఉండా లండ. ఇప్పుడు చెప్పుండి, మీరు వెళ్ళి వామంటున్న ఆ పాడినేల ఎలా ఉంటుందో 
నాకు కొంచెం వివరించండి? అది అంతా తడిగా ఉంటుందా?”? 


“లేదు. అది తడిగా ఉండదు,” అంది తాబేలు. 

“అది 'అందరగా, చల్తగా, తాజాగా ఉంటుందా?’ చేప అడిగింది.. 

“లేదు, అదీ అందంగా, చల్లగా, తాజాగా ఉండదు,” తాబేలు సమాధానం చెప్పింది. 
“దాం గుండా వెలుతురు వచ్చేందుకు వీలుగా అది స్వచ్చంగా ఉంటుందా? 

“అది స్వచ్చంగా లేదు. వెలుతురు దానిగుండా రా లేదు””. 


““నారెక్కలను కదిలించి, నా ముక్కును జొనప డానికి వీలుగ, అది మృదువుగా, 
నమ్యంగా అనిరోధంగా ఉంటుందా? 


“కాదు అది మెత్తగా అనిరోధంగా ఉండదు. అందులో మీరు ఈద లేరు.”’ 


343 


““అది ప్రవాహం వలె కదులు తుందా, ప్రవబాస్తుందా? 
“అది కదలదు, (ప్రనహించదు.”' 
“అది తరంగాలుగా, నురుగుతో ఎగిరిపడుతుందా?'” అంది చేప. ఈ లేదు, లేదులతో 
విసిగి, అసహనంతో. 
“లేదు!”” తాబేలు అంది నిజాయితీతో. “అది తరంగాలుగా ఎగిరిపడదు. నేను 
చూశాను.” 


““ఆంఅదీ విషయంి”, విజయవంతంగా చేప ఆశ్చర్యాన్ని అభివ్యక్తం చేసింది. *'నెను 
చెప్పలేదా, మీరు చెప్పే ఈ నేల శూన్యమని? నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగాను గదా, 
మీరేమో అది తడిగా ఉండదని, మెత్తగా, తాజాగా, చల్లగా ఉండదని, అది ప్రవహించదని, 
తరంగాలుగా ఉండదని చెప్పారు. అది ఈ చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ కాకపోత్తే అది 
“శూన్యం” కాక మరేమవుతుంది? నాకివన్ని చెప్పాద్దండి”. 


“బాగుంది, బాగుంది””, తాబేలు అంది,” * పొడినేల శూన్యమని మీరు అనుకోవాలను 
కొంటే అనుకోండి. నాకేం అభ్యంతరం లేదు. కాని, నీరూ, నేలా రెండింటిని ఎరిగిన 
వాడు నిన్నొక మూర్ధ మత్స్యం అంటాడు, ఎందుకంటే, నీకు తెలియని దాని నెల్ల శూన్య 
మంటావు, ఎందుకంటే అది నీకు తెలియదు.” 


దీనితో తాబేలు, చేపను తన మానానికి తనను ఆ కొలను వదిలి వేసి, మరోసారి నేల 
మీదికి, ““శూన్యమన్న ఆ నేలి”* మీదికి విహారానికి బయలు దేరింది.” 


ఈ కథనుంచి, నేల, నీరూ రెండింటిని ఎరిగిన తాబేలు నేలను గురించి చేపకు 
తెలియజేయ లేక పోయిందని, కేవలం నీటిని మాత్రమే తెలిసిన చేపా, నేలను గురించి 
గ్రహించ లేక పోయిందని తెలుసుకొంటాం. అలాగే, లోకాన్ని లోకోత్తరతమ ఎరిగిన 
ల్వజ్ణంతలు విషయాసక్తునికి లోకోత్తరత అంటే ఏమిటో ఇహ లోకపరంగా వివరించ లేరు. 
అలాగని, విషయాసక్తుడు, ఇహలోక జ్ఞానంతో లోకోత్తరతను అర్ధం చేసుకోనూ లేడు, 


నిర్వాణమే కనుక శూన్యమై నట్టుయిత్తే అది అప్పుడు అవశ్యంగా ఆకాశంతో ఒకటై 
తీరాలి, నిర్వాణమూ, ఆకాశమూ అత్యాలు, అపరివర్తనీయాలు. మొదటి దానికి 
కాలదేశాలు (TIMe & 50206) లేవు. రెండోది శాశ్వతం. ఎందుకంటే దానికై అది 
శూాన$ం (nothing in itself) రెండంటి మధ్య తేడాను చెప్పువలనస వస్తే నిర్వాణం ఉన్నది, 
ఆకాశం లేనిది. 


వేరు వేరు అస్టిత్వ భూమికల గురించి మాటాడుతూ శూన్యాన్ని ( ఆకింజృజ్షా 
యతాన్ని) గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. 


344 


నిర్వాణం ఒక మానసిక వస్తువుగా (వత్తుధమ్మా) సాధిత మవుతుంది. కనుక్క అది 
శూన్యం కాదని తేలి పోతున్నది. అది నిజంగా శూన్యమే కనుక అయి నట్లయితే, బుద్దుడు 
దానిని *అనంతి మని, *అసలఖాతి (Non - Conditioned) అని, *అనుపమెయ' మని, 
“అనుత్తరి ($UpremMe) మని, “పరం (highest) అని, “వారల (beyond) అని, 
“పరాయనం” (Highest refuge) అని *తాణు (Safty) అని “క్షేమం (ఖేమ = 
Security) అని ‘శివం (happiness), అని, “కేవలి (౪౧1౦౪6) మని, *అనాలయి 
(abodeless) మని, అక్షర ( అఖ్బర = Imperishable) ముని, “1 పిశుద్ది (absolute 
purity) మని, *లోకోత్తరి మని, “అమర్త్యిమని, ముక్తి (ముత్తి) అని “శాంతి మొదలైన 
పదాలలో వర్ణించి ఉండేవాడు కాడు. 


“ఉదాన, “ఇతివ్హత్తకిొలలో బుద్దుడు నిర్వాణాన్ని గురించి ఇలా చెప్పాడు: 


(“ఓ భిక్కులారా, ఒక అజాత, అభూత, అకత (unmade),  అసంఖాత ప్రతి ఉంది. 
ఓ భిక్కులారా, ఈ అజాత, అభూత, అకత, అసంఖఫాత స్టీతే కనుక లేనట్లయితే జాత, 
భూత, కత సంఖాతులైన వారికి ముక్త్‌ సంభవం కాదు. ఒక అజాత, అభూత, అకత, 
అసంఖాత స్టీతి ఉన్న కారణాననే, జాత, భూత, కత, సంఖాతులైన వారికి ముక్తి సంభవం 
అవుతున్నది. 


ఇతి వృత్తక ఇలా అంటున్నది : 


పుట్టినది, పరిణమించేది, ఉత్సాదెతమూ సమ్మెళితమూ అయినదేదీ మనుగడ లేనిదే. 
జనన మరణాలతో గూడిన, రోగ నిలయము, పెళుసు అయిన, అన్నంతో కొనసాగే వస్తువు 
- అటువంటిది. సంతోషింప దగింది కాదు. దానీ నుంచి విముక్తి - ఇదే నిజమైంది - 
హేతువుకు అందనిది, అది అజాతం, అనుత్సొదితం, దుఃఖరహితం. దుఃఖం నుంచి విముక్తి 
కలిగించి, శాంతిచేకూర్చే, దుఃఖ విషయాలకు దూరంగా ఉంచే, ఆకలంక పథం అదిగో 


అందువల్ల బౌద్దుల నిర్వాణం, శూన్యస్థితీ కాదు, కేవల విరమ స్టీతీ కాదు ఏది కాదో 
దానిని ఎవరైన ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఖచ్చితంగా ఏమిటో, పూర్తిగా ఎవరూ చెప్పు 
లేరు. కారణం అది అనన్యమైనది. అది ౨వరిక పారు యదాక్రికరణం చెందడం ద్వారా 
తెలుసుకో దగింది. 


సోపాధిశేష, అనుపాదిశష నిర్వాణం 
(సోపాది సెస, అనుపాదిసెస నిబ్బానథాతు 


[గ్రంథాలలో తరచు నిర్వాణాన్ని సాపాదిసెసీ, అనుపాదిసెన నిబ్బాణధాతువుగా 
పేర్కొనడం జరుగుతోంది. 


34౨ 


ఇని వాస్తవానికి రెండు రకాల నర్వాణాలు కావు. అది ఒకటే. కాకపోతే. మరణా 
త్ఫూర్యమూ, మరణానంతరమూ పొందె అనుభవం (ప్రకారం అలొ పిలుసారు. 


అన్వేషి దానికి తగిన వాడైతే, ఈ జీవితంలోనే, నిర్వాణం నాధ్య మవుతుంది. అనంతర 
(ఆవలి) జీవితంలోనే పరమలక్ష్యం సాధ్యమని బౌద్దం ఎక్కడా చెప్ప లేదు. ఇక్కడే బౌద్ద 
నిర్వాణ భావనకు, బౌద్దేతర నిర్వాణ భావనకు మధ్య ఉన్న తేడాను చూడవచ్చు. బౌద్దేతర 
నిర్వాణ భావన ప్రకారం, శాశ్వత స్వర్గం ఒకటి ఉంటుంది, దానిని మరణానంతరం మా [త్రమే 
సాధించడం జరుగుతుంది. 


నిర్వణాన్ని ఈ శరీరంతోనే సాధిస్తే, దానిని సోపాధిశేష నిబ్బాణధాతు అంటారు. శరీరం 
భౌతికావశేషాలు ఏమీ మిగలకుండ లయమై నప్పుడు అ్వర్హంత పొందే-పరినిర్వాణాన్ని 
అనుపాధిశేష నిబ్బాణ ధాతు అంటారు. ఇతివుత్తకలో బుద్దుడు అంటాడు: 


“ఓ భిక్కులారా రెండు నిర్వాణ అంశాలున్నాయి, ఏమిటారెండు? భూమిక ( ఉపాధి) 
ఇంకా ఉన్న నిర్వాణాంశం ఒకటి, అది లేనిది రెండోది. 


“ఓ భిక్కులారా, మలినాలను తుడిచిపెట్టి, చేయనలసిన వాటిని చెసి భారాన్ని దించు 
కొని లక్ష్యాన్ని సాధించిన వాడు, అస్తిత్వశ్చుంఖలాలను ఛాధించుకొన్న వాడు, తిన్నగా అవగతం 
చేసుకొన్న వాడు ల్లర్ణంత అయి ముక్తి పొందుతాడు. అతని పంచేంద్రియాలు చెక్కుచెదరవు. 
అని ఉంటాయి. వాటి ద్వారా సుఖ, దుఃఖ అనుభవాలను పొందుతూనే ఉంటాడు, 
అటువంటి, రాగ, మోహ, భ్రమల నాశాన్ని, “భూమిక యధాతథంగా ఉన నిర్వాణాంశం” 
అంటూరు, 


“ఓ భిక్కులారా, భూమిక లేని నిర్వాణాంశం ఏదంటారు? 


“చూడండి, ఓ భిక్కులరా, ఒక భిక్కు ల్లగ్లంత అయి, ముక్తి పొందుతాడు. ఈ 
జీవితంలో అతనికి ఇం[దియాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. అవి శమిస్తాయి. దినాన 
“భూమికలోని నిర్వాణాంశమంటారు. శ 


“ఈ రండు నిర్వాణ ప్రతులను 

ఎవడు దర్శిస్తాడో, ఎవడు అటువంటి వాడవుతాడో, విరాగి అవుతాడో, 
అతడు ప్రదర్శిన్తాడు. 

ఒక స్రిత, ఈ జీవితంతోనే, భావ ప్రవాహం తెగి, 

భూమికతో ఉంటుంది. 


రెండోస్టీతి, భూమికలేనిది, భావికి చెందింది, 
ఇందులో భవాలు (080౦0౧౧౧89) పూర్తిగా అంత్తక్షితాలవుతాయి. 
ఈ స్టీతిని అసమ్మేళనం (Non compounded) గా, 


పురిగిననారు, ప్రవాహాన్ని ఛేదించుకొని, ముక్తిని పొందుతారు. 


ధమ్మ సూక్షాన్ని చేరినవారు భవాంతాన్ని సంతోషంగా చేసారు. అటువంటి వారు 
అన్ని భవాలను పరిత్యజించిన వారవుతారు? ?”, 


వాద సూచికలు 


i. Warren, Buddhism in Translations, ౧. 6 
2. See Narada Thera, A Manual of Abhidhamma PP. 317 ff. Compendium 
of Philosophy. 


3. నాలుగు ఆర్య సత్యాలు” అనే భిక్కు శీలాచార్యుని పుస్తకం నుంచి ఉటంకితమైంది. 


4. వ్యాఖ్యానం ప్రకారం ఈ నాలుగు పదాలు పర్యాయ పడాలుగానే ఉపయోగించ బడ్డాయి. *అజాతి 
అంటే హేతు ప్రత్యయాల (హేతుపచ్చయ = 0260565 0! conditions) వలన పుట్టునిది 
అని అర్థం. అభూత అంటే పుట్టినిది అని అర్ధం. అది ఒక కారణం నుంచి పుట్టలేదు కనుక, 
భనంలోకి రాలేదు కనుక, అది దేని కారణంగాను తయారు కానిది (అకత). భవము, పుట్టుక 
మనస్సు, పదార్ధాల లాంటిీని సంఖాత వస్తువుల లక్షణాలు; కాని నిర్వాణానికి అటువంటి లక్షణాలు 
లేవు, కనుక అది అసంఖాతం. Verses of Uplift, ౧. 98, As it was said, P. 142 
చారాలు 


5. Woodward, As It was said, ౧. 142 


6. స= తో, ఉపాది = సమాహారములు - మనస్సు, పదార్ధం. సెస = శేషు సమాహారాలను 


ఉపాధులంటారు. ఎందుకంటె, వాటిని తృష్ణ అవిద్యలు గట్టగ పట్టు కొంటాయి. 


7. Woodward, As lt was said, ౧. 144. 


347 


ముప్పై నాలుగో ప్రకరణం 
నిర్వాణ లక్షణాలు 


“మిత్రమా, నిర్వాణ మంటే ఏమిటీ? 
రాగ ద్తేష్క మోవోల వినాశం. ఓ మతమా, నిరాణమంటే??, 
- సంయుత్త నికాయ, 


సంసారం అంటే దృగ్విషయిక అస్తిత్వానికి భిన్నంగా నిర్వాణం శాశ్వతం (ధువ) వాంఛితం 
(సుభ), సుఖకరం (సుఖ). 
బౌద్దం ప్రకారం వస్తువులన్నీ - ఇహ పర వస్తువున్నీ - రెండు వర్గాలుగా విభజితాలు, 


ఆవి సంభాతాలు, అసంఖాతాలు. 
“ఈమూడు సంభాత వస్తువుల లక్షణాలు: పుట్టులు, గిట్టుట, స్రీితమారుటి””', 


హేతుప్రత్యయాలు పొందిపుట్రిన వస్తువుకు భవం అవశ్యలక్షణం. భవమైన ప్రతివస్తువు 
మార్పుకు గురై లయం చెంద వలసిందే. సంఖాత వస్తువు ప్రతిదీ భవం చెందుతూ, నిరతం 
మారుతూ ఉంటుంది. సార్వత్రిక పరివర్తన నియమం ప్రతి వస్తువుకు - మానసిక, భౌతిక 
- అత్యంత సూక్ష్మమైన జీవి లేదా కణం నుంచి, ఉన్నత జీవి లేదా అత్యంత రాశీభూత 
వస్తువు వరకు, వర్తిస్తుంది. మనస్సు, కనిపించక పోయినా, పదార్ధం కంటె త్వరగా, వెగంగా 
మారుతుంటుంది. 


బుద్దులు, జ్ఞర్గంతలు యధార్దం చెందించు కొన్న లోకోత్తరమైన నిర్వాణం కారణ జనితం 
కాదని ప్రకటించారు. కనుక అది భవానికి గాని, పరివర్తనకుగాని, లయానికి గాని గురి 
కాదు. అది అజాతం, అనినాశం, అమర్హ్యం, ఖళ్య్ళతంగా చెప్పాలంటే, నిర్వాణం కారణమూ 
కాదు, కార్యమూ (ఫలితమూ) కాదు. అందువలన అది అనన్యం. 


కారణం వలన పుట్ణన ప్రతిదీ గతించ వలసిందే. అందుకని అది అవాంఛనీయం. 


జీవితం మనిషికి అన్నింటి కంటె ప్రీతి పాత్రమైనది. కాని, అదే జీవితం అతనికి 
అధిగమించ రాని కజ్టా లెదు రైనప్పుడు, మోయలేని బరువులు మీద పడ్డప్పుడు, విపరీతమైన 
భారంగా తోస్తుంది. కొన్ని సారు, అతడు ఆత్మహత్యే తన సమస్య లన్నింటికి పరిష్కార 
మన్నట్టు, జీవితాన్ని అంత మొందించుకో జూన్తాడు. 


348 


శరీరాన్ని అలంకరిసాం, ఆరాధిన్తాం. కొన, ఆ అందమైన, ఆరాధనీయాలైన,. ప్రలో భాలైన 
ఆకృతంలు, కాలంతో, రుగ్మతతో వికృతాలైనప్తుడు, చాల జుగువ్రాకరంగా 
తయారవుతాయి. 


తన వారితో, వినోదాలతో, సుఖాలతో ప్రశాంతంగా, ఆనందంగా కాలం గడసాలని 
మనిషి కోరు కొంటాడు. కాని, ఏదో దురదృష్టం వల్ల, ఈ క్రూర ప్రపంచం వారి 
ఆశంసలకు, ఆశలకు విరుద్దంగా ఎదురు నడిచి నప్పుడు, ఆ అనివార్య విషాదం చెప్పరానంత 
ఘాటుగా ఉంటుంది. 


ఈ దిగువ కథ, జీవిత ప్రవాహ స్వభావాన్ని, దాని ప్రలోభక సుఖాలను చక్కగా 
చూపుతుంది. 


రాయి - రప్పు ముళ్ళతో కంటకితమైన దట్టమైన అడవి గుండ ఒకడు పోతున్నాడు.. 
ఆకస్మికంగా ఒక ఏనుగు వచ్చి అతని వెంట పడింది. భయంతో పరుగు లంకించు కొన్నాడు. 
ఒక బావి కనిపించగా, దాక్కొన డానికి దాని దగ్గరకు వెళ్ళాడు. కొని ఆబావిలో ఒక పాము 
ఉంది. మరిక తప్పించు కొనే మార్గం ఏదీ లేనందు వల్త, బావిలోకి దూకేశాడు. ఆ బావిలో 
పెరుగుతున్న ముళ్ళ తీగను పట్టుకొన్నాడు. పైకి చూస్తే, ఆ ముళ్ళ తీగను రెండు ఎలుకలు 
జుకర్‌ తెల్లనిది, మరొకటి నల్లనిది - కొరుకు తున్నాయి. అతని ముఖానికి తిన్నగా ఒక 
తేనె తొట్టె ఉంది. దాని నుంచి అప్పు డప్పుడు తేనెచుక్కలు పడుతున్నాయి. 

ఈ మనిష్కి తానున్న అపాయకర స్థితిని విస్మరించి, బుద్దిీహినంగా తేనె చుక్కలను 
చపురించడం మొదలు పెట్టాడు. ఒక దయా మయుడు అతనికి బయట పడేమార్గం 


చూపించ డానికి ముందుకు వచ్చాడు. కాని ఆ ఆశపోతు మనిషి తన ఆనందం పూర్తయ్యేదాక 
ఆగ వలసిందని కోరాడు. 


ఆ కంటక మార్గం సంసారం - జీవిత సంద్రం. మానవుని జీవితం గులాబీల పాన్సు 
కాదు. దానిలో అధిగమించ వలసిన అనేక కష్టాలు, ఆటంకాలు ఉన్నాయి. వ్యతిరేకతలు, 
అహాతుక విమర్శలూ ఉంటాయి. అవమానాలు, దాడులు ఉంటాయి. అటువంటిది 
కంటక జీవితం. 


ఇక్కడ ఏనుగు మరణాన్ని ప్రతిబింబిస్తుంది. పాము వృద్దాప్యాన్ని, తీగ జననాన్ని, రెండు 
ఎలుకలు రేబవళ్ళను, ప్రతీకీకరిస్తాయి. తేనె చుక్కలు క్షణిక ఇం ద్రియ సుఖాలకు ప్రతీకలు. 
మనిషి “సత్వం” ను దయామయుడు బుద్దుని సూచిస్తాయి. 

తాత్కాలిక భౌతిక సుఖం కేవలం ఏదో ఒక వాంఛా తృప్తి మాత్రమే. ఆశించిన వస్తువు 
అభించగానే, మనస్సులో మరో కోరిక లేస్తుంది. అన్ని వాంఛలూ అసంతృపాలె. 


349 


దుఃఖం జీవితంలో భాగం. దానిని పరిహరించ లేం. 

నిరాకార, -అసంభాతం గాబట్లు అదె శాశ్వతం, వాంఛనీయం, సుఖమయం, 

నిర్వాణ సుఖాన్ని మామూలు ఇహలోక సుఖం కంచె భిన్నంగా చూడాలి. నిర్వాణ 
సుఖం సారహీనం కొదు, విసగలు కలిగించదు. అది ఎపుడూ మొహం మొత్తించని ఆనంచ 
రూపం. అదెపుడూ డోలాయమానం కాదు. ఏదో ఒక వాంఛ సంత్సప్తం కావడంతో 
జనించే తాత్కాలిక ప్రాపంచిక సుఖం వలెకాక, మోహ వికారాలను దూరం చేయడం వలన 
అది కలుగుతుంది. 


ఒబహువెదనీయనుత్తోలో బుద్దుడు, ఇంద్రియాల ఉద్దీపనతో కలిగే స్తూల భౌతిక 
సుఖాలతో మొదలుపెట్టి, పది స్థాయిల సుఖాలను చెప్పాడు. ఒకడు నైతికంగా ఉన్నతోన్నత 
శిఖరాలను అధిరోహించే సరికి, సుఖం సూక్ష్మ్యమై, సున్నితమై, ఉన్నత మవుతుంది. అలా 
కావడంతో ప్రపంచం దానిని సుఖంక్రింద చూడదు. (ప్రధమ రూూనంలో, పూర్తిగా 
పంచేంద్రియాల కంటె స్వతంత్రమైన, సుఖాన్ని అనుభవిస్తాడు. భౌతిక వాది ఎక్కువగా 
విలువ నిచ్చె ఇందెయ సుఖ వాంఛను ప్రత్యాదేశితం చరుడర ద్వారా ఈ సుఖాన్ని 
పొందుతారు. నాలుగో రూనంలో అయితే, ఈ రకం సుఖాన్ని గూడ, స్టూలమని, 
అప్రయోజన కరవుని భావించి, వదిలివేసి, ఉపేక్షను వహిస్తారు. ఉపేక్షనే సుఖమని 
వాకొంటారు. 

బుద్దుడు అంటాడు: 

కం ఉట బఐం([దియక బంధాలు ఐదు, ఆ ఐదు ఏమిటి? కంటితో చూడగల 
ఆక్షుతులు - వాంఛనీయమైనవి, ప్రియమైనవి, అందమైనవి, మోహ పూరితమైనవి, త్నష్ణతో 
గూడినవి, రాగధూళిని రేపేవి. చెవితో వినే ధ్వనులు; ముక్కుతో (గ్రహించే వాసనలు, 
నాలుకతో చూసే రుచులు; శరీరంతో పొందే స్పర్శలు - వాంఛనీయమైనవి, ప్రియమైనవి, 
అందమైనవి, తృష్ణతో గూడినవి, రాగధూళిని రేపేవి. ఆనందా, ఈ ఐదూ ఐంద్రియక 
బంధాలు. ఈ ఐంద్రియక బంధాల నుండి పొందే ఏ సుఖమైన ఐంద్రియక సుఖం అవుతుంది. 


“* “మనుషులు అనుభవించే ఈ సుఖమే, సంతోషమే పరమోన్నతం” అని ఎవడైనా 
అంటే, నేను అతనిని ఒప్పుకోను, ఎందుకని? ఎందుకని అంటే, ఇంత కంచె ఉన్నతమైంది, 
సూక్ష్మ్మమైంది మరో సుఖం ఉంది. 

““మరి ఆ ఉన్నతమైన, సూక్ష్మమైన సుఖం ఏమిటి? పూర్తిగా ఇంద్రియ సుఖాలకు 
దూరంగా, అ నైతికానికి ఆముడ దూరంలో, ఏకాంతంగా ఉండడం వల్ల జనించిన 
ప్రాధమిక, సంసక్త యోజనతో, సుఖ సంతోషాలతో, ప్రధమ రూనంతో ఒక భిక్కు 
ఉన్నాడు. ఈ సుఖం ఉన్నత తర, సూక్షుతర మైంది. 


350 


“ఎవడైన, “ఇదే జీవులు అనుభవించ గల అత్యుత్తమ సుఖ సంతోషాలని అంటే అతనితో 
నేను ఏకీభవించను, ఎందుకని? ఎందుకని అంచే, దీనికంటే సూక్ష్మమైంది ఉన్నతమైందీ 
నర్‌ సుఖం ఆంది; 


(6 (ప్రాథమిక, సంసక్త యోజనను నిశ్చలం చేస, అంతరంగంగా ప్రశాంతతను సాధించి, 
మనస్సును ఎకబిందువుపై నిలిపి, ప్రాథమిక సంసక్త యోజన అంత్తర్షితం కాగా, ఏకాగ్రత 
కారణంగా సుఖ సంతోషాలతో ద్వితీయ రూనంలో ఉన్నాడు ఒక భిక్కు ఇది అధిక 
ఉన్నత, సూక్ష్మ సుఖం. 

అయినా *ఇంకవరైన ఇదే మనుషులనుభవించగలిగిన పరమ ఉన్నత సుఖమని చెబితే, 
నేను అతనిని ఒప్పుకోను. ఇంక ఇంతకంటె ఉన్నత సుఖం ఉంది. 


“ఇక్కడ ఒక భిక్కు ఉన్నాడు. అతడు సంతోషాన్ని పరిహరించి, ప్రశాంతతకు అంటి 
పెట్టుకొని, అప్రమత్తతతో సచేతనుడై ఉన్నాడు. “సంయమనంతో, అప్రమత్తతతో 
ఆనందంలో ఉండడంి అని ఆర్యులు చెప్పే దానిని శరీరంతో అతడు అనుభూతి చెందు 
తున్నాడు. ఈ విధంగా ఆ భిక్కు తృతీయ రూనంలో ఉన్నాడు. ఇది ఆ మరో సూక్ష్మ, 
ఉన్నత సుఖ సంతోషాలు. 


“ఇంకొ ఎవరైన “ఇదే పరమ సుఖమని” చెబితే నేను అతనితో విభేదిస్తాను. “ఇక్కడ ఒక 
భిక్కు సుఖదుఃఖాలను విడనాడి, అంతకుముందరి సుఖదుఃఖాలను వెనకనే వదిలిపెట్టి - 
బాధారహితంగా, సుఖరహితంగా, పరిపూర్ణ సంయమనంతో, అప్రమత్తతతో, చతుర్ద 
రూనంలో ఉంటున్నాడు. ఇది ఆ నర్‌ ఉన్నత, సూక్ష్మ సంతోషం. 


“దీనిని ఎవరైన పరమ సుఖమని చెబితే నేను ఒప్పుకోను. దీని కంచె గూడ ఉన్నత, 
సూక్ముసుఖం ఉంది, 

“ఒక భిమువు ఉన్నాడు. అతడు రూప సంజ్ఞ (Perception of form) లను 
అధిగమించి, ఇంద్రియ ప్రతిస్పందన రహితంగా, సంజ్ఞా వైవిధ్యం నుంచి విముక్తమై ఇలా 
అనుక్‌"ంటాడు: “ఆకాశం అనంతం” - అనంతాకాశం (ఆకాశాన ఇాయతన) లో 
ఉంటాడు. ఈ మరో సుఖం ఇంకా ఉన్నతమైంది, సూక్ష్మమైంది. 

“అయినా ఎవరైన ఇదే పరమ సుఖమని చెబితే, నేను ఒప్పును - ఇంకా పరమమైన సుఖం 
ఉంది. 


“ఒక ల్లాక్షువు అనంతాకాశాన్ని అధిగమించి ఇలా అనుకొంచాడు: “విజ్ఞానం అనంతం” 


351 


అనంతవిజ్ఞాన లోకం ( విక్షాణభ్యాయతను లో ఉంటాడు. ఈ మరోసుఖం అంతకంటె 
ఉన్నతం, సూక్ష్మం. 


“దీనిని ఎవరైన పరమని చెబితే నేను అంగీకరించను. ఇంకా ఉన్నతమైన సుఖం ఉంది. 


“అనంత ఐజ్ఞాన లోకాన్ని అధిగమించిన భిక్కు ఇలా అనుకి”ంటాడు: “అక్కడ 
ఏమీలేదు. శూన్యలోకం (ఆకిఇ్ఞాక్ఞాయతనం) లో ఉంటాడు. ఈ వుదోసుఖం 
ఉన్నతమూ, సూక్ష్ముమూ అయినది. 


“దీనిన గూడ ఎవరైన పరమమని చెబితే నాకు సమ్మతం కాదు. ఇంత కంటె గూడ 
అధిక్సత చుఖం ఆరది; 


““శూన్యతా లోకాన్ని అధిగమించిన భిక్కు సంజ్ఞాయతనంలో గాని, అసంజ్ఞాయత 
నంలోగాని ఉండడు. (నో బద సంజ్ఞా న ఆసంజ్ఞాయతన). ఇది మరీ ఉన్నతమైన సుఖం. 


“ఇదే ఉన్నతోన్నత సుఖమని ఎవరైన అంటే అది నాకు ఆమోద యోగ్యం కాదు. 
ఎందుకని? దీని కంటె మరో ఉన్నత సుఖం ఉంది. 


““మరి ఆ ఉన్నతమైన సూక్ష్మమైన, సుఖం ఏది? సంజ్ఞా సంజ్ఞాలోకాలను అధిగమించిన 
భిక్కు ఇక్కడ సంజ్ఞా వేదనల నిరోధాన్ని సాధిస్తాడు. ఆనందా, ఇది ఆ మరో సుఖం. ఉన్నతం 
పరమం” 


పది సుఖాలలోకి ఇది ఉన్నతం, సూక్ష్మం, ఈ అధిభౌతికస్టితి నిరోధ సమాపత్తి. ఈ 
జీవితంలోనే నర్వాణాన్ని అనుభవించడం అంటే ఇదే. 


బుద్దుడు ఊహించి నట్టుగానే ఎవరైనా ఇలా ప్రన్నించ వచ్చు: ** అసలు దానిని అనుభవించే 
విజ్ఞాన (చేతనం = 00౧501065౧655) మే లేనప్పుడు, ఆ స్ట్రీతిని అత్యంత ఉన్నత సుఖ 
ప్రతి అని చెప్పడం ఎలా?” 


బుద్దుడు ఆ ప్రశ్నకు ఇలా సమాధానం చెబుతాడు: “అలా కాదు, శిష్యులారా, కేవలం 
సుఖకర సంవేదన కారణంగానే తధాగతుడు ఆనందా (8159) న్ని గుర్తించడు. ఎప్పుడు 
ఆనంద స్టితిని చేరినా, సిద్దుడు, దానిని అక్కడికక్కడే ( ఏ సంవేదన లేకుండానే) దానిని 
ఆనందంగా తెలుసు కొంటాడు. ””* 


బుద్దుడు అన్నాడు: “నేనొకమాట చెబుతాను. “ఇంద్రియాలద్వారా అనుభవంలోకి 
వ్యందంతా దుఃఖమే. కాని ఎందుకని? ఎందుకని అంటే దుఃఖంతో ఉన్నవాడవడైన సుఖం 
కోసం వెంపర్దా డతాడు. సుఖంగా ఉన్నవాడు మరింత సుఖాన్ని కోరతాడు. ఈ ప్రాపంచిక 
సుఖం ఎప్పటికి సంత్సప్పం కానిది. 


352 


సంప్రదాయ భాషలో బుద్దుడు ఇలా అంటాడు: “నిర్వాణమ్‌ పరమమ్‌ సుఖమ్‌ 
(నిబ్బానమ్‌ వరముమ్‌ నుఖమ్‌). నిర్వాణం అత్యంత ఆనందలి”. అది పరమ ఖలు 
ఎందుకంటే, అది ఇంద్రియాల ద్వారా పొందింది కాదు. జీవిత బాధలను సకారాత్మకంగా 
పొందిన ఆనంద ప్రతి. 


దుఃఖ నిరోధమే సుఖమని మామూలుగా చెబుతాం. కొని ఇలా చెప్పడంలో దాని నిజ 
స్వభావం వెల్లడ కాదు, 


నిర్వాణం ఎక్కడ ఉంది? 
“మిలిందద్రళ్లలు’లో గౌరవనీయ నాగసేనుడు ఒక ప్రశ్నకు ఇలా సమాధానం చెబుతాడు: 


“నిర్వాణం తూర్పునో, దక్షిణాననో, పడమరనో, ఉత్తరాననో, క్రిందో, మెన్‌, ఆవలో 
ఈవలో ఉండదు. అయినా నిర్వాణం ఉంటుంది. తన జీవితాన్ని సరిగా నడుపు కన్నవాడు, 
నీతి బద్దంగా, హేతుబద్దంగా ఉన్నవాడు, అతడు (గ్రీసులో ఉన్నా, చైనాలో ఉన్నా, 
అలెగ్జాండ్రియాలో ఉన్నా, కొసలలో ఉన్నా, దానిని యధార్టీకరణం చెందించు కొంటాడు. 

(“నిప్పును ఎవరూ ఒకచోట నిలవ ఉంచరు. కావలసిన పరిస్టితులు ఏర్పడ్డప్తుడు అది 
ఎక్కడైన పుడుతుంది. అలాగే నిర్వాణం ఏదో ఒక చోట ఉండదు, కాని అనుకూల 
పరిస్థితులలో అది ఎక్కడంటే అక్కడే సాధ్య మవుతుంది?” 

“రోహితన నుత్తిలో బుద్దుడు అంటాడు: “దాన సంజ్ఞలు, ఆలోచనలతో పాటు 
ఈ నిలువెత్తు దేహంలో,-నేను ఈ ప్రపంచాన్ని, ప్రపంచ మూలాన్ని, ప్రపంచ నిరోధాన్ని, 
ప్రపంచ నిరోధ మార్గాన్ని ప్రకటించేదా?'” 

ఇక్కడ (పపంచం అంటే దుఃఖం. (ప్రపంచ నిరోధం అంటే దుఃఖ నిరోధం - అదే 


నిర్వాణం. 


ఒకని నిర్వాణం అతని నిలువెత్తు దేహం మీద ఆధారపడి ఉంది. అది ఏదో స్నష్టింప 
బడింది కాదు, సృష్టింప బడవలసిందీ కాదు.” 


సంసక్తత ( ఆపా) వ్యాప్తి (పృథ్వి) ఉష్ణం (తెజొ) గతి (వాయో) - ఈనాలుగు 
మూలకాలు నిలదొక్కుకొని నోట్లు నిర్వాణం ఉంది. 
నిర్వాణం ఎక్కడ ఉంది? అనేదాని గురించి సంయుత్తనికాయం (1, ౧. 14) 


అంటున్నది: 


353 


- “ఎక్కడ నాలుగు మూలకాలు అలి సాగ్గమంద్కాచల్‌నాయూ అనక్వుడ ఇంకాతాలూన 
చోటు లేదు”””, ॥ 


“ఉదాన లో బుద్దుడు ఇలా అంటున్నాడు: 


ట్‌ భక్కులారా, ఎలాగైతే వనుహాసంద్రంలో, నదులని ఎరినా ఆకాశం నుంది 
ధారపాతంగా పడిన వర్షపు నీరు చేరినా, అది పెరగదు తరగిదో, అలాగే నిరనశేష పరి 
నిర్వాణంలోకి ఎంతమంది భక్కులు ప్ర ప్రఎశించినా, నిర్వాణ మూలకం ఎరగదు, తరగదు”. 


అందుకని నిర్వాణం అనేది ఆధిభాతిక ఆత్మ (Transcendental ego) నివసించే 
స్వర్గం కాదు. అదొక ధమ్మం (సిద్ది) అందరికీ చేరువలో ఉండేది. 
Ca (అ 


మనిషి కోరుకొన్న అన్నిరకాల సుఖాలను ఇచ్చు, తనివితీరా సుఖాన్ని అందించే ఒక శాశ్వత 
స్వరాన్ని ఆచరణాత్మకంగా ఊహించడం సాధ్యం కాదు. ఎక్కడైనా అది వాస్తవంగా, 
శాశ్వతంగా ఉంటుందని ఊహించడం దుర్తభం. 

“సరే ఒప్సుకెందాం. నిర్వాణం ఉండే ఒక చోటు అయితే లేదని ఒప్తుక్‌ "ందాం. బాగానే 
ఉంది”, అంటూ రాజు బుళిందుడు ఇలా (ప్రశ్నించాడు: (“గౌరవనీయ నాగసేనా, మనిషి 


తన జీవితాన్ని ధమ్మ బద్దంగా దిద్దుకోవడానికి, నిర్వాణం పొందడానికి అతనికి భూమిక 
ఏమైనా ఉందా?” 


““అవును, రాజా, అటువంటి భూమిక ఉంది”. 
“అయితే గౌరవనీయ నాగసేనా, అటువంటి భూమిక ఏదంటారు?”” 


Ar WD ధమ్మం. ఎలాగంటే, ఒకడు ధమ్మాచరణంలో ఎల్రబిడ; అప్రమత్తతో 
ఉండి “తన జీవితాన్ని సరిగా నడుపుకొంటే' అతడు ఎక్కడ ఉన్నా, సిథియక్హ(Saythians) 
దేశంలో ఉన్నా, (గ్రీసులో ఉన్నా, చైనాలో, టార్లరీలో, అలెగ్హాండ్రియాలో, నికుంబలో, 
కాశీలో, కొసలలో, కాశ్మీర్‌లో, గాంధారలో ఉన్నా, పర్వత శిఖరాగ్రాన ఉన్నా, నిర్వాణాన్ని 
పొందుతాడు”, 


నిర్వాణాన్ని పొందేది ఏది? 


ఈ ప్రశ్న అర్హ రహిత మైంది. ఎందుకంటే బౌద్దం ఒక శాశ్వత సత్వాన్ని, లేదా శాశ్వత 
ఆత్మను ఎప్పుడూ గుర్తించ లేదు." 


ot ఆత్మకు తిడుగు” అని చెప్పబడే జీవి (సత్వం) కేవలం కారకాల సంఖారం. ల్పజ్ణంత 
అయిన భిక్కుని వజీరా అంటున్నది: 


354 


Mew DOM అమర్శినపుడు 


9) 

G 

=] 

Gh 

{9 

గు 
) ఓ 


అలి *రథలి అనె పదం ఉప్తుతిల్లుతుందా, 


మనం దానిని సత9ం (861౧8) అంటాల!!, 


న అ డ్త్‌రా ఇ a ఇవ మే. _“ షో ఇ “ a షా ఇని 
బొిడ్రం ప్రకారం జబ (సత్వం) చునస్సు - పదార్హ (నామరూప) నిర్మితం. ఇది మెరుపు 
వేగంతో ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ రెండు నిర్మాణకాంశాలు తప్పు, శాశ్వత 
ఆత్మ అపరివర్తనియ సత్యం అంటూ ఏదీ లేదు. మనం “నేను” అని పిలిచేది గూడా 


(భ్రమె. 

శాశ్వతాత్మ లేదా భమైక “నేను?” లకు బదులుగా, భౌద్దం గతిశీల జీవ ప్రవాహాన్సి 
(సంతతిని) ప్రవేశ పెడుతుంది. అవిద్య, తృష్ణలో ఉన్నంత కాలం అది అనంతంగా 
ప్రవహాసూనే ఉంటుంది. ల్లర్థ్హతత్వం పొందడంతో ఏ వ్యక్తి అయినా, ఈ మూల కారణాలను 
ఉత్తరించినట్టయితే, అవి అతని అంతిమ మరణంతో ప్రవహించక ఆగి పోతాయి. 

సంప్రదాయ భాషలో, ల్వర్దంత పరినర్వాణం చెందాడని, లేదా నిర్వాణంలోకి వెల్ళాడని. 
చెబుతారు. 

“ ఇప్పుడు ఇక్కడికిక్కడి ' ఒక శాశ్వతాత్మగాని, తాదాత్మ్యతా జీవి గాని లేదు గనుకి. 
నిర్వాణంలో “నేను” గాని, ఈ ఆత్మి” గాన ఉండదని చెపుడం అనవసరం. 

ఇశుద్రిము?్‌ (x౪1, 90) అంటున్నది: 


“దుఃఖం మాత్రం ఉంది, దుఃఖితుడు లేడు. 
కర్త లేడు కాని కర్మ ఉంది; 

నిర్వాణం ఉంది, దాని అన్వేషి లేడు 

పధం ఉంది, పాంధుడు లేడు.”” 


బౌద్దుల నిర్వాణ భావనకు, హిందువుల నిర్వాణ లేదా ముక్తి భావనకు ఉన్నతేడా 
ఎక్కడంటే, బౌద్దులు తమ లక్ష్యాన్ని శాశ్వతాత్మ, సృష్టికర్త లేకుండా నిర్వచించు కొంటే, 
హిందువులేమో, శాశ్వతాత్మను, సృష్టికర్తను నమ్ముతారు. 


ఈ కారణం వల్లనే బౌద్దాన్ని శాశ్వత వాదమని కాని, శూన్యవాదమని కాని చెప్పు లేం. 
౧ (శ) 


నిర్వాణంలో ఏది శాశ్వతీకరించ బడదు. (68గ౫౭||$60) ఏది వినాశం కానిఠచ బడదు. 


3౨౨ 


సర్‌ ఏడ్విన్‌ ఆర్నాల్డ్‌ అంటున్నారు: 


“ఎవరైనా, నిర్వాణాన్ని ఉచ్చేదమంటే, 

వారికి వారు చెప్పేది అబద్దమని చెప్పండి. 

ఎవరైనా నిర్వాణం అంటే జీవించడం అని చెబితే 

వారు తప్పుడు భావనలో ఉన్నారని వారికి చెప్పుండి.” 
* * ¥* 


బుద్దుని బోధలో నిర్వాణ సమస్య అతిగహన మైందని ఒప్పు కోవాలి. మనం ఎంతగా 
ఆలోచించినా, దాని నిజ స్వభావాన్ని గ్రహించ లేం. నిర్వాణాన్ని అవగాహన చేసుకొనే ఉత్తమ 
మార్గం దానిని మన అంతరిక జ్ఞానంతో (intuitive Knowledge) యధార్హికరణం 
చెందించు కోవడమే. 


నిర్వాణాన్ని పంచేంద్రియాలతో చూడ లేక పోయి నప్పుటికి, అది సగటు మనిషికి అర్ధం 
కొనప్పటికీ, దానిని చేరే ఒకే ఒక తిన్నని మార్గాన్ని బుద్దుడు అన్ని వివరాలతో అందరి ఎదుట 
పరిచాడు. లక్ష్యం మేఘావృతమై ఉన్నా మార్గం స్పష్టం. లక్ష్యాన్ని సాధించి నప్పుడు, మబ్బు 
విడచిన చంద్రునిలా, అది స్పష్టంగా కనిపిస్తుంది. 


పాద సూచికలు : 


See Gradual Sayings 1. ౧. 35. 

మ్జిమునికాయ, 1, 59, ౧. 396. 

lbid, The Blessing, No. 4, PP. 129 - 132. 

lbid., 

నంయుత్తనికాయ్య 1. ౧ 62 

ఇది (నిర్వాణం) పధం ద్వారా మాత్రమే పొంద బడుతుంది. ఇది సృష్టింప బడింది కాదు. 
Kindred Sayings, 1, ౧. 23. 

See Woodward, Verses of Uplift PP. 66 - 67 
మిలిందపకలు (Questions of King Milivda, PP. 202 - 204 
29వ ప్రకరణం చూడు. 

Kindred Sayings, 1.P. 170. 


అ 1౨ ౦౧౨ -| ర ౮౯ మ ల ణక 


నా (= 
(mr 
శ 


356 


ముప్పై ఐదో ప్రకరణం 
నిర్వాణవథం౦ 
(1) 


“ఈ మధ్యేమార్గం ప్రశాంతికి యధార్హీకరణకు, జ్ఞానోదయానికి నిర్భాణానికి తీనుకు 
వెడుతుంది””. - ధమ్ము చక్షు నుత్త, 

నిర్వాణానికి మార్గం మధ్యమ పధం (మజ్జనూ వటివదా). బుద్దిని మందగింపజేసే 
అతిగా స్వీయ కఠోర శిక్షకు శరీరాన్ని గురిచేయడం గాని, ధార్మిక ప్రగతిని అడ్డుకొనే అతిగా 
స్వీయ వాంఛలలో మునిగిపోవడం గాని ఈ మార్గం పరిహరిస్తుంది. అంటే ఈ మార్గం 
అటుగాని, ఇటుగాని అతికి పోదు. 

మధ్యమ మార్గంలో ఎనిమిది అంశాలున్నాయి: సమ్యక్‌దృష్టి సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ 
వాక్కు, సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ జీవనం, సమ్యక్‌ కృషి సమ్యక్‌ స్మృతి, సమ్యక్‌ సమాధి. 

మొదటి రెండింటిని ప్రజ్ఞ ( పళ్ళూ) గాను, రెండో మూడింటిని “ శీలం” క్రింద, చివరి 
మూడింటిని సమాధి క్రింద వర్గీకరించారు. 


నిర్వాణానికి చారి తీసీ రాచ బాటలో, వికాస క్రమంలో, శీల, సమాధి, ప్రజలు అనే 
మూడు దశలున్నాయి. 
ఈ మూడు దశలు హృద్యమైన ప్రాచిన పదం చెబుతున్నది:' 
చెడుకు దూరంగా ఉండడం. 
మంచిని అలవరుచు కోవడం 
మనస్సును క్షాళనం గావించు కోవడం - 
ఇదే బుద్దులందరూ చెప్పున సలహా, 
* * * 


మనం విత్తిన దానిని కోసుకొంటాం. చెడు బాధను కలిగిస్తుంది, మంచి సుఖాన్నిస్తుంది. 
మన బాధా సుఖాలు తిన్నగా మన మంచి చెడుల నుంచి వస్తాయి. 

సమ్యక్‌ దృష్టి ఉన్న వ్యక్తి ఈ ధర్మబద్దమైన “చర్య - ప్రతిచర్య” నియమాన్ని తనంత 
తానే ఎరుగుతాడు. ఎరిగి, తనకు చేతనైనంత వరకు చెడు చేయ కుండ మంచినే చేస్తాడు. 
అలాగ అతడు తన, ఇతరుల మంచి కోసం చేస్తాడు. అందరికి, తనకు మంచిగ ఉండడం 
తన విధిగ భావిస్తాడు. 


3 


“జీవితం అందరికి విలువైంది. మరొక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు? - ఈ సంగతిని 
ఎరిగి, అతడు ప్రతి జీవి మీదికి తన పాదాల దగ్గర పారాడే అల్ప జీవిపైకి సహితం, అనుకంప, 
పేమపూరి తమైన కరుణలను సారినాడు. వ్‌ జీవికి అపాయం కలిగించడం కాని, ఏ జీవిని 

రీ యడు. 


tA 
(1 


ంపడం కాని 

ఒకటి మరొక దానిని ఆహారంగా చేసు కొని జీవించాలనే నియమం ఏదీ లేదు. ఏమైన, 
బలమైనవి బలహీనులను దయా హీనంగా చంపు వాటి మాంసంతో నిందు చేసు 
కొంటాయి. ఇది జంతు సహజాతం. అటువంటి చర్యలు జంతువుల విషయంలో 
కమార్డాలు. ఎందుకంటె వాటికి తామేమి చెసెది తెలియదు. కాని వివేచన, అవగాహన 
ఉన్నవారు అటువంటి నేరాలను చేస్తే క్షమించ లేం. ప చాపల్య సంతృప్పికో, వినోదానికో 
ఒక జంతువును చంపడం కాని, చంపించడం కాని చే స్వే, అది న్యాయం కాదు. జంతువులను 
చంపడమే దోషమై నస్సుడు, శాంతికోసం, మతం కోసం, లేక మంచిగా కనిపించే మరే పని 
కోసమైన, దారుణ లేదా నాగరిక విధానాలద్వారా, మనుషులను వైయక్తికంగా గాని, ఉమ్మడిగా 
గాని చంపడం ఎంతటి ఘోర నేరం? 


నిజాయితీ, విశ్వసనీయత, బుజువర్తనలు సవ్యుక్‌ దృష్టి ఉన్నవ్యక్తి లక్షణాలు, 
మాయోపాయంతోగాని, తెలిపే సట్టుగా గాని, అన్న రకాల దొంగతనం నుంచి అటువంటి 
వ్యక్తి దూరంగా ఉంచాడు. మనిషిని ఉన్నత స్వభావం నుంచి పతనం గావించే లైంగిక 
అత్యాచారానికి దూరంగా ఉండి, అతడు విశుద్దుడుగా ప్రవర్తిసాడు. అతడు అబద్దాలాడడు. 
పరుషంగా మాటాడడు. అపవాదులు వేయడు. ఉబుసుపోని కబుర్లు చెప్పడు. నిజమే 
మాటాడతాడు. తియ్యగా, దయతో, మాట్లాడతాడు. కొన్ని పానీయాలు ప్రమత్తతను, 
మానసిక విచలనాన్ని కలిగిస్తాయి కనుక, అతడు మద్యాన్ని సేవించడు. అతడు ప్రమత్తతను, 
విస్తష్టదృష్టిని అలవరుచు కొంటాడు. 


నిర్వాణ పథన నడిచే వానికి, ఈ ప్రాధమిక ప్రవర్తన సూత్రాలు ఆవశ్యకరి. ఎందుకంటే 
అవి ముఖ్యంగా, మాటలను చేతులను - రెండింటిని నియం త్రినాయి. వాటిని అతిక్రమిస్తే, 
నైతిక ప్రగతి కుంటు పడుతుంది. వాటిని ఆచరించడం అంటె, పథం వెంట మృదువుగా, 
స్రిరంగా పయనించడమే. 


క్రమంగా ఇలా ఒకడుగు ముందుకు వెళ్ళిన తరవాత, సాధకుడు ఇపుడు తన 
ఇంద్రియాలను నియంత్రించ ప్రయత్నిసాడు. 


ఆహారం యెడ తృష్ణ కోసం, మనస్సు దేహాలను తేలికగా ఉంచడం కోసం మితాహారం 
తీసుకోవాలి. లేదా నెలకొక మాటు ఉపవాసం ఉండడం మంచిది. విలాస విషయాసక 


358 


gm వవ 


క్కు. ఎవరికీ లేదు - ఈ సంగతిని 
అల్హ జీవిపైకి సహితం, అనుకంప, 
మం కలిగించడం కాని, ఏ జీవిని 


లనే నియమం ఏదీ లేదు. ఏమైన, 
నాటి మాంసంతో విందు చేసు 
ర్యలు జంతువుల విషయంలో 
కదు. కాని వివేచన, అవగాహన 
చాపల్య సంత్సప్తికో, వినోదానికో 
ది న్యాయం కాదు. జంతువులను 
లేక మంచిగా కనిపించే మరే పని 
చెయక్తీకంగా గాని, ఉమ్మడిగా 


కే దృష్టి ఉన్నవ్యక్తి లక్షణాలు, 
దొంగతనం నుంచి అటువంటి 
నుంచి పతనం గావించే లైంగిక 
ఏనాడు. అతడు అబద్దాలాడడు. 
ఎపోని కబుర్లు చెప్పుడు. నిజమే 
గాన్ని పానీయాలు ప్రమత్తతను, 
ంనించడు. అతడు ప్రమత్తతను, 


"త్రాలు ఆవశ్యకరి. ఎందుకంటే 
ఎ(త్రిస్తాయి. వాటిని అతిక్రమిస్తే, 
టే, పథం వెంట మృదువుగా, 


త, సాధకుడు ఇప్పుడు తన 


ఉంచడం కోసం మితాహారం 
మంచిది. విలాస విషయాసక 


ts 


వితం కంటె సరళ నిరాడంబర జీవితం మంచిది. విలాస జీవితం మనిషిని మోహానికి 
సుణ్ణి చేస్తుంది. బ్రహ్మ చర్యం మంచిదే. ఈ విధంగా జీవించడంలో పొదుపైన శక్తిని 
తన ఇతరుల, బౌద్దిక, నైతిక వికాసానికి ఉపయోగించ వచ్చు. అబువంటి జీవితంలో, 
నైతిక ప్రగతికి అడ్డుపడే అదనపు ప్రాపంచిక బంధాలకు దూరంగా ఉంటాడు. దాదాపు 
ధర్మ బోధ చేసే గురువులంతా అలతినలతిగానే తమ శరీరాలను పోషించుకొని, కఠోర 
బ్రహ్మచర్య జీవితాన్ని, సారళ్యంతో, ఐచ్చిక పేదరికంతో, నిగ్రహంతో గడిపినట్లు 
కనిపిస్తుంది. 


a5 


టి 


అతడు నిదానంగా, స్టీరంగా నియంత్రిత వాక్కర్మ ఇంద్రియాలతో ప్రగమిస్తుండగా, 
సాధకుని కర్మబలం అతనిని ప్రాపంచిక సుఖాలను వదిలి, సన్యాసి జీవితాన్ని గడప వలసిందని 
ఒత్తిడి పెడుతుంది. అప్పు డతనికి ఈ భావన కలుగుతుంది: 


“కుటుంబ జీవితం విప్రతిపత్తి కుహరం 

అది ప్రయాస, అవసరాలతో నిండి ఉంటుంది. 

కొని నిర్ణహులు (సన్యాసులు) గడిపే జీవితం 

గళ. 

వివృతా కాశంలా స్వేచ్చాయుతమైంది, ఉన్నతమైంది”* 
ఈ విధంగా ఐందద్రియక సుఖాల నిరర్హకతను గుర్తించి, ఐహీక భోగాలను ఐచ్చికంగా 
విడనాడి, సన్యాసి వస్రాలు ధరించి, పవిత్ర జీవితాన్ని గడప ప్రయత్నిస్తాడు. 
ఏమైనా, ఒక మనిషి పవిత్రత బాహ్య రూపంలో లేదు. అంతశ్ళుద్దిలోను, ఆదర్శ 
జీవితంలోను ఉంది. పరివర్తన బయటినుంచి కాక లోపల నుంచి రావాలి. నిర్వాణం 
పొందడానికి, ఏకాంతానికి పోయి, సన్యాసీ జీవితాన్ని గడపడం అంత ఆవశ్యక మేమీ 
కాదు. భిక్కు జీవితం థార్మిక ప్రగతిని త్వరితం చేసే మాట నిజమే కాని, మామూలు 
మనిషి కూడ రుషిత్వాన్ని సాధించ వచ్చు. ఒక భిక్కు విమోహ రహిత పరిసరాలలో 
ఉండి ల్బర్లతత్వాన్ని సాధించడం కంచే అన్ని రకాల వ్యామోహాల మధ్య ఉండి జ్ఞర్లతత్వాన్ని 
సాధించే మామూలు మనిషి గొప్పవాడు. 
అర్లతత్వాన్ని పొందిన ఒక మతాచార్యుడు మంచి దుస్తులు వేసుకొని ఏనుగు ఎక్కి ఉండగా 
బుద్దుడు ఇలా వ్యాఖ్యానించాడు: 


“ఒకడు బాగా అలంకృతుడై గూడా, ప్రశాంత జీవితాన్ని గడుపుతూ 


నిర్మలంగా, వినమ్రం, పరిశుద్దంగా ఉండి, 


359 


ఏ ప్రాణిని హింసించకుండ ఊత, 
అతడే (బ్రాహ్మణుడు, అతడే సన్యాసి, అతడే యతిగే 


ఈ ప్రపంచాన్ని పరిత్యజించ కుండానే నిర్వాణం పొందిన మామూలు జనులు చాల 
మంది ఉన్నారు. అత్యంత భక్తిగల, ఉదారుడైన మామూలు వ్యక్తి అనాధపిండిక సొతాపన్ను 
డయ్యాడు. సాక్తమవోనామ “నకదాగామి? అయ్యాడు కుమ్మరి అయిన ఘటికారుడు 
అనాగామి అయ్యాడు. రాజు శుద్దోదనుడు లృర్గంతగా చని పోయాడు. 


భిక్కు అయినవాడు నాలుగు రకొల ఉన్నత నీతిని ఆచరించాలి - అవి: 
పాతిమొక్త శీల - భిక్కు పాటించవలసిన అనేక నియమాలు; 
ఇం(దియ నంవర శీల: ఇంద్రియని గ్రహానికి సంబంధించిన శీలం 
ఆజీవపారిళుద్రి శీల: జీవనోపాధికి సంబంధించిన శీలం. 


నచ్చాయ నన్చిస్సిత శీల: జీవితావసరాల వినియోగానికి సంబంధించిన నీతి 


ఈ నాలుగు రకాల నైతిక శీలాలను కలిపి *శీలవిశుద్ది' అంటారు. నిర్వాణ పథంలోని 
ఏడు దశలలో మొదటిది ఇది. 


ఒకడు సంఘంలో ప్రవేశించి, *ఉపసందను? తీసుకొన్నప్పుడు, అతనిని భిక్కు 
అంటారు. భిక్కు అనే పాళీ పదానికి సమానార్థక పదం ఆంగంలో లేదు. ** భిక్షుక సన్యాసి” 
(Mendicant monk) అనేపదం దగ్గరగా ఉంటుంది. కాని, బిచ్చమెత్తుకొనే అర్థంలో 
కాక్క దానం మీద జీవించే వాడనే అర్ధంలో చెప్తు కోవాలి. 


భిక్కుకు ప్రతిజలంటూ ఏమీ లేవు. అతనికి ఇష్టం వచ్చినంత కాలం పవిత్ర జీవితం 
గడపడానికి, ఐచ్చికంగా భిక్కు అవుతాడు. కావాలనుక్‌” న్నప్పుడు అతడు సంఘాన్ని విడిచి 
పెట్ట వచు. 
ఒక భిక్కు 220 నియమాలను వాటెంచాల్సి ఉంటుంది. అదనంగా చిన్న చిన్న 
నియమాలు కొన్ని ఉన్నాయి. పరిపూర్ణ బ్రహ్మచర్యం, స్తేయం (దొంగతనం), హత్య, 
ఉన్నత థార్మిక శక్తులు పొందినట్టు అబద్దాలు చెప్పడం - వీటికి సంబంధించిన నాలుగు 
ముఖ్య నియమాలను ఖచ్చితంగా పాటెంచడం. వీటిల్లో దేనినైన ఉల్లంఘిస్తే అతడు వరాజికా 
(పరాజితుడ) అవుతాడు. అతడిక భిక్కు ఏమాత్రం కాడు. అతడు కావాలను కొంటే, 
సంఘంలో మళ్ళీ చేరి సామణెర (ఛేలా = కొత్తగా చేరిన శిష్యుడు) గా కొన సాగ వచ్చు. 


360 


ఇంకా ఏవైనా ఇతర నియమాలను అతడు ఉల్లంఘిస్తే, నేర గురుత్వాన్ని బట్టి, నష్టపరిహారాన్ని 
చెల్లించుకోవాలి. 


భిక్కుల ముఖ్యశీల లక్షణాలు పరిశుద్దత, కఠోర బ్రహ్మచర్యం, ఐచ్చిక పేదరికం, 
నినమత, సరళత, నిస్వార్హసేవ, ఆత్మనిగ్రహం, సహనం, అనుకంప, నిరసాయతలు. 


భిక్కు జీవితం ఐహిక సుఖాలను, వాంఛలను పరిత్యాగం చేయడం. అనర్వాణం 
పొందడానికి సాధనమే కాని అదేది లక్ష్యం కాదు. 


పాదసూచికలు : 
1. ధమ్మవద, V. 183 
2. “సుత్త నివొాతో 3, 1, “వబ్బజ్జానుతు, V. 406 (V.2) 


3. ధథమ్మనవద, V. 142. 


ముప ఆరో ప్రకరణం 
(11) 


థ్యానం 


రాత కూర్చే ఒక మూలం ఇదె 
మరో విధంగా ఇది నిర్వాణ మార్గం?” 


- థమ్మపద V. 75 


ఏకాగ్రత (సమాధి) 


నీలంలో బాగా నలదొక్కు కొన్నాక సాధకుడు సమాధి అభ్యసనం మొదలుపెడతాడు, 


అంటే మనసును నియం త్రించి వ్యవసాయం చేయడం. ఇది “విశుద్ది మార్గం” లో రెండోదశ, 


సమాధి అంటే మనస్సును ఒకే బిందువు పై నిలపడం. అంటే ఇతరాలన్నింటిని వదిలి 


వేస్తి ఒకే ఒక వస్తువుపై మనస్సును నిలపడం. 


బౌద్దం ప్రకారం నలభై ధ్యాన సాధ్యాలు ఉన్నాయి. అవి వ్యక్తుల ప్రవృత్తులను బట్టి వేరు 


వేరుగా ఉంటాయి. 


అవి : 


2. దశ కసిణలు' ( ఉపాయాలు) అవి: (|) పృధ్వీ కసీ (1) జాల కసిణ (11) అగ్నికసేణ 


(IV) వాయు కసిణ (౪) నీలి కసిణ (౪/1) పత కసిణ (1/1) అరుణ కసిణ (vii) శ్వేత 


కసణ (1౫) కాంతి కసిణ (౫) ఆకాశ కసిణ. 


దశమాలిన్యాలు (అసుభ) - అవి: దశ శవాలు (1) ఉబ్బిన = (ఉద్దుమాతక 
bloated) (1) నమో (వినీలక = discoloured) (iii) కుళ్ళిన (ఐివుబ్బక = 
festering) (iv) కోయుబడిన (2gs= dissected) (v) ముక్కలు ముక్కలుగా 


5 రక బడిన (విఖ్మాయితక) (౪) ముక్కలుగా వెదజల్ల బడిన (విఖ్కిత్తక) 
(౪1) వికలాంగం కావించి ముక్కలు ముక్కలుగా వెదజల్ల బడిన (హత విఖ్కిత్తక) 


362 


(1/11) రక్తసిక్త (లోహితక) (0 క్రిములు సోకిన (సులనక్ష) (౫) కంకాళం (అధిక) 


. పది పర్యాలోచనలు (అనుస్సతి = reflections) అని: (1) బుద్దుని మీద 
( బుద్దానుస్ప్రతి) (1) ధమ్మం మీద ( ధమ్మానున్సుతి) (1 సంఘం మీద 
(సంఘానుస్పతి) (౪) శీలం మీద (శీలానుసన్తతి) (౪) త్యాగం మీద 
( చాగానునుతి) (౪1) దేవతల మీద ( దేనతానున్సుత్సి) (1/1) ఉపశమం మీద 
(ఉససమానుస్పుతి) (౪||) మృత్యువుమీద గ(యరణానున్సుతి). ఈ ఎనిమిది 
పర్యాలోచనలు వరుసగా, (౫) శారీరక అప్రమత్తత (కాయగతానతి) (౫) శ్వాసకు 
సంబంధించిన అప్రమత్తత (ఆనాపానసతి) లతో కలుపుకొని. 

నాలుగు అమేయాలు లేదా నాలుగు బ్రహ్మ విహారాలు అవి: (1) మైత్రి (మెత్త) (1) 
కరుణ (11) మోదం (ముదితా) (౫) ఉపేక్ష (equanimity) 

ఆ పైక సంజ (The one Perception) అంటే భౌతికాహార జుగుస్సాకర సంజ 
(ఆహారె పటిక్కూల సంళ్లూ) 

ఆ బకైక విశేషణ అంటే, చాతుర్జాతు విశ్లేషణ ( చతుధాతువవడ్డాన - పుథ్వి, ఆపో, 
తెజౌ, వాయోల నిక్లేషణ -వాటి ప్రత్యేకశీల లక్షణాలను దృష్టిలో ఉంచుకొని). 
నాలుగు అరూప రూనాలు. అవి: () అపరిమేయ ఆకాశ లోకం (ఆకాసానఖ్యూ) 
యతన) (1) అపరిమేయ విజ్ఞానలోకం (విజ్ఞాణ క్యా యతన్సు (11) శూన్యతా 
లోకం (ఆకిజృజ్ఞాయతన) (1) సంజ్ఞాసంజ్ఞాలోకం (ని ఏవ సంళ్టా-న' 
ఆసంఖ్లాయతన) 


వేరు వేరు స్వభావాలకు అర్హమైన ధ్యాన వస్తువులు 


ప్రామాణిక గ్రంథాల ప్రకారం, లాలస స్వభావులకు దశమాలిన్యాలు, ఇంక శరిర సతి 


(ముఫ్పైరెండు భాగాలు లాంటివి) తగిన ధ్యాన వస్తువులు. ఎందుకంచె, అవి శరీరం 
అంటే ఏహ్యతను కలిగిస్తాయి. ఈ విధంగా ఇంద్రియాల యెడ ఉన్న వ్యామోహాన్ని, 
ప్రతిఘటిస్తుంది. 


ద్వేష స్వభావికి నాలుగు అపరిమేయాలు, నాలుగు వర్ణిత కసిణలు లృర్లమైనని, 


భక్తిశీలునకు బుద్దుని పై పర్యాలోచన లాంటివి తగిన ధ్యాన.వస్తువులు. 


బుద్రిశీలురకు, మరణం, శాంతి, భౌతికాహార ఏహ్యతాసంజ మ్హోషణ, నాలుగు భూతాల 
విశ్లేషణ తగిన ధ్యాన వస్తువులు. 


363 


మిగిలిన ధ్యాన వస్తువులు - ముఖ్యంగా బుద్దుడు, మై(త్రి, శరీర సతీ మరణ 
పర్యాలోచన, ఏరకమైన ప్రత్యేక శీలం లేనివారికి తగినవి. 


ఆరు రకాల చరితలు (నీలాలు) ఉన్నాయి. అవి; 


1 లాగచరిత 
నో దెసనచరిత 
ఏ మోానాసతిత 
4. నదాచరిత 
డ్‌ 
వ్‌ బుద్రిచరిత 
6. వితర్హవరిత ( వితక్క చరిత) 


చరిత (శీల) అనేది ఒక వ్యక్తి అంతర్గత స్వభావాన్ని తెలియ జేస్తుంది. ఏ విషయంతోను 
ప్రభావితం కాకుండ మామూలు స్టీతిలో ఉన్నప్పుడు అది బహిర్గత మవుతుంది. వారు 
చేసేపనుల వైవిధ్యం లేదా కర్మకారణంగా వారి చరితలు వేరు వేరుగా ఉంటాయి. అలవాటుగా 
చేసే పనులు ప్రత్యేక చరితలను సృష్టిస్తాయి. 

రాగలేదా లాలస కింత మందిలో ప్రబలంగా ఉంటే, కొందరిని దెస (కోపం) ద్వేషం 
ఏలుతూ ఉంటుంది. చాల మంది ఈ వర్గాలకే చెందుతారు. క "ద్రెమంది ఉంటారు - 
వారికి తెలివితేటు లుండవు. వారు దాదాపు మోహ చరితులు. వీరిని బోలిన వారే మరి 
కొందరుంటారు. వీరి మనస్సు డోలాయమాన స్టీతిలో ఉండి, ఏ వస్తువుమీద మనస్సును, 
కావాలనుకొన్నా కేం[ద్రీకరించ లేరు. వీరు వితక్క చరితులు. స్వభావరీత్యా కొందరు 
శ్రద్దాళువులు ( సద్దాచరితులు). మరికొందరు అసమాన్య బుద్ది గలిగినవారు. వీరు బుద్ది 
చరితులు. 


ఈ ఆరు రకాల చరితలను ఒకదానితో ఒకటి కలిపితే, మనకు 63 రకాలు వస్తాయి. 
వీటికి దృష్టి (దిర్జి) చరితను కలిపితే 64 రకాలు అవుతాయి. 


వివిధ చరితలకు, వివిధ రకాల ప్రజలకు, వివిధ రకాల ధ్యాన వస్తువులను ఎంపిక చేయడం 
జరుగుతుంది, 


సమాధిని ఆనుష్టించక ముందె, అర్హుడైన సాధకుడు ధ్యాన వస్తువును జా(గ్రత్తగా పరిశీలించు 
కోవాలి. తన చరితను బట్టి తనకు ఏ ధ్యాన వస్తువు సరిపోతుందో, దానిని తెలుసుకోవడానికి 
పూర్వం రోజుల్లో శిష్యులు తగిన గురువును ఎంపిక చేసుకొనే వారు. కాని నేడు, సరైన 
గురువు దొరక్క పోతే, సాధకుడు తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తనకు బాగా 
సరివోతుం దనుకొన్న ధ్యాన వస్తువును ఏరు కోవాలి. 


364 


ధ్యాన వస్తువును ఎంచుకొన్న తరవాత, ప్రలోభాలు ఏమీ లేని ఏకాంత (ప్రదేశానికి అతడు 
వెళ్ళాలి. గుహైనా, అరణ్యమైన, ఏకాంత (ప్రదేశమైనా, వాంఛనీయమే. ఎందుకంటే తక్కడ 
అభ్యాసానికి అతి తక్కువగా అంతరాయా లుంటాయి. 


వునందరిలోను ఏకాంతం ఉందని అర్హం చేసు కోవాలి. వున మనస్సు సరిగా 
నిలదొక్కుకోక పోతే, ప్రశాంత అరణ్యంగూడ తగిన చోటు కాదు. మనం నివసించే 
వాతావరణం, పరోక్షంగా మన మనస్సులను ప్రశాంతంగా ఉంచడంలో తోడ్పుడుతుంది. 


తరవాత సాధకుడు నిర్ణయించు కోవాల్సింది సమయం. ఆచరణకు ఏ ఏ సమయాలలో 
తన పరిసరాలు అనుకూలిసాయో గుర్తించాలి. 


మనస్సు తాజాగా, క్రియా నీలంగా ఉండే వేకువ రూము, అంతగా అలసి పోకపోతే 
రాత్రి నిద్ర కుపక్రమించే ముందు కాలం, ధ్యానానికి మామూలుగా మంచి సమయాలు. 
సాధకుడు ఏ సమయాన్ని ఎంచుకొన్నా, ప్రతిరోజు అదే సమయంలో అతడు ధ్యానం 
చేయాలి. ఎందుకంటె అప్పుడు మన మనస్సు అభ్యాసానికి అలవాటు పడుతుంది. 


ధ్యాన ఆసనం (౧౦914౧8) గూడ ఏకా(గతకు మంచి శక్తిమంతమైన సహాయకారి. 


తూర్పు దేశాల వారు సాధారణంగా వ్యస్తపాదు (6/05 188666) లై, శరీరం తిన్నగా 
ఉండేట్టు కూచుంటారు. కుడి పాదాన్ని ఎడమ తొడమీద, ఎడమ పాదాన్ని కుడి తొడమీద 
ఉంచి కూచుంటారు. ఇది నిండు ఆసనం. ఈ ఆసనం కష్టమైతే, (కొందరికి ఇది నిజంగా 
కష్టమే), అర్జాసనాన్ని వేయవచ్చు. అర్జాసనం అంటే, కుడిపాదాన్ని ఎడమ తొడమీద ఉంచడం 
లేదా ఎడమ పాదాన్ని కుడి తడ ముద ఉంచడర: 


“ఈ త్రికోణ స్టితిలో ఉన్నప్పుడు మొత్తం శరీరం సమతుల్యంగా ఉంటుంది. కుడి 
చేయి ఎడమ చేతిపై ఉంచాలి. మెడ నిటారుగా ఉంచాలి. నాసిక, నాభి ఒకదాని కొకటి 
లంబకోణంలో ఉండాలి. నాలుక అంగిలిపై భాగాన్ని తాకుతూ ఉండాలి. కాంచీ ( బెల్టు)ని 
వదులు చేయాలి. దుస్తులను సరిగా సర్దుకోవాలి. కొంతమంది, అనవసరపు వెలుతురును, 
దృశ్యాలను దూరం చేయడానికి కన్నులు మూసు కోవడానికి ఇష్టపడతారు. 


కన్నులు మూసు కోవడం వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ, దీనిని అన్నిసార్టు సిఫారసు 
చేయము, ఎందుకంటే కళ్ళు మూసుకొంటే కొందరికి మగత వస్తుంది. మనస్సు నిర్లక్ష్యంగా 
తిరుగాడుతుంది. దిమ్మరి ఆలోచనలు వస్తాయి. మనస్సు అదుపు తప్పుతుంది. శరిరం 
తిన్నని స్టితిని కోల్పోతుంది. అచేతనంగా నోరు తెరచు కొంటుంది. సొంగ కారుతుంది. 
తల ఊగు తుంది. 


బుద్దులు నమూూమురాలుగ్యా, అర్థ నిమేలిత నేత్రాలతో, నాసికా[గ్రం మీదుగా, నాలుగడుగుల 
దూరాన్ని మించక, చూసూ కూరి ఇంటారు. 

వ్యస్తపాదాసనం బాగా కష్టమనిపించిన వారు, ఆను కోవడాని వీలున్న ఎత్తైన సుఖాసనం 
మీద కాళ్ళు నేల మీద ఆనేట్టు కూచో వచ్చు. 


ఆసనం తేలికగా, సుఖంగా ఉన్నంత వరకు, ఏ ఆసనంలో కూర "ని ధ్యానం చేశా డనేది 
ముఖ్యం కాదు, 


మానసిక ఏకా (గ్రతను పొందాలనుకొన్న సాధకుడు, అనారోగ్యకర ఆలోచనలను ఆదిలోనే 
తుంచివేసే ప్రయత్నం చేయాలి. 


“నుత్రనిపొతింలో “వధానసుత్తలో చెప్పినట్టుగా అతని మీద మారుని పది సైనిక దళాలు 
దాడి చేయ వచ్చు. ఆ దళాలు; (1) కామ వాంఛలు (కాము) (Il) బరుత్సాహాం (అరతి) 
(11) ఆకలి దప్పులు (1౪) తృష్ణ (౪) సోమరితనం, మాంద్యత ( థినమ్విద్ర) (/) భీతి (భయ) 
(1/1) శంక (విచికిత్స = విచికిచ్చు (౪) పరధ్యానం, మంకుతనం (మజ్జ, థమ్ము) 
(00 లాభం, పొగడ్త, గౌరవం, మిధ్యాకీర్తి (లాభ సీలొక్త నక్కార్క మిచ్చాయన) 
(౫) స్వీయ ప్రశంస, పరద్వేషం (అత్తుకుంనన వరవంభను. 

అటువంటి సందర్భాలలో బుద్దుడు చెప్పిన ఆచరణాత్మక సూచనలు ఉపయోగ 
కరంగా ఉంటాయి. 


1. దాడిచేసే ఆలోచనకు వ్యతిరేకంగా మంచి ఆలోచనపై మనస్సు నిలుపుట. 
ఉదాహరణకు ద్వేషాలోచనకు వ్యతిరేకంగా మైత్రి మీద మనస్సు నిలపడం. 


2. సంభావ్యాలనుకొన్న దుష్ట్రాలోచనా పరిణామాలపై పర్యాలోచించడం ఉదా; కోపం 
హత్యకు దారితీస్తుంది. 
3. వాటిని వదిలి చేయడం లేదా వాటిమీద పూర్తిగా శ్రద్దను కనపరచక పోవడం. 


4. అకుశల ఆలోచనకు ఆరంభ కారణాన్ని అన్వేషించడం. ఈ ప్రతీప గమన ప్రక్రియలో 
ఆ అకుశల ఆలోచనలను మరచిపోడం. 


5. ప్రత్యక్ష భౌతిక శక్తి 


ఒక బలవంతుడు బలహీనుని ఎలా లొంగ దీసు కొంటాడో అలాగే అకుశల 
ఆలోచనలను శారీరక బలంతో అధిగమించాలి. బుద్దుడు సలహా ఇచ్చాడు: “పళ్ళు బిగబట్టి, 
నాలుక అంగలికి తొక్కి పట్టి, సన్యాసి తన బలంతో మనస్సును వంచి, తొక్కి పట్టాలి. ఇలా 


366 


తొక్కిపడితే, ఆ అకుశలాలోచనలు అణగారి అంత్నర్హితాలవుతాయి: ఆవిధంగా అని 
అంత్తర్లితం కావడంతో మనస్సు నిలకడ చెంది, విననుమై, ఐక్యమై, కేంద్రీకృత మవుతుంది” 


ఈ+ ప్రాధమిక విషయా లన్నింటిని చక్కగా తెలుసు కొన్న సాధకుడు, ఏకాంత ప్రదేశానికి 
వెళతాడు. తాను తప్పకుండ తన లక్ష్యాన్ని సాధించ గలననే నమ్మకాన్ని కుదుర్చుకొని, 
ఏకాగ్రతను పెంపొందించు కోవడానికి సడలని ప్రయత్నం చేసాడు. 


కసిణ చక్రం లాంటి భౌతిక వస్తువు ఏకాగ్రతకు మాత్రమే సహాయ పడుతుంది. కాని 
మైత్రి లాంటి సుగుణం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే అది 
ఆవ్యక్తి శీలంలో ఆ ప్రత్యేక గుణాన్ని నాటుతుంది. 


ధ్యానంలో ఒకడు ఏదైన ప్రత్యేక సూ త్రానికి సంబంధించిన పదాలను పునరుచ్చరణ చేయ 
వచ్చు. ఎందుకంటె ఆ పదాలు వేటికి ప్రతీకలో ఆ భావనలను, అవి అతనిలో రేకెత్తించ 
వచ్చు. 

సాధకుడు ఎంత పట్టుదలతో ధ్యాన వస్తువు మీద కేంద్రీకరించి నప్పుటికి, ఆదిలో 
ఎదురయ్యే తెలి కష్టాలను అతడు ఎదుర్కో వలసిందే. “మనస్సు పరి(భమిస్తుంది. 
ఆలోచనలు అతని ముందు నర్తనం చేస్తాయి. ప్రగతిలో జాప్యం జరిగే కొలది అసహనం 
అతనిని పై కొంటుంది. ఫలితంగా అతని ప్రయత్నాలు సడలుతాయి.)”” నిశ్చితుడైన సాధకుడు 
ఈ అవరోధాలను ఆహ్వానిస్తాడు. కష్టాలను ఛేదిస్తాడు. తిన్నగా లక్ష్యం కేసి చూసాడు. దాని 
నుంచి క్షణం గూడ కన్ను మరల్చడు. 


ఉదాహరణకు ఒకసాధకుడు మట్టి కసిణను ధ్యాన వస్తువుగా (గహించా డనుకోండి. 


ఒక అడుగు వ్యాసం కలిగిన దాని ఉపరితలాన్ని మట్టితో అలికి, బాగా నునుపు చేస్తారు. 
ఈ ఏకా(గ్రతా చక్రాన్ని ప్రాధమిక వస్తువు అంటారు. దానిని తనకు నాలుగడుగుల దూరంలో 
ఉంచుతాడు. దాని మీద మనసు లగ్నం చేసి, “పృధ్వి? “పృధ్వి” అంటూ, దానిలో అతడు 
పూర్తిగా లీనమై, ఇతర ఆలోచనలన్నీ దూర మయ్యే దాకకొన సాగిస్తాడు. ఇలా కొంతకాలం 
- బహుశ వారాలు, నెలలు, సంవత్సరాలు - కొనసాగించాక, వస్తువును మూసిన కన్నులతోనే 
చూడ గలుగు తాడు. వస్తువుయొక్క మానసిక ప్రతిమ అయిన, చాక్షుష ప్రతిమ 'మిద, 
అది భావనాప్రతిమగా మారేదాక, అతడు కేంద్రీకరిస్తూనే ఉంటాడు. 


విళుద్రిమగ్గ ప్రకారం మొదటి చాక్షుష ప్రతిమకు రెండో భావనా ప్రతిమకు తేడా ఇలా 
ఉంటుంది: మొదటిదానిలో ఒక పగులు (126410 కనిపిస్తుంది. రెండోది ఒకనంచి లోంచి 
తీసిన మండలం వంటి అద్దంలా , లేదా బాగా తుడిచిన శంఖువులా లేదా మేఘాల నుంచి 
బయట పడుతున్న చంద్రబింబంలా కనిపెస్తుంది. 


367 


భావనా ప్రతిమకు రంగు, ఆకృతులు ఉండవు. అది కేవలం కనిపించే ఒక క్రమం (Mode) 
మాత్రమే. అది సంజ్ఞా జనితం (Perception born) అతడు నిరతం అమూర్త భావన 
మీదే కేంద్రీకరిస్తే “ఉపచార సమాధి”? (ProంXIMate concentration) లో ఉన్నట్టు. 
ఆధ్యాత్మిక ప్రగతికున్న అయ అంతస్ఫిద్ద ఆటంకాలు (నివారణలు) _ బఐం(దియక వాంచలు 
(కాముచ్చంద), అవిశ్రాంతి, వ్యాకులత (జృద్రచ్చుకుక్కుచ్చు), డోలాయమానం (ిచికిత్స 
= విచికిచ్చు), ద్వేషం (వ్యాపాద) సోమరి తనం మాంద్యత (ధీన మిద్ర) - వీటిని 
తాత్కాలికంగా వరుసగా ఏకాగ్రత, సుఖ, విచార, ప్రీత, ప్రాధమిక యోజన (వితక్క) లు 
ప్రత్యాదేశిస్తాయి. 

అంతిమంగా పరమానందాన్ని కలిగించే ఏకా[గ్రతను (అవ్రుణా నమాధ్గి) పొంది, ఒకే 
బిందువు వద్ద కేంద్రీకృతమైన మనస్సులో ఉన్న ఆనందాన్ని ప్రశాంతతను అనుభవిస్తాడు. 


ఆటంకాలను తొలగించి ఇలా ఏక బింద్యుచితాన్ని సాధించడాన్ని *చిత్తవిశుద్ది' అంటారు. 
ఇది వశుద్ది మార్గంలో రెండోదశ, 


జల కసిణ కోసం ఒక పా[త్ర నిండ రంగు లేని నీటిని - వాన నీటిని - తీసుకొని దానిమీద 
“ఆపొ? * ఆపొ అంటూ మనసు నిలపాలి. ఇలా ఏక బిందుచిత్తాన్ని (0౧6 printedness 
of the mind) పొందే దాక చెయాలి. 


అగ్ని కసిణను పొంద దలచు కొన్నవారు, జ్వాలను చేసి, ఒక గడ్డి చాపకు లేదా తోలుకు 
లేదా వస్రానికి జాన బెత్తెడు (5020 = కిమ్కువితస్త) రంధ్రం చేసి, ఆరంధ్రం ద్వారా 
జ్వాల మీద కేంద్రీ కరించాలి. వాయు కసీణ కోసం గోడ లోని రంధ్రం ద్వారాగాని కిటికీ 
గుండా గాని వచ్చే గాలి మీద్మ “వాయో” *“వాయో” అంటూ మనస్సును కేంద్రి కరించాలి. 


వర్గ కసిణలు పొందా లనుకొన్న వారు, చెప్పిన కొలతలతో ఒక మండలాన్ని తయారు 
చేసి, దానికి నీలం పీత, లేదా అరుణ, లేదా శ్వేత రంగు వేసి, ఏ రంగును వేశారో ఆ రంగు 
నామాన్ని ఉచ్చరిసూ మనస్సును దానిపై నిలపాలి. 


అతడు నీలం, పీత, అరుణ, శ్వేత పుష్పాల మీద కూడ కేం ద్రీకరించ వచ్చు. 


కాంతి కసిణ (Light Kasina) కోసం చంద్రబింబం ద, సల మిద వర్తులాకారంలో 
మంట చేసి కాని, సూర్య లేదా చంద్ర కాంతి గోడ రంధ్రాల ద్వారా పడ్డప్పుడు ఏర్పడే 
వలయం మీద * ఆలోకి * ఆలోకి (కాంతి, కాంతి) [తల్లా మనస్సును కేంద్ర కరించాలి. 


ఆకాశ కీసిణ పొందగోరిన వారు, ఒక మంచి పటమండపం (పందిరి) లో లేదా తోలు, 
చాపలలో జాన బెత్తెడు వేళ్ళతో రంధ్రం చేసి “ఆకాశి , ఆకొశి అంటూ ధ్యానం చేయాలి. 


368 


అసుభ 

ప్రాచీన భారతదేశ స్మశానాలతో ఈ పదిరకాల శవాలు దొరికేవి. అక్కడ శవాలను వదిలి 
వేసేవారు. మాంసాహార జంతువులు అక్కడకు వచ్చేవి. ఇవ్వాళ అయితే శవాలు దొరకవు. 
ఆనున్సత 

“బుద్దానున్టతి” అంటే, బుద్దుని గుణాల మీద ఈ విధంగా పర్యాలోచించడం: 


“బుద్దుడు నిజంగా అంతటి మహామహుడు - అర్హుడు, పూర్తిగా జ్ఞానోదయమైన 
డు, జ్ఞాని, సచ్చరితుడు, అందరి సంక్షేమం కోరేవాడు, ప్రపంచాలను ఎరిగినవాడు, 
కులకు శిక్షణ నివ్వడంలో అసమాన రధచోదకుడు. దేవతల, మానవుల గురువు. 
ర్వజ్ఞాని, పవిత్రుడు.” 


న్‌ 


జ్తా 
న్న 
కు 


ఆస్‌ 


కన 


“ధమ్మానున్సతి” ధమ్మ శీలం మీద పర్యాలోచించడం: 

““ఆ ఉన్నతుడు ధమ్మాన్ని చక్కగా వివరించాడు. తెలివైన వాడు ఎవరికి వారు అర్హం 
చేసుకొనే విధంగా, నిర్వాణానికి దారితీసే పద్దతిలో, పరిశోధనకు అవకాశం కల్పిస్తూ, 
సద్యః ఫలితాన్ని ఇచ్చే తీరులో, అందరూ యధథార్దీకరణం చెందేలాగ ప్రతిపాదించాడు.” 

“నంఘానున్ధుతి అంటే శుద్ద సంఘ సభ్యుల గుణాలను, ఈ విధంగా పర్యాలోచించడం: 

“కరా ధన్యుని శిష్యుల సంఘనీలం మంచిది. ఆ ధన్యున నిష్య సంఘ శీలం రుజువర్తనం 
కలది. ఆ ధన్యున శిష్య సంఘనీలం జ్ఞానయుతమైంది. యు ధన్యున శిష్య సంఘశీలం 
విధివిహితమైంది. ఈ నాలుగు జంటల వ్యక్తులు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులవుతారు. 
ఆధన్య జీవి శిష్యుల సంఘం పూజింప దగింది, కానుక లివ్వ దగింది, అతిధ్యమిన్వదగింది, 
నమస్కరించ దగింది, ప్రపంచానికి అసమానమైన ఉత్మర్ల అది.”” 

“శీలానున్సుతి అంటే స్వీయగుణ శీల ప్రవర్తన పరిపూర్ణత మిద సర్యాలోచన చేయడం. 

“చాగానున్సత” అంటే స్వీయ దాన గుణం మీద పర్యాలోచన. 

“దేవతానున్సుతి*: “వారి విశ్వాసాలు, గుణాలు కారణంగా దేవతలు అటువంటి 
ఉన్నతస్టీతులలో పుట్టారు. నాకూ ఆ గుణాలు విశ్వాసాలు ఉన్నాయి”. ఈ విధంగా ఒకడు 


తన గుణాల, విశ్వాసాలమీద; దేవతలు సాక్షిగా, పర్యాలోచన చేసి నట్లయితే దానిని 
దేవతానుస్సతి అంటారు. 


369 


“ఉపనమానున్థతి” అంటే, దుఃఖ నివుత్తి లాంటి నిర్వాణ లక్షణాల గ పర్యాలోచన 
చేయడం. 


“మరణానుస్సతి” అంటే, మానసక - దైహిక జీవిత అంత్యం మీద పర్యాలోచన చేయడం 


మరణ పర్యాలోచనతో ఒకనికి జీవిత క్షణిక స్వభావం అవగత మవుతుంది. “మరణం 
తథ్యం, జీవితం అనిశ్సితం” అని అర్ధం చేసు కొన్న ప్పుడు, పూర్తిగా ఐం ద్రియక సుఖాలలో 
కూరుకు పోక, తన ఇతరుల అభివృద్ది కోసం పని చేయడం ద్వారా, ఒకడు తన జీవితాన్ని 
బాగా ఉపయోగించు కొనే ప్రయత్నం చేస్తాడు. నిరత మరణ ధ్యానం ఒకనిని నిరాశావహుని, 
జడుని చేయదు. అంతేకాదు, అది, అతనిని క్రియాశీలునిగా, శక్తివంతునిగా చేస్తుంది. 
అతడు మరణాన్ని ప్రశాంతంగా ఎదుర్కో గలుగు తాడు. 


మరణం మీద ధానం ఉంచి నప్పుడు, జీవితం ఒక జ్వాల అన, లేదా జీవులని పీలవ 
బడేవన్నీ అదృష్ట కర్మ శక్తికి బాహ్యతాత్కాలిక అభివ్యక్తులని ఒకడు భావించ వచ్చు. 
తనకిష్టమైనన్ని ఉపమానాలను వాడుకొంటూ, అతడు జీవితం అనిశ్చాతతమీద, మరణం 
తథ్యత మీద ధ్యానం చేయ వచ్చు. 


“కాయగతాన్సతి? అంటే, జుట్టు, శరీరంమీది రోమాలు, గోళ్ళు, పళ్ళు, చర్మం, 
వోూంసం, స్నాయువులు, ఎముకలు, మజ్జ, మూత్రపిండాలు, గుండె, కాలేయం, 
ఉదరవితానం, ప్రీహం, ఊపిరితిత్తులు, ప్రేవులు, ఆంత్రపేశి, ఉదరం, మలం, మెదడు, 
పిత్తరసం, కళ్ళె, చీము, రక్తం, స్వేదం, శోషరసం (1/గ౧౧౧ా కన్నీరు, కొవ్వు (09256), 
లాలాజలం, నాసిక చిమిడి, సంధి [ద్రవం (articular 610), మూత్రం లాంటి ముప్రైరెండు 
శరీర మలిన భాగాలమీద పర్యాలోచన చేయడం. 


శారీరక ఏహ్యాత మీద ఇలా ధ్యానం చేయడంతో 'విరాగం (6150255100) 
ఏర్పడుతుంది. ఈ మలినాల మిద, బుద్దుని కాలంలో, చాల నుంది భిక్కులు ధ్యానం 
నిలిపి, ల్వర్దంతత్వాన్ని పొందారు. ఈ మొత్తం 32 భాగాలతో గాఢపరిచయం లేనట్లయితే, 
ఎముకలనో, మాంసాన్నో, చర్మాన్నో దేనినో ఒకదానిని ఎన్నుకొని, దాని మీద కేం ద్రీకరించ 
వచ్చు. 

ఈ శరీరం లోపల కంకాళం ఉంది. అది మాంసంతో నిండి చర్మతో కప్పబడుతుంది. 


అందం చర్మం వరకే. ఈవిధంగా శరీరంలోని మలిన భాగాల మీద కేం ద్రీకరిస్తే ఈ శరీరం 
మీద మోహరాగం క్రమంగా నశిస్తుంది. 


ఇం(దియ లాలసులు కొని వారికి ఈ ధ్యానం నచ్చదు. అటువంటి వారు, ఈ సయిష్ష 
మానవ యంత్రంలోని సృజనాత్మక సంభావ్యతల మీద ధ్యానం చేయ వచ్చు. 


370 


“ఆనాపానసతి? శ్వాసమీద మనసు నిలపడం. “ఆని అంటే నిశ్వాస, “అపాన అంటే 
ఉచ్చ్వాస (గాలి బయటకు వదలుట) 


కొన్ని గ్రంధాలలో ఈ రెండు పదాలను వ్యతిరేక క్రమంలో చెబుతారు. 


శ్వాసమీద కేంద్రీకరిస్తే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. అంతిమంగా అది ప్రజ్ఞ 
(1౧519౧ఛకు, ల్లర్లంతత్వానికి దారితీస్తుంది. 


ఇది (శ్వాస) అన్నింణ కంటె మంచ థ్యాన వస్తువు. అందరికీ నచ్చేది గూడ. బుద్దుడు 
గూడ, తన జ్ఞానోదయానికి పూర్వం ఆనాపాన సతిని ఆచరించాడు. 


ఈ ధాన పదతిని గురించిన పూరి వివరణ “నతినల్లాన నుతి లోను “విళుది మగిలోను 
వ > నా 


అ — డూ ra 
ఉంది. 


సుఖకరమైన ఆసనాన్ని నేసి, గాలిని వదిలి, నోటిని మూసు కోవాలి. ఆ తరవాత గాలిని 
మామూలుగా, ప్రయాసతో కాక, పీలుసూ వదలుతూ ఉండాలి. ముందు లోపలికి గాలిని 
పీల్చి ఒకటి అని లెక్కించాలి. గాలి వదలి రెండు అని లెక్కించాలి. ఇలా చేస్తున్నప్పుడు 
మనస్సును శ్వాసక్రియ మీదనే నిలపాలి. ఈ విధంగా పదివరకు లెక్కించవచ్చు. కాని మనస్సు 
ఎప్పుడూ స్టీరంగా శ్వాసక్రియ మీదనే ఉండాలి. పది లెక్కించే లోపలే మనస్సు ఎక్కడెక్కడో 
తిరగ డానికి వెళ్ళ వచ్చు. అంతమాత్రంతో నిరుత్సాహ పడ వలసిన అవసరం లేదు. విజయం 
సాధించే దాక ప్రయత్నించడమే. క్రమంగా శ్రేణుల సంఖ్యను పెంచవచ్చు - అంటే పది అంకెల 
ఐదు శ్రేణులను. తరవాత గణన లేకుండానే శ్వాసమీద మనస్సును కేం ద్రికరించవచ్చు. 
ఏకాగ్రతకు సహాయకారిగా ఉంటుందని కొందరు ఒంట్లు లెక్క పెడతారు. కొందరు ఈ 
పద్దతిని పరి[గ్రహించరు. ముఖ్యమైంది ఏమిటంటే మనస్సును లగ్నం చేయడం కాని, గణన 
కాదు. గణన గౌణం. ఈ రకం కేంద్రీకరణ కుదిరి నప్పుడు, శరీరం, మనస్సులు తేలిక 
పడతాయి. ప్రశాంతంగా గూడ ఉంటుంది. గాలిలో తేలి పోతున్న అనుభవం గూడ బహుశ 
కొందరికి కలుగ వచ్చు. ఈ కేంద్రికరణం కొంతకాలం సాగిన తరవాత ఒక రోజు వస్తుంది. 
ఆ రోజున శరీరం కేవలం శ్వాసయేనని, శ్వాస ఆగినప్పుడు శరీరం నశిస్తుందని 
తెలుసుకొంటాడు. వెంటనే అశాశ్వతత్వాన్ని గుర్తిసాడు. ఎక్కడ మార్పు ఉంటుందో అక్కడ 
శాశ్వత సత్యం, అమర్త్య ఆత్మ ఉండడానికి వీలు లేదు. అప్పుడు లృర్గంతత్వం కోసం ప్రజ్ఞను 
సొందవచ్చు. 


ఈ రకం కేంద్రీకరణ లక్ష్యం కేవలం ఏకాగ్రతను సాధించడం కాదని, నిర్వాణాన్ని 
పొందడానికి కావలసిన ప్రజ్ఞను ఆర్హించడానికని ఇప్పుడు మనకు స్పష్టమైంది. 


371 


ఏరకమైన హాని లేకుండ ఈ సరళ పద్దతిని ఎవరైన ఆచరించ వచ్చు. 


ఇంక ఎక్కువ వివరాల కోసం పాఠకుడు “విశుద్డిమగ్రను చూడవచ్చు. 


+ 


నతి వడ్డాన నుత్త ప్రకారం “ఆనాపానసతి ; 


“మనస్సును శ్వాసపై ఉంచి అతడు గాలి సీలుస్తాడు. మనస్సును శ్వాసపై ఉంచి గాలి 
వదులు తొడు.?”” 


“దీరంగా గాలి లోపలికి పీల్చేటప్తుడు, అతనికి తెలుసు, “నేను దీర్గంగా గాలి 
RS Con) 
పీలుస్తున్నాను,” అని. దీర్హంగా గాలి విడుస్తున్నప్పుడు, అతినికి తెలుసు: నేను దీర్ణంగా 
గాలిని వదులుతున్నాను? అని. 


““'హస్వంగా గాలి పీలుస్తున్నప్పుడు అతనికి తెలుసు: “నేను (హస్వంగా గాలి 
సీలుస్తున్నాను'”. అని హ్రస్వంగా గాలి వదులుతున్నప్పుడు అతనికి తెలుసు: “నేను హ్రస్వంగా 
గాలి వదులుతున్నాను* అని. 


“ మొత్తం శ్వాసప్రక్రియను (అంటే దాని ఆదిమధ్య తుదిని) స్పష్టంగా గమనిసూ 
నేను గాలిని పీలుస్తాను?; ఈ విధంగా అతడు తనకు తాను శిక్షణ ఇచ్చు కొంటాడు. “మొత్తం 
శ్వాస ప్రక్రియను స్పష్టంగా పరికిసూ, నేను గాలిని వదులుతాను;” ఈ విధంగా అతడు 
తనను తాను శికీంచుకొంటాడు. 


“ శ్వాసను శమింపజేస్తూ, నేను గాలి పీలుసాను, ఈ విధంగా అతడు తనను తాను 
శిక్షించుక్‌ంటాడు; శ్వాసను శమింపజేసూ, నేను గాలిని వదులుతాను”; ఈ విధంగా తనను 
నిక్షించుక్‌ొంటాడు.”” 


(బహ్మవిహార 


ఇక్కడ ' బ్రహ్మి అంటే, బ్రహ్మ చర్యంలో లాగ, “ఉత్కృష్ట లేదా * శ్రేష్ట అని అర్ధం. 
“విహారి అంటే పద్దతి, లేదా ప్రవర్తన స్టీతి, లేదా జీవన పద్దతి. వాటిని అప్పమఇ (Appama 
nna) ( అపరివేయ హెద్దులు లేని) అన గూడ పెలుస్తారు. ఎందుకంటే, ఈ ఆలోచనలు 
సర్వజీవుల యెడ అపరిమేయంగా ప్రసారితాలవుతాయి. 


మెత్తా (సంస్కృతంలో మైత్రి) ప్రేమ పూరిత కరుణ, పరహితేచ్చ, హీతకామన, 
హృదయాన్ని మృదులం కావెంచిదిగా నిర్వచించారు. ఇది శారీరక (పేమ కాదు. వైయక్తిక 


372 


వ ఆంత కంటె కాదు. దానిసూటి శత్రువు ద్వేషం లేదా కథం (క్ర); దిని పరక 
వు వైయక్తిక వాత్సల్యం ((పేమ). మెత్తా, ఏ మినహాయింపు లేకుండ, సర్వ జీవులను 
న. మై(తి పరాకాష్ట ఎక్కడ ఉందంటే, ఒకడు సర్వ జీవులతో తాదాత్మ్యం చెందడం 
(నబ్బుత్తత్సాాలో ఉంది. అది అందరి మంచిని సుఖాన్ని కోరడం. సరహితేచ్చ దాని 
ముఖ్యలక్షణం. అది ద్రోహచింతను పూర్తిగా విడనాడుతుంది. 


ఇతరులు కష్టాలలో, బాధలలో ఉండగా చూసి నప్పుడు మంచివారి హృదయాలను 
చలింప జేసిది ‘కరుణ గా నిర్వచించారు. లేదా ఇతరుల బాధలను కరి గించేది కరుణ. దీని 
ముఖ్య లక్షణం ఇతరుల బాధలను తొలగించడం. దిని సూటి శత్రువు హింస అయితే , 
పరోక్ష శత్రువు రాగపూరిత చింత (దొమనన్స). కరుణ చింతా [కాంతులను కౌగిలించుకొని 
క్రూరత్వాన్ని తొలగిస్తుంది. 


“ముదితి కేవలం సహాను భూతి కాదు. సహానుభూతితో పొందే సంతోషం. దీని సూటి 
శత్రువు అసూయ. పరోక్ష శత్రువు ఆనందం. దీని ముఖ్యలక్షణం ఇతరుల అభివుద్ది, 
విజయాలలో సంతోషంగా పాలు పంచు కోవడం. ముదిత అభివుద్ది చెందే సర్వ జీవులను 
కౌగిలించు కొంటుంది. అయిష్టతను తొలగిస్తుంది. "అది వ్యక్తి యొక్క అభినందించే 
ద్రుక్సుధథం. 


“ఉపెక్ష! - శబ్దార్థ పరంగా చూస్తే నిష్పక్షపాతంగా విషయాలను చూడడం. అంటే 
రాగ ద్వేషాలు లేకుండ, అనుకూలత వ్యతిరేకత లేకుండ చూడడం. అది సుఖ పర ఉదాసినత 
(hedonic indifference) కాదు. పరిపూర్ణ సంయమనం, సమచిత్తం. కీర్తి అవమానాలల్‌, 
బాధా సుఖాలలో, గౌరవాగారవాలలో సమతూక మనస్సు అది. దీని సూటి శత్రువు రాగం 
(attachment). పరోక్షశత్రువు కాఠిన్యత. ఉపెక్ష పట్టుకు వేళ్ళాడడాన్ని, విముఖతలను 
పరిహరిస్తుంది. నిష్పాక్షికత దిని ముఖ్య లక్షణం. 


ఉపేక్ష అంటే కేవలం తటస్ట వేదన కాదు. అది సారభూతం. సంయమనం, మానసిక 
సమతాల్యతలు దానికి దగ్గరగా ఉండే సమానార్దకాలు. మంచి, చెడులను రెండింటిని తకు 
కౌగిలించు కొంటుంది. (పిమిత అ(ప్రేమిత, సంతోష అసంతోషాలను గూడ. 


రూూనాలను పెంపొందించు కోవడం కోసం బ్రహ్మవిహారాన్ని అలవరముకొనే ఐథానాన్ని 
నిశుద్రి మగ వర్ణిస్తుంది. ఒకసారి సాధకుడు రూనాలను సాధించిన తరవాత, ఏమాత్రం 
కష్టం లేకుండా, పంచ అభిజ్ఞాలను దివ్య చక్తువు (దిబ్బచక్షు), దివ్యక్షర్ణం (దిబ్బసాల) 
పూర్వజన్మల స్మృతి (వుబ్బి నివాసానున్లుతి జ్ఞాణ), పరచిత్త పఠనం (పరిచిత్త విజానన) 


Ho 


ఇంక అనేక మానసిక శక్తులు (ఇద్దినిధ). వాటి స్వంత దారునికి నిస్పుంచెహంగా అవి 
ప్రయోజన కారులే అయినా, సమాధి, ఈ లొకొత్తర శక్తులు ల్బర్దంతత్వం పొందడానికి 
ఆవశకాలని చెప్పు లము. ఉదాహరణకు శోషిత దృష్టి జర్థంతలు (dry - ౪1510౧66 Arhants) 
రూనాల సహాయం లేకుండానే, ప్రజ్ఞను మాత్రమే పెంపాందించుకొని తిన్నగా ఇ్ఞుంతత్వాగ్బి 
సాధించారు. రషానాల అనవసరం లేకుండానే, బుద్దుని కాలంలో wr పులుషులు 
అజ్లంతత్వాన్ని సాధించారు. 


ఐదో రూనాన్ని పొందిన వాడు మాత్రమే ఐదురకాల అభిక్షలను పొందగలడు. 


“దివచక్షును” అంటే దేవతా నేత్రం. మామూలు భౌతిక నేత్రంతో కనిపించని దూర, 
దగ్గరి వస్తువులను దీనితో చూడ వచ్చును. ఇది అతీంద్రియ దర్శనం. 


'చుటూ వపాతకాణ” అంటే మరణిస్తున్న, మరల కనిపించే జీవులకు సంబంధించిన 
జ్ఞానం. ఇది దివ్య నేత్రానికి సమానం. 


“అనాగతమ్‌ నక్షాణ” భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం. “యధాకమ్మూ వగతభాణు 
అంచెతమ మంచి చెడ్డ కర్మానుసారం జీవుల మనుగడకు సంబంధించిన జ్ఞానం. ఈ రెండు 
జ్ఞానాలు గూడ అదే తరగతికి చెందినవి. 


“దిబ్బునాత?” అటే దివ్య శో త్రేంద్రియం. దీనిని అతీంద్రియ శ్రవణం అంటారు. దీనితో 
దూరదగ్గర సూక్షస్తూల శబాలను విన వచ్చును. 
యా య 


“వుజ్చానివానానున్స తికాణ” అంటే తన, ఇతరుల గతజన్మల స్మృతి. ఈ విధమైన శక్తీ 
బుద్దునికి అపారంగా ఉంది. ఇతరుల విషయంలో ఇది పరిమితం. 


“వరబిత్త విజానని అంటే ఇతరుల ఆలోచనల విచక్షణీకరించడం. 


“ఇద్దివిధి అంటే గాలిలో ఎగిరే, నడిచే, నీటి మీద నడిచే, భూమిలోకి చొచ్చుకు పోయే, 
నూతనాకృతులను సృజించడం లాంటి శక్తి. 


వాదసూచికలు : 


1. కసిణఅంటేమొత్తం, పూర్ణం, పరిపూర్ణం. దీనిని పరిపూర్ణం అని చెప్పడానికి కారణం ఏమిటంటే, 
కసిణ వస్తువు భావనా ప్రతిను నుంచి ఉద్దారవువుతున్న |ప్రక్షేప(ప్రభాసను ఎంతవరకైన, 
అపరిమేయంగా విస్తరించవచ్చు. 


374 


పృధ్వి కసిణ విషయంలో ఒకడు జాన బెత్తెడు వ్యాసంతో చక్రాన్ని చేసి, దానిని ఉషోదయ కాంతి 
వర్ణ మృత్తికతో కప్పి, అలకాలి. ఉషోదయ కాంతి మృత్తిక సరిపడ లభించక పోతే, క్రింది భాగంలో 
మరో రకం మట్టిని ఉపయోగించాలి. ఈ కేంద్రీకరణ పరిధిని కసిణ మండలం అంటారు. 


మిగతా కసిణలను అలాగే అర్ధం చేసుకోవలి. వివరాలు నిశుద్దిమగలో ఉన్నాయి. కాంతి, ఆకాశ 
కసిణలను వైధిక గ్రంథాలలో పేర్కొన లేదు. వాటిని వదిలి వేస్తే, ముప్పై ఎనిమిది వస్తువు లున్నాయి. 


ప్రాచీన కాలం సమాధి స్టలాలలో, శవగ్భహాలలో ఈ పదిరకాల శవాలు ఉండేవి. ఈ స్టలాలలో 
శవాలను పూడ్చి పెట్టక, దహనం చేయక, మాంసభక్షకులైన జంతు, పక్షులు తినడాని వీలుగ 
వదిలి వేసేవారు. ఈ ఆధునిక యుగంలో అటువంటి శవాలు ధ్యానవస్తువులుగా దొరకడం 


అసంభవం. 


మజ్రిమ నికాయ, 1, 20, వితక సంధాననుత్త, P. 120 


ముప్రై ఏడో ప్రకరణం 
నివారణలు లేదా (ప్రతిబంధకాలు 


“హృదయ మాలిన్వాలు ఐదు ఉన్నాయి. ఈ మాలిన్వాలతో కలుషితం కావడం వ్యు 
హృదయం మ్రుదువుగా గాని, కోవులంగా గాని, తేజోవంతంగా గాని లేదు. అది 
అవరివ్లూర్థంగా నిర్మితమైంది. ఈ మాలిన్యాల వినాశానికి వీలుగ అది లేదు. 7 

నంయుళత్త ఇకాయ 


నివారణ (ని + వౌర్‌, ఆటంక పరుచు, అడ్డుకొను) అంటే ఒకని ప్రగతిని నిరోధించేది, 
లేదా ముక్తి పధాన్ని అడ్డుకొనేది, స్వర్గలోకాలను అడ్డుకొనేది. * ఆలోచనలకు గంతలు 
కట్ణ, వాటిని కప్పే పెట్టేది, ఆటంక పరిచేది?” అని గూడ అర్ధం. 


ఐదురకాల ఆటంకాలున్నాయి. అవి: (1) ఐంద్రియక వాంఛలు (కామ ఛృంద) 
(1) దృువ్హభావం (వ్యాపాద = ॥॥ wl (1 సోమరితనం, జడత (థిన- మిధ్ద) (౪) అవిశ్రాంతి 
- వ్యాకులత (ఉదచ్చ - కుక్కుచ్చు) (౪) శంక ((విచికిత్స = విచికిచ్చా). 


1. కామఛ్రంద అంటే ఐం|(ద్రియక లేదా విషయవాంఛలు. ఆకృతి, ధ్వని, రుచి, వాసన, 
స్పర్శ లాంటి సుఖకర ఐంద్రియక వస్తువుల మీది రాగం. వ్యక్తిని సంసారానికి బంధించే 
శృంఖలంగా దీనిని పరిగణిస్తారు. 


సాధారణ వ్యక్తి ఈ ఐంద్రియక వస్తువులకు తప్పుకుండ ఆకర్షితు డవుతాడు. ఆత్మ నిగ్రహ 
రాహిత్యం అనివార్యంగా రాగంలోకి దించుతుంది. ఈ నివారణం ఏకాగ్రతతో ప్రత్యాదేశిత 
మవుతుంది. ఏకాగ్రత అనేది రూనం ఐదు లక్షణాలలో ఒకటి. సకదాగామి దశ చేరడంతో, 
అది నీరవమై, అనాగామిని పొందడంతో పూర్తిగా తొలగించ బడుతుంది. రాగ సంబంధ 
సూవ్మ రూపాలు - రూపరాగం, అరూపరాగం - అక్షతత్వం పొందగానే అంత్న్మర్లిత 
మవుతాయి. 

ఐంద్రియక వాంఛలను తీసి వేయ డానికి ఈ దిగువ ఆరు విషయాలు పనిచేస్తాయి. 
(1) వస్తువు ఏ హ్యాతను గమనించడం (1) ఏ హ్యత మీద స్ట్రీరంగా నిరత ధ్యానం చేయడం 
(11) ఇంద్రియ నిగ్రహం (IV) బ్రుతాహారం (౪) మంచి వారి స్నేహం (౪॥) ప్రయోజనకరమైన 
భాషణం. 


376 


2. వ్యాపాద అనెది దుష భావం లేదా విముఖత. వాంఛనీయవస్తువు రాగాన్ని పెంచుతుంది. 
అవాంఛనీయ వస్తువు విముఖతకు దారితీస్తుంది. ప్రపంచాన్ని దహించేవి ఈ రెండు అగ్నులే. 


అవిద్య తోడు కాగా, ఈ రెండూ ప్రపంచంలోని దుఃఖాన్నంతా ఉత్సాదిసాయి. 


వ్యాపాదను ప్రీతి లేదా సంతోషం ప్రత్యా దేశిస్తుంది. ప్రీతి రూన కారకాలలో ఒకటి. 
సకదాగామిని చేరడంతో ఇదె బలహీనపడి, అనాగామిని పొందడంతో పూర్తిగా నశించి 
పోతుంది. 


ఈ దిగువ పేర్కొన్న ఆరు విషయాలు వ్యాపాదను తుడిచి పెడతాయి. అవి; 
(1) సద్బావంతో విషయాన్ని పరిశీలించడం (1) మైత్రిమీద సర నిరత ధ్యానాన్ని ఉంచడం 
(1) కర్మ అనేది తను చేసు కొన్నదే అని అనుకోవడం (1౪) ఆ దృకృధానికే కట్టువడి ఉండడం 
(౪) మంచివారి స్నేహం (॥౪) ప్రయోజనకర భాషణం. 


3. ధిన(కార్యనిముఖత = సోమరితనం) ను మనస్సు అనారోగ్యప్టితిగా చెప్పారు. మిద్ర 
(మాండ్యం)ను మానసిక రోగంగా చెప్పారు. ““అజ్జ మనస్సు చెట్టుకు వేళ్ళాడుతున్న 
గబ్బిలంలా కదల లేనిది. కర్రకు అంటుకొని ఉన్న బెల్లపు సాగు లాంటిది. కరగని గట్టి 
వెన్నముద్ద లాంటిది”. థిన, మిద్దలను శారీక మగతగా, మాంద్యంగా, బద్దకంగా అర్థం 
చేసుకో రాదు. ఎందుకంటె ఈ రెండు.ప్టైతులను పరిహరించిన అర్హంతలు శారీరకంగా 
అలసి పోవడం ఉంది. ఈ రెండు స్టీతులు మానసిక జడతకు దోహదం చేసి, తీవ్ర ప్రయత్నాన్ని 
(విరియ) అడ్డు కొంటాయి. ఈ రెండింటిని వితక్క (వితర్భ్శ) అనే రూన కారకం 
ప్రత్యాదేశిస్తుంది. లర్షతత్వంతో ఇవి పోతాయి. 


ఈ దిగువ చెప్పిన ఆరు విషయాలు థిన, మిద్దలను పరిహరిస్తాయి. అవిః (1) మితాహారం 
త పర్యాలోచన (1) శరిరాసనాలను మార్చడం ద్వారా (11) కాంతి వస్తువును ధ్యానించడం 
(౧) బహిరంగా నివసించడం (V౪) మంచి స్నేహం (౪/1) ప్రయోజనకర భాషణం. 


4 ఉదబు అనేది మానసిక అవిశ్రాంతి లేదా మనసు ఉత్తేజ పడడం. అన్ని రకాల అనైతిక 
విజ్ఞానంతో ముడివడి ఉన్న మానసిక స్టితి అది. చెడు చేయడం అనేది తప్పకుండా అవిశ్రాంతి 
స్రితి లేదా ఉత్తేజంగా ఉన్నప్పుడే జరుగుతుందని నియమం. 


కుక్కుచ్చ అనేది వ్యాకులత. అది చెడు చేసి నప్పుడు కలిగే పశ్చాత్తాపం కాని, లేదా 
చేయ లేని ఒక మంచిని గురించిగాని పడే పశ్చాత్తాపం. చెడు చేసి పశ్చాతాప పడినంత మాత్రాన 
దాని అనివార్య ఫలితాల నుంచి ఎవడూ తప్పించుకో లేడు. సరైన మంచి పశ్చాత్తాపం 
ఏమిటంటే, మళ్ళీ తిరిగి చెడు చేయనని సంకల్పించడం. 


311 


సుఖ లేదా సంతోషం అనే రూన కారకం ఈ రెండు నివారణనలను ప్రత్యాదేశిస్తుంది. 
అవిశ్రాంత అ్హాతత్వం రావడంతో తొలగి పోతుంది. వ్యాకులత అనాగామిత్వాన్ని 
పొందడంతో పెకలించి వేయ బడుతుంది. 


ఈ రెండు స్టితులను ఈ దిగువ ఆరు విషయాలు పెకలించి వేస్తాయి. అవి: (1) పాండిత్యం 
(1) ప్రల్నించడం లేదా చర్చ (1) వినయశిక్షణ స్వభావాన్ని అరం చేసుకోవడం (1౪) స్టవిరులతో 
సంపర్కం (౪) మంచి స్నేహం (౪) ప్రయోజనకర భాషణం 


5. విచికిచ్చ అంటే శంక, అనిర్ణాయకస్టితి. విచికిచ్చ అంటే జ్ఞానం అనే విరుగుడు లేనిది 
అని అర్ధం. (ని= శూన్యం, లేని; చికిచ్చ = జ్ఞానం) దీనిని కలంత పెళ్లే ఆలోచనతో కలిగే 
క్రేశంగా గూడ చెబుతారు. (విచి = అన్వేషణ, కిచ్చ = క్లేశం) 


ఇక్కడ ఈ పదాన్ని, బుద్దునికి సంబంధించి, “శంకి అనే అర్ధంలో ఉపయోగించ లేదు. 
ఎందుకంటే బౌద్దులు కాని వారు గూడ విచికిచ్చను ప్రత్యాదేశించి, రూనాలను పొందారు. 
అదొక శృంఖలం అనుకొంటే బుద్దుడు మొదలైన వారి గురించి నది ఆ శంక్క కాని ఒక 
ఆటంకంగా, ఒకపని చేయడంలోని అస్టరతను అది సూచస్తుంది. వ్యాఖ్యనాల ప్రకారం 
విచికిత్స అంటే, “అది అలాగు అని స్పష్టంగా దేనినీ నిశ్చయించ లేని అసమర్ధత. మరో 
మాటల్లో అది అనిశ్చయం (1౧66015100). 

ఈ దిగువ ఆరు విషయాలు ఈ స్టీతిని పెకలించి వేయడానికి దోహదం చేస్తాయి. 

రఖానకారకమైన “విచార ఈ స్టితిని ప్రత్యాదేశిస్తుంది “సాతాపత్తి” తో ఇది 
'పెకలించబడుతుంది. అవి: (1) ధమ్మ వినయాల జ్ఞానం (॥) ప్రన్నించడం, చర్చ(॥॥) వినయ 
శిక్షణ స్వభావాన్ని అవగాహన చేసు కోవడం (iV) అతివిశ్వాసం (౪) మంచి స్నేహం (/) 
ప్రయోజనకరంగా మాట్లాడటం. 


ముప్పై ఎనిమిదో ప్రకరణం 
నిర్వాణ పథం 
(111) 


““ నంఖాత వస్తువులన్టీ వణ భంగురాలే.. 
కళ్లు భాజకాలో నంభఖబాత నస్తువులన్చి. క 
నంభఖాతా నంఖాతాలన్టి అనత్తలే ( అనాత్మలోే)’ నే 
జ ధమ్మ్మువద, మి 277-79 


విపస్సనా (insight) 


నివారణాలను (ఆటంకాలను) తాత్కాలికంగా ప్రత్యాదేశిసూ, రథానాలు 
పెంసాందించు కొన్నప్పుడు మనస్సు ఎంతగానో పరిశుద్ద మవుతుంది. ప్రతిదానిని స్పష్టంగా 
ప్రతిబింబించే తరిణ బట్టిన అద్దలా మనస్సు తయా రవుతుంది. అయినప్పటికి ఇంకా 
అకుశల ఆలోచనల నుంచి పూర్తి స్వేచ్చ ఉండదు. ఎందుకంచే, మనస్సును కేంద్రీకరించడం 
ద్వారా దుష్ట ప్రవృత్తులు తాత్కాలికంగా వూత్రమే ప్రత్యాదేశితా లవుతాయి. అవి 
అనుకోకుండ ఊహించని సమయాల్లో ఉపరితలానికి వస్తాయి. 
క్రమశిక్షణ, మాటలను చేతలను క్రమబద్దీకరిస్తుంది; కేం ద్రీకరణం మనస్సును అదుపులో 
ఉంచుతుంది; మూడోది, చివరిదీ అయిన ప్రజ (1051906 పళా) సాధకుని రుషిత్వాని 
(Saintho0d)కి చెర్చి, సమాధి ప్రత్యాదేశించిన మాలిన్యాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి 
సమర్దుని చేస్తుంది. 
మొట్ట మొదటిగా అతడు, వస్తువులను, విషయాలను యథాతధంగా అంటే ఉన్నవాటిని 
ఉన్నట్టుగా చూడడానికి దృష్టిని శుద్ది (దిర్థివిజుద్ది)' చేసుకొంటాడు. ఏక బిందు మనస్సుతో 
ఈ “సత్వం” (061౧8) అని పిలవబడే, దానిని విక్తేషేంచి పరీకిస్తాడు. ఈ పరిశోధనాత్మక 
పరీక్ష అతడు “నేను?” (1) అని పిలిచిన దానిని, అంటే మూర్తిమతాాన్ని (personality) 
నిరంతరం (ప్రవాహస్టితిలో ఉన్న మనస్సు, పదార్దాల సంక్తిస్త సమ్మేళనం (600౧౧౦౮౪౧౮) అని 
తెలుసు కొంటాడు. 


ఈవిధంగా సత్వం’ (being) అని పిలవబడే దాని స్వరూప స్వభావాలను బాగా 
అర్దం చేసుకొని, * ఆత్మ శాశ్వతం” అనే భావన నుంచి బయట పడి, అతడు ఈ “నేన్లుక్తు, 


379 


మూర్తిమత్వానికి కారణాలను వెతుకుతాడు. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఏదో ఒక గత, ప్రస్తుత 
కారణాల నుంచి పుట్టింది అని ఎరుగుతాడు. తన ఇప్పుటి ఈ అస్తత్వం (జన్మ) గత అవిద్య, 
తృష్ణ ఉపాదాన (9్రr25p|౧9), కర్మల కారణంగానే వచ్చిందని, ఈ ప్రకృత జీవితానికి అది 
భౌతికాహారమని ఎరుగుతాడు. ఈ ఐదు కారణాల వల్ల ఈ సత్వం అని పిలవబడేది పుట్టింది. 
గతకారణాలు ప్రకృతాన్న నిబద్దించ (00౧610౧) నట్టుగాన, ప్రకృతం భావిని నిబద్దిస్తుంది. 
ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల గత, వర్తమాన, అనాగతాలకు సంబంధించిన అన్ని 
సందేహాలను అధిగమిసారు. * 


అంతట, అన్ని సంఘటిత ( సంఖార) వస్తువులన్ని అనిత్యాలని, దుఃఖానికి అతితాలు 
కావనీ, వాటిల్లో శాశ్వతాత్మ ఒకటి లేదనీ ( అనత్త అనీ) మననం చేసు కొంటాడు. అతడు 
తన కళ్ళను ఎటు తిప్పినా కనిపించేది శూన్యమే. కాని ఈ మూడు లక్షణాలు (అనిత్య, 
మమ్ము అనత్త) మాత్రం క్‌"ల్టు వ) నట్టు కనిపిస్తాయి. జీవితం అంతర, బాహ్యా కారణాలతో 
నిబద్దమైన ఒక కేవల ప్రవాహమని అతడు గుర్తిసాడు. ప్రతిదీ ప్రవాహమే కనుక, అతనికి 
ఎక్కడా నిజమైన సుఖం కనిపించదు. 


ఈ విధంగా జీవితం నిజస్వభావాన్ని గురించి ఆలోచిస్తూ, ధ్యానంలో మునిగిన అతనికి 
ఆశ్చర్యకరమైన ఒకరోజు ఎదురవుతుంది. ఆరోజున అతడు తన శరీరం నుంచి ఒక ప్రభా 
మండలం (Ur) ఉద్గార మవుతున్నట్టు (గ్రహిస్తాడు. అంతకు ముందెన్నడూ అనుభవించని 
సుఖసంతోషాలను, ప్రశాంతతను అనుభవిస్తాడు. అతడు సమచిత్తు డవుతాడు. ధార్మికత 
ఇనుమడిస్తుంది. నతి స్పష్ట మవుతుంది. విపస్సన పదును దేలుతుంది. పొరపాటుగా అతడు 
ఈ నైతిక ప్రగతి అభివృద్ది స్టితిని, ముఖ్యంగా కాంతి పరివెషాన్ని చూసి, రుషిత్వంగా భావించి, 
ఈ మానసిక స్టీతిమీద (ప్రేమ పెంచు కొంటాడు. త్వరలోనే, ఈ నూతన పరిణామాలు 
నైతిక ప్రగతికి ఆటంకాలని గుర్తించి, అతడు, ఏది మార్గమో, ఏదీ కాదో అనేదానికి 
సంబంధించి పరిశుద్ద జ్ఞానాన్ని అలవరచు కొంటాడు. 


సరన పథాన్ని ఎరిగి, సంఖాత వస్తువుల '*రాకి “పోక్ష (2౧51౧3, passing) ల మీద 
ధ్యానం చేస్తాడు. ఈ రెండు స్టితులలో రెండోది బాగా హత్తుకు పోతుంది. ఎందుకంటే 
మార్పు భవం (beng) కంటె ప్రముఖంగా గోచరిస్తుంది. అందువల్ల అతడు తన 
మనస్సును వస్తువుల లయం (615901480౧) మీద నిలుపుతాడు. ఏ రెండు క్షణాలు అదే 
విధంగా ఉండకుండ, సత్వంలోని నిర్మాణాంశాలు రండూ - పదార్థం, మనుస్సు - నిత్య 
ప్రవాహాలని ఎరుగుతాడు. లయమయ్యే వస్తువులన్నీ భయానకాలనే జ్ఞానం అతనికి 
అప్పుడు కలుగుతుంది. ప్రపంచం అతనికి మండుతున్న నిప్పుకణోకల గుండం - 


380 


అపాయమూలంగా - అతనికి కనిపిస్తుంది. తరవాత ఈ భయానక, మోహ ప్రపంచం 
యొక. నైచ్యం, అహంకారాల మీదకు అతని మనస్సును తిప్పుతాడు. అప్తుడతనికి దానిమీద 
ఏహ్యత జనించి, దానిని నుంచి ముక్తి పొంద గోరుతాడు. 


ఈ లక్ష్యంతోనే, అనిత్యత, అనత్తత, దుఃఖాల మీద ధ్యానాన్ని కొన సాగిస్తాడు. ఆ 
తరవాత, ప్రపంచంలోని ఏ వస్తువు యెడ రాగం గాని, విముఖత గాని లేకుండ, అన్ని సంఖాత 
వస్తువుల యెడ సంపూర్ణ ఉపేక్షను పెంపొందించు కొంటాడు. 


ధార్మిక అభ్యసనంలో ఈదశ చేరుకొన్న తరవాత, తాను ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్న 
వస్తువుల మూడు లక్షణాలలో ఒకదానిని ఎంచుకొని ఆ ప్రత్యేక దిశలో తన అంతిమ 
లక్ష్యమైన నిర్వాణాోన్ని మొదటి సారిగా యథార్షీకరణం చెందించు కొనే వైభవోపేతమైన 
ఆరోజు వచ్చే దాక, తీవ్రంగా ప్రజ్ఞా వ్యవసాయం, చేసాడు. 


డా. దాహిల్కె (Dr. Dahlke) చెప్పినట్టుగా, 


“( ఒక యాత్రికుడు, ఒక మెరుపు వెలుగులో స్టల దృశ్యం చూసాడు. మిరుమిట్లు 
గొన్న అతని కన్నుల ముందు, అలా పొందిన ఆ దృశ్యం, ఆ తరవాత చాలకాలం వరకు 
నిలిచే ఉంటుంది. అలాగే, ప్రజ్ఞా ప్రభాస మెరుపులో అంతటి స్పష్టతతో చూసిన “నిర్వాణ 
దర్శనం” అనంతర ప్రతిమగా (after - ౧6) సాధకుని మనస్సు నుంచి చెదిరి పోదు.?* 


“ధార్మిక యా(తికుడు 'ప్రప్రథవుంగా నిర్వాణాన్ని గుర్తించి నప్పుడు, అతనిని 
సాతాపన్నుడు - అంటే మొదటిసారి నిర్వాణానికి దారితీసే ప్రవాహంలో ప్రవేశించినవాడు” 


- అంటారు. 

ప్రవాహం ఆర్య అష్టాంగ మార్గాన్ని సూచిస్తుంది. 

ఇక సొతాపన్నుడు ఏమాత్రం విషయాసక్తుడు (వుథుజ్రన = ప్పధ్వీజనుడు) కాడు. 
అతడు అరియ ( ఆర్యుడు = శ్రేష్టుడు). 


సాతాపన్నుడు (నదిని దాటినవాడు) - ఈ మొదటి దశను చేరిన వాడు, ఈ దిగువ 
చెప్పిన ఈ అస్తత్వానికి కు పడ వేసిన మూడు శృంఖలాలను (సంయోజనలను) తెలగించు 
కొంటాడు. అవి: 

(1) సక్కాయ దిర్టి = సతి + కాయె + దిథి (సత్కాయద్శష్టి సమూహం లేదా సమ్మేళనం 
(Compound) ఉన్నప్పటి దృష్టి. ఇక్కడ కాయం - పదార్దం, వేదన, ప్రజ, మానసిక 
స్ట్రతులు, విజ్ఞానాలనే పంచ స్కంధాలను సూచిస్తుంది. మానసిక - దైహిక స్కంధాల సంశ్రిష్ట 


381 


సమ్మేళనాన్ని నిత్య సత్వంగా, శాశ్వత ఆత్మగా చూసే దృష్టిని సత్కాయ దృష్టి అంటారు. 
ధమ్మునంగణి అటువంటి ఇరవై రకాల ఆత్మ సిద్దాంతాలను చెబుతుంది.” నక్కాయ బిక్థిని 
మామూలుగా ఆత్మ భమగా (961 Illusion), వ్యక్తిత్వ సిద్దాంతంగా, వ్యక్తివాద భ్రమగా 
పరిగణినారు. 

ఎట 


(1) విచికోఛ్చ) - సందేహాలు. ఆ సందేహాలు (1) బుద్దునికి సంబంధించినవి (1) ధమ్మానికి 
సంబంధించినవి (111) సంఘానికి (౪) వినయానికి (౪) గతానికి (/) అనాగతానికి (1/1) 
గతాగతానికి - రెండింటికి (౧/11) ప్రతీత్య సముత్సాదానికి సంబంధించినవి. 


(1) శీలబ్దట పరామాస- తప్పుడు కర్మకాండకు అంటి పెట్టుకొని ఉండుట. 


ధమ్మ సంగణి - (1005వ విభాగం) దానిని ఈ విధంగా వివరిస్తున్నది “నైతిక ప్రవర్తన 
నియమాల పాలనను, లేదా కర్మకాండను లేదా నైతిక ప్రవర్తన నియమాలపాలన, కర్మకాండలు 
రెండింటిని పాటించడం వలన పరిశుద్దులవుతారనే వాదం, ఈ ధమ్మానికి వెలుపలి వారైన 
సన్యాసులు, బ్రాహ్మణులు చెప్పే సిద్దాంతం” ష్‌ 

మగిలిన పటు శృంఖలాలను తెంచుకోవడానికి సాతాపన్నుడు మహా అయితే ఏడుసార్జు 
జన్మిస్తాడు. అతడు బుద్దునిలో, ధమ్మంలో, సంఘంలో అంతర్గత విశ్వాసాన్ని సెం 
కొంటాడు. ఏ కారణాన గూడ అతడు పంచ శీలాల (fIVe precepts) ను ఉల్తంఘించడు. 
అతడు జ్ఞానోదయ పధంలో ఉన్నాడు కనుక దుఃఖభాజక పునర్హన్నలు, అతనికి ఉండవు. 


నిర్వాణానికి సంబంధించిన ఈ సుదూర మెరుపు దర్శనం ఫలితంగా ఈ ఉత్తమ 
యాత్రికుడు, నూతన ధైెర్యోత్సాహాలతో, శీఘ్రంగా ప్రగతిని సాధిస్తాడు. కామ రాగ, దుష్ట 
భావం (పతిఘ) లనే రెండు ఇతర శృంఖలాలను బలహీన పరిచి, తన ప్రజను పరిపూర్ణం 
గావించుకొని, సన్యాసత్వంలో రెండోదశ అయిన సకదాగామిత్వాన్ని చేరతాడు. 


ఇప్పుడతన్ని “సకదాగామి” (ఒకసారి మరలువాడు) అని అంటారు. ఎందుకంటే, అదే 
జన్మలో అతడు లర్గతత్వాన్ని పొందాలి. ఎందుకంటే మానవ లోకంలో ఒకసారే జన్మిస్తాడు. 
అనాది నుంచి అతనిని బంధించిన ఈ రెండు శక్తిమంతమైన శృంఖలాలను, సన్యాసత్వంలో 
రెండోదశను చేరిన అరియ రుషి (శ్రేష్టుడైన రుష్రి బలహీన పరచ గలడు. అయినా, 
కొన్నిసార్థు, కొద్దమేరకే అయినా, రాగద్వేష సంబంధ ఆలోచనలు అతనికి వస్తాయి. 


సన్యాసత్వంలో మూడోదైన *అనాగామి” (ఎప్పుడు తిరిగిరాని వాడు) దశను చేరిన 
తరవాత, అతడు ఆ రెండు శంఖలాలను పూర్తిగా తెంచుకో గలుగుతాడు. ఆ తరవాత, 
ఈ ప్రపంచానికీ తిరిగిరాడు, దివ్యలోకాళల్లోనూ జన్మించడు, ఎందుకంటే ఐంద్రియక 


382 


సంతుష్టైని పూర్తిగా పెకలించి వేశాడు. మరణానంతరం అతడు *అనాగామి ల కోసం 
ప్రత్యేకించ బడిన శుద్దావాసాలలో జన్మిస్తాడు. అక్కడ అకర్హతత్వాన్ని పొంది, జీవితాంతం 
అక్కడే ఉండి పోతాడు. 


ఒక సాదా వునిషి *“అనాగామి అయినప్పుడు, అతడు బ్రహ్మచర్య జివితాన్ని 
గడుపుతాడు. 


ఇపుడు అనాగామి చివరి ఉన్నత దశను చేరతాడు. రూపరాగం, అరూపరాగం, మాన 
(Pride), అవిశ్రాంతి ( ఉదచ్చు, అవిద్యలనే మిగిలిన ఐదు శృంఖలాలను వేదించుకొని, 
రుషిత్వంలో అంతిమదశ అయిన ల్నర్గతత్వాన్ని పొందుతాడు. 


నదిని దాటిన వాడు (సాతాపన్నుడు) , ఒకసారి తిరిగివప్పేవాడు (సకదాగామి) ఎప్పటికి 
తిరిగి రానివాడు (అనాగామి) - వీరిని సెఖలు* అంటారు. ఎందుకతఠొటే వీరు శిక్షణ పొంద 
వలసిన వారు. ల్ఞర్ణంతలను 'అసెఖి లంటారు. అంటేవారు ఇంక ఏమాత్రం శిక్షణ పొందరు. 


శబ్దార్హపరంగా అ్వళ్ల్ణంత అంటే అర్హుడు, యోగ్యుడు అని అర్థం. అతనికి పునర్హన్మ లేదు. 
ఎందుకంటే అతని నూతన కమ్మ సంచితం కాదు. అతనికి సంబంధించిన పునరుత్పత్తి 
బీజాలన్నీ నాశనం అయ్యాయి. 


సాధించ వలసిందంతా సాధించడం జరిగిందనీ, అంతిమంగా అతిభారమైన దుఃఖాన్ని 
దించు కోవడం జరిగిందనీ, అన్ని రకాల తృష్ణ అవిద్య పూర్తిగా నాశమయ్యాయని అృర్దంత 
గుర్తిసాడు. అనిర్వచనియ నిర్వాణానందాన్ని అనుభవిస్తూ, ప్రపంచ మాలిన్యాలకు, 
అనియంత్రితా రాగాలకు బహుదూరంగా దివ్యలోకాల కంటే పైన ఇపుడు ఆ సుఖ 
యాత్రికుడు నిల బడతాడు. 


పునర్హన్మ బాధ అతనికి లేదు, ఎందుకంటె అతని నూతన కర్మచేష్టల వల్ల పునరుత్పత్తి 
బీజాలు తయారు కావు. 


అతడు ల్టర్గంత అయిన గూడ శారీరక బాధల నుంచి పూర్తిగా దూరం కాడు. ఎందుకంటె 
ఈ నిర్వాణ సుఖానుభవం విరామాలతో గూడినది. అదీగాక ఇంకా అతడు భౌతిక 
కాయాన్ని వీడ లేదు. 


ల్రల్లంతను “అసేఖి అంటారు. అసేఖ అంటే శిక్షణ పొందని వాడు. అతడు శిక్షణ 
పొందాల్సిన అవసరం ఎందుకు లేదంటే అతడు తన లక్ష్యాన్ని సాధించాడు. *సాతాపత్తి 





*“సెఖి అంటే శ్రేష్ట అభ్యాసి, ఉన్నత శిక్షణ పొందేవాడు. అనువాదకుడు. 


383 


దశ నుంచి ల్లర్షంత దశ వరకు ఉన్న ఇతర రుషులను “సెఖి లంటారు. ఎందుకంటే వారు 
ఇంకా శిక్షణ పొందుతున్నారు. 


ఈ జీవితంలోనే ఏడురోజుల పాటు ఎడతెగ కుండ, నిర్వాణానందాన్ని, రూపారూప 
రూనాలను పెంపొందించుకొన్న ' అనాగామి లు, ల్లర్లంతలు, అనుభవించవచ్చు. aes 
పాధీభాషలో “నిరొధనమావళత్తి” అంటారు. ఈ స్టీతిలో అరియ ( శ్రేష్టుడు) పూర్తిగా 
బాధల నుంచి విముక్తు డవుతాడు. మానసిక క్రియలు స్తంభిన్తాయి. అతడి విజ్ఞాన స్రవంతి 
తాత్కాలికంగా ప్రవహించడం ఆగి పోతుంది. 


“నిరోధసమావత్తి” పొందినవానికి, చచ్చిపోయిన వానికి. మధ్య ఉన్న తేడా గురించి 
విశుద్రిమగ్గ (౫౫||, 51) ఇలా అంటుంది: ““శనంలో శరీర నమ్యశక్తులు అంటే శ్వాస, 
భాషణం, వునస్సు శమిస్తాయి, విరమిస్తాయి. ఇంకా ప్రాణికత శోషిస్తుంది. ఉష్ణం 
చల్లారుతుంది. ఇం(దియ ప్రకార్యాల విరిగి పోతాయి. అదే రూనంలో ఉన్న భిక్కులో 
ఇయితే శ్వాస, పరిశీలన, సంజ్ఞానం, నిశ్చలమై, విరమించి నప్పటికీ ప్రాణికత ఉంటుంది, 
గుండెకొ”ట్టు కొంటుంది. ఇంద్రైయ ప్రకార్యాలు స్పష్టంగా ఉంటాయి” 


మామూలు సంప్రదాయక భాషలో చెప్పాలంచేే బౌద్దం ప్రకారం, ఈ జీవితంలో 
అనుభవించ సంభవమయ్యే అత్యంత ఉన్నత ఆనందం ఇదే. 


అర్హంత నిర్వాణం పొంది గూడా, ఇంకా ఎందుకు జీవితాన్ని కొనసాగిస్తాడు! 


ఎందుకంచే, ఈ జన్మను కలిగించిన అతని కమ్మశక్తి పూర్తిగ వ్యయమై పో లేదు. షోపన్‌ 
హర్‌ను ఇక్కడ ఉటంకిచవచ్చు: కులాలుడు తన చేతిని, దానినుంచి తీసిన చక్రం లాంటి 
దది. లేదా మన(గంథాల నుంచే మంచి ఉదాహరణను చెప్ప వచ్చు: చెట్టు నుంచి ఖండించిన 
కొమ్మలాంటిది అది. ఆ కొమ్మ కొత్తగా చిగురించదు, పుష్పించదు, ఫలించదు. ఎందుకంటే 
దానికి చెట్టు నుంచి ఏమాత్రం సారం అందడం లేదు. అప్పుటికే ఆ కొమ్మలో ఉన్నవన్నీ 
లు / 
చివరిదాక మనుగడ సాగిస్తాయి. 


ఏమాత్రం నూతన కర్మను సంచితం చేయకుండ, మరణం అంటే ఖాతరు చేయకుండ 
అర్హంత తన జీవన కాలాన్ని జీవిస్తాడు. 


గౌరవనీయ సారిపుత్రునిలా అతడు ఇలా అంటాడు: 
“నాకు మరణించాలనే కోర్కె లేదు. జీవించాలనే కోర్కెలేదు. 


నేను ఈ మర్త్య కాయాన్ని వెంటనే త్వజిసాను 


384 


జాగృత మనస్సుతో నియంత్రితో విజ్ఞానంతో. 
మరణాలోచనతో నేను ఆటలాడను, అలాగని 
జీనించడంలోను ఆనందం పొందను. తన పనిని 


పూర్తి చేసిన భృత్యునిలా, ఆఘడియ కోసం వేచి ఉంటాను.” * 
గతించిన తరవాత అర్హంత కేమవుతుంది? 


“గాలికి ఊగిసలాడి ఆరిపోయిన దీపం ఇక ఉండదు. అలాగే, మనస్సు, పదార్దాల నుంచి 
విముక్తమైన లృర్దంత, అంతర్జానమై, మరిక ఉండడు) - అంటాడు బుద్దుడు, 


అటువంటి ల్లర్ణంత కేవలం అంతర్జానం మాత్రమే అయ్యాడా? లేక నిజంగా అతడు 
ఏమాత్రం ఉండడా? - అని ప్రశ్న. 


“నుత్తనిపాతరి? అంటున్నది: అంతర్జానమైన అతనికి “అతడు ఉన్నాడు” అని 
చెప్పేందుకు వీలుగ ఎటువంటి ఆకృతి ఉండదు. అన్ని పరిస్టితులు తెగి పోయి నప్పుడు, 
అక్కడ చర్చించాల్సిన విషయం కూడ ఏ మచిరడదు 


ఈ సంక్షిష్త విషయాన్ని “ఉదాన ఇలా చెబుతోంది: 


““కెలిని నుంచి వచ్చే నిప్పురవ్వలు ఉక్‌ [కల ఆరిపోయి 
అవి ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియనట్లే- 

పూర్తిగా ముక్తి పొందిన వారూ అంతే, 

వాంఛా వెల్టువను దాటిన వారు, 

ప్రశాంత ఆనందంలో ప్రవేశించిన వారు 

వీరికి సంబంధించి ఏ జాడ మిగలదు ** 


ఇదే సమస్యకు సంబంధించి బుద్దునికి వచ్చగొత్తకు మధ్య జరిగిన ఒక ఆసక్తి కరమైన 
చర్చను మజ్రిమ నికాయం చెబుతుంది. "* 


పర్యాటక సన్యాసి వచ్చుగొత్త బుద్దుని సమీపించి ఇలా ప్రశ్నించాడు: 
1“ గొతమ, మనస్సు నుంచి విముక్తమైన' భిక్కు తిరిగి ఎక్కడ పుడతాడు?” ? 
అతడు లర్లంతను మనస్సులో ఉంచుకొని మాటాడు తున్నాడనేది స్పష్టం. 


బుద్దుడు సమాధానం చెప్పాడు: “వచ్చ, అతడు తిరిగి పుడతాడనడం ఈ సందర్భంలో 
పొసగదు. ”” 


“అలాగైతే, గొతమ, అతడు తిరిగి పుట్టడం లేదు.’ 


385 


“వచ్చ, అలా గనడం గూడ ఈ సందర్భంలో పొసగదు.” 

“అలాగైతే, గొతమ, అతడు తిరిగి పుడుతున్నాడు, తిరిగి పుట్టడం లేదు.’ ' 

“వచ్చ, అతడు రెండూ - తిరిగిపుడుతున్నాడు, తిరిగి పుట్టడం లేదు - అనడం ఈ 
సందర్భంలో పొసగదు”. 

“అలాగైతే, గొతమ, అతడు తిరిగి పుల్లుడం లెదు తిరిగి పుట్టకుండ ఉండడం లేదు”. 


వచ్చు అతడు తిరిగిపుట్టడం లేదు, తిరిగిపుట్టుకుండ ఉండడంలేదు, అనేది గూడ 
సరికాదు.”’ 


పైకి అసంగతంగా కనిపించే ఈ సమాధానాలను చూసి, వచ్చ గందరగోళపడి, 
ఆ తికమకలో ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు: 


““గొతమ, ఈ విషయం నాకేమీ బోధ పడడం లేదు. నేను చాల గందరగోళంలో 
పడ్డాను” 


““ చాలు వచ్చు ఇందులో నీవు గందరగోళ పడ వలసింది, అంతగా తికమక పడ వలసింది 
ఏమీ లేదు. ఓ వచ్చ, ధర్మం గంభీరమైంది. గహన మైంది. దురవగాహం, మంచిది, భేషైనది; 
కేవలం వివేచనతో తెలుసు కొనేది కాదు. జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. నీవు తెలుసు 
కోవడానికి అది చాల కష్టమైన ధర్మం. ఎందుకంటె నీవు మరో ధర్మానికి, విశ్వాసానికి, 
చెందిన వాడవు. మరో గురువు పాదాల దగ్గర కూర్చొనే వాడివి. అందుకని, ఓ వచ్చ, 
ఇప్పుడు నేను నిన్ను ప్రన్నిస్తాను. నీవు మంచి దనుకొన్న తీరులో సమాధానం చెప్పు. 
ఏమంటావు, వచ్చా? నీ ముందు ఒకజాాల లేచింది అనుకో. నీముందు మంట లేచిందనే 
సంగతి నీకు ఎరుక అవుతుందా? లేదా?” ' 


““గితమ్మ నౌ ముందు మంటలేస్తే, “నాముందు మంట లేచిందిని నాకు తెలిసి 
తీరుతుంది.” 


““ఓ వచ్చ, ఎవడైనా వచ్చి నిన్ను ఇలా “ని ముందు మండుతున్న ఆ అగ్ని దేని మీద 
ఆధారపడుతుంది?” అని ప్రన్నించాడనుకో. దీనికి నీ సమాధానం ఏమిటి?” 


“నా ఎదుట మండుతున్న ఈ అగ్ని, గడ్డి, కొయ్య వంట చెరుకు మీద ఆధార 
పడిందని నేను సమాధానం చెబుతాను. ”” 


“ఓ వచ్చ, ని ముందున్న ఆ వుంట ఆరి పోతే, అది ఆరి పోయిందని నీకు 


ఆతలుసుందా?”?” 
అణాల 


386 


““తపుకుండా౪?”” 


కాని వచ్చ, ఎవరైన వచ్చి, ఆ ఆరిపోయిన మంట ఏ దిశలో - తూర్పుకా, పడమరకా, 
దక్షిణానికా, ఉత్తరానికా - వెళ్ళిందని అడిగితే, నీవు ఏమి సమాధానం చెబుతావు? ”” 


“గౌతమ, మి ప్రశ్న ఈ సందర్భానికి పొసగదు. గడ్డిగాదం మీద ఆధారపడిన జాల, 
గడ్డీ, కొయ్య అయిపోగానే, మరింకేమీ వంట చెరకు లేదు గనుక, అది ఆరిపోతుంది. అది 
ఉచ్చేద మవుతుంది.” 


“సరిగ్గా అదె విధంగా, ఓ వచ్చు, అన్ని రూపాలు, సంవేదనలు. సంజ్ఞలు, మానసిక 
క్రియలు, విజ్ఞానం - వదిలి వేయ బడతాయి, పెకలించ బడతాయి, తాటిచెట్టు మోడులా 
అయిపోయి, ఉచ్చేదితాలవుతాయి. తిరిగి భవిష్యత్తులో మోసు లెత్తవు. 


“ఓ వచ్చ, పంచ స్కంధాలని చెప్పబడిన వాటి నుంచి విముక్తుడైన బుషి మహా 
సముద్రంలా, కొలవ వీలు లేని వాడు. అతడు తిరిగి పుడతాడని చెప్పడం లేదా తిరిగి 
పుట్టడని చెప్పడం పొసగదు.”” - 


ల్వళ్హంత తిరిగి పుడతాడని చెప్పలేం, ఎందుకంటే పునర్హన్మను నియంత్రించే రాగాలన్నీ 
తొలగించ బడ్డాయి. అలాగని ల్లర్లంత పూర్తి నాశనమయ్యాడనీ చెప్పలేం, ఎందుకుంటే 
అక్కడ నాశనం అయ్యేందుకు ఏమీ లేదు. 


రాబర్ట్‌ అపెన్‌ హైమర్‌ అనే విజ్ఞాన శాస్త్రవేత్త రాస్తాడు: 
ఉదాహరణకు, ఇలె(క్ట్రాన్‌ స్థానం మారకుండా ఉంటుందా అంటే, “లేదు? అని మనం 
చెప్పాల్సి ఉంటుంది. కాలంలో ఇలెక్ట్రాన్‌ స్థానం ఎప్పుడూ మారుతూ.ఉంటుందా అంటే, 


'లేదినే మనం చెప్పాల్సి ఉంటుంది. మరి అలాగని అది గతి (౧౦0౧) లో ఉందా అంటే, 
అప్పుడూ మనం “లేదూ అనే చెప్పాల్సి ఉంటుంది. 

మరణానంతరం మనిష ఆత్మ (5౭|f) ను గురించి ప్రశ్నించినప్పుడు బుద్దుడు అలాంటి 
సమాధానాలనే చెప్పాడు. కాని, అవి, 17,18 శతాబ్దాల విజ్ఞానశాస్త్రం ఇచ్చే సమాధానాల 
నుంచి చూస్తే, అంత పరిచితాలుగా ఉండవు. 

(కేశాల (కిలెశ = ౮616౧6౧౮) నివృత్తివల్ల నిర్వాణం, పొంద వచ్చునని, కాని, ఆ 
సరమ స్థితి స్వభావం ( ధమ్మ) గురించి మాటలలో చెప్పలేమని మనం అనుకోవచ్చు. 

అధిభౌతిక దృక్పధం నుంచి చూస్తే నిర్వాణం. అంటే దుఃఖం నుంచి-పూరర్తి విముక్తి. 
మనో విజ్ఞాన పరంగా అయితే, స్వార్ధ పరతను పరిహరించడం. నైతిక దృక్పథం నుంచి చూస్తె 
రాగం, ద్వేషం, అఐద్యల నాశమే నిర్వాణం. 


387 


పాదసూచికలు : 


10. 


విశుద్ధి మార్గంలో మూడోదశ 


కంఖావితరణవినుద్రి - విశుద్ది మార్గంలో నాలుగోదశ, 


ముగామగ్గజొణదన్ఫనబినుద్రి - మార్గంలో ఐదోదశ. 

ఈ తొమ్మిది రకాల ప్రజ - అంటే ఉదయ నయ భంగ, భయ, ఆదినవ, నిబిద, 
ముఖాతుకమయతా, పటిసంఖా, ఉపేళాణలు మొత్తం కలిసీ పటిదా ఇాణ దన్ఫన వినుద్ది 
అంటారు. ప్రగతి జ్ఞానానికి సంబంధించిన దృష్టి శుద్ది, ఇది విశుద్దిమార్గంలో ఆరోదశ 

ఈ లోకోత్తర పధంలో లభించిన ప్రజ్ఞను ఖానదన్సుననుద్రి అంటారు. - ఇది దృష్టి విశుద్ది. ఇదే 
జ్ఞానం, ఏిశుద్ది మార్గంలో ఏడో అంగం. 


ధమ్ము సంగణి అనువాదం, గ. 259 చూడండి. 


శబ్దార్హపరంగా, నివృత్తిని పొందడం. 566 Narada Thera, A Mannal of Abhidhamma, 
PP 227, 435 

Psalms of the Brethem, ౧. 346. 

See Woodward, Verses of Uplift, P.114. 


1,72 అగ్గివచ్చుగెత్త నుత్త, P 483 


ముప్పై తొమ్మిదో ప్రకరణం 
అర్హంతపస్పతి 


““పవిత్ర గ్రంధాలను వల్లా వేయక పోయినా ధన్ముం ప్రకారం నడుచుకొంటూ, రాగ 
ద్వేష్క అవిద్ధాలను విడూడ్త బాగా విముక్రమైన మనస్సుతో, ఇనా వరాలకు అంటి పెట్టుక్‌ "ని 
వేళ్ళాడ కుండా, నిజం తెలునుకొని, చరించేవాడు వవి(త జీవిత ఫలాన్చి పొందుతాడు”! 

- ధమ్మపద V.20 
ఇతర సత్యాన్వేషకులకు ఆదర్శప్రాయంగా, మంచి వచనం చెబుతూ, ఈ ప్రపంచంలో 


జీవితాసాంతం ఉండే ఒక ల్బర్హతుని శాంతి యుత, సంతోషకర స్టితిని వర్ణించే ఆసక్తికరమైన, 
ఉద్రరించే ఎన్నో వాక్యాలు త్రిపిటకాల నిండా ఉన్నాయి. 


ధమ్మసదంలో బుద్దుడు అంటాడు: 


యానం! పూర్తిచేసిన వానికి, దుఃఖంి లేనివానికి, పూర్తిగా ప్రతిదాని నుంచి స్వేచ్చ 
పొందిన వానికి, అన్ని బంధాలు తెంచు కొన్న వానికి రాగజ్వరం ఉండదూ. 


అ(ప్రమత్తులు వారంత వారే శ్రమిస్తారు. ఏ ఆవాసానికి అంటిపెట్టుకోరు. కొలనులను 
వదలి వేళ్ళే హంసలలా, వారూ గృహం తరవాత గృహాన్ని వదిలి వెళతారు. 


ఎవరికి సంచయం” లేదో, ఎవరు తవు ఆహారరీ మీద పర్యాలోచన చేస్తారో, 
శూన్యమూ, సంజ్ఞారహీతమూ అయిన మోక్షాన్ని తమ వస్తువుగా పొందుతారో, గాలిలోని 
పక్షులకు వలెవారి దారి జాడను తీయ లేము. 

ఎవని కలుషితాలు కాళన మయ్యాయో, ఎవడు ఆహారానికి బంధితుడు కాలేదో, 
శూన్యమూ సంజ్ఞారహితమూ అయిన మోక్షాన్ని వస్తువుగా పొందాడో, అతని పథాన్ని, 
గాలిలో ఎగిరే పక్షుల పధం లా జాడ తీయ లేము. 

ఎవని ఇంద్రియాలు, రథచోదకుడు బాగా తరిఫీదునిచ్చిన గుర్రాలలా శమయించాయో, 


ఎవని పీన మణచ బడిందో, ఎవడు మాలిన్యాల నుంచి విముక్తు డయ్యాడో, అటువంటి 
అతన్ని దేవతలు ప్రియంగా చూస్తారు. 


పుథ్వికి వలె సమచిత్త క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కోపించడు. అతడు ఒక ఇందఖీలో* 


389 


వంటివాడు. బురద కాని కొలను వంటివాడు. అటువంటి సమచిత్తుని*కి జీవిత పర్వాటకా 
లుండవు. ** 


అతన చిత్తం ప్రశాంతం, భాషణం వ్రశాంతం, చేతలు (ప్రశాంతం, ఎవడు సరిగా తెలిసిన 
వాడో వాడు విముక్తుడు, పూర్తిగా ప్రశాంతుడుో, సమాకృతుడు." శ్రద్దాళువుో 
కానివాడు, అస్పజిత” (నిర్వాణ)ను అర్ధం చేసుకొన్నవాడు, గొలుసులు తెంచు 
కొన్నవాడు, . (మంచి చెడు) ఉత్సాదనలకు అంతం పలికిన వాడు, అన్ని కోర్కెలను! 
త్యజించినో వాడు, అతడు నిజంగా పరమోన్నతడు. 


గ్రామంలోగాని, లేదా అరణ్యంలోగాని, లోయలోగాని, కొండి” మీద గాని లృర్లతుడు 
ఎక్కడ ఉన్నా, ఆచోటు నిజంగా సంతోషంతో నిండి ఉంటుంది. 

విషయాసక్తులకు ఆహ్హాదమివ్వని అరణ్యాలు అతనికి ఆహ్లాదాన్నిన్తాయి. అక్కడ 
విరాగోలు సంతోషంగా ఉంటారు, ఎందుకంటె వారికి ఇంద్రియ సుఖాలతో పని 
లేదుగాబట్టి. 


విద్వేషుల మధ్య ద్వేషం లేకుండ మేము ఆనందంగా ఉంటాం. వారిమధ్య ద్వేషి లేకుండ 
ఉంటాం. 


“ఆహా, రోగుల మధ్య మంచి ఆరోగ్యంతో సుఖంగా ఉంటాం. రోగుల మధ్య మంచి 
ఆరోగ్యంతో ఉంటాం. 


ఆహా, మేము విషయ లోలుర మధ్య కామ వాంఛలు లేకుండ ఉంటాం. 
ఆహా, నివారణల (ఆటంకాలు) మధ్య మేము సుఖంగా ఉంటాం. దివ్యలోకాల దేవతల 
లాగే మేమూ సంతోషాన్ని సాము. 


ఎవనికి ఈ పారముి ఆహారమూ ” అని లేదో, రెండు తీరాలు లేవో, ఎవనిని శోకం 
తాకదో,” ఎవడు మచ్చ లేని వాడో, ఏకాంతుడో,* తన విధులను పూర్తిగా నిర్వర్తించి, 
మాలిన్యాలనుంచి విముక్తుడో,*' పరమలక్య్యాన్ని* చేరాడో, అతనిని నేను బ్రాహ్మణు 
ఉంటాను. 


అన్ని బంధాలను ఎవడు తెంచుకొన్నాడో, కంపించడో, బంధాలను దాటి పోయాడో, 
అబంధితుడో, అతనన బ్రాహ్మాణుడంటాను. 

ఎవడు ద్వేషాన్ని తృష్ణను, ఇతర ధర్మాలను, అంతర్గత ప్రవృత్తులతో సహా తెంచు 
కొన్నాడో, అవిద్యను తోసివేసి, బుద్దుడయ్యాోడో (జ్ఞాని) అతనిని నేను బ్రాహ్మణుడని 
పిలునాను. 


390 


“4 కోప్రరహితుడై, దూషణను, కశాఘాతాలను, శిక్షలను ఎవడు భరిసాడో, ఎవరి బలం 
- శక్తిమంతమైనసేన - సహనమో, అతనిని నేను బ్రాహ్మణుడంటాను. 

ఎవడు కృద్దుడు కాక, విధి నిర్వాహకుడో*, గుణియో, తృష్ణ నుంచి స్వేచ్చ పొందాడో, 
స్వయం నిగ్రహుడో, అంతిమ శరీరాన్ని ధరిస్తాడో, అతనిని బ్రాహ్మణు డంటాను. 

తావురాకు పై మం బట్టు చందాన, సూది మొన మీద ఆవగింజలా, ఎవడు 
కామసుఫాలను పట్టుకు వేళ్ళాడడో, అతనిని నేను (బాహ్మాణు డఉరలూా ను: 

ఈ ప్రపంచంలో ఎవడు తన దుఃఖ వినాశాన్ని ఎరుగుతాడో, భారాన్ని ప్రక్కన 
ఉంచుతాడో, విముక్తుడయ్యాడో, అతనిని నేను బ్రాహ్మణు డంటాను. 

ఎవని జ్ఞానం గాఢమో, ఎవడు జ్ఞానియో, మంచి చెడులు” తెలియడంలో ఎవడు 
నేర్పురియో, పరమలక్ష్యాన్ని చేరాడో, అతనిని నేను బ్రాహ్మణు డంచాను. 

సంసారులతోగాని, సన్యాసులతోగాని ఎవడు సన్నిహితంగా ఉండడో, స్టిర వాసం లేక 
సర్యటిసాడో, వాంఛా రహితుడో, అతనిని బ్రాహ్మణు డంటాను. 

జీవులతో వ్యవహరించే టప్పుడు ఎవడు తన కర్రను ప్రక్కన పడేసాడో, అవి 
బలహీనమైనవి కావచ్చు, బలవంతమైనవి కావచ్చు, ఎవడు హాని చేతు, చరపడో ఆఎఅతన్‌ని 
నేను బ్రాహ్మణు డంటాను. 

ఎవడు శత్రువులకు మిత్రుడో, తీవ్రవాదుల మధ్యశాంతుడో, రాగుల మధ్య విరాగో* 
అతనిని నెను బ్రాహ్మణు డంటాను. 


సూది మొననుంచి ఆవగించ రాలి పడి నట్టుగా ఎవని నుంచి రాగ, ద్వేష అహంకారం, 
విచలనాలు పడిపోతాయో - అతనిని నేను బ్రాహ్మణు ఉంటాను, 


ఎవడు నెమ్మదిగా, ఉపదేశాత్మకంగా, సత్వవచనాలు పలుకుతాడో, ఎవరినీ తన 
మాటలతో బాధించడో ఇత్ర నిని నిను (బాహ్మాణు ఉంటాను. 


ఈ లోకానికిగాని, పర లోకానికి గాని సంబంధించి ఎవడు కోరికలు లేకుండా 
ఉంటాడో, వాంఛా రహితుడో, విముక్తుడో - వానిని నేను బ్రాహ్మణు డంటాను. 


ఇక్కడ ఎవడు వుంచ చెడులను, బంధాలతో పాటు అధిగమించాడో, వల 
రహితుడో, మచ్చ లేని వాడో, పరిశుద్దుడో - అతనిని నేను బ్రాహ్మణు డంటాను. 


చంద్రునిలాగా ఎవరు మచ్చ లేని వాడో, పరిశుద్దుడో, ప్రశాంతుడో, అవికలుడోో' 
భవంకోసం తృష్ణను పరిమార్వాడో, అతడు బ్రాహ్మణుడు. 


391 


మానవ, దైవ బంధాలను వదలివేస్తి ఎవడు అన్ని రకాల బంధాలనుంచి విముక్తు 
డయ్యాడో - అతనిని నేను బ్రాహ్మణు డంటాను. 


ఇమ్టో*యి ష్టాలోను పరిహరించి, ప్రశాంతుడై, మాలిన్యాలు లేనివాడో, ప్రసంచోోన్ని 
జయించాడో, ఆపిశ్రాంతంగా కష్టపడతాడ్‌ అతడు బ్రాహ్మణుడు” ”. 


“భూత, భవిష్యత్‌, వర్తమానాలకు చెందిన సంభారాలను పట్టుకు వేళ్ళాడడో, గ్రహణం 
(grasping) లేదో అతనిని బ్రాహ్మణు డంటానుూ, 


నిర్భయుడు, * శ్రేష్టుడు, నాయకుడు, మహర్షి,” విజేత, వాంఛారహితుడు 
(మాలిన్యాలను) శుద్దం చేసే వాడు,” జ్ఞానో” అయిన వాడు బ్రాహ్మణుడు. 

గత ఆ వాపాల గురించి తెలిసిన రుషీ సుఖీ' దుఃఖీ? ప్రతుల రెండింటిని చూసే జన్మ 
పరంపర అంతాన్ని చేరిన వాడు, ఉన్నత జ్ఞానంతో తనను తాను పరిపూర్ణంగావించు 
కొన్నవాడూో, పవిత్రజీవితాన్ని పూర్తో చేసిన వాడు, అన్ని రాగాల అంతాన్ని చూసినవాడు 
బాహ్మణుడు. 
పాదసూచికలు : 

క్షే, అస్తిత్వంలో ఒక సారి మాత్రమే జీవితం. అంటే అర్హతుడు. 

2. రుషిత్వంలో మూడోదశ అయిన “అనాగామి? చేరడంతో ఒకడు దుఃఖాన్ని జయిసాడు. ఈః 
దశలోనే ఒకడు పూర్తిగా, కామవాంఛల రాగాన్ని, దుష్ట లేదా విముఖ భవాన్ని పూర్తిగా తొలగించు 
కొంటాడు. 

3. నబ్బ్రధథి - పంచ స్కంథాలు మొదలైనవి. 

4. నాలుగు రకాల గ్రంధులు (బంధాలు) ఉన్నాయి - అవి (1) లాలస (అభిజ్ఞా) (2) వ్యాపాద 
(దుష్టభావం) (3) దోషభూయిష్ట కర్మకాండలో మునిగిపోవడం ((సిలబ్బటవరామాన్స (4) 
తను ముందుగా ఏర్పరుచుకొన్న అభి ప్రాయాలనే సత్యమని నమ్ముట (ఇదమ్‌ నచ్చాభినివాన) 

5. ఈ పద్యం ఒక లృర్లతుని నైతిక స్టితిని సూచిస్తుంది. ఉష్పం - మనస్సుకి దేహానికి - రెండింటికి 
సంబంధించింది. అర్హతుడు, తాను జీవించి ఉన్నంత కాలం శారీరక ఉష్ణానాల్ది అనుభవిస్తాడు, 


కొని ఆకారణంగా అతడు వ్యాకులత చెందడు. రాగ సంబంధ మానసిక ఉన్లొన్టి అతడు 
అనుభవించడు, 


6. నేను, *నాది అనే భావనలకు వారు దూరులు గనుక, ల్బర్హంతలు, ఏమాత్రం ఒక ప్రత్యేక 
స్టలానికి కట్టుబడి ఉండక, ఏచోటు అంటె ఆ చోటుకు పర్యాటనం చేస్తారు. 


392 


రెండు రకాల సంచయం ఉంది. అవి కమ్మక్రియలు, నాలుగు జీవనావసరాలు. మొదటిది 
సంసారంలో జీవితాన్ని పొడిగింప ప్రయత్నిస్తుంది. రెండోది, ముఖ్యమే అయినా, ఆధ్యాత్మిక 
ప్రగతికి అవరోధమే అవుతుంది. 


ఆహార వాంఛను వదిలించు కొనుట 


నిర్వాణం అంటే దుఃఖం విముక్తి ((విమొక్సం. దానిని శూన్యం అంటారు ఎందు కంటె, దానిలో 
రాగం, ద్వేషం, అవిద్య లుండవు. అంతేగాని అది ఏమి లేని దని కాదు. నిర్వాణం సకారాత్మక 
లోకొత్తర స్థితి. దీనిని ఇహ పర పదాలలో చెప్పడం సాధ్యం కాదు. అది సంజ్ఞారహితం. ఎందుకంటే 
దానిలో రాగ సంజ్ఞలు లాంటివి ఏమీ ఉండవు. అ్బర్హంతలు బ్రతికి ఉండగానే నిర్వాణాన్ని 
అనుభవిస్తారు. మరణించిన తరవాత ల్లర్లంత ఉంటా డనడం సరికాదు. ఎందుకంటే నిర్వాణం 
అటు శూన్యవాదమూ కాదు, ఇటు శాశ్వతవాదమూ కాదు. నిర్వాణంలో ఏదీ శాశ్వతీకరింప 
బడదు. రాగం తప్పు ఏదీ క్షతం కాదు. 


ఈ జీవితంలోనే త్వ్లంతత్వ ఫలాన్ని సాధించడం ద్వారా, నిర్వాణానందాన్ని లర్దంతలు అనుభవిస్తారు. 


10. 


11. 


12. 
13. 
14. 
[క్స్‌ 
16. 


17. 


18. 


“ఇందఖీలి అంటే సక్కకు చెందిన దాని అంతటి ఎత్తైన గట్టి స్తంభంలాంటిదని గాని లేదా నగర 
ప్రవేశంలో ఉండే ముఖ్యస్తంభమంతటిదనిగాని. 


ఇందఖీలలు గట్టస్తంభాలని, పీట్రిని నగరంలోపలగాని, వెలుపలగాని, ఆలంకారం కోసం. 
నిల బడతారని వ్యాఖ్యాతలు చెబు తున్నారు. మామూలుగా వాటిని ఇటుకలతోగాని, చాల కొలం 
మన్నే కొయ్యతోగాని చేస్తారు. అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. సగం స్తంభం భూమిలోకి 
ఉంటుంది. అందుకని “ఇందుఖీ”ల అంతటి గట్ల, సరము అని రూపకం. 


“తాది అంటే ఎవరంటే, వాంఛనీయవస్తువుల యెడ రాగం, అవాంఛనీయ వస్తువుల యెడ విరాగం 
లేని వాడు. అతడు దేనికీ అంటుకు పోడు. ఎనిమిది ఇహలోక పరిస్థితులలో - లాభనష్టాలు, 
ఖ్యాతి అపఖ్యాతులు, నిందా ప్రశంసలు, బాధాసుభఖాలు - ల్లర్థంత రాగ విముఖితలను అభివ్యక్తం 
చేయకుండ, ఉల్లాసం కుంగ కుండ చెక్కు చెదరక ఉంటాడు. 


జనన మరణాలకు వారు గురికారు కనుక 

అన్ని రకాల మాలిన్యాల నుంచి 

అతని మనస్సు పూర్తిగా పరిశుద్దంగా ఉండడం వల్ల 
మూలపాళీలో ఉన్న శ్రేష అనువాదంలో రాలేదు. 


అస్పుద్దం - శబ్బార్థపరంగా అవిశ్వాస, కేవలం అతడు ఇతరులనుంచి ఇతర ములాల నుంచి 
దేనినీ అంగీకరించడు. ఎందుకంటె అతనికి వైయక్తికానుభవం ఉంది, 


అకత, నిర్వాణ, దానిని అలా ఎందుకు పిలచా రంటే, అది ఎవరు సృష్టించింది కాదు. అకత 
ఖాను గూడ కృతఘ్నుతని చెప్ప వచ్చు. 

అస్తీత్వం, పునర్తన్మల మధ్య లింకులు. నంధిచ్చెదొ అంటే ఇంటిని కొల్లగొట్టువాడు అంటే దొంగ 
అని చెప్ప వచ్చు. 


393 


19: 
20. 


21. 


2A 


2:3 


24. 


LS: 


26. 


2 


28. 


29; 


30. 


31. 


32: 


39: 


34. 


35. 


36. 


తే, 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


హత + అవకాసా : అవకాశాన్ని నాశనం చేసు కొన్న వాడు. 

వంత + ఆసా : వాంతిని తినువాడు అని మరో అర్దం. 

రుషృత్వం నాలుగు మారాల దారా, అంటే స్తూల వాంఛా రూపాలను మొదటి మూడు 
దశలలోను, సూక్ష్మవాంఛా రూపాలను చివరి దశలోను తొలగించు కొంటారు. 

నిన్న, nes నిమ్నపష్టల [| శజ్హారపరంగా, పల్లము, మెరక 

విషయాసక్తులకు ఆకర్షణకాని ఏకాంత అరణ్యాలలో విరాగ ల్బర్షతలు ఆనందం పొందుతారు. 
రాగ రుగ్మతల నుంచి స్వేచ్చు. 


కీ జూన - ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలైన రాగ, ద్వేష అవిద్య లాంటివి. 


| సారమ్‌ - ఆరు వ్యక్తిక ఐంద్రియక వేత్రాలు. 


అపారమ్‌ - జరు బాహ్యా ఐంద్రియక క్షేత్రాలు. 

“నన్ను, *నాదిగా దేనిని గ్రహించక పోవడం. 

సమధ (Concentration) విపస్సన (1౧513 లను ఆచరించే వాడు. 
ఆనీనమ్‌ అరణ్యంలో ఒంటరిగా ఉండుట. 

నాలుగు సత్యాలను యధాక్రీకరించుక్‌ "ని, బంధాలను ఛేదించడం. 
అంటే నిర్వాణం. 

నాలుగు ఆర్య సత్యాలను అర్ధం చేసుకొన్నవాడు. 

మత కఠోరతకు (తపస్సుకు) అంకితమైన. 

ఎందువల్ల నంటే, అతడు రాగాలను నిర్మూలించి నందువల్ల ఇక తిరిగి జన్మ ఎత్తడు, 
స్కంధాలు భారం. 

దుఃఖ, ఆనంద ప్రతులకు, నిర్వాణానికి మార్గం తెలిసిన వాడు. 
శబ్దార్థ్ధసరంగా జీవుల యెడ అని. 

స్కంధాలకు అంటి పెట్టుక్‌ "న్న వారు. 

రాగ, ద్వేష మోహ, అహంకార, ఛద్మ దృష్టి. 

మాలిన్యాలతో (క్రేశాలతో) చెక్కు చెదరని. 

అంటే కామ వాంఛలకు అంటుకొని ఉండడం. 


అరతి - అరణ్య జివితం యెడ విరాగం (వ్యాఖ్యానం) 


394 


44. 


45. 


46. 


47. 


48. 


49, 


50. 


51. 


52. 


రతః 


54. 


55: 


ఉపధి- నాలుగు రకాల ఉవాదులున్నాయి. అవి స్కంధాలు, కేశాలు, అ సంటారాలు కామాలు, 
అంటే స్కంధ ప్రపంచం. 

ఉనభమ్‌ - ఎద్దువలె భయ మెరుగక. 

నుహౌసీమ్‌ - ఉన్నత నీతి, సమాధి, జ్ఞానాల అన్వేషి. 

విజితావినమ్‌ - క్షేశ విజేత 

నవోతకమ్‌ - మాలిన్యాలన్నింటిని కడిగి వేసిన వాడు. 

బుద్దమ్‌ - నాలుగు ఆర్య సత్యాలను అర్థం చేసుకొన్న వాడు. 

నగ - ఆరుదివ్యలోకాలు, పదహారు రూప లోకాలు, నాలుగు అరూపలోకాలు. 

అపాయ - నాలుగు దుఃఖ ప్రతులు. 


జాతిక్కయమ్‌ అంటే ల్లర్ణంతత్వం., 


అభివ ావొసితొ అంటే, పెంపొందించ వలసిన దానిని పెంపొందించు కొంటూ, వదలి 
పెట్టవలసిన దానిని వదిలి పెడుతూ, అర్థం చేసుకోవాలసిన దానిని అర్హం చేసుకొంటూ, 
యధార్టీకరణం చెందించుకోవలసిన దానిని యధాక్టీకరణం చెందించు కొంటూ, పతాకస్తాయిని 
చేరడం (వ్యాఖ్యానం). 

సబ్బు వొసీత వొసానమ్‌ అంటే అన్ని క్షేశాల అంతమైన ల్బర్హతత్వ పధానికి సంబంధించిన జ్ఞానం 
పరాకాష్టగా ఉన్న పవిత్ర జీవితాన్ని గడిపిన. 


చలభయో్యో ప్రకరణం 
బోధిసత్వాదర్శం 


““రకమాంనాల నాయీ దేవోన్చి 
ఈ ప్రవంచ యోగకేమాలకే ధరిస్తాను” 
- శ్రి సంఘబోధి 
బుద్దుని బోధలలో, పారవూర్షికలక్య్యం యధార్జీకరణకు, మూడు విధాల బోధి 
(Enlightenment) ఉంది. సాధకుడు తన శీల ప్రవృత్తిని బట్టి, ఆ మూడింటిలో ఏదో ఒక 
దానిని ఎంచుకో వచ్చు. అవి: సావక బోధి, పచ్చెక బోధి, సమ్మా సంబోధిలు. 


సావక సంబోధి అంటే వినడం ద్వారా జక శిష్యుడు జ్ఞానోదయాన్ని పొందడం. సొవక 
అంటే శ్రావక, అంటే వినడం. ఇది ల్లర్ణంత (శబ్దార్హ పరంగా యోగ్య లేదా రాగ రహిత) 
ఆదర్శం. ల్లర్ణంత కాదలిచిన వారు మామూలుగా విశిష్టంగా జ్ఞానోదయమైన వాని ఉప 
దేశాన్ని తీసు కొంటారు. సదవగాహన ఉన్న ఒక గురువు చేసిన చిన్న సూచన చాలు నైతికంగా 
ప్రగమించిన ఒక సాధకుడు బోధి పధాన ముందుకు పోవ డానికి. ఉదాహరణకు గౌరవనీయ 
సారిపుత్రుడు, లర్లతుడైన అస్సజి నుంచి కేవలం ఒక్క సగం పద్యం మాకత్రమే విని, 
రుషిత్వంలో మొదటి దశను పొందాడు. తన పాదాలను కడిగిన నీటిని చూసి నంతనే, 
తనకు అయిన వాళ్ళందరిని పోగొట్టుకొని, విషాద పరిస్థితులలో ఉన్న, దుఃఖ భాగిని అయిన 
పతాచార, ల్లర్లంత అయింది. ఆరి పోతున్న దీపాన్ని చూసి, తన మృత శిశువును బతికించ 
మని బుద్దుని వడు కన్న చిన్న బల్లలాంటే కిసాగొౌతమి ల్లర్ణంత అయింది - నాలుగు 
నెలలైనా ఒక పద్యం అప్పచెప్పడం రాని చూలపంధక, ఒక చేతిలో పరిశుభ్ర ధవళ వస్రాన్ని 
పట్టుకొని, సూర్యుని వంక అనిమేషంగా చూస్తూ అశాశ్వత్వం మీద మనస్సు కేం ద్రీకరించి 
అ్లంతత్వాన్ని షాందాడు. 

తనలక్ష్యాన్ని సాధించిన తరవాత, లృర్ణతుడు, తన శేష జీవితాన్ని, శాంతిని అన్వేషించే 
ఇతర సాధకులకు ఆదర్శ వంతంగా, మంచి వచనాలు చెబుతూ గడుపుతాడు. మొదట 
తనను తాను పరిశుద్దం గావించు కొని, ఆ తరువాత ఇతరులను, తానే బోధలను ఆచరించాడో 
వాటినే చెబుతూ, పరిశుద్దులను గావిసాడు. ల్లర్ణంత తన వైయక్తిక అనుభవంతో ఏదైనా 
చెబుతాడు గనుక, సత్యాన్ని యధార్దీకరణం చెందించుకొనె ధర్మాన్ని బోధించాలంటే 
ఇతర (ప్రాపంచిక గురువుల కంటె, అతడే బాగా తగిన వాడు. 


396 


ఇ్రర్హంతత్వ ఆదర్శంలో స్వార్ద మనేది ఉండదు. ఎందుకంటే, అసలు అ్నర్హ్దంతత్వాన్న 
అన్నిరకాల స్వారాన్ని నాశం చేసిన తరవాతనే పొందింది. అర్హతత్వం పొందా లంటే ఆత్మ 
భ్రమ (561 109,0౧0) ఆత్మ లాభం (స్వార్దం) అనే శృంఖాలలను ఛేదించాలి. * ప్రస్తుత 
జీవితంలోనే ఎవరికి వారు తమ బోధిని పొందండి” అని బుద్దుడిచ్చిన సువర్ణావకాశం వల్ల, 
బుద్దుని కాలంలోని జ్ఞానులైన ఆడ, మగ జనులు ఆ తరువాతి వారు గూడ చాల ప్రయోజనం 
పొందారు. 


పచ్చెక బోధి అంటే, ఇతరుల సహాయం లేకుండానే, స్వీయ ప్రయత్నంతోనే, బాగా 
ఎదిగిన వ్యక్తి సాధించే స్వతంత్రబోధి. అటువంటి పవిదత్రవ్యక్తి వచ్చెక (స్వీయ Private) 
బుద్ద అంటారు. ఎందుకంటె, తాను స్వయంగా కనుగొన్న ధమ్మాన్ని బోధించడం ద్వారా 
ఇతరులను పరిశుద్దులు గావించి, వారికి సేవచేసే శక్తి అతనికి లేదు. అయినా అతడు ధమ్మాన్న 
పోఛిస్తైడు. 
బోధ లేని కాలాల్లో వచ్చాక ప్రత్యేక బుద్దులు వస్తారు. సమ్మూ సంబుద్దులు 
విషయంలోలాగ, ఒక ప్రత్యేక సమయంలో వారి సంఖ్య ఒకరికి మా త్రమే పరిమితం కాదు. 
ఈ శకానికి చెందిన బుద్దగ్‌ి"తమ గతించినా గూడ మనం ఇంకా అదే బుద్ద వలయంలో 
నివసిస్తున్నాం. ఎందుకంటె, పూర్వపరిశుద్దతతోనే ఆ బోధ ఇప్పటికీ ఉంది. ఆ ప్రకారం 
వచ్చెక బుద్దు లెవరూ ఈ కాలంలో రా లేదు. నుత్తనిపాతంలోని ఖగ్గవి నుత్త సానలో 
వచ్చాక బుద్దుల జ్ఞానయుతమైన వాక్యాలు నిక్షీప్తమై ఉన్నాయి అవి : 
1. సర్వజీవుల యెడ దండా (కర్రన్ని ప్రక్కనపెట్టి, వాటిలో దేనికీ హాని చేయకుండ, 
స్నేహితులని, పుత్రులని, ఆక్రోశించ కుండ, ఒంటరిగా ఖడ్గ మృగంలా తిరుగు. 


2. సాన్నిహిత్యంతో వాత్సల్యం పుడుతుంది. తద్వారా దుఃఖం కలుగు తుంది. వాత్సల్యం 
నుంచి జనించిన దుఃఖాన్ని గుర్తించి ఒంటరిగా ఖడ్గమృగంలా తిరుగు. 


3. మేము సాహచర్య విలువను గుర్తిస్తాం, ఒకడు తనకంటె అధికులతో, సములతో 
కలవాలి. వారితో తప్పితే, నిందా రహిత జీవితాన్ని గడపాలి. అలా ఒంటరిగా 
ఖడ్లమృగంలా తిరగాలి. 

4. ఇంద్రియసుఖాలు చిత్రాలు, మధురాలు, మోహనాలు. నివిధరీతులు హృదయాన్ని 
నిమోహింప చేస్తాయి. వాటి బెడదను గుర్తించి, ఖడ్గమృగంలా ఒంటరిగా తిరుగు. 

వ నీతోష్టాలు, ఆకలిదప్తులు, గాలీ, సూర్యుడు, దోమలు, పాములు వీటిని దాటి, 
ఖర్య మృగం వలె ఒంటరిగా తిరుగు. 


397 


6. ప్రతి శబ్దానికి వణకని సింహంలా, వల కన్నాలకు అంటుకోని గాలిలా, బురదతో 
మురికి కాని పద్మంలా, ఖడ్లమృగంలా ఒంటరిగా తిరుగు. 


7. తగిన సమయంలో మైత్రిని, ఉపేక్షను, అనుకంపను, ముక్తిని, ఆస్వాదక సుఖాన్ని, 
అలవరుచుక "ని ప్రపంచంతో ప్రతిరోధితం కొక్క ఒంటరెగా ఖర్గవ్యుగంలా 
సంచరించు. 


న్‌ x x 


సమ్మాసంబోధి అంటే, అత్యంతంగా గ్రేష్రతనొందిన, అత్యంత దయానుయ, 
అత్యంతంగా (ప్రేమించే, సర్వం తెలిసిన జీవి ఆర్హించిన బోధి. ఈ బోధిని ఆర్హించిన వానిని 
“సమ్మా సంబుద్ద ” అంటారు. శబ్దార్థపరంగా పూర్తిగా స్వయం బోధి అయిన వాడు. 
అతనిని అలా సీలవ డానికి కారణం, అతడు తనస్వంత ప్రయత్నంతో, జ్ఞానంతో ధమ్మాన్ని 
(గహించడమే కాదు, ఎప్పటికీ అంతం కొని ఈ జనన మరణ వలయం నుంచి సత్యా 
న్వేషకులను రక్షించ డానికి, వారిని పరిశుద్దం కావించడానికి ధమ్మ బోధ చేస్తాడు. పచ్చెక 
బుద్దుల వలెకాక, కొన్ని వృక్షాలమీద ఒకే ఒక పువ్వు ఎలా వికసిస్తుందో, అలాగే ఒక ప్రత్యేక 
శకంలో ఒకే ఒక బుద్దుడు పుడతాడు. 


సమ్మాబుద్దత్వాన్ని పొందాలని ఆశించేవానిని బోధిసత్వుడంటారు. బోధిసత్వుని 
ఆదర్శం అత్యంత సుందర మైంది, పరిశుద్ద మైంది. అది ఎంత గొప్పదంటే, ఈ అహం 
కేంద్ర ప్రపంచంలో ఎప్పుడూ ఎవరూ ఊహించ రానంతటిది. ఎందుకంటె, సేవా, పరిశుద్ద 
జీవితం కంటె గొప్పుది ఏముంది కనుక? 


సంసారంలో పరిభ్రమించే వారు ఇతరులకు సేవ చేసి, పారమార్థిక పరిపూర్ణతను చేర 
దలచు కొంటే, బోధిసత్వ ఆదర్శాన్ని వారు అనుసరించ వచ్చు. కొని అందరూ బుద్రత్వాన్ని 
పొందడానికి ప్రయత్నించి తీరాలనే ఒత్తిడి ఏమీ లేదు. అతి తక్కువలో తక్కువగా చెబితే, 
బుద్దత్వాన్ని సాధించడం అసంభనం. (ప్రపంచానికి దూరంగా, ప్రశాంతంగా, సుఖంగా, 
నిష్కియాత్మకంగా ఉండే సన్యాస జీవితానికి వ్యతిరేకంగా, బో ధిసత్వా దర్శం ప్రతిపాదించ 
బడిందని చెప్పే విమర్శకులకు పరిశుద్ద బుద్ద ధర్మ గురించి ఏమీ తెలియ దను కోవాలి. 


వ్రజ్ఞానారమితకు ఉపవ్యాఖ్యానమైన, తరువాతి సంస్కృత (గ్రంథమైన, ““అభినమయా 
అలంకార - ఆలోక”” ఇలా అంటున్నది: 


398 


“అవశేషసహితంగా, రహితంగా శ్రావకులు రెండు రకాల జ్ఞానోదయాన్ని పొంది, 
( శ్రావకసంబంధ, ప్రత్యేక బుద్ద) భయ మనస్కులుగా మిగిలి పోయారు. ఎందుకంటే 
వారు మహాకరుణ, ఉన్నత జ్ఞానాలకు వంచితులయ్యారు (ఉరు కరుణా ప్రజ్ఞా వెకల్ళోన). 
గత జీవ శక్తితో ఉత్సాదితమైన జీవ శక్తిని ఉచ్చేదించడం ద్వారా నిర్వాణం సంభవ మవుతుంది. 
కాని వాస్తవానికి (హీన యాన భిక్కులు) “ఆరిపోయిన దీపంతో సరిపోలిన నిర్వాణం” 
లాంటి ఆభాసిక నిర్వాణాన్ని మాత్రమే పొందుతున్నారు. మూడు అన్తీత్వలోకాలలో జన్మలు 
నిలిచి పోయాయి. కాని వారి ఇహ జన్మ ( అస్తిత్వం) అంతమై నప్పుడు, ల్తర్హంతలు అత్యంత 
శుద్ద అప్రభావిత బుద్దచర్య లోకంలో (అనాన్రవధాత్సు, సతత సమాధిస్టితిలో, పద్మ 
పత్రాలలో (వద్మపుటేషు జాయంతే) ఉంటున్నారు. ఆ తరవాత సూర్యుని బోలిన బుద్ర 
అమితాభ ఇంకా మిగతా బుద్దులు వారిని అవిద్య నుంచి మేల్కొలుపుతారు. అంతలు 
'ఉన్నతబోధి” కోసం సృజనాత్మకంగా ప్రయత్నిస్తారు. విముక్త స్టిత్సి లోనే ఉన్నా, వారు 
నరకంలోకి అవరోహిస్తున్నట్లు (ఈ దృగ్విషయిక ప్రపంచంలో) గా నటిస్తారు. క్రమంగా 
బోధిని పొందడానికి కావలసిన అన్ని కారకాలు సంచితమైన తరవాత, వీరు ప్రాణులకు 
(అంటే బుద్దులకు) గురువు లవుతారు””. 


ఇది బుద్దుని మాలిక బోధలకు సంబంధంలేని పూర్తిగా కల్పిత దృక్పధం. 


అృర్దంతత్వం స్వార్టపర మైందని ఇతరులను పైకి తీసుకు రావడానికి అందరూ బుద్రత్వాన్ని 
సాధించాలని వాదిస్తున్నారు. బాగుంది. ఎవరైన ఇలా అడగవచ్చు: “*బుద్రత్వాన్ని పొందడంలో 
లక్షం ఏమిటి? ఇతరులను అల్బర్దంతలుగా చేసి వారిని పైకి తీసుకు రావ డమేనా? అలాగే 
అయితే, తార్కికంగా కొసకంట లాగితే, బుద్రత్వం గూడ స్వార్జాన్ని పెంచుతుంది. మరి 


ఇదె అసంబదం. 
(<u) 


చాయ ఆదర్భాలలోకి బుద్దత్వం అన్నింట కంటె, మంచిది, శెష్టమైంది. కాన 
అందరూ ఉన్నత లశ్యాన్ని సాధించ లేరు. విజ్ఞాన శాస్త్ర) వేత్తలందరూ ఐనస్టెయిన్లు, 
న్యూటన్‌లు కాలేరు. ఎవరెవరి శక్త్యానుసారం ప్రపంచానికి సహాయ పడే తక్కువస్థాయి విజ్ఞాన 
శాస్త్ర వేత్తలు గూడ ఉండాలి. 


పాళి పదం అయిన “బోధి సత్తి) బోధి (అంటే “జ్ఞానం? లేదా “జ్ఞానాగమంి? ) 
సత్త (అంటే ““అంకితమైని ” లేదా ** ఏకా[గ్రమైని” ) అనేపదాల సంయోగం. అందుకని 
బోధిసత్తుడంటే, జ్ఞానం మీద, జ్ఞానాగమనం మీద ఏకాగ్రత కలిగిన అంకితమైన వాడు 
అని అర్థం. సంస్కృత రూపం “బోధి శక్తి కావాలి. కొని ప్రాచుర్యం లోకి వచ్చిన పదం 
బోధిసత్త. దీని కర్ణం జ్ఞాన జీవి (1415100౧) being) లేదా బుద్దుడు కావాలని ఆశించే 
జీవి. 


399 


జ్ఞానాగమనం కోసం (ప్రయత్నించే ఎవనికైన ఈ పదం సామాన్యంగా అన్వయించ 
బడుతుంది. కాని ఖచ్చితంగా చెప్పాలంటే. ఈ పదాన్ని “ఉన్నత జ్ఞానులు” కానున్న వారికే 
అన్వయించాలి,. 


ఒక అర్హంలో అందరూ బీజరూపక బుద్దులే, ఎందుకంటే బుద్దత్వం అనేది ఏ 
ప్రత్యేకంగానో అనుగ్రహించిన ప్రత్యేక వ్యక్తుల హక్కు కాదు. 


మనందరిలోను అభివృద్ది గావించ బడవలసిన, నిద్రాణ దివ్య విస్సులింగం ఉందని 
బౌద్దులు విశ్వసించరు. ఎందుకంటె వారు సృష్టి కర్తను కాదంటారు. కాని మనిషి అంతస్సిద్ద 
సంభావ్యతలను, సృజనాత్మక శక్తిని వారు గుర్తిస్తారు. 


అనుభవాలను సంచితం చేసుకొంటూ, ఒక జన్మనుంచి మరోజన్మకు వలస పోయే 
శాశ్వతాత్మను బౌద్దం నిరాకరిస్తుంది. మానవుని సారమని పిలిచే, అపరివర్తనీయ ఆత్మకు 
బదులుగా, అది గతిశీల జీవన ప్రవాహాన్ని ప్రతిపాదిస్తుంది. అయితే ఈ ప్రవాహ(ప్రక్రియలో 
తాదాత్మ్యత ఉంటుంది. 


ఏ మనిషి అయినా ఆశించ దగిన, అత్యంత ఉన్నత పరిపూర్ణతా స్టితి అయిన బుద్దత్వాన్ని, 
తన స్వంత సంకల్ప బలంతో, జ్ఞానంతో, ప్రేమతో ఒక మనిషిగా రాకుమారుడు సిద్దార్టుడు 
సాధించాడు. అక్కడకు (బుద్దత్వానికి) చేర్చగల ఒకే ఒక మార్గాన్ని అతడు మానవాళికి 
బహిర్గతం చేశాడు. బౌద్దం యొక్క ఒకే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, తగిన పరిశ్రమ 
చేస్తే ఎవరైన గురు స్టీతిని ఆశించ వచ్చు. బుద్దత్వంపై తనదే గుత్తాధిపత్యమని బుద్దుడు 
ఎప్పుడూ చెప్పుకోలేదు. అది ఒక రకం పరిణామ ప్రక్రియ కాదు. ఎవరి సహాయం లేకుండ 
ఎవడైన తనా తాను, తగు ప్రయత్నంతో సాధించ వచ్చు. జనాన్ని పాపులని బుద్దుడు ఎప్పుడూ 
చెప్ప లేదు. అంతే కాదు వారంతా పుట్టుకతో పరిశుద్దులని చెబుతూ వారిని ప్రోత్సాహ 
సరుసొడు. 


అధికృత బుద్దత్వ స్టితి తన ఒక్కడిదే నని చెప్పి, ఇతరులలో న్యూనతా భావాన్ని నాటి 
అనుయాయులను నిరుత్సాహ పరచడానికి బదులు, తనకు వలె ఎదగాలని, తనను మించా 
లని వారిని ఉత్తేజ పరుస్తాడు. 


బోధి సత్తుుడు బౌద్దుడు అయి తీరా ల్సిన అవసరం లేదు. వారికి వారి ఉదాతాశయాలు 
తెలియ నప్పటికి, నేటి బౌద్దులలో సర్వదా ప్రేమించే బోధిసత్తుులను చూడ వచ్చు. 
ఇతర మతస్టులలో గూడ బోధిసత్తులుండ వచ్చు. 


మూడురకాల బోధి సత్వులు 
బౌద్దం ప్రకారం మూడురకాల బోధి సత్తులున్నారు. వారు : బుద్దిపర బోధి సత్తుులు 


400 


(పళాధికులు) భక్తి పర బోధిసత్తులు (సద్దాధికులు) శక్తిమంతమైన బోది సత్తులు 
(నిరియాధికులు). ఈ ముగ్గురు హిందువుల జ్ఞాన, భక్తి, కర్క్మయోగులకు సమ మవుతారు. 

బుద్ది పరబోధిసత్తుులు తక్కువ భక్తిని, ఎక్కువశక్తిని ప్రదర్శిస్తారు; భక్తి పర బోధిసత్తు లు 
తక్కువ శక్తి మంతులు, ఎక్కువ బుద్రిపరులు; శక్తి పర బోధిసత్తుులు తక్కువ బుద్ది పరులు, 
అధిక భక్తిపరులు. ఈ మూడు లక్షణాలు ఎప్పుడూ ఏ ఒక్కనిలోను సమరసంలో ఉండవు. 
బుద్దగొతముని బౌద్దిక వర్గంలో చెబుతారు. బౌద్ది (గ్రంథాల ప్రకారం బుద్ది పరులు 
బుద్దత్వాన్ని త్వరితంగా, కొద్దికాలంలోనే పొందుతారు. భక్తి పరులుకు ఎక్కువకాలం, 
శక్తిమంతులకు ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. 


బుద్దిపర బోధిసత్త్వులు, జ్ఞానం మీద, ధ్యానం'మీద కేం ద్రీకరిస్తారు. బాహ్యరూపాలైన 
ప్రణతి ప్రణామాలను పట్టించు కోరు. వారికి హేతువు ముఖ్యం. అంధ విశ్వాసం మీద 
ఆధార పడి దేనిని అంగీకరించరు. వారు తమను తాము అర్పించుకోరు. ఏ గ్రంథానికి, ఏ 
వ్యక్తికి వారు బానిసలు కారు. వారు ఏకాంత ధ్యానాన్ని కోరు కొంటారు. నిశ్శబ్ద, శక్తిమంతమైన 
శాంతి వ్యాసంప జేసే వారి ఆలోచనలు వారి ఏకాంత ఆరామం నుంచి వికిరణం చెంది 
బాధాతప్త మానవాళికి ధార్మిక సహాయాన్ని అంద జేసాయి. 


శ్రద్ద, శ్రద్దను తోడు చేసుకొని వారు తమ లక్ష్యాన్ని సాధిస్తారు. అన్ని రకాల శ్రద్దాంజలిలో 
బోధిసత్వులు నిశిత ఆసక్తి కనపరుస్తారు. నమ్మదగిన విశ్వాసం, భక్తి పర బోధిసత్తుులలో 
ప్రబలంగా ఉంటుంది. బుద్ద ప్రతిమ వారికి ప్రబోధకం. 


బౌద్దులు ప్రతిమలను పూజించరని గుర్తుంచు కోవాలి. అది దేనిని ప్రతీకీకరిస్తుందో 
దానిని ప్రణుతిసారు. బుద్దుని (ప్రతిమ మీద కాక) గుణాలను పర్యాలోచిస్తారు. బుద్దుని 
గురించి ఆలోచించే కొలదీ, ఎక్కువగా అతనిని (పెమిసారు. ఈకారణం చేతనే బౌద్దం 
బాహ్య ప్రణుతి రూపాలను నిరాకరించదు. కొని వారు నిస్సందేహంగా ఆచరణను 
మెచ్చుకోదగిన దానిగా, ఉన్నతమైనదిగా గుర్తిస్తారు. సంతృప్తికరమైన ఫలితాలు రావాలంటే 
రసహీన ప్రజ్ఞ (dry 1౧16|1600కు శ్రద్ద (విశ్వాసం) ను జోడించాలి. అతి విశ్వాసం గూడ 
మంచిది కాదు. జ్ఞానంతో దానికి అడ్డుకట్ట వేయాలి. 


శక్తిమంత బోధిసత్తులు ఎప్పుడూ ఇతరులకు సేన చేయాలని చూస్తారు. క్రియాశీలక 
సేవ కంటె వారికి ఆనందాన్ని చ్చేది మరేదీ లేదు. వారికి పనే సంతోషం. సంతోషమే పని. 
వారు క్రియాశీలంగా లేక పోతే వారికి ఆనందమే ఉండదు. శ్రీలంకకు వెందిన రాజు సంఘ 
బోధి చెప్పినట్టుగా, “ఈ రక్తమాంసాలు శరీరాన్ని ఇతరులు సుఖసంతోషాల కోసమే 
ధరిసారు.”” వారు వారి కోసమే కాక ఇతరుల కోసమూ జీవిస్తారు. 


401 


ఈ నిస్వార్ధ సేవా స్ఫూర్తి బౌద్దులందరి ముఖ్యలక్షణం. మొక్క వోని శక్తితో అవిరళంగా 
వారు పనిచేస్తారు. కొని బానిసల్లా కాక యజమానుల్ల్తా పనిచేస్తారు. కీర్తి ప్రతిష్టలకోసం 
వారు ఆక్రోశించరు. వారికి సేవ తప్ప మరొకటి పట్టదు. వారి నిస్వార్ధ సేవాకార్యాన్ని ఇతరులు 


గుర్తించారా లేడా అనే దానితో వారికి నిమిత్తం లేదు. నిందా ప్రశంసలకు వారు అతీతులు. 


ఇతరులకు చేసే నిస్వార్ధ సేనలో వారు తమను తాము నురిచి పోతారు. ఇతర తోటి 
జీవిని అది కాపాడు తుందంటే వారు తమ ప్రాణాన్నైనా త్యాగం చేయ డానికి వెన కాడరు. 


ఇతరుల సేవలో తమను తాము మరిచి పోయే బోధిసత్తులు కరుణ, మైత్రిలను 
అసాధారణ స్థాయిలో ప్రదర్శించాలి. 


బోధిసత్తు;డు ప్రపంచ యోగక్షేమాలను కోరతాడు. తల్లి తప్పక బిడ్డను (పీమించినట్లు, 
అతడు జీను లందరిని (ప్రేమిస్తాడు. అతడు అందరితో తాదాత్మ మవుతాడు. అందరూ 
తన సోదర సోదరీమణులని అనుకోవడం కంటె ఇంక ఏదీ అతనికి సంతోషాన్ని ఇవ్వదు. 
జీవులన్నింటికి అతడు తల్లి, తండ్రి, సోదరుడు, స్నేహితుడు, గురువు. 


““తాను ఇతరు లందరితో సమానమే, ఇతరులు తనకు (పత్యామ్నాయులే, అని గుర్తించ 
డంలోనే బోధిసత్త్వుని కరుణ ఉంది.”” అలా అనుకొన్నప్పుడు “నేను” - భావనను 
కోలోయి, ఇతరులకు తనకు, మధ్యతేడాను చూడడు. అతడు చెడుకు మంచిని తిరిగి 
ఇస్తాడు. తన కెగ్గు తల పెట్టిన వారికి అడగకనే సహాయం చేస్తాడు. ఎందుకంటే అతనికి 
తెలుసు : “మత గురువు బలం అతని సహనమే”, అని. 


““తిట్టినా తిల్టుడు; కొట్టినా కొట్టడు; బాధించిన బాధించడు. ప్పధ్వమతల్లి నిశ్శబ్దంగా 
తనకు చేసిన దానినంతా ఎలా సహిస్తుందో, అలోగే అతని క్షమాగుణం ఎపుడూ విఫలం 
కాదు.”” 


వాదసూచికలు : 


1. బుద్ద జాతక కథలలో రైస్‌ డేవిడ్స్‌ రాస్తాడు (౧౧౦౦౪౪) : *బర్జామ్‌, జోసఫ్‌ అనే మత పర 
కాల్పనిక కథా ఉంది. ఆ కథ భారత దేశ రాకుమారుని బర్జామ్‌ పరీవర్తించగా, అతడు సన్యాసి 
అయిన సంగతిని వివరిస్తుంది. ఈ కథ బుద్దుని జీవితం నుంచి (గహించా రంటే పాఠకునికి 
ఆశర్యం వేస్తుంది. జోసఫ్‌ మరోపేరుతో ఉన్నబుద్దుడే. జోసఫ్‌ లేదా జోసఫాట్‌ అనే పదం 
బోధిసత్త్వుని పదం, అపభంశ రూపమే.” ** ఆర్మీ భాషలో జోసఫ్‌ (౮౦50౧) యుదసత్త్స 
(Yudasts) అవుతుంది; ఇది, ఆరబ్బీ అక్షరాలు Y,B, ల మధ్య తికమక కారణంగా, 
బోధిసత్‌కు బదులుగా వచ్చింది. (See Encyclopaedia of Religion and Ethics, 
Vol. 7, ౧. 567. 


402 


నలభై ఒకటో ప్రకరణం 
పరమ్‌ 
వారమితలు 


““వపరహితం కోసం పొటువడు”” 
- సుత్తనిపాత 
పది సారమార్షిక విలువ లున్నాయి. వాటిని పాలిభాషలో, ““పారమాి” అంటారు. 
నప సమ్మాసంబుద్దత్వాన్న పొందడానికి ప్రతి బోధిసత్తు;డు అభ్యాసం చెయ్యాలి, అవి; 
దాన, శీల, పరిత్యాగం (నిక్కాము) ప్రజ (419160౧0), వీర్య ( విరియ) క్షాంతి (సహనం) 
సచ్చ (సత్యం), అధిడ్డాన (స్టిరనిశ్చయం), మైత్రి (మెత్త) ఉపేక్ష (ఉపెబ్బ్రులు. 
“చంయా వీటకొ వ్యాఖ్యానం ప్రకారం, పారమితలు కరుణతో పెంపాందించుకొనే 


గుణాలు. అవి హేతు నిర్రేశితాలు. స్వార్ధ (ప్రేరణలతో ప్రభావితం కానివి. దుష్ట విశ్వాసంతో 


కళంకితం కొనిని. అహంకా రానుభూతులతో ప్రభావితం కానివి. పారమితలు అటు 
వంటివి. 


సర్వ జీవుల యెడ కేవలం కరుణతో ప్రభావిత మైనవి కనుక బోధిసత్తుుని చర్యలు 
పూర్తిగా నిస్వార్జాలు. అతని (పేమ అపారం, అతని కరుణ అనంతం. అవి ఎంతటి (పమ, 
కరుణ లంటే, అతని అసంఖ్యాక జీవిత శ్రేణు లంత. పేదవారి, అధోజనుల గౌరవం 
ఇనుమడించ డానికి, అవసరమైన వారికి అన్నివిధాల సహాయ పడ డానికి, దుఃఖాన్ని తగ్గించ 
డానికి అతడు కృషి చేస్తాడు. 


దురద్నష్టదంతులైన తన సోదర సోదరీమణులు దుఃఖంలో కూరుకు పోయి ఉండగా, 
అతడు స్వీయ లాలసలో మునిగి ఆనందం పొంద లేడు. దుఃఖాన్ని తొలగించ డానికి మన 
కత్యంత ప్రీతి పాత్రమైన దానిని దేనినీ, అతని ప్రాణంతో సహా, త్యజించ డానికి వెన కాడడు. 
వ్యా(ఖుజాతక కథలో చెప్ప నట్టుగా, సర్వజీవుల హితం కోసం, సుఖం కోసం, పొాదయ 
పూర్వక కరుణతో, హేతు నిర్దేశంతోనే, పనిచేస్తాడు. బుద్దికి (తలకు) దయకు (గుండెకు) 
సంబంధించిన అన్ని ఆవశ్యక గుణాలు నిండుగా అతనిలో కని పిస్తాయి. ఈ గుణాలను 
అతడు ప్రపంచ సేవకు అంకితం చేసాడు. 


403 


ఇతరులకు సేవ చేయడంలో, బోధిసత్తుునికి అధికారం, ఆస్తిపాస్తుల మీద మమకారం, 
ఉండదు. అతనికి తెలుసు: అర్హునికి అయాచితంగానే కీర్తి వస్తుంది. అలాంటి దానికోసం 
తా నెందుకు పని చెయాలి? అతని (పైరకాలన్నీ పూర్తిగా పర హితాలే. అతని నిష్కామ 
కర్మలలో స్వార్దానికి చోటు లేదు. 


““మూమూలు వాళ్ళను, సన్యాసులను ఇలా అనుకోనీయండి: *ఈ పని నేను చేశాను, 
పని చిన్నదైనా పెద్దదైనా వారిని నా దగ్గరకే రానీయరడి”. ఇది బుద్రిమాలిన వాని కోరిక, 
వాని అహంకారం, వాంఛలు అధికమవుతాయి”, భబ్భువద అంటుంది. (V 74) 
అటువంటి సంకుచిత, స్వార్టచింతలు బోధిసత్వుని మనస్సులో ప్రవేశించవు. 


దాన 


దానం లేదా త్యాగం ప్రధమ పారమీ. దాతకు అది రెండు రకాల ప్రయోజనాన్ని ఇస్తుంది. 
స్వార్ధ పరత యొక్క అధార్మిక ఆలోచనలనుంచి విముక్తి కలిగిస్తుంది. అదే సమయంలో 
శుద్ద నిస్వార్థ ఆలోచనలను పెంపొందిస్తుంది. “అది దాతను, గ్రహీతను ఇద్దరిని 
ఆశీర్వదిస్తుంది? 

(గహత నిజంగా అవసరంలో ఉన్నాడా లేడా అని చూడడు బో ధి సత్తు ఏడు. ఎందుకంటే, 
దానా చరణలో అతని లక్ష్యం, తనలో నిద్రాణంగా ఉన్న తృష్ణను తీసి వేయడమే. సేవ 
చేయడంలో ఉన్న ఆనందం, దానితో పాటు లభించే సంతోషం, దుఃఖోపశమనం, ఈ 
మూడు దానం వల్ల చే కూరే అదనపు లాభాలు. 


అసాధారణ దానంతోపాటు ప్రేమను పంచడంలో ఒకరికి మరొకరికి మధ్య విచక్షణ 
చూపడు. కాని ఈ దానంలో ఉచిత విచక్షణను ఉపయోగిస్తాడు. ఉదాహరణకు, ఒక 
త్రాగుబోతుకు సహాయం చేయ వలసి వస్త, అతడు ఆ సహాయాన్ని దుర్వినియోగం చేస్తాడని 
తెలిస్తే బోధిసత్త్వుడు తప్పకుండా అటువంటి దానిని చేయ నిరాకరిస్తాడు ఎందుకంటే 
అపాత్రదానం పారమా లో భాగం కాదు. 


ఒక మంచి కారణానికి ఎవరైన అతని సహాయం కోరితే, అప్పుడు తెచ్చి పెట్టుక్‌ "న్న 
““గారవాకృతి” ని ప్రదర్శించక, లేదా లేని పోని డాంబికాలు పోక, ఆ సహాయం చేయ 
డానికి లభించిన అవకాశాన్ని జారి పోనీక, ఇష్టపూర్తిగా, వినమ్రతతో, సంభావ్యమైన 
దానినంతా చెస్తాడు. అయినా అతడు దానిని తాను మరొకనికి చేసిన అను[గ్రహంగా తన 
ఖాతాలో జను వేసు కోడు సరికదా తాను చేసిన సేవలకు ఆ గ్రహీత రుణపడి ఉన్నాడని 
భావించడు. అతనికున్న ఆసక్తి ఆ ఉత్తమ కార్యం మీదే. దాని నుంచీ నిష్పున్న మయ్యే మరి 


404 


దేని మీద అతనికి ఆసక్తి ఉండదు. ప్రతిఫలంగా ఏ పారితోషికాన్ని ఆశించడు, తద్వారా 
ఖ్యాతి పెరగాలని అసలే కోరడు. 


“బోధిసత్తుడు ఎప్పుడు దానం చెయ డానికి సిద్దంగానే ఉన్నా, తను మాత్రం ఎవరిని 
ఏమ అతగతూ. “అహ్యాదఠతజాతక ౪ (323 ) కథల ఇలా పరద ఒకసాం జక 
బోధిసత్తుుడు ఒక రాజుకు చెందిన వనంలో సన్యాసి జీవితాన్ని గడుపు తున్నాడు. రాజు 
రోజూ వచ్చి అతని దర్శనం చేసుకొని అతని అవసరాలు చూస్తుంటాడు. అయినా అతడు 
పండ్రెండు సుదీర్హ, సంవత్సరాలలో, అవసరమైనా గూడ, ఏనాడూ ఒక చెప్పుల జతను 
ఇమ్మని రాజును అడగ లేక పోయాడు. మరి చెప్పుల జత చాల అల్ప విషయమే. 


అతని అపూర్వ నమ్రతా దృక్పుధాన్న గురించి ప్రశ్నించి నప్పుడు అతడు ఇలా రాజుకు 
సమాధానం చెప్పాడు: 


““పాషాల ప్రభూ, ఇతరులకోసం ఏడవా లను కొనే వారు సంతోషులు, ఇతరుల 
కోసం ఏడవ నిరాకరించే వారు తిరిగి మళ్ళీ ఏడవాల్సి ఉంటుంది?” 


అతడు ఇతరులకు, వారి కుల గోత్రాలు, రంగు చూడ కుండా, తనకు తిరిగి ఏదైనా 
దక్కాలని కోరుకో కుండా, ఎంతో ఇస్తాడు. ఎడ్వర్డ్‌ డైయర్‌ వర్ణించిన “పరిపూర్ణ తృప్తి? 
అతని మానసిక లక్షణం: 


“కెంతమందికి ఎంతో ఉంటుంది. అయినా ఇంకా ఇంకా కావాలని కోరతారు. 
నాకేమీ లేదు, అయినా నే నేమీ కోరను, 

వారికి అంత ఉన్నా, వారు పేద వారే, 

నాకేమీ లేక పోయినా నేను ధనికుడనే''. 


“క్షు జాతకంలో (110. 440) సక్క, ఆదర్శవంతమైన గుణ శోభితమైన బో ధిసత్త్వుని 
జీవితాన్ని చూసి, అతని దగ్గరకు వెళ్ళి, అతనికోవరం ఇచ్చి, కోరుకో మన్నాడు. దయా 
పూరితమైన సక్కని విన్నపా న్ననుసరించి అతడు ఈక్రింది వాటిని కోరు కొన్నాడు: 


1. నా పొరుగు వాని మీద నాకు అసూయ, క్రోధాలు లేకుండు గాక ! 
2. నా పొరుగు వాని ఆస్తిపాస్తులు కోరకుందును గాక ! 

3. ఇతరుల యెడ వైయక్తిక వాత్సల్యాన్ని పెంచుక్‌ "న కుందును గాక ! 
4. నేను ఉపేక్షను ప్రదర్శింతును గాక! 


బాగా నిరుత్సాహ పడిన సక్క, అతని నిష్కామ ప్రదర్శనకు సంతసించి, మరోవరం 
కోరు కొమ్మని, అతని |బతిమి లాడాడు. అతడు ఇలా సమాధానం చెప్పాడు: 


405 


“నేను ఎక్కడ అరణ్యాలలో ఉన్నా 

నేను ఎక్కడ ఏకాంతంగా ఉన్నా 

నా శాంతిని ఏరుగ్మత పొడు చేయ కుండు గాక, 
లేదా నా రూనాన్ని చెరప కుండు గాకి” 


దీనిని విని సక్క ఇలా తల పోశాడు : “జ్ఞాని అయినవాడు కళ్లు. వరం కోరు కోవడంలో 
జీవికకు సంబంధించి దేనిని కోరుకో లేదు. అతడు కోరుకొన్న దంతా సన్యాస జీవితానికి 


సంబంధించిందే” 


అయినా సక్క అన్నాడు మరో “వరం కోరుకొండ ని 
బోధిసత్తుడు ఇలా ప్రతిస్తుందించాడు : 


“ఓ సక్క, మహాప్రభూ, నాయీ అభిష్టైన్ని ప్రకటించండి: నా కోసం ఏ జీవికి ఎక్కడ, 
మనస్సుకు గాని, శరీరానికి గాని, హాని కలిగించ రాదు, ఇది నా ప్రార్దన ఓ సక్క!''. 


బోధిసత్తుడు ఈ జౌదార్య గుణాన్ని ఎంతవరకు ప్రదర్శిస్తాడంచే, అతడు తనకున్న 
ఆస్తిపాస్తులనే కాదు, ఇంకా ఇతర విలువైన వస్తువులనే కాదు, అతని రాజ్యాన్ని, అవయవాలను, 
కావాలంటే ఇంకా అతని భార్యా బిడ్డలను గూడ ఇచ్చివేసాడు; మానవాళికి మేలు జరుగు 
తుందను కొంటే అతడు తన ప్రాణాన్న ఇచ్చి వేస్తాడు, 


వెన్సుంతర జాతక కథ (N౦0 54), వెస్ప్సంతరుడు ఎనిమిదేళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు, 
““ఎవర్సికైనా నా గుండె కావాలంటే నా రొమ్మును చీల్చి దానిని బయటికి తీసి ఇస్తాను; ఎవరైనా 
నా కళ్ళు కావాలంటే, వాటిని పీకి అతనికి ఇచ్చి వేస్తాను. నా మాంసం కావా లంటే, అతనికి 
కావలసి నంత కోసి ఇనాను,”” అని చెప్పిన విషయాలను తెలియ జేస్తుంది. 


వ్యాధు జాతక కథ, ఇతరుల సుఖ సంతోషాల కోసం ఇష్ట పూర్తిగా, సంతోషంగా తన 
జీవితాన్ని త్యాగం చేసిన సంఘటనను వివరిస్తుంది. జాతక మాలలో ఆ కథ ఇలా నడుస్తుంది: 


“ఓకసారి బోధిసత్తుడు, తన శిష్యునితో గూడ అరణ్యం గుండా వెళ్తు న్నప్పుడు, 
ఒక ఆడపులిని, దాని పిల్లలతో సహో చూశాడు. అవి ఆకలితో మరణ మాసన్నమైన దశలో 
ఉన్నాయి. అతడు ఆ దృశ్యానికి చలించి పోయి, వాటి కేదైనా ఆహారం తెచ్చి పెట్ట వలసిందని, 
అతని శిష్యుని కోరాడు. శిష్యుని అవతలికి పంపడానికి ఇదొక మిష మాత్రమే. ఎందు 
కంటే బోధిసత్తు ఏడు ఇలా అనుకొన్నాడు: 


406 


“నా శరీరం ఇక్కడ ఉండగా మరొకరి మాంసం కోసం నే నెందుకు వెదకాలి? 
ఇతరమాంసం దొరకడ మనేది యాదృచ్చికం. అదీగాక ఇది నాకొచ్చిన ఈ విధి నిర్వహణా 
వకాశాన్ని చేజార్సు కోవడం అవుతుంది. 


“ఈ శరీరం మలినం, దుఃఖమూలం. నురొకరి ప్రయోజనం కోసం దీనిని ఖర్చు 
చేయడంలో ఆనందం పొందని వాడు జ్ఞాన హీనుడు. ఇతరుల బాధను ఖాతరు చేయక 
పోవ డానిక రెండు విషయాలున్నాయి: తన సుఖ సంతోషాలకే అంటి పెట్టుకొని ఉండడం, 
సహాయ పడే శక్తి లేక పోవడం. కాని అవతలి వాడు బాధ పడు తుంటే నాకు సహాయ పడ 
గలిగిన శక్తి ఉన్నంత వరకు నేను ఎందుకు ఉదాసీనం వహించాలి? 


“నేను నా ఈ శరీరాన్ని ఈకొండ కోన నుంచి జార విడవడం ద్వారా దానిని త్యాగం 
చేసాను. అది పులి ఆకలి తీరుస్తుంది. ఆ విధంగా అది, దాని పిల్లలు దాని కోరల నుంచి 
చావ కుండ బయలు పడతాయి. 


“ఇంకా నేను ఇలా చేయడం ద్వారా, ప్రపంచానికి సేవ చేయాలను కొనే వారికి మార్గదర్శి 
నవుతాను. బలహీనులకు ఉత్సాహం కలిగిస్తాను. దానం అంటే అర్ధం తెలిసిన వారికి సంతోషం 
కలిగిస్తాను. గుణవంతులను ఉత్తేజ పరుస్తాను. అంతిమంగా, నా శరీర భాగాలతో ఇతరులకు 
మేలుచే కూర్చే అదృష్టం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూసిన నాకు, ఇప్పుడా అవకాశం 
అనతి కొలంలోనే లభిస్తున్నది. సమ్మాసంబుద్దత (పరమబోధిని) పొందుతాను **, 


ఈ విధంగా తనలోతాను అనుకొని, తన జీవితాన్ని ఆ నిస్సహాయ జీవుల సంక్షేమం 
కోసం, కొండ కోన నుంచి జారి, త్యాగం చేశాడు. ఈ ఆసక్తికర, దయనీయ కథ నెవరి 
(నేపాలి) పాఠం ఇలా ఉంది: 


““అతి ప్రాచీన కాలంలో ఒక భక్తి పరుడు, శక్తిమంతుడు అయిన మహారథ అనే పేరుగల 
రాజు ఉండే వాడు. అతనికి ముగ్గురు పఫుత్రులున్నారు. వారి పేళ్టు మహాప్రషాద, మహాదేవ, 
మహా సత్త్వలు. ముగ్గురూ మంచివారు, విధయులు. 


ఆహ్లాదకరమైన ఒక రోజున రాజు తన ముగ్గురు తనయులేతో, పరివారంతో, ఒక 
అరణ్యవనానికి విహారానికి వెళ్ళారు. ఆ వనంలోని చెట్ల పూలనుచూసి మం త్రముగ్దులై ఆ 
ముగ్గురు రాకుమారులు అరణ్యం లోపలకు వెళ్ళి పోయారు. వారు అక్కడ లేక పోవడం 
గమనించిన సేవకులు, ఆ విషయాన్ని రాజుకు తెలియ జేసారు. వారిని వెతక వలసిందని 
రాజు తన మంత్రులను ఆదేశించి, తాను రాజ ప్రాసాదానికి తిరిగి వెళ్ళాడు. 


407 


అరణ్యంలో తిరుగుతూ, తిరుగుతూ రాకుమారులు పర్వతా గ్రాన్ని చేరుకొన్నారు. 
అక్కడ నుంచి, వారిలో పెద్ద వాడు, ఆకలితో దాదాపుగా చచ్చి పోబోతున్న ఒక పులిని, 
దాని ఐదు పిల్లలతో సహా చూశాడు. అది (పసవించన అనంతరం ఏడు రోజుల నుంచి 
దానికి ఆహారం లేదు. పిల్లలేమో పాలు తాగ డానికి తల్లిని చేరాయి. కాని వాటి ఆకలిని తీర్చ 
డానికి దాని దగ్గర ఏమీ లేదు. ఆకలితో మాడుతున్న ఆ పులి తన పిల్లలనే కబళించ సిద్ద 
మవు తున్నది. తల్లి తన పిల్లలను తినడం అసహజం. 


ఈ దయనీయ దృశ్యాన్ని మొదట చూసింది వారిలో పెద్దవాడు. పులిని తన సోదరులకు 
చూసి అతడు అన్నాడు: “చూడండి ఆదయనియ దృశ్యాన్ని, ఓ తమ్ములారా! ఆ ఆకలి 
గొన్న పులి తన బిడ్డలనే తినాలని చూస్తున్నది. ఎంత మంద భాగ్యం, వాటి పరిస్టితి!) 

““వాటి ముఖ్యాహారం ఏమిటి సోదరా??? మహాసత్తుుడు ప్రశ్నించాడు. “పులుల, 
సింహాల ముఖ్యాహారం రక్తమాంసాలు””, మహాప్రమాద చెప్పాడు. 

“పులి చాల బల హీనంగా ఉన్నట్టుంది. యస బట్ట అది కొన్ని రోజులుగా ఆహారం లే 
కుండ ఉన్నట్టుంది. ఎవడైన తన శరీరాన్ని వాటి కోసం త్యాగం చేస్తే ఎంత భాగుంటుంది!?” 


“కాని ఎవరు అటువంటి త్యాగం చేయడానికి ఇష్ట పడతాడు!'? మహాదేవుడు అన్నాడు. 
“నిజంగా, అలా ఎవరూ చేయ లేరు,”? మహా ప్రషాద అన్నాడు. 


“నాకు తెలివి లేదు. పరుల కోసం తమ శరీరాలను, అజ్ఞాలైన మన లాంటి వారు, 
త్యాగం చేయ లేరు. కాని ఇష్ట పూర్వకంగా ఆ పని చేయ డానికి అపార కరుణామయులైన 
నిస్వార్దులు కొందరు ఉండ వచ్చు.”” అని మహాసత్తుుడు దయా పూరిత కంఠంతో 
అన్నాడు. 


వారిలోవారు ఈ విధంగా చర్చించు కొని, చివరి సారిగా అ పులిని చూసి అక్కడ 
నుంచి వెళ్ళి పోయారు. 


మహాసత్తుుడు తనలోతాను ఇలా తల పోశాడు: 


““ఆకలి గొన్న ఈ పులికోసం, క్షణ భంగురమైన ఈ శరిరాన్ని నేను త్యాగం చేసీ తీరాలి. 
మలినమీ దేహం. జరా మరణ మీదేహం. ఒకడు దానిని అలంక రించ వచ్చు. దానికి అత్తరు 
పూయ వచ్చు, కాని అది త్వరలోనే దుర్వాసన కొట్టి, నశిస్తుంది”. 


ఈ విధంగా మనస్సులో అనుకొని, తన సోదరులను ముందుకు నడవ వలసిందని, 
ఏదో ఒక సాకు చెప్పి, పంపించాడు. 


408 


పులి ఉన్నవోటుకు అతడు వెళ్ళాడు. తన దుస్తులను, హారాలను ఒక చెట్టు కొమ్మకు 
తగిలించి, మళ్ళీ ఇలా అలోచించాడు : 


“ఇతరుల వేమం కోసం నేను పని చేయాలి. సర్వ జీవుల యెడ కరుణను చూపాలి. 
మన సహాయాన్ని ఆశించే వారికి సేవ చేయడర మన ముఖ్య ధర్మం. ఈ మలిన దేహాన్ని 
నేను త్యాగం చేసి, ఈ పులిని, పిల్లల్ని కాపాడతాను. ఈ మంచి కార్యం వల్ల నేను సమ్మా 
సంబుద్రత్వాన్ని పొంద వచ్చు. సర్వజీవులను సంసార సముద్రం నుంచి కాపాడ వచ్చు! సర్వ 
జీవులు సుఖసంతోషాలతో ఉండుగాక!) 


దయతో చలించిన వాడై నీస్వార్ధ సేవతో ఉత్తేజితుడై కొండపై నుంచి పులి దగ్గరకు 
దూకాడు. 


ఆ దూకడంతో అతని ప్రాణాలు వెంటనే పో లేదు. పులి స్వభావరీత్యా కనికరం లేనిదైనా, 
బోధిసత్సుుని కనికరించి, అతని శరీరాన్ని కనీసం తాక లేదు. 


బోధిసత్తు ఏడు మరోవిధంగా భావించాడు: “పాపం దానికి నన్ను తినే శక్తి గూడ 
లేదేమో!” అందుకని అతడు ఆయుధం కోసం వెతికాడు. ఒక బొంగు బద్ద దొరికింది. 
పులి వద్దకు చేరు కొని, ఆ బొంగు బద్దతో మెడను కోసి కొని, నేల మీద పడి, రక్తం 
మడుగులో, మరణించాడు. ఆక్షలి గొన్న పులి ఆశగా రక్తాన్ని త్రాగి, మాసం తిని, ఎముకలను 
వదిలి వేసింది. ఆకధ అదనంగా ఇలా చెబుతుంది : బోధిసత్తుడు తన శరీరాన్ని త్యాగం 
చేసి నప్పుడు భూమి కంపించింది. సముద్రాలలోని నీరు అతాకుతల మయ్యాయి. 
సూర్యకిరణాలు మంద గించాయి. కను చూపు తాత్కాలికంగా బైర్టు కమ్మింది. దేవతలు 
సాధు ఆక్రందనలు చేశారు. పారిజాత పుష్పాల వర్షం కురిసింది, స్వర్గం నుంచి. భూకంపాన్ని 
చూసిన అతని అ (గ్రజులిద్దరు, తమ అనుంగు సోదరుడు పులికి ఆహారమై ఉంటాడని సరిగానే 
ఊహించారు. 


“తప్పుకుండా, మహాసత్తుడు తన శరీరాన్ని త్యాగం చేసి ఉండాలి, ఎందుకంటె అతడు 
చాల అనుకంప స్వనంతో మాట్లాడాడు”, మహాదేవుడన్నాడు. 


ఇద్దరు వెను దిరిగి ఆ స్టలాన్ని చేరు కొన్నారు. ఊహించని ఆదృశ్యం చూసి వారు 
భయంతో స్తంభీ భూతు లయ్యారు. వారు చూసింది తమ సోదరుని కాదు, రక్త సిక్తమైన 
ఎముకల పోగును. ఆ దగ్గరలోనే ఉన్న చెట్టుకు వేళ్ళాడుతున్న దుస్తులను, హారాలను 
చూశారు. 


409 


వారు రొదించి మూర్చిల్లారు. సృహ వచ్చిన తరువాత భారమైన హృదయంతో ఇంటికి 
వెళ్ళి పోయారు. 


బోధిసత్తు ఏడు తన శరీరాన్ని త్యాగం చేసిన రోజున రాజమాతకు ఒక కల వచ్చింది. 
ఆకలితో తన పళ్ళు రాలి పోయి నట్టు, ఏదో పదునైన ఆయుధంతో తన శరీరాన్ని కోసి 
నట్టు బాధను అను భవించింది. ఇంకా ఆ కలలో, ఇంటికప్పు మీద ఉన్న మూడు అందమైన 
కపోతాలలో ఒక దానిని డేగ తన్నుకు పోయింది. 


రాణి భయకంపిత అయింది. ఆమెనిద్ర లేచిన తరవాత, తన ముగ్గురు పుత్రులు 
అరణ్యంలోకి అలా వాహ్యాలికోసం వెళ్ళి నట్టు గుర్తు ఉచ్చు కొంది. వెంటనే రాజుగారి దగ్గరకు 
వెళ్ళి తన కొచ్చిన అమంగళకర స్వవ్నాలను చెప్పింది. 


రాకుమారులు తప్పి పోయారని తెలియడంతో, వారిని వెదికించ వల సిందని రాజును 
కోరింది. 


అంతకు ముందే వారి కోసం వెదక డానికి వెళ్ళిన మంత్రులు, రాజ ప్రాసాదానికి కనిష్ట 
రా కుమారుని మరణ వార్తను మోసు కొచ్చారు. దానిని విన్న వారికెవరికీ దుఃఖం ఆగలేదు. 
ఎలాగో రాజు రాణిని ఓదార్చి, ఒక ఏనుగును అధిరోహించి, త్వరగా తన సేవకులతో 
అరణ్యాన్ని చేరి, దుఃఖితులైన ఆ ఇరువురు రాకుమారులను ఇంటికి తీసుకు వచ్చాడు. 

వారికి దుఃఖంతో మాట రాలేదు. తరవాత ఎలాగో ధైర్యం తెచ్చుకొని, తమ తల్లికీ 
తమ అరియ సోదరుని వీరోచిత కార్యాన్ని వివరించారు. 


తరవాత వెంటనే తామంతా, ఆ స్మరణీయ సంఘటనా స్టలాన్ని దర్శించడానికి తగు 
ఏర్పాట్లు గావించ వలసిందని ఆజ్ఞాపించాడు రాజు. 


కొంతసేపైన తరవాత ఆ స్టలాన్ని చేరారు. అక్కడక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న తమ 

ప్రియ తనయుని రక్తసిక్త ఎముకలను చూసి రాజు, రాణి మూర్చ పోయారు. బ్రాహ్మణ 

పురోహితుడు వెంటనే చందన జలాన్ని వారి మీద చల్లాడు. అప్పుడు వారికి స్పృహ వచ్చింది. 
౧2 


అంతట అతని జుట్టును, ఎముకలను, దుస్తులను ఒక రాశిగా చేయమని మంత్రులను 
ఆదేశించాడు. వారు అలా చేయగా, ఆరాశిని పూజించాడు. ఆ అవోషాల మీద బంగారు 
చెతియను నిర్మించమని మంత్రులను ఆదేశించి, రాజు ప్రాసాదానికి మరలి పోయాడు. 


ఆ చేతియకు తరవాత ** ఓమ్‌ నమో, బుద్దా?” అని పేరు పెట్టారు. ఆ చెతియను 
ఇప్పుడు “కమురాి” అంటున్నారని ఆ జాతక కథాంతంలో పేర్కొనబడింది. 


రెండు పాఠాలకు తేడా ఉన్నప్పటికీ, రెండింటిలోని కేంద్రక విషయం బోధిసత్తు;ని 
ఆత్మ - త్యాగమే. బోధిసత్తుడు తన దేహాన్ని, సన్యాసిగా త్యాగం చేశాడా, రాకుమారునిగా 
త్యాగం చేశాడా అనేది అప్రస్తుతం. 


410 


ఇతర జాతకాలలోవలె *నిదాని లేదా “జాతకి కారణం ఇందులోనూ కనిపిసుంది. 
కాని జాతకాలలో కనిపించే వ్యక్తుల గుర్తింపు ఇక్కడ లేదు. 


సంస్కృత పాఠం కంచె, నెవరి పాఠంలో, వ్షన అధికంగా ఉంది. నెవరి మూలం 
ఏదో తెలియదు. 


x x x 


బోధిసత్తు$ల దానాచరణ విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయంోచరియా 
సీటుకో వ్యాఖ్యానంలో ఉంది. 


బోధిసత్తు;డు దానం చెయ్యడంలో, గృహీత దీర్జాయువు కొవాలని, అందం, ఆరోగ్యం, 
బలం, జ్ఞానం, అన్నింటేని మించి నిర్వాణం పొందాలని ఉద్దేశిసాడు. అతడు దప్పిగొెన్న 
వారికి నీరు ఇచ్చే టప్పుడు [గ్రహీత “రాగ దప్పికి తీరాలని కోరతాడు; దుస్తులిచ్చేటప్పుడు 
ధార్మిక భీతి, ధార్మిక లజ్జ గృహీతకుండాలని ఆశిస్తాడు. యానాన్ని చ్చేటప్పుడు [గ్రహీత 
మనో శక్తులను అలవరుచు కోవాలని వాంఛిసాడు. సుగంధాలను దానం చేసే టప్పుడు 
(గహీతలో ధార్మిక గంధం వెలువడాలని ఆశిస్తాడు. పూలమాలలు, చందనాదులను ఇచ్చే 
టప్పుడు బుద్దుని గుణవైభవాన్ని పొందాలని, ఆసనా లిచ్చే టప్పుడు జ్ఞానాసనం పొందాలని, 
ఆవాసం కల్పించే టప్పుడు, అది ఈ ప్రపంచానికి ఆశ్రయం కావాలని, దీపాలను ఇచ్చే 
టప్పుడు ఐదు నేత్రాలను పొందాలని - భౌతికనేత్రం, జ్ఞాననేత్రం, దివ్య నెత్రం (చక్షువు), 
బుద్రనేత్రం, సర్వజ్ఞ నేత్రాలు - ఆకృతులను బుద్ద పరివేషంకోసం, ధ్వనులను బ్రహ్మీవాణి 
లాంటి మధుర ధ్వనికోసం; రుచులను గృిహీత అందరినీ నంతోవం పెట్రోట్టుగా ఉండడానిక్తి 
నంన్దుర్దిలను బుద్దుని నుల్భుత శరీరాని పొందాలని; మందును మరణరాసొత్వం ( నిర్వాణ, 
కోసం ఇస్తారు. అతడు బానిసలకు విముక్తి కలిగిస్తాడు, ఎందుకంటె మనుషులను రాగాలకు 
బానిసలు కాకుండ నిలవరించడానికి; బిడ్డలను త్యాగం చేయడం ఎందుకంటే, వారు అందరి 
యెడ పైత్సక భావాన్ని పెంపొందించడం కోసం; భార్యలను త్యజించడం (ప్రపంచం 
యజమాని కావడం కోసం; రాజ్యాల త్యాగం ధార్మిక రాజ్యానికి వారసులు కావడం కోసం. 


బోధిసత్తు (ని పరహిత దృక్పధాన్ని అభివ్యక్తం చేయడమే కాక్క ఈ ఉత్తుంగ ఆశయాలు, 
మానవాళి ఉపశమం కోసం అతడు చేసే నిష్కామ ప్రయత్నాలను వెల్లడిస్తాయి. 


శీల 


బోధిసత్వుని ఈ అసాధారణ బౌదార్యంతో మయుడివడ ఉన్న మరో గుణం శీలం. ఈ 
పాళి పదానికి అర్ధం క్రమ శిక్షణ. దీనిలో అతడు చేయవలసిన విధులు (చారిత్త) ఇంకా 


411 


కొన్ని చేయ కూడనివి (వారిత్త) అంటె నివృత్తులు ఉన్నాయి. తలిదండ్రుల, పిల్లల, భర్త, 
భార్య, గురువుల, విద్యార్దుల, స్నేహితుల, సన్యాసుల, అధీనుల యెడ నిర్వహించ వలసిన 
విధులు వివరంగా 'సీగాలొవాద నుత్తొలో ఉన్నాయి. 


సామాన్యుడు ఆచరించ వలసిన విధులను సంబంధాల శ్రేణులలో ఇవ్వడం జరిగింది. 
తేలికగా గుర్తుంచుకోవడానికి విలుగ ప్రతి నిశ్రేణిలో ఐదేసి అంశా లివ్వ బడ్డాయి: 


1. ఒక బిడ్డ తన తలిదండ్రులకు సంబంధించి : (1) వారికి ఆధారంగా ఉండాలి 
(1) వారి యెడ తమ విధులను నిర్వర్తించాలి. (1॥) వారి వంశాన్ని నిలబెట్టాలి. 
(౪) వంశానిక్‌ తగు నట్టుగా ఇంకా దానిని ఇనుమడింప జేయాలి (౪) మృత 
బంధువుల గౌరవార్టం దాన ధర్మాలు జేయాలి. 


2. ఈవిధంగా బిడ్డలు తను విధులను నిర్వహించి నప్పుడు తలిదండ్రులు: (1) వారిని 
చెడు మార్గాన నడవ కుండా చూడాలి. (1) మంచి చేయమని ప్రోత్సహించాలి (1 
వారిని ఏదైన కళలో తీర్చి దిద్దాలి (౪) తగిన భార్యను తేవాలి (౪॥) తగిన సమయంలో 
వారికి వారసత్వపు ఆస్తిని అంద చేయాలి. 


3. శిష్యుడు గురువు యెడ: (1) ముందుగా నిద్రలేవటం (11) ఉపచర్యలు చేయడం 
(11) శద్దగ వినడం (1౪) వ్యక్తి గత సేవ (1౪) ఉపదేశాన్చి గౌరవంగా స్వీకరించడం. 


4. ఈరకంగా నియుక్తమైన శిష్యుని యెడ గురువు: (1) మంచి విద్యాబుద్దులుగరపాలి 
(1) తాము బాగా అవలంబించిన వాటిని శిష్యులు గ్రహించేట్టు చేయాలి. (1) 
తగిన కళాశా స్తాలు నేర్పడం (1) వారిని తమ స్నేహితులను, సహచరులను వారికి 
పరిచయం చేయాలి. (౪) ప్రతి వైపు నుంచి వారిని రక్షించాలి. 


5. _భర్తభార్యయెడ: (1) దాక్షిణ్య ౦ చూపాలి. (1) ధిక్కరించ రాదు. (11) వసంత్‌ 
ఉండాలి. (1) అధికారాన్ని అప్పగించడం (౪) కావలసిన భూషణాలు ఇవ్వడం. 


6. ఈ విధంగా చూసిన భర్తకు భార్య: (1) తన విధులను పూర్ణంగా నిర్వహించాలి, 
(॥) చుట్టుపక్కల వారికి ఆతిధ్యం ఇవ్వాలి. (ii) వ ్రంగొ ఉండాలి. 
(17) అతడు తెచ్చిన వాటిని జాగ్రత్త చేయాలి. (1౪) తన విధి నిర్వహణలో సోమరిగా 
ఉండక క్రియా శీలంగా ఉండాలి. 


7. కులీన అనుజుడు (10016 5010 కుటుంబంలో చిన్నవాడు) స్నేహితులతో 
సహచరులతో: (1) జొదాత్యం (1) సభ్య భాషణం (111) వారి మంచిని పెంచడం 
(1) సమానత (౪) సత్యసంధతలతో ఉండాలి. 


412 


10. 


11. 


12. 


ఈ విధంగా ప్రవర్తించిన అనుజుని యెడ స్నేహితులు, సహచరులు: (1) అలక్ష్యంగా 
ఉన్నప్పు డతనిని న రక్షించాలి. (11) (ప్రమత్తంగా ఉన్నప్పు డతని ఆస్తిపాస్తులను 
రక్షించాలి. (11) అతడు భయ పడి నప్పుడు ఆశ్రయం కల్పించాలి. (1/7) అపాయంలో 
అతడు న్నప్పుడు అతనిని వదల కుండ ఉండాలి. (౪) అతని సంతానాన్ని గురించి 
పట్టించు కోవాలి. 


యజమాని తనసేవకుల, తన క్రింది ఉద్యోగుల యెడ: (1) వారి శక్త్యానుసోరం 
వారికి పని అప్పుగించాలి. (1) వారికి ఆహారం జీత భత్యా లివ్వాలి. (11) జబ్బు చేసి 
నప్పుడు వారికి ఉపచారం చెయ్యాలి. (1౪) అసాధారణ మధుర భక్షాలను వారితో 
పంచు కోవాలి. (౪) వారి బాధలను తొలగించాలి. 


ఈవిధంగా తన విధులను నిర్వహించిన యజమాని యెడ సేవకలు: 


(1) అతని కంటె ముందుగా లేవాలి (1) అతడు ని[ద్ర పోయాకే వీళ్ళు నిద్రపోవాలి. 
(11 ఇచ్చిందేదో అదే తీసుకోవాలి. (1౪) సంతృప్తికరంగా తవు విధులను 
నిర్వర్తించాలి. (/) అతని కీర్తి ప్రతిష్టలను వ్యాపింప జేయాలి. 


కులీనుడు సన్యాసుల, బ్రాహ్మణుల యెడ: (1) ప్రీతి కార్యాలే చేయాలి (1) ప్రీతి 
వాక్యాలు పలకాలి. (111) ప్రీతి ఆలోచనలు చేయాలి. (1) వారికి తలుపులు మూయ 
రాదు. (౪) “వారి భౌతికావసరాలను తీరాలి. 


బ్రాహ్మణులు సన్యాసులు ఆ కులీనుని యెడ: (1) చెడు నుంచి మరలాలి. 
(1) మంచి చేయ ప్రోత్సహించాలి. (1) దయా హృదయంతో అతనిని ప్రేమించాలి. 
(1) అంతకు ముందతడు వినని దానిని వినిపించాలి, అంతకు ముందు విన్న 
దానిని విడ మరచాలి (౪) స్వర్గానికి అతనికి మార్గాన్ని చూపాలి. చారిత్త శీలాన్ని 
పూర్తిగా నిర్వహించిన బోధిసత్తుుడు ఆర్య శబ్దానికున్న ఖచ్చితమైన అర్ధంలో, 
నిజంగా పరమ శుద్ద ఆర్యుడు, అవుతాడు. 


చర్య ప్రతిచర్యా నియమాన్ని తనకై తాను విడు మరుచు కొని, చెడుకు దూరంగా 


ఉండి, తనకు చేతనైన మేర మంచి చేసాడు. వితరిపే= మనష్యులకూ, జంతువులకూ - 
తానొక శాపం కాకుండ, వరమై, మసలు కోవడం తన విధిగా భావిస్తాడు. 


బ్రాణం అందరికీ విలువైందే. అందుకని ఎవరికీ మరొకరి ప్రాణం త్‌ే హక్కులేదు. 


అందుకని అతడు మైత్రిని కరుణను ప్రతి జీవికి - తన పాదాల వద్ద పారాడే అతి అల్ప 
ప్రాణికి - సారించి, ఏ జీవిని చంపడు. హాని కలిగించడు. మనిషిలోని జంతు సహజాతం 


413 


(animal 1౧96౧౦0, ృర్బ్భయంగా బలహీనులను చంపి, వాటి మాంసంతో విందు 
చేసుకొమ్మని, అతనిని పురికొల్పుతుంది. తన ఆకలిని తీర్చు కోవడానికి గాని, లేదా 
మృగయా వినోదానికి గాని, క్రూరంగా గాని, మూనవీయంగా గాని, ఏ పద్దతిలో నైనా 
నిస్సాహాయ జంతువును చంపడం గాని, చంపించడం గాని ఏ మాత్రం న్యాయం కాదు. 
ఒక జంతువును చంపడం తప్పైతే, మానవుల మారణాన్ని గురించి ఏమి చెప్పాలి? మొదట 
సారి చూసి నప్పుడు ఆచర్య వెనుక ఉద్దేశం ఎంతో మంచిదిగా కనిపించ వచ్చు గాక, 


ఇంకా బోధిసత్తుడు అన్నిరకాల ప్రత్యక్ష పరోక్ష అస్తేయాన్ని (ధాంగతనం 
చేయకుండుట) పాటిస్తాడు ఆ విధంగా నిజాయితీ, విశ్వసనీయత, బుజువర్తన 
పెంపొందించు. కొంటాడు. మానవునిలోని ఉన్నత ప్రవృత్తిని నీచ పరిచే దుర్నడత 
(దుశ్ఫీలం) నుంచి దూరంగా ఉండి, తన లైంగిక జీవితంలో శుద్దంగా, అమలినంగా 
ఉంటాడు. అబద్దమాఢడు. పరుష పదాల నుపయోగించడు. అపవాదులు వేయడు. ఉబుసు 
పోని శుష్క కబుర్లు చెప్పడు. నిజమైనవి, మధుర మైనవి, శాంతి కారకా లైనవి, సహాయ 
కారు లైనవి అయిన మాటలనే మాటాడతాడు. మనస్సును విచలింప జేసి తికమక గలిగించే 
మత్తుపానీయాలను సేవించడు. అప్రమత్తతతో స్పష్ట దృష్టిని అలవరుచు కొంటాడు. 


బోధిసత్త్వుడు ఈ ఐదు సూత్రాలకు కట్టుబడి ఉంచాడు. వాక్కర్మలను నియంత్రించ 
ప్రయత్నించే ఈ ఐదు సూత్రాలు తనకు అర్జాన్ని చే కూర్చేవి అయినా, అనర్జాన్ని చే కూర్చేవి 
అయినా, వాటిని వీడడు. 

సంసార పర్యాటకగతిలో వ్యవహరించే టప్పుడు బోధిసత్తు (డు పరిపూర్ణుడని భావించ 
రాదు. ఇహ వాసి గనుక అతనికీ అతని పరిమితులు, అపజయాలు ఉంటాయి. కనెరజాతక 


(N0 318) లాంటి జాతక కథలు బోధిసత్తుుని దారి దోపిడి గజ దొంగగా అభివర్ణించింది. 
ఏమైనా ఇది సాపవాదమే కాని నియమం కాదు. 


ఒక సాధకుడు బుద్దత్వానికి, శీలానికి ఇచ్చిన ప్రాముఖ్యం, శిలవిమంన జాతక (10. 
362) లో బోధిసత్తుుడు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది: 


“నీలర్హత జ్ఞానానికి విలువ ఏమీ లేదు”. 


ఇతర ఉన్నత విలువలకు పునాది అయిన శీలాన్ని మెచ్చు కొంటూ బుద్ద ఘాషుడు తన 
విశుద్దిమగ్గలో ఇలా అంటాడు : 


“గాలితో, గాలి కెదురుగా ఏ ఇతర గంధం విరాజిల్లుతుంది? 
దాని వలె ఏ సోసాన పధం స్వర్గ ద్వారానికి చేరుస్తుంది? 


414 


నిర్వాణ నగరానికి ఏది ద్వారం? 
తన శీలమే తన కలంకారమైన రుషి 
రాజుల, హారాల ముత్యాల వైభవాన్ని దాటి ప్రకాశిసాడు. 
మానవులలో శీలం ఆత్మనిందను నాశం చేస్తుంది, 
సంతోషాన్ని ప్రశంసను ఇసూ. 
మంచికి మూలం, దోషహారిని అయిన శీలశక్తి మొత్తం ఉపన్యాసాన్ని ఈ విధంగానే 
ఎరగాని'' 


నెక్కమ్మ (పరిత్యాగం) 


బోధిసత్తుడు పరిత్యాగం వైపు చూపే ఉత్సాహం చాల నిశితమైంది. ఎందుకంటె స్వభావ 
రీత్యా అతడు ఏకాంత ప్రేమికుడు. పరిత్యాగంలో, ఐహిక సుఖాలను వదిలివేసి, సన్యాస 
జీవితాన్ని స్వీకరించడమూ ఉంటుంది. ఇంకా తాత్కాలికంగా రయూనాల ద్వారా నివారణల 
(అవరోధాల) ప్రత్యా దేశమూ ఉంటుంది. బోధిసత్తుడు స్వార్థ పరుడూ కాడు. 
తనకోసం ఏమీ కూడ బెట్టు కోడు. అతడు చేసే ఏ పనిలోనూ స్వార్ధం ఏమీ ఉండదు. 
ఇతరుల కోసం తన సుఖాన్ని త్యాగం చేయ డానికి ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. 


విషయ సుఖాల్లో మునిగి ఉన్నా, కామ సుఖాల్లో తేలి యాడుతున్నా, అవి అశాశ్వతాలని 
అర్థం చేసుకొని, త్యాగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తాడు. 

ఈ విధంగా, భౌతిక సుఖాలలోని డంబాన్ని గుర్తించి, ఐచ్చికంగా తనకు చెందిన ఐహీక 
విషయాలను వదిలి వేస్తాడు. నిరాడంబరంగా భిక్కుల దుస్తులు ధరించి పూర్తి "పవిత్ర 
జీవితాన్ని గడప ప్రయత్నిస్తాడు. ఇక్కడ, అతడు ఉన్నత ధార్మిక జీవితాన్ని గడుపుతాడు. 
ఇలా గడపడంలో ఆచచరణాత్మకంగా అతడు చేసే అన్న పనులలోను నిస్వార్ధంగా ఉంచాడు. 
ఏ ప్రోత్సాహం - అది కీర్తి కానీయండి, సంపద, గౌరవం, లేదా ప్రాపంచిక లాభం, ఏదైనా 
కానీయండి - అతనిని తన ఆదర్శాల నుంచి మరల లేదు. 


కొన్నిసార్టు, మఖాదెవ జాతక (110 9) లో లాగ, మొదటి నెరసిన వెంట్రుక చాలు, 
బోధిసత్తుుడు స్వతంత్ర ఏకాంత రుషి జీవితం కోసం ప్రాసాద అననుకూల వాతావరణాన్ని 
విడిచి పెట్టడానికి. కొన్నిసార్టు ఒక తుషార బిందువు లేదా ఒక పండిన ఆకు చాలు,- అతడు 
సన్యాస జీవితాన్ని పరిగ్రహించ డానికి, 


ఏమైన, బోధిసత్తులందరూ అన్నివేళల పరిత్యాగం చేస్తారని లేదు. ఉదాహరణకు కున 
జాతక (10. 531) లో. అందాల రాకుమారి ప్రభావతి చేయి అందుకో డానికి 
బోధిసత్తు ఏడు అవమానాల పాలు కావలసి వచ్చింది. 


415 


మళ్ళీ, దరిముఖ జాతక (110. 376) లో బోధిసత్తుని పూర్వ స్నేహితుడు, ప్రత్యేక 
బుద్దుడు, అతని దగ్గరకు వ్చు, ఇలా అన్నాడని, ఉందిః 


“విషయ సుఖాలు చిత్తడి, బురద, తప్పు అన్యం కావు, 
నేను వాటినిన త్రిగుణంగా నాటిన భీతి అంటాను. 
అయ్యా, నెను వాటిని దుమ్ము ధూళి క్రింద చెప్పాను, 
సంఘంలో చేరు, వాటి నన్నింటి వదలివెయ్యి””. 


అతడు వెంటనే టపీమని సమాధానం చెప్పాడు: 


“నేను విమోహితుడను, బంధితుడను, గాఢ కలుషితుడను 
(బాహ్మాణా, సుఖాలతో. అవి భయానకాలే కావచ్చు. 

కాని నేను జీవితాన్ని ప్రేమిస్తాను, వాటిని కాదన లేను. 
ఎడతెగక మంచి పనులు చేస్తాను. 


బుద్దుడు లేని యుగంలో బోధిసత్తుడు సన్యాసి జీవితాన్ని గ్రహించి ఏకాంతంలో పవిత్ర 
బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతాడు. బుద్దుడున్న యగంలో జన్మిస్తే, అతడు ఖచ్చితమైన 
భిక్కు నియమాల ప్రకారం భిక్కు జీవితాన్ని గడుపుతాడు. అతడు సమాజానికి బరువు 
కాడు, ఎందుకంటె అతడు ఎవరికీ ఏ కష్టం కలిగించడు. పుష్పానికి ఏమీ హాని జరగకుండా 
తేనె పీలే తేనెటీగ లాంటి వాడు అతడు. అతనికి ఆస్తి అంటూ ఉండదు. ఎందుకంటె 
అతడు |ప్రాపంచికమైన దంతా త్యజించాడు. అతని అవసరాలు బహు అల్పం. తృప్తి అతని 
సంపద - అతనికి గతాన్ని గురించి వగపు లేదు. అనాగతాన్ని గురించి వ్యాకులతా లేదు. 
ప్రాపంచిక బంధాలు లేక, బాధ్యతల నుంచి విముక్తమై, అతడు ప్రకృతంలోనే జీవిస్తాడు. 
ఒక ప్రత్యేక ఆవాస స్ట్రలానికి అంటి పెట్టు కోక, పరహితం కోసం, అతడు కావాలనుక్‌ "న్న 
చోటు కెల్ల స్వేచ్చగా వెళతాడు. జీనితం ఒడిదుడుకు అన్నింటిలోను అతడు సమచితాన్ని 
ప్రదర్శిస్తాడు. ఇతరుల సేవకు అతడు ఎప్పుడూ సిద్దం. 

బౌద్దేతర సన్యాసులను తప్పుకుండ పరిబ్బాజకులు (పరివ్రాజకులు) ఆ జీవకులు, 
సన్యాసులు, అనిపిలుస్తారు. భిక్కు (సంస్కృతం భిక్షు) అనేపదం కేవలం బౌద్దులకే వాడతారు. 


అతనిని పరుల నుంచి దేనిని యాచించ డానికి భిక్కు నియమాలు ఒప్పుకోవు. అతడు 
నాలుగు ఆవశ్యక వస్తువులను పరి[గ్రహించ వచ్చు. అవి: దుస్తులు, భిక్షు ఆవాసం, వైద్యాలు. 
వాటిని అడిగి ఇస్తేనే అంగీకరిస్తాడు. ఒక వేళ వాటిల్లో ఏదైనా అవసరమైతే, అతడు తన 


416 


దలిదండ్రులను గాని, దగ్గర బంధువులను కాని లేదా అంగీకృత ఫోషకుల (Professed 
supporters) ను కాని అడగ వచ్చు. 


భిక్షువు జీవితాంత శపధాలకు, నియమాలకు ఒంధితుడు కాడు; తన ఇష్ట పూర్తిగానే 
పవిత్ర జీవితాన్ని గడపడానికి సంఘంలో చేరతాడు. సంఘంలో తాను ఉండాలను కొన్నంత 
కాలమే ఉంటాడు. అళ్ల్ణం తల గుర్తు అయిన పీతాంబరాన్ని ఒకసారి ధరించిన తరవాత, 
దానికి సంబంధించిన నియమాల నన్నింటిని పాటించి తీరాలి. 


పవిత్ర జీవితం గడప డానికి, నిస్వార్ధ సేన చేయ డానికి, మనస్సును తేలికగా అదుపులో 
ఉంచి పరిశుద్దం కావించ డానికి, వస్తువులను విషయాలను యథాతథంగా చూడ డానికి, 
తిన్నగా లోతుగా ఆలోచించ డానికి, మానవుని ఉన్నత ప్రవృత్తిని పెంపొందించుకోవ డానికి, 
ఉన్నత ఆధ్యాత్మిక విలువలను నిండుగా ఆస్వాదించ డానికి, భిక్కు జీవితం కంటె మరే 
ఇతర జీవితమూ అటువంటి సౌకర్యాలు, అవకాశాలు కల్పించదు. 


భిక్కు ఒక్క ధ్యాన శీల జీవితాన్ని గాని, అధ్యయన తత్సరతా శీల జీవితాన్ని గాని గడప 
వచు. మొదటిది భిక్కు ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటె, పవిత్రతకు, 
వినమతకు గురైన పచ్చ దుస్తుల ధారణ రాగాలను నాశం చేసి, నిర్వాణాన్ని పొందడానికే. 
పణా (ప్రజ్ఞ) 

పరిత్వాగాన్ని అనుసరించ ప్రజ వస్తుంది. (ప్రజ అంటే జ్ఞానం లేదా బోధ. అనిత్యత, 
దుఃఖం, అనత్త ( అనాత్మ లను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రపంచ స్వభావోన్ని అర్ధం చేసు 
కోవడమే ప్రజ్ఞ. బోధిసత్తు ఏడు వీటిమీద కొంత వరకే ధ్యానం చేస్తాడు. కాని లబృర్లతత్వం 
పొందే దాకచేయడు. ఎందుకంటే ఇలా చేయడం అంటే అతడు తన లక్ష్యం నుంచి ప్రక్కదారి 
పట్టుడమే. 

అదే సమయంలో ' ప్రపంచ జ్ఞానాన్ని అతడు హీనంగా చూడడు. తన సేవకుల నుంచి 
గూడ అతడు జ్ఞానాన్ని పొంద డానికి వెనకాడడు. అంతేకాదు, తన జ్ఞానాన్ని ప్రదర్శించాలని 
అతడు కోరు కోడు. పది మందిలో తన అజ్ఞానాన్ని ఒప్పుకోవ డానికి సిగ్గు పడడు. 
ఎందుకంటే అతడు ఏపరిస్టితులలోను తాను ప్రగల్చి కావడానికి ఇష్ట పడడు. తనకు 
తెలిసిందంతా అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ దానిని పంచిపెడతాడు. ఏ 
అరమరికలు లేకుండ తనకు చేతనైనంత వరకు ఇతరులను అంధకారం నుంచి వెలుగులోకి 
తీసుకు వెళతాడు. 


417 


జ్ఞానం మూడు విధాలు - మొదటిది'నుతమయ వఖ్లా (శృతమయ ప్రజ్ఞ =నోటితో 
చెప్పగా నిని గ్రహించినది). ప్రాచీన కాలంలో, అచ్చు ప్రాచుర్యంలోకి రాక ముందు, జ్ఞానాన్ని 
వినడం ద్యారా గ్రహించే వారు. అందుకని ఆరోజుల్లో జ్ఞానిని బహుస్సుత ( బహుశ్చత = 
చాల విన్నవాడు) అనే వారు. ఇది ఆంగ్రంలో Erudition (పాండిత్యాని)కి సమానం. 
రెండోరకం జ్ఞానం చింతామయ నఖా (చింతామయ ప్ర). పాశ్చాత్య ఆచరణాత్మక విజ్ఞాన 
శాస్త్ర జ్ఞానమంతా తిన్నగా ఈ రకం జ్ఞానం నుంచి వచ్చిందే. మూడోరకం జ్ఞానం 
భాననామయ వనజా (భావనామయ ప్రజ్ఞ). డిని ధ్యానం ద్వారా, భావన ద్వారా 
పొందుతారు. తార్కిక హేతుజ్ఞానానికి అందని అంతర్బ్భద్రిక సత్వాలను అటువంటి ధ్యానం 
ద్వారా పొందుతారు. భావనా లేదా ధ్యానం అనేది క్రియాశీల ప్రయత్నం. అది స్వయం 
ఉన్నతికి స్వయ శిక్షణకు, నిగ్రహానికి ఆత్మా జ్ఞానానికి దారితీస్తుంది. అది గుండెకు బొషదం 
(Tonic). బౌద్దానికి శిఖరం జ్ఞానం. ఆర్య అష్టాంగ మార్గంలో అది మొదటిదైన సమ్మాదిర్ణి 
(సమ్యక్‌ దృష్టి. బోధలోని ఏడు కారకాలలో అది ఒకటి ధమ్మ విచయనమోోజ్ఞాంగా. 
అది నాలుగు నివృత్తి సాధనాలలో ఒకటి వీమనన ఇద్దిపాద. పంచశక్తులలో ఒకటి పఖాబల. 
పంచనియం త్రణా శక్తుల (పం ద్రియ శక్తులల) లో అది ఒకటి. పరిశుద్రతకు, అంతిమంగా 
మోక్షానికి దారి తీసేది ప్రజయే. 


విరియ 


ప్రఖాకు సన్నిహితంగా ఉండేది విరియ. విరియ అంటే శక్తి పట్టుదల, శారీరక బలం. 
మంచి లాభకరమే అయినా, ఇక్కడ విరియ అంటే ఆర్థం అదికాదు. అది మనోబలం. 
శీలబలం, ఇది శారీరక బలం కంచె ఉన్నత మైంది. మనసా, కర్మణా పరహితం కోసం 
పట్టు వదలక పని చేయడంగా దీనిని నిర్వచిస్తారు. బోధి సత్వుడు ఈ సుగుణంలో బాగా 
నిలదొక్కు కోన్ని స్వావలంబనాన్ని అలవరుచు కొని, దానిని తన ముఖ్య నీల లక్షణాలలో 
ఒకటిగా చెసు కొంటాడు. 


డా. ఠాగోర్‌ మాటలలో చెప్పాలంటే, బోధిసత్తుడు స్వశక్తి ఆధారంగా తన మనస్సును 
ఇలా రూపొందించు కొంటాడు. 
“అపాయాలనుండి రక్షణ కోసం కాక, 
వాటిని ఎదుర్కోవడంలో నీర్బీతుణ్ణి కావ డానికి ప్రార్టించనీ. 
నా బాధోపశమనానికి వేడక, 
దానిని జయించే మనోనిబ్బరం కోసం యాచించనీ. 


418 


వ్యాకులతా భీతితో రక్షించ బడాలని ఆక్రోశించక, 
నా స్వేచ్చను పొందే సహనాన్ని ఆశించనీ??. 


బోధిసత్తుని *విరియిను మహాజనక జాతక (నెం. 539) స్పష్టంగా వర్ణించింది. 
నడ సంద్రంలో నావ భంగమై పోగా, ఏడు రోజులపాటు ఆశ వదలక, అంతిమంగా రక్షించ 
బడే వరకు, అలా ప్రయత్నాన్ని వీడ లేదు. 


అపజయాలు విజయాలకు సోపానాలంటాడతడు. వ్యతిరేకత అతని ప్రయత్నాలను 
రెండింతలు చెస్తుంది. అపాయాలు అతని ధైర్యాన్ని పెంచుతాయి. దుర్భలుల ఉత్సాహాన్ని 
నీరు కార్చే కష్టైలగుండా అతడు దూసుకు పోతూ, మామూలు, మనుషుల నిరుత్సాహ 
పరిచే, అవరోధాలను అధిగమిస్తూ, తిన్నగా లక్ష్యం వేపే చూస్తాడు. లక్ష్యం చేరే వరకు 
అతడు విశ్రమించడు. 


తన అన్వేషణను కొనసాగించ వలదని మారుడు బోధిసత్వుని కోరగా, బోధిసత్తుడు 
ఇలా సమాధానం చెప్పాడు: ““మోహంతోడి యుద్దంలో ఓటమి, అపజయ జీవితం గడిపే 
కంటే, నా దృష్టిలో గౌరవ ప్రదమనెపిస్తుంది?. 

అతని జ్ఞానం ఎలా ఇతరుల సేవకు నియోగిత మవుతుందో, అతని శక్తి గూడ అంతే. 
తన వ్యక్తిగత లవ్య్యాల సిద్ది కోసం దారి తీసే సంకుచిత మార్గానికి పరమితం చేయ డానికి 
బదులు, సార్వత్రిక సుఖానికి దారి తీసే, క్రియల మీదికి దానిని సారిస్తాడు. ఏరకమైన వేతనం 
కాని, పారితోషికం గాని ఆశించక, అవిరావుంగా, అనలసత్వంతో ఇతరులకోసం 
పరిశ్రమిస్తాడు. యధాశక్తి ఇతరులకు సేవ చేయ డానికి అతడు ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. 
కొన్ని కోణాలనుంచి చూస్తే, లక్ష్యసాధనలో ప్రజ కంటె విరియ ఎప్పుడూ ముఖ్యపాత్రను 
నిర్వహిస్తుంది. ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించే వానిలో, సమ్యక్‌ యత్నం (నమ్మూ 
వయామ లేదా విరియ), దుష్షస్టితుల ప్రభావాన్ని అణచివేస్తుంది; ప్రభవించిన వాటిని 
పెకలించి వేస్తుంది; మంచి స్టీతులను ఉద్దిపిస్తుంది; మంచి స్టితులు అంతకు ముందే ప్రభవించి 
ఉంచే వాటిని పరిపూర్ణం చేస్తుంది. బోధలోని ఏడు కారకాలలో ఒకటిగా (విరియ 
నమ్‌బోజ్జంగ) "పనిచేస్తుంది. బోధ నాలుగు కారకాలలో ఒకటిగ (విరియద్రిపాద) 
పనిచేస్తుంది. సవుగ్యయత్నం నాలుగు విధాల (ప్రకార్యాలను నిర్వహించేది నిరియ 
(సమప్పధాన). అది ఐదుబలాలలో ఒకటి (విరియబల). అది ఐదు నియంత్రణ 
శక్తులలో ఒకటి విరియింద్రియ. 


కనుక విరియను తొమ్మిది ప్రకార్యాలను నిర్వహించే అధికారిగా పేర్కొన్న వచ్చును. 
అని లక్ష్యూల సాధనలో మంచి శక్తిమంతమైన “చేయిగా పనిచేసే జ్ఞానంతో జతపరిచిన 
ప్రయత్నం అది. 


419 


క్షాంతి 
విరియ ఎంత ముఖ్యమైందో క్షాంతీ అంతే ముఖ్యమైంది. ఇతరులు తనకు కలిగించిన 
బాధను సహనంతో అనుభవించడం అది. ఇతరుల తప్పులను భరించడం. 


బోధిసత్తుడు ఎంతగా కాంతిని ఆచరిసాడంటే, అతని చేతులు కాళ్ళు నరికి వసన 
గూడా అతనికి కోపం రాదు. శాంతి వాది జాతక([[0. 313) లో బోధిసత్తుడు మదిరాపాన 
మత్తుడైన రాజుపెట్టిన హింసను సంతోషంతో భరించినట్లు కనిపిస్తుంది. ఆ రాజు అతని 
చేతులు, పాదాలు, ముక్కు, చెవులు దయాహీనంగా కోసి వేయిస్తే, అతడు ఆ గాయాలకు 
బదులుగా, రాజును దీవించాడు. నేల మీద తన రక్తపు మడుగులో ఖండా వయవాలతో పడి 
ఉండి, బోధిసత్తుడు అంటాడు: 


“ఎవని క్రూర హస్తం నా శరీరాన్ని విలోపించిందో, ఆ రాజు దీర్ణాయుష్కుడవుగాక. 


నావంటి పరిశుద్దాత్మలు ఇటువంటి చేష్టలను కోపంతో ఎప్పుడూ చూడకుందురు 
గాక, 


అతని క్షమాగుణం గురించి ఇలా అంటారు: అతని కెప్తుడు హాని కలుగించినా హాని 
కలిగించిన వానిని గురించి ఇలా ఆలోచిస్తాడు: 


““ ఈ వ్యక్తి నాతోటి వాడు. తెలిసో తెలియకో, నేను అతని కోపానికి కారణ 
మయ్య్యాన్సు లేదా అది నా-గత జన్మ పాపకర్మ వల్ల కావచ్చు. అది నా చర్య ఫలితంగానే 
సంభవించింది గనుక, నేను అతని యెడ అహితంగా ఎందుకు ఆలోచించాలి?”* ఏ మని 
మైన సిగ్గుమాలిన విధంగా ప్రవర్తిస్తే అతనిని గురించి బోధిసత్తుుడు చిరాకు పడడు. 

సహనాన్ని అలవరుచు కోమని శిష్యులను హెచ్చరిస్తూ బుద్దుడు కక చూసమనుత్తలో 
ఇలా అన్నాడు: 

““దారి దోఫిడి దొంగలే అయినా, వాళ్ళు నీ అవయవాలను రెండు వైపుల పిడి ఉన్న 


అంపంతో కోసినా, దానితో నీమనస్సును మలినం చేసు కొన్నా వంటే, నా బోధలను నీవు 
అనుసరించడం లేదన్న మాట. 


““ఈ విధంగా మీరు క్రమశిక్షణలో ఉండాలి: మన హృదయాలు మైల పడ కుండు 
గాక. ఏ చెడ్డ మాట మన పెదవులు దాటి రా కుండు గాక. దయా, కరుణలతో, ప్రేమైక 
హృదయంతో, ఎవరి అహితము కోరక, ఈ బందిపోటు దొంగలను గూడ మైత్రితో కట్టి 
పడ వేసూ మనం ఉందుముగాక. వీటినుంచి ఇంకా కొంత ముందుకు పోయి, విశాల, 
అహిర, అనంత, శుభప్రద, ఐక్య మైత్రీ సంబంధాలోచనలతో ఈ ప్రపంచాన్ని వెలుగుతో 
నింపుదుము గాక’. 


420 


ఇతరులలో ని వికృతాలను చూడ కుండ, ఓర్పు, సహనాలను ఆచరిస్తూ, బోధిసత్తుడు 
అందరిలో అందాన్ని మంచిని చూసాడు. 


సచ్చ 

సత్వం లేదా సద ఏరా రస ఇక్కడ సచ్చ (సత్యం) అంటే ఇచ్చిన మాటను నిల 
బట్టు కోవడం. ఇది బోధిసత్తు వని చుఖ్య లక్షల క్షణాలలో ఒకటి. ఎందుకంటె అతడు 
వాగ్దాన భంగం చేయడు. అతడు చెప్పిందే చేసాడు, చేసిందే చెబుతాడు. 


వోరిత జాతక (N0౦. 431) ప్రకారం, బోధిసత్త్వుడు తన జీవిత పర్యాటకాలాలో 
కొన్ని సార్టు మిగత నాలుగు నీలాల (Precepts) ను ఉల్లంఘించినా, అబద్దం నూత్రం 
ఆడడు. 


సభ్యతకోసమైన అతడు సత్యాన్ని దాచడు. 
సత్యం అతనికి మార్గదర్శి. మాట నిలుపు కోవడం అతడి బద్రనిధి. మాటు ఇచ్చే ముందు 
అతడు బాగా ఆలోచిస్తాడు. ఒకసారి మాట ఇచ్చిన తరవాత, తన ప్రాణం పోయినా సరే, 
దానిని ఏమైనా నిలుపు కొంటాడు. హిరిజాతక (N౦0. 313) లో బోధిసత్తుడు సలహా 
ఇస్తాడు : 
“పతి వాగ్దానాన్ని నిజం చెయ్యి, 
నీ వల్లకాని దానిని నీవు వాగ్డానం చేయ వద్దు; 
జ్ఞానులు డాంబికుని ఓరగా చూసారు””, 


మళ్ళీ మవోనుతసోమ జాతక (N౦0 537), బోధిసత్తుడు మాట నిలుపు కోవడానికి 
తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ద పడ తాడని చెబుతుంది. 


“* ఉదయతార ఎలా గగన వీధిలో 
లయతో తన గతిని గమిస్తుందో, 
అన్న-రుతువులు, అన్న కాలాలు, సంవత్తురాలలు, 
ఎప్పుడు తమ దారిని వీడవో 
అలాగే అతడూ తన జ్ఞానయుత భాషణంలో 
ఎప్పుడూ సత్యపధాన్ని వీడడు”. 
బోధిసత్తుడు సత్య సంధుడు, నిజాయితీ పరుడు, విశ్వసనీయుడు. మనసా, వాచా 
కర్మణా అతనిలో పరిపూర్ణ సమరస భావన ఉంటుంది. 


421 


అతడు సాగించే అన్ని వ్యవహారాలలోను తిన్నగా, సుసంగతంగా ఉంటాడు. అతడు 
చిత్త శుద్ది లేని వాడు కాడు. ఎందుకంటే ఖచ్చితంగా తన ఉన్నత నియమాలకు 
అంటిపెట్టుకొని ఉంటాడు. అతని అంతరంగానికి బాహ్యరంగానికి మధ్య అంతరం లేదు. 
అంతరంగ జీవితం బాహ్య జీవితం - రెండూ అతనికి ఒకటే. ఇతరులను ఆకట్టు కోవ 
డానికి వారిని ప్రశంసించడు. వారి మెప్పును పొందడానికి తను గొప్పలకు పోడు. తన 
లోపాలను దాచు కోడు. గుణాలను ఊరికే బహిర్గతం చేసు కోడు. అసూయ లేకుండ 
ప్రశంసించ వలసిన వారిని (ప్రశంసిసాడు. న్యాయబద్దంగా నిందార్షులను నిందిసాడు. ఈః 
పనిని అతడు ద్వేషంతో కాక కరుణతో చేసాడు. 


సత్యాన్ని గూడ అతడు అన్ని వేళల చెప్పుడు. అలా చెప్పడం వల్ల ఇతరులకు మంచి గాక 
చెడు జరుగు తుందని భావిస్తే అతడు మౌనం వహిస్తాడు. ఏ సత్యమైన ఇతరులకు మంచి 
చేకూరు' స్తుందని భావిస్తే అది అతనికి ఎంత కీడు కలిగించేదైనా, దానిని చెబుతాడు. తన 
మాటకు ఎంత విలువ నిచ్చు కొంటాడో ఇతరుల మాటకు అంతే విలువ ఇస్తాడు. 


అధిఠర్దాన 

సత్యసంధతను అనుసరించి అధిత్టాన (గట్టి నిర్భయం) వస్తుంది. దీనికి అర్ధం స్టీర 
నిర్ణయం. ఈ ఫ్టీర నిశ్చయం లేక పోతే మిగతా పారమితలు సాఫల్యం కావు. దీనిని ఒక 
భవనం పునాదెతో పోల్ఫారు. ఈ సంకల్ప బలం, అన్ని ఆటంకాలను బోధిసత్తుుని మార్గం 
నుంచి తొలగిస్తుంది. ఈ నిర్ణయంలో అతనికి ఏమైన జరగ వచ్చు. రుగ్మత, దుఃఖం, 
వినాశం, ఏదైనా అతనికి సంభవించ వచ్చు. ఏమి జరిగినా అతిడు తన దృష్టిని తన లక్ష్యం 
నుంచ మరల్చడు. 


ఉదాహరణకు, బోధి సత్త్యగొతమ రాచ భోగాలను త్యజించి, జ్ఞానోదయాన్ని 
పొందాలని స్రిర నిశ్చయం తీసు కొన్నాడు. ఆరు సుద్‌ర్హ సంవత్సరాల పాటు అతడు చేసింది 
మానవాతీత పోరాటం. ఆ సమయంలో అతడు ఎన్నో రకాల బాధలను, కష్టాలను ఓర్చు 
కోవలసి వచ్చింది. వారి సహాయం అవసరమైన ఒక సంకట సమయంలో, అతని ఐదుగురు 
శిష్యులు అతనిని విడిచి వెళ్ళారు. అయినా అతడు తన ప్రయత్నాన్ని వీడ లేదు. అతని 
ఉత్సాహం, పైగా రెట్టింపు అయింది. అతడు ఒంటరిగానే పయనించాడు; అతని లక్ష్యాన్ని 
సాధించాడు. 


ఓ రాతి పర్వత శిఖరం, 
ఎలా చలించక నిలబడి ఉంటుందో, 
ఎపుడూ దాని స్థానంలో అది ట్రరంగా ఎలా ఉంటుందో, 


422 


అలాగే నీవూ ఎప్పుడూ ఉండాలి. 


కందక పరివెష్టత నిశ్చయంతో??? 


బోధిసత్త్వుడు తన నిశ్చయాలలో ఉక్కు మనిషి. అతని ఆదర్శ సూత్రాలు మారవు. 
మంచి చేయ డానికైతే అతనిని తేలికగానే ఒప్పించ వచ్చు కాని అతడి ఆదర్శాలకు విరుద్దంగా 
ఎవరూ అతని చేత ఏమీ చేయించ లేరు. సందర్భాన్ని బట్టి అతడు పూవు వలెమెత్తనివాడు, 
రాయి వలె గట్టివాడు. 


మెతా (మైత్రి) 


పారమిత లన్నింటిలోకి అత్యంత ముఖ్యమైంది మెత్తా (సంస్కృతం మైత్రి) మెతాకు 
సరిపోయే తేలిక పదం ఆంగ్రంలో లేదు. దీనిని పర హితేచ్చ, హిత కామం, స్నేహ పిచ్చలత, 
లేదా దయపూరిత కరుణ అని చెప్ప వచ్చు. మెత్తాను ఎవరిని మినహాయించ కుండ అందరి 
హితం కోరడమే అని నిర్వచించ వచ్చు. ఈ మైత్రి కారణంగానే, ఇతరుల ముక్తి కోసం 
బోధిసత్తు ఎడు తన ముక్తిని త్యాగం చేస్తాడు. కుల, మత, వర్ణ, లింగ భేదాలు లేకుండ 
సర్వుల యెడ హితేచ్చ అతని నరనరాన ప్రవహిస్తూ ఉంటుం. సార్వత్రిక ప్రేమ కతడు మూర్తి 
కనుక అతడంటే ఎవరికీ భయం ఉండదు, అతడు ఎవరికీ భయ పడడు. ఏకాంత 
అరణ్యాలలో క్రూర మృగాలు అతని ప్రియ స్నేహితులు. అతడు వాటి మధ్య ఉంటే చాలు, 
అవి పరస్పరం మిత్రులై పోతాయి. జీవించే ప్రతి దాని యెడ అతడు తన హృదయంలో 
అపార హీతేచ్చను పెంచు కొంటాడు. 


బౌద్దంలో మైత్రిని వ్యక్తిగత వాత్సల్యంగా, శారీరక (ప్రేమగా చూడ కూడదు. వాత్సల్యం 
నుంచి భయం, దుఃఖం కలుగు తాయి. కాని, మైత్రినుంచి కలగవు. ఈ ప్రేమైక కరుణను 
సారించే టప్పుడు తనను గురించి మరిచి పో రాదు. ఇతరులతో పాటు తన యెడ గూడ 
రానిని సారించు కోవాలి. బౌద్దమైత్రి తనతో కలుపుకొని ప్రపంచం మొత్తాన్ని పరివేష్టిస్తుంది. 


మహా - ధమ్మపాల జాతక (110 385) లో, యువ బోధిసత్త్వుడు, తనను హింసించి 
చంపమని ఆదేశించిన క్రూరుడైన తండ్రి యెడ, హంతకుని (౬౦౪౦640౧6౧ యెడ, తన 
ప్రియమైన దుఃఖిస్తున్న తల్లియెడ, తన యెడ, మైత్రిని సమ పాళ్ళలో చూపించి నట్టు ఉంది. 

ప్రేమైక కరుణలో ఒక మార్మిక శక్తి ఉంది. అది దూర, దగ్గరి జీవు లందరినీ ప్రభావితం 
చేస్తుంది. ఈ హితేచ్చను ఉద్గారించే పరిశుద్ద హృదయం అడవి మృగాలను పెంపుడు 
జంతువులుగా, హంతకులను మనుషులుగా మార్చ గలదు. ఆ మార్మిక శక్తి మనందరిలోనూ 
ఉంది. కాక పోతే దానిని స్వంతం చేసు కోవడానికి చిన్న ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 


423 


““పర్వత సానువులలో ఉంటూ, నేను సింహాలను పుటలను ప్రేమైక కరుణతో నా దగ్గరకు 
తెచ్చుకో గలిగాను. సింహాలు, పులులు, చిరుతలు, గేదెలు, జింకలు, తేళ్ళు, ఎలుగుబంట్లు 
మధ్య నేను నివసించాను. జంతువులు నన్ను చూసి భయ పడ లేదు. నేనూ వాటిలో దేనినీ 
చూసి భయ పడ లేడు. ప్రేమైక కరుణ నా బలం. నేను ఆవిధంగా పర్వతపార్య మీద 
నివసించాను”” , అన్నాడు బుద్దుడు. 

ఒకడు ఇతరుల నెలా ప్రేమిస్తాడో, ఇతరులూ అతనిని అలాగే ప్రేమిస్తారు. ఈ రకమైన 
ప్రేమైక మైత్రి పరివేషంతో రక్షితుడైన వానిని, ఏ విరుద్దశక్తులు, ఏ ద్వేష ప్రకంపనాలు, ఏన 
కారాత్మకాలోచనలు ప్రభావితం చేయ లేవు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అతడు 
తను సృజించు కొన్న స్వర్గంలో ఉంటాడు. అతనితో సంస్పర్శలోకి వచ్చిన ప్రతి ఒక్కడూ 
ఆనందాన్ని అనుభవిస్తాడు. అలవాటుగా ఒకడు ప్రేమైక కరుణను అనుభవిసూ, మాటలలో 
చేతలలో దానిని ప్రదర్శిస్తే, అరమరికలు అంత్నర్ణితా లవుతాయి. తేడాలు అంతర్జాన 
మవుతాయి. “నేను” అనేది “అందరి? లో లీన మవు తుంది. అంతేకాదు, అసలు అక్కడ 
“నేను? అనేదే ఉండదు. అంతిమంగా, ఒకడు, తనను అన్నింటితో తాదాత్మ్యం చేసుకో 
గలడు. అదే మెత్తా పతాక స్థాయి. 


బోధిసత్తుుడు ఈ మెత్తాను, కుల, మత, వర్ణ, లింగ భేదం లేకుండ, ప్రతి జీవి పైకి 
సారించి, అన్నింటితో మమేకమై పోతాడు. ఒకరి నుంచి మరొకరిని వేరు పరిచే అడ్డగోడలను 
బీటలు వారించేది ఈ మెత్తయే. బోధి సత్తుడు.దూరం, దగ్గరలు లేవు; శత్రువులు లేదా 
విదేశీయులు లేరు; ధర్మ[భష్టుల లేరు. అంటరాని వారు లేరు; ఎందుకంటే అవగాహనతో 
సాధించిన సార్వత్రిక (ప్రేమ సర్వజీవుల సౌభ్రాతృత్వాన్ని స్టాపించింది. బోధిసత్తు ఏడు నిజమైన 
ప్రపంచ పౌరుడు. ఎప్పుడూ దయా మయుడు, స్నేహితుడు, కరుణా మయుడు. 
ఉపేఖ్ఞా (ఉపేక్ష) 

పదో పారమిత ఉపేఖ్తా లేదా సంయమనం. * ఉపేఖ్టా అనే పాళలిపదం'* ఉపి, ఇఖ్టా' 
అనే పదాల సంయోగం. “ఉపి అంటే “న్యాయంగా”, “నిష్పక్షపాతంగా” లేదా * ఉచితంగా” 
(యుత్తితా) అని అభం. ఇట్టి అంటే చూడటం, నిచారణ లేదా దృష అన అల్రం. 
శబ్బార్థపరంగా ఉపెఖ్టా అంటే, ఉచితంగా విచారించుట, న్యాయబద్దంగా చూడడం లేదా 


నిష్పక్షపాతంగా చూడడం అని అర్ధం. అంటే రాగ విరాగాలు లేకుండా అను(గ్రహాన నుగ్రహాలు 
లేకుండా చూడడం. 


పట్టించు కోక పోవడం లేదా తటస్టంగా ఉండడం అనే అర్ధంలో ఇక్కడ ఈ పదాన్ని 
వాడడం లేదు. అన్ని పారమితలలోకి'కష్టమైంది, ఆవశ్యకమైంది ఈ ఉపేక్షయే. ముఖ్యంగా 


424 


అటూ ఇటూ ఊగిస లాడే అదృష్టం, దురదృష్టంలతో అసమంగా ఉండే ఈ ప్రపంచంలో 
నివసించే సామాన్యుడికి, ఇది కష్టసాధ్యం. 


తృణీకారాలు, అవమానాలు మానవాళికి సహజ భాగదేయం. (ప్రశంసా నిందలు, లాభ 
నష్టాలు, బాధా సుఖాలు అంతే. అటువంటి ఒడిదుడుకుల జీవితంలో బోధిసత్తు సదు, 
పరిపూర్త ఉపేక్షను పాటిస్తూ, నిశ్చల శిలలా నిలబడ ప్రయత్నిస్తాడు. 


బాధా సుఖ సమయాలలో, ప్రశలసా నిందలలో అతడు సమతూకంతో ఉంటాడు. ఏ 
శబ్దానికి చలించని సింహంలా, అతడు విష పూరిత మాటల ఈటెలకు చలించడు. వల 
కంతలకు అంటని గాలిలా, ఈ పరివర్తనా మయ ప్రపంచంలోని భ్రమైక సుఖాలకు అంటుకు 
పోడు. తను పుట్టిన పంకిలంతో పద్మం ఎలా మురికి కాదో, అతడు ఈ ప్రపంచంలో 
“ప్రాపంచిక లోభాలతో మైలపడి పోక, ఎప్పుడూ ప్రశాంతంగా, చిర్మలంగా ఉంటాడు. 
“అలలు సముద్ర గర్భ ప్రశాంతిని ఎలా చెదరగొట్టులేవో, అలాగే అతని మనసూూచెదరదు? ౫ 


ఇంకా, మైత్రిని పాటించే బోధిసత్తుడు, వాంఛ (చంద) ద్వేషం (దొన) భయ, మోహ 
(ignorance) లతో ప్రభావితం కాక అందరికీ న్యాయం చేస్తాడు. "షై పారమితలను బట్టి 
చూస్తే, బోధిసత్త త్వం పూర్తిగా, స్వార్థత్యాగం, శిక్షణ, .పరిత్యాగం గాఢ ప్రజ (సతీ), 
విరియ, సహనం, సత్య సంథత, నిశ్చయం, అపార(ప్రేమ, పరిపూర్ణ మానసిక సమతౌల్యాలని 
అర్థ మవు తుంది. 


నో ర శ 


ఈ పది పారమితల కంటె అదనంగా బోధిసత్తుడు మూడు రకాల శీలాన్ని (చరియా) 
ఆచరించాలి. అవి: బుద్ది చరియ అంటే స్వీయాభివృద్దిని విస్మరించ కుండ జ్ఞానంతో 
మంచి చేయడం. నాట్యుద్ద చరియా అంటే చుట్టపక్కాల అభివృద్దికి పాటు పడడం, లోకథ 
చరియా అంటే ప్రపంచం మొతానికి ఉపశమనం కలిగేలా పని చేయడం. 


రెండోరకం చరియా అంటే బంధు ప్రీతికాదు, పక్షపాతం లేకుండ బంధు జనం తశేమాన్ని 
"పెంపొందించడం. 


ఈ విధంగా పది పారమితల ఉన్నతస్థాయి పరిపూర్ణత వరకూ ఆచరిస్తూ అదే 
సమయంలో మూడు చరియాలను పెంపొందించు కొంటూ, నిరోధించలేని కమ్మశక్తితో, 
అటూ ఇటూ తోయబడిన, తుఫానుతో కదలించబడిన సంసార సంద్రంలో, అనేక 
జన్మలలో వేరు వేరు కాలాలలో, అభివ్యక్తమవుతూ పయనిస్తూ ఉంటాడు. ఒకప్పుడు 
బలోఫేతమైన సక్కగా లేదా వెలుగు వెదజల్లే దేవ గా, మరొకసారి ఉన్నత నీచ మానవుడుగా, 


42> 


మళ్ళీ జంతువుగా, పారమితల పరాకాష్ట చేరి అంతిమంగా తుసిత స్వర్గంలో జన్మించేవరకు 
యానం చేసూనే ఉంటాడు. ఈ భూమి మీద సమ్మాసంబుద్దగా జన్మ ఎత్తే శుభ సమయం 
వచ్చె వరకు ఎదురు చూసూ అక్కడే ఉంటాడు. 


సార్వత్రిక అనుభవాన్ని ఆర్హించేందుకు బోధిసత్తు ఏడు ఉద్దేశ పూర్వకంగా, వివిధ 
రూపాలలో అభివ్వక్త నువుతా డనుకోవడం సరికాదు. ఉల్లంఘించ వీలులేని కమ్మనియమం 
నుంచి ఎవడూ తప్పించుకో లేడు. పునర్ణన్మకు అంతం పలికిన బుద్దులు, అకర్షంతలు 
నిషయంలో తప్పు, అది (కర్మ) ఒక్కటే వ్యక్తుల భావి జన్మలను నిర్ణయిస్తుంది. 


అతని అంతర్గతం పుణ్యం కారణంగా , ఎలాగైన, బోధిసత్తు (నికి కన్ని ప్రత్యేక 
శక్తులున్నాయి. ఉదాహారణకు అతడు ఇసంఖ్యాక యుగాల ఆయు ప్రవూణమున్న 
బ్రహ్మాలోకంలో జన్మిస్తే, తన సంకల్పబలాన్ని ఉపయోగించి, అక్కడ నివసించ కుండ, ' 
పారమీలను ఆచరిస్తూ ప్రపంచాన్ని సేవించే మరోతగిన చోట తిరిగి పుడతాడు. 


ఈ ఐచ్చిక మరణం కాక్క సంసార చక్ర పర్యాటనలలో సంచితమైన తన బీజరూప 
కమ్మశక్తి ఫలితంగా, బోధిసత్తుడు తిరిగి పుట్టని పద్దెనిమిది స్థీతులు న్నాయని, జాతక 
వ్యాఖ్యానం చెబుతున్నది. ఉదాహరణకు, అతడు ఎప్పుడూ గుడ్డ, చెవిటిగా పుట్ణడు; 
కమ్మను దాని ఫలితాలను కాదనే వాడుగా అతడు ఎప్పుడూ పుట్ణడు. అతడు జంతు 
ప్రపంచంలో పుడతాడు కాని ఏనుగు కంటె పెద్దగా కొకుండా ద్వీర్హ చంచువు (పొడవాటి 
ముక్కుగల పక్షి కంటె చిన్నగా కుండా పుడ తాడు. అతడు దుఃఖంతో బాధితుడు కావచ్చు. 
కొని అన్నింటికంటే అథో దుఃఖస్టితికి వవాత్రం పోడు. అనాగామిలు తిరిగి పుట్టే 
శుద్దావాసలలో బోధిసత్తు ఏడు పుట్టా లనుకోడు: ఇతరులకు సేవ చేసే అవకాశం లేని 
అరూపలోకాలలో అతడు పుట్టాలని కోరుకోడు. 


_ ఎవరైన ఇలా అడగవచ్చు: అతడి జన్మ పరంపర గతిలో బో ధిసత్తు (నికి తాను బుద్దత్వం 
కోసం ఆకాంక్షిస్తున్నట్టు తెలుసా? 


కొన్నిసార్డు అతనికి తెలుసు, కొన్నిసార్జు తెలియదు. 


కొన్ని జాతక కధల ప్రకారం, కొన్నిసార్లు బోధిసత్త గొతమకు తాను బుద్దత్వం కోసం 
శ్రమిస్తున్నట్టు పూర్తిగా తెలుసు. వినయనెకి జాతక([10. 340)ను ఉదాహరణగా ఉటంకించ 
వచ్చు. ఈ ప్రత్యేక కథతో సక్క బోధిసత్తుని ఎందుకు అంత అసాధారణ బౌదార్యంతో 
ఉన్నారని అడుగుతాడు. అది ఏరకమైన ప్రాపంచిక శక్తికోసం కాదు, కేవలం పరమ బుద్రత్వాన్ని 
పొందడం కోసమేనని సమాధానం చెబుతాడు. కొన్ని జన్మమలో, ఉదాహరణకు జొతి 
పాలో జన్మలో, తనలో ఉన్న ఆ ఉన్నత ఆకాంక్ష తెలియక పోవడమే కాదు, సవిత్ర పదమైన 


426 


“బుద్దిను ఉచ్చరించిన మాత్రాననే, కులీన బుద్దకశ్ళప ఆచార్యుని దూషించడం గూడ 
జరిగింది. ఈ బుద్దుని నుంచే అతడు తన అంతిను ఆవిమ్మారాన్ని (Revelation) 
పొందాడు. 


మనలో ఎవరైతే ఈ ప్రపంచాన్ని సేవించడానికి మన జీవితాలను అంకితం చేస్తామో, 
వారూ బోధిసత్తుులు కావచ్చు. బోధిసత్త ఆదర్శం అతి మానవుల (5406౧౫౭౧) కే 
ప్రత్యేకితమని భావించ నవసరం లేదు. ఉత్సాహం పరిశ్రమ ఉంటే ఒకడు చేసిండాన్ని మరొక 
డెవడైనా చేయ వచ్చు. సేవా, పరిపూర్ణతల ఉన్నతాదర్శం మన జీవిత ధ్యేయంగా పెట్టుకొని, 
మన్య ఇతరుల మంచి కోసం నిష్మామంగా పనిచేయ డానికి మనమూ ప్రయత్నిద్దాం. 


““పరిఫూర్జుడవు కావడానికి సేవ చెయ్యి; సేవ చెయ్యడానికి పరివ్లూర్లుడవుకా”” . 
పాదసూచికలు 


1. పాదమీ = పారమ్‌, ఆవల (అంటే, బోధి, లేదా జ్ఞానోదయం) + ఇ= వెళ్ళుట. శబ్దార్హపరంగా 
ఆవలితీరానికి చేర్చేది. పారమిత అనే పాళీ పదాన్ని గూడ అదే అర్ధంలో ఉపయోగిస్తాడు. 
2. Warren Buddhism in Translations, ౧. 27. 


3. See chalmers, Buddha's Teachings, P. 221. 


4. ధథేర్వాదానికి మహాయానానికి మధ్య ఉన్న సైద్దాంతి కీలక భేదం ఇది. మహాయానం ప్రకారం, 
బోధిసత్తుడు, అన్ని జీవులు నిర్వాణం పొందేవరకు, తన నిర్వాణాన్ని వాయిదా వేనుకొంటాడు. 
(సంపాదకుడు). 


5. మజ్రిమనికాయ, 11, 81, భుటేకరనుత్త, గి. 45. 


నలభై రెండో ప్రకరణం 

(బహ్మ విహార 
సూక్త థర్మాలు 

“మానవజన్మ కడు దుర్హభిం 


మర్తు నల జీవితం క్రోళ భూయ్యిష్టం 
ఈ అవకాశాన్చి చేజార్టుకోకు”” 


- ధమ్మపద, V.182,315. 


మానవుడు, అనూహ్య బీజ రూప శక్తుల మార్మిక జీవి. అతనిలో అంతర్గతంగా 
బుష, ప్రవృత్తి, నేర ప్రవృత్తులు - రెండు ఉన్నాయి. అని ప్రశాంతిని భంగ పరిచే విధం 
మనకు తెలియదు. మనకు తెలిసిందల్దా, అవి వివిధ స్థాయిల్లో మనిషిలో నిద్రాణంగా 
ఉంటాయని మాత్రమే. 


ఈ సంక్లిష్ట మానవ యంత్రంలో బలోపేతమైన మనస్సులో, మంచి, చెడ్డ గుణాలు 
మొగ్గదొడిగి పుష్టించిన ఆయాలక్షణాలను బట్టి, అతడు సమాజానికి ఒక వరమూ కావచ్చు, 
లేదా ఒక శాపమూ కావచ్చు. 


ఉదాత్తులు, సేవాతత్సరులు, గొప్పవారు కాదలచు కొన్నవారు, తమను తాము ఉదాత్తీ 
కరించ దలచు కొన్నవారు, ఆదర్శప్రాయంగా, శీల పరంగా మానవాళికి సేవ చేయదలచు 
క "న్నవారు, మానవులుగా పుట్టిన ఈ స్వర్ణావకాశాన్ని ఉపయోగించ దలచు కొన్నవారు, 
అంతర్గతంగా ఉన్న దుర్గుణాలను తిెలగించు కొని, నిద్రాణంగా ఉన్న సద్గుణాలను 
పెంపొందించ ప్రయత్నిస్తారు. 


భూగర్భంలో దాగి ఉన్న విలువైన రత్నాలను (త్రవ్వి తీయ డానికి మనుషులు ఎంతో 
వ్యయ ప్రయాసలు కోర్చి, ఒక్కొసారి తమ ప్రాణాలను ఇవ్వడానికి గూడ సిద్ద పడతారు. 
కాని మనిషిలో అంతర్గతంగా ఉన్న సంపదను త్రవ్వి తీయడానికి నిర్విరామకృషి పట్టుదల 
ఉండాలి. అతి పేద పురుషులు, (స్త్రీలు గూడ ఈ పని చేయ వచ్చు. ఎందుకంటె, ఈ 
పొరమార్హిక సంపదను సంచితం చేసు కోవ డానికి మామూలు సంపదతో పని లేదు. 


విచిత్రం మనిషిలో అంతర్గతంగా ఉన్న దుర్గుణాలు గూడ సహజాలు, అయత్నసిద్దాలు. 
అంతే విచిత్రమైన మరో విషయం ఉంది. ప్రతి దుర్గుణానికి తద్వ్యితిరేకమైన సుగుణం 


428 


ఉంది. అయితే ఇద ఆరిదరిక్‌, అందుబాటులో ఉన్నా అంత సపహాజంగాను, స్వయం 
చాలితంగాను కని పించదు. మనిషిలో ఉన్న ఒక శక్తిమంతమైన దుర్గుణం కోపం (దొస) 
ఈ చెడ్డ గుణాన్ని అణిచి, మనిషిని ఉదాత్తీకరించేది మైత్రి (మెతా). 


ఈ ప్రపంచంలో ప్రబలంగా ఉన్న చాల దారుణాలకు, అనర్థాలకు మూలం మరో 
దుర్గణమైన హింస, దీనికి విరుగుడు కరుణ. 


ఈర్ష్య మరోదుర్లుణం. ఇది మనిషి సమతుకాన్ని చెడ గొట్టి, అనారోగ్యకర స్పర్దలకు, 
పోటీలకు దారితీస్తుంది. ఈ విషానికి విరుగుడు ముదిత. 


మానవుని సంయమనాన్ని తలక్రిందులు చేసే మరో రెండు సార్వత్రిక లక్షణా లున్నాయి. 
అవి : సంతోషకరమైన వాటి కోసం వెంపర్లాట, అసంతోషకరమైన వాటికి విముఖత. ఈ 
రెండు శక్తులను, ఉపేక్ష (eqUanIMity) ను పొందించు కోవడం ద్వారా, తొలగించు 
కోవచ్చు. 

ఈ నాలుగు మంచి గుణాల (మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ను ఉమ్మడిగా, పాళిలో, 
(1 బ్రహ్మవిహారి' అంటారు. వీటిని ఉదాత్త ప్రవర్తన, ఉదాత్త స్టీతులు లేదా దివ్యావాసాలతో 
పొంద వచ్చు. 

ఈ సుగుణాలు మానవుని ఉన్నతుని చేస్తాయి. ఈ జీవితంలోనే, అవి మనిషిని, 
లోకోత్తర మానవుని చేస్తాయి. కుల, మత, వర, జాతి, లింగ భేదాలు లేకుండ అందరూ 


వాటిని అలవరుచు కొంచే, అందరూ ప్రశాంతతతో, ప్రపంచ పౌర ఆదర్శంతో , సమరసంగా 
జీవించ గల స్వర్గంగా ఈ భూమిని పరివర్తితం చేయ వచ్చు. 


ఈ నాలుగు గుణాలను అసారాలంటారు (అప్పుమ్వక్షా ): వాటిని అలా ఎందు కంటా 
రంటే, వాటికి పారం గాని, పారమిత గాని లేవు. అందుకని వాటిని ఏ సాపవాదం లేకుండా, 
అందరికీ సారించాలి. అవి, జంతువులతో సహా సర్వ ప్రాణులకు పరివేష్టిత మవుతాయి. 


మత విశ్వాసాలతో ప్రమేయం లేకుండ ఈ మంచి గుణొలను అలవరచు కొని, తనకు, 
ఇంకా ఇతరు లందరికి శ్రేయం కావచ్చు. 


మెతా (మైత్రి 


ప్రధమ ఉదాత్త స్థితి మెత్తా (సంస్కృతం మైత్రి). దీని కర్ణం గుండెను కరిగించేది అని 
లేదా ఒక మంచి స్నేహితుని స్టీతి. ఏ సాపవాదం లేకుండ, సర్వజీవుల సంక్షేమ, సుఖాలను, 


429 


నిజాయితీతో నిజంగా వాంఛించడం అని దీనిని నిర్వచించ వచ్చు. దీనిని స్నేహ పూరిత 
ప్రవృత్తి అనవచ్చు, ఎందు కంచె నిజమైన స్నేహితుడు నిజాయితీతో తన స్నేహితుని హితం 
కోరతాడు. 


(“ఒక తర్హి తన ఏకైక సంతానాన్ని తన ప్రాణమైన ఇచ్చి ఎలా కాపాడు కొంటుందో, 
అలాగే సర్వజీవుల యెడ అపార మై త్రిని అలవరుచు కోవాలని,” బుద్దుడు సలహా ఇచ్చాడు. 


ఇక్కడ చెప్పింది తల్లికి తన బిడ్డయెడ ఉన్న రాగపూరిత (పేమ గురించి కాదు. ఆ బిడ్డ 
శేమాన్ని కోరే నిజమైన నిజాయితీతో కూడిన వాంఛను. మైత్రి శారీరక ప్రేమ కాదు. 
వైయక్తిక వాత్సల్యమూ కాదు, ఎందుకంటే ఈ రెండింటి నుంచీ గూడ యురి జనిస్తుంది. 


మైత్రికి ఇరుగుపొరుగు -అని లేదు. ఎందుకంటే, ఇతరులకు, పొరుగు వారికి మధ్య 
అది తేడా చూపించదు. దానికి అందరూ ఒకటే. 


మైత్రి కేవలం సార్వత్రిక సౌభ్రాతృత్వం కాదు. ఎందుకంటె, అది అన్ని ప్రాణులను 
జంతువులతో కలుపుకొని పరివేష్టిస్తుంది. మన అధో సహోదరులైన జంతువులకు కరుణ 
చూపించ వలసి ఉంటుంది. ఎందుకంటె, అవి నిస్సహాయాలు. 


మైత్రి రాజకీయ సౌభ్రాతృత్వం కాదు. జాతి సౌభ్రాతృత్వం కాదు, జాతీయ సౌబ్రాతృత్వం 
కాదు, అది మతైక సౌబ్రాతృత్వం గూడ కాదు. 


రాజకీయ స్తౌభాతృత్వం అంటే ప్రాజాస్వామికుల, సమసమాజవాదుల, కమ్యూనిస్టులు 
మొదలైనవారి పాక్షిక సౌ భాతృత్వంలాంటి, ఇంకా అదే రకం రాజకీయ దృక్పధం ఉన్నవారికి 
సంబంధించింది. 


జాతి సౌభాతృత్వం, జాతీయ సౌభ్రాతృత్వాలు ఒకే జాతి, ఒకే దేశానికి సంబంధించిన 
వారి సౌభ్రాతృత్వం. కొంత మంది జాతి వాదులు వారి జాతి వారిని (ప్రేమిస్తారు. ఈ (ప్రేమ 
ఎంత వరకు పోతుందంటే, వారు కొన్ని సార్టు, కనికరం లేకుండ అమాయకులైన స్త్రీ 
పురుషులను, పిల్లలను, తమకున్న తేలిక రంగు, అందమైన జుత్తు, నీలం కన్నులు, లేవన్న 
కారణాన చంపుతారు: శ్వేత జాతుల వారికి తమ తెల్ల చర్మం అంటే (పేమ, నలుపు వారికి 
నలుపు. రంగు చర్మం అంటే, పీత వర్గం వారికి పీత వర్త చర్మం అంటే, పింగల (brown) 
వరం వారికి పింగల చర్మం అంటే, విపరీతమైన మక్కువ. ఇతర రంగుల వారిన కొన్ని సొర్డు 
భీతితోను, అనుమానంతోను చూడడం జరుగుతుంది. తరచుగ, తమ జాతి అధిక్వతను 
రుజువు చేసు కోన డానిక్తి వారు ఆకసం నుంచి బాంబుల వాన కురిపిస్తూ, దారుణ యుద్దానికి 
ఒడి గడతారు. రెండో ప్రపంచ యుద్ర దయనీయ సంఘటనలు మానవాళి మరిచి పోలేనివి. 


430 


విస్తృత ప్రాచిన జాతులలో, అల్ప సంఖ్యాక, కులాలు, వరాలు ఉంటాయి. ఇక్కడ, 
బలవంతులైన ప్రజా కంటకుల సౌ(భాత్సత్వం చాల పరిమితమైంది. ఎంత పరిమిత 
మైందంటే, పీడితులు యాదృచ్చికంగా ఏదో ఒక వర్గంలోనో వర్ణంలోనో పుట్టిన కారణాన, 
వారికి కనీస హక్కులు గూడ లేకుండా చేస్తారు. పాపం, నునం ఆ పీడా కారులను వారి 
సంకుచిత మనస్సును చూసి జాలి పడాలి. 


అలాగని దానిని మత సౌభ్రాతృత్వం అన లేం. మత సౌ భాత్సత్వ విచారణీయ పరిమితులు 
కారణంగా, జాలి లేకుండా తలలు తుంచ బడ్డాయి. దీని కారణంగానే నిజాయితీతో 
నిజం చెప్పే ఆడ మగవారిని, వేయించారు. సజీవ దహనం చేశారు. అవర నీయ దారుణాలు 
జరిగాయి. ప్రపంచ చరిత్ర పుటలను (భ్రష్టం చేసిన యుద్దాలు జరిగాయి. బాగా జ్ఞానోదయం 
అయిం దనుకొన్న ఈ ఇరవయ్యో శతాబ్ది లోగూడ, ఒక మతావ లంబులు, కర్కశంగా, 
ఇతర మతాల వారిని, తమ విశ్వాసాలకు కట్టుబడి ఉండ లేదనో, లేదా వారికి వేరే విశ్వాసా 
లున్నాయనో, వేటాడి, వెంటాడి, చంపారు. 


మత దృక్పథాలు కారణంగా, వివిధ మతాల వారు, సోదర సోదరీ మణులులా ఒకే వేదిక 
మీద కలవ లేక పోతే, కరుణను ప్రభోధించే మతాచార్యులు నిజంగా విఫలు రయ్యారను 
కోవాల్సి వస్తుంది. 

మధుర మైత్రి ఈ అన్నిరకాల సౌభ్రాతృత్వాన్ని అధిగ మిస్తుంది. దాని పరిధిలో, 
పారంలో అది అపారం. దానికి అడ్డు గోడలు లేవు. వివక్ష దానికి లేదు. ప్రపంచాన్నే మాతృ 
భూమిగా, అందరిని సహజీవులుగా భావించేట్టు చెస్తుంది. 


సూర్యుడు తన కిరణాలను అరమరికలు లేకుండా అన్నింటి మీద ఎలా ప్రసరిసాడో, 
ఉదాత్త మైత్రి గూడ తన మధుర దీవెనలను అందరిమీద - సంతోషకర, అసంతోషకర, 
పేద, ధనికుల మీద, ఉన్నత, అధోవర్గాల మీద, దుష్టుల మీద మంచి వారి మీద, పురుషుని 
మీద, (స్త్రీ మీద, మనిషిమీద, జంతువు మీద - కురిపిస్తుంది. 


తనను ప్రేమించిన వారి మీద, ద్వేషించిన వారి మీద, తనను చంపాలను కొన్న వారి 
మీద గూడ బుద్దుడు కరుణను ప్రసరించాడు. ఆ బుద్దుని అపార మైత్రి అటువంటిది. 


తన కొడుకు రాహులుడు, తన వైరి దేవత్తుడు, తన సహచరుడు ఆనందుడు తనను 
అభిమానించే వారు, వ్యతిరేకించిన వారు- అందరిమీద బుద్దుడు ఒకేవిధంగా మైత్రిని 
కురిపించాడు. 


431 


ఈ మైత్రిని తనపైకి ఎలా సారిసామో “స్నేహితుడు, శత్రువు, తటుస్టుడు అందరి మీదకి 
అలాగే సమానంగా సారించాలి. అరణ్య మధ్యలో తను, తన స్నేహితుడు, శత్రువు, తటస్టుడు 
పయనించే టపుడు ఒక గజ దొంగ ఎదురై, అందులో ఒకరిని తనకు బలి పశువును 
చేయమని కోరాడను కోండి. ఆ పాంధుడు తననే తీసుకొమ్మని గజదొంగను కోరితే అప్పుడు 
తన మీద తనకు మై త్రి ఉన్నట్లు కాదు. మిగతా ముగ్గురిలో ఎవరినైనా ఒకరిని తీసు కొమ్మని 
చెబితే అప్పుడూ ఆచుగ్గురి యెడ అతనికి మైత్రి లేదు. 


నిజమైన మైత్రి లక్షణం అది. ఈ అపార మైత్రిని సారిస్తు న్నప్పుడు తనను తాను విస్మరించ 
రాదు. ఈ సూక్ష్మ విషయాన్ని అపార్ధం చేసు కోరాదు. ఎందుకంటె, ఆత్మ పరిత్యాగం 
ఒక మధుర సుగుణం, స్వాభిమాన రాహిత్యం మరో ఉన్నత గుణం. ఈ మైత్రి పరాకాష్ట 
తాను ఇతర ప్రాణులతో, ఇతరుల మధ్య భేద భావం లేకుండా, తాదాత్మ్యం చెందడంలో 
ఉంది. అహం (నేను) అని పిలవ బడేది ఈ సర్వం (whంl౭) లో లుప్తమవుతుంది. వేరు 
తనం అంతరిస్తుంది. ఏకత యధార్జీకరణం చెందుతుంది. 


-ఈ అందమైన పాలీ పదం “మైత్రికి ఆంగ్లంలో సమానార్థక మేది లేదు. హితేచ్చ (good 
wl) ప్రేమైక కరుణ (10౪/0 kindness), పరిహితేచ్చ (benevolence) సర్వజన 
(ప్రేమ (Universal love) లను సమాకార్థకాలుగ చెప్పారు. 


మైత్రికి విరుద్ద సిద్దాంతం కోపం, అహితం, ద్వేషం లేదా విముఖత. మైత్రి కోపంతో, 
పగలతో సహజీవనం చేయ లేదు. 


బుద్దుడు అంటాడు ; 
“ద్వేషం ద్వేషాన్ని హరించదు. (పేమ ద్వారానే అది అంత్నర్షిత మవుతుంది. !?? 


మైత్రి కోపాన్ని జయించ ప్రయత్నించడమే కాదు, ఇతరుల యెడ ఉండే ద్వేష పూరిత 
ఆలోచనలను గూడ సహించదు. మైత్రి ఉన్న వాడెవడూ, ఇతరులకు హాని తలపెట్టడు. 
ఇతరులను కించ పరచడు, దూషించడు. అటువంటి వ్యక్తి ఇతరులకు భయపడడు, 
మరొకరికి భయం కలిగించడు. 


సూక్ష్మ పరోక్ష శత్రువు, మైత్రిని స్నేహితుని ముసుగులో ఢీ కొంటుంది. అది స్వార్థ 
పూరిత వాత్సల్యం (ప్రేమ). ఎందుకంటె అజాగరూక మైత్రిని కొన్ని సార్హు లాలస 
ఎదుర్కొంటుంది. ఈ పరోక్ష శత్రువు ఎలాంటి దంటే, ఏ కొండ కోనలలోనో, 
అరణ్యాలలోనో దూరంగా పొంచి ఉండి, ఇతరులకు హాని కలిగించే వ్యక్తి లాంటిది. 
వాత్యల్యం నుంచి దుఃఖం కలుగుతుంది, కాని మైత్రి నుంచ కాదు. 


432 


ఈ సున్నిత విషయాన్ని అపార్ధం చేసు కో రాదు. తలిదండ్రులు తమ పిల్లలను ప్రేమించ 
కుండ ఉండ లేరు. పిల్లలూ తమ తలిదండ్రులను (ప్రేమించకుండ ఉండ లేరు. భార్యలూ 
భర్తలూ అంతే, ఒకరినొకరు ప్రేమించ కుండా ఉండ లేరు. అటువంటి (పేమ కడు సహజం. 
పరస్పర (పేమ లేక ప్రపంచం మన జాలదు. ఇక్కడ స్పష్టం చేయాల్సిన అంశం ఏమిటంటే, 
నిస్వార్థ మైత్రి మామూలు (ప్రేమా - రెండూ ఒకటి కావు. 


పరహితం మైత్రి ముఖ్య లక్షణం. మైత్రిని ఆచరించే వాడు ఇతరుల సంక్షేమాన్ని 
పెంచడంలో ఆసక్తి కన పరుస్తాడు. అతడు ఇతరులలో, వికారాన్ని కాక, మంచిని, అందాన్ని 
అన్వేషిసాడు. 
ఆనుషంగిక మతి వలని శుభాలు 


1. మైత్రిని ఆచరించు వాడు సుఖంగా నిద్ర పోతాడు. ద్వేష రాహిత్యంతో తేలిక పడిన 
హృదయంతో నిద్రకుపక్రమిస్తే, అతనికి తేలికగా నిద్ర పడుతుంది. ప్రేమైక - 
కరుణామయులు ఈ విషయాన్ని రుజువు చేశారు. కళ్ళు మూసు కొన్న వెంటనే 
వారికి నిద్ర పడుతుంది. 


భః (ఏవు పూరిత హృదయంతో నిద పోతే, అంతే ప్రేమైక హృదయంతో 
మేల్కొంటాడు. పరహిత కరుణామయ మూర్తులు నవ్వు ముఖాలతో నిద్ర లేస్తారు. 


3. నిద్రలో గూడ, ప్రేమ మూర్తులు దున్వుష్నాలతో బాధితులు కారు. వారుమేల్కొని 
ఉన్న సమయంలో, పూర్తిగా ప్రేమతో ఉంటారు కనుక, నిద్ర కాలంలో గూడ 
ప్రశాంతంగానే ఉంటారు. వారు గాఢ నిద్రానా పోతారు, లేదా మంచి కలల నైనా 
కంటూ నిద్ర పోతారు. 


4. మానవాళికి అతడు ప్రీతి పాత్రుడవుతాడు. అతడు ఇతరులను (ప్రేమిస్తాడు గనుక, 
ఇతరులూ అతనిని (ప్రేమిస్తారు. 


నగు మోముతో అద్దంలో చూసు కొంటే, అటువంటి ముఖమే అతనిని 
స్వాగతిస్తుంది. అలా కాక ఒకడు వికృత మోముతో అద్దంలో చూసు కొంటే 
అటువంటి ప్రతిబింబమే అతనికి ఎదు రవుతుంది. బాహ్య ప్రపంచానికి అతడు 
ఎలా ప్రతిస్పందిసాడో, అదీ అతని మెడ అలాగే ప్రతిస్తందిస్తుంది. వ్‌ 
పూరితుడైన ఒకడు ఇతరులలోనే అనే దోషాలను చూస్తాడు. మంచిని అతడు 
విస్మరిస్తాడు. బోల్లన్‌హాల్‌ అనే ఒక ఆంగ్రకవి దీనినే చాల అందంగా చెప్పాడు: 


““విమర్శ అనే సూక్ష్మ దర్శినితో నేనునా సోదరుని చూశాను; 
స అన్నాను: “నా సోదరుడు ఎంత స్టూలంగా ఉన్నాడు!” ” 


433 


నేను అతనిని తృణీకారమనే దూర దర్శినితో చూశాను. 
నేను అన్నాను: *నా సోదరుడు ఎంత సూక్ష్మంగా ఉన్నాడు!” 
నేను అప్పుడు సత్యమనే అద్దంలో చూశాను. 

నేను అన్నాను: “నా సోదరుడు ఎంత నాలా ఉన్నాడు!” 


మనలో కెల్లా మంచి వాళ్ళలో చెడ్డ, చెడ్డవాళ్ళలో మంచి ఉన్నప్పుడు, ఇతరులలో 
మనం అందలి వికారాన్ని ఎందుకు చూడాలి? మనం అందరిలోను మంచిని, 
సౌందర్యాన్ని చూడగలిగితే, అది ఆనంద దాయక మవుతుంది. 


మైత్రిని పాటించే వాడు మాన వేతరాలకు గూడ ప్రియమైన వాడు. జంతువులను 
గాడ అతడు ఆకర్షిస్తాడు. సన్యాసులు (ప్రేమైక కరుణను (ప్రసరిస్తూ, 
ఘోరారణ్యాల్లో క్రూర మృగాల మధ్య, వాటి వల్ల ఏ హాని లేకుండా, నివసిస్తారు. 


అతడేదో అపరివర్తనీయ కర్మ చేస్తే తప్పు, మైత్రీ శక్తి ఉండడం వల్త, అతనిని విషం 
గూడ ఏమీ చేయ లేదు. 


మైత్రి నిర్మాణాత్మక ఆరోగ్యకరమైన శక్తి కావడం వల్ల, దానికి విరుద్ద ప్రభావాలను 
ఎదుర్కొనే శక్తి ఉంది. దుర్మార్గపు ఆలోచనలు ఎలా మనిషిని విషపూరితం 
చేస్తాయో, అలాగే ప్రేమైక ఆలోచనలు ఆరోగ్య కరమైన, శారీరక ప్రభావాలను 
కలుగ చేయిస్తాయి. ఒక ఉదారనీలి, అంకిత భావం కల సుప్రియ (సుప్పియా) 
అనే మహిళ తొడలో గాయ మైంది. ఆమె బుద్దుని చూడగానే అది నయం 
అయిందని (గ్రంథాలు చెబు తున్నాయి, ఆమె యొక్క బుద్దుని యొక్క ప్రశాంత 
ఆలోచనా ప్రకంపనలు, మిళితమై స్వాస్ట్య ప్రభావాన్ని కలుగ జేశాయి. 
రాహులునికి ఏడేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, బుద్దుడు మొదటి సారి తన జన్నస్టలానికి 
తిరిగి వచ్చాడు. రాహులుడు బుద్దుని చూసి, “హే భిక్కు, మీ నీడే నాకెంతో 
ఆనంద దాయకంగా ఉంది”, అన్నాడు అ ప్రయత్నంగా. దీనిని బట్టి ఆ బాలుని, 
బుద్రమై[తి గాఢంగా ప్రభావితం చేసిందని తేలుతుంది. 


అతడి మైత్రి శక్తి కారణంగా అదృశ్య దేవతలు అతనిని రక్షిస్తారు. 


మైత్రి మానసిక ఏకా గ్రతను త్వరితం చేస్తుంది. వైరి ప్రభావాలు మనస్సు మీద పడని 

కారణంగా, ఏక బిందు కేంద్రీకరణను తేలికగా సాధించ వచ్చు. మనస్సు ప్రశాంతం 

కావడంతో, అతడుతా సృష్టించుకొన్న స్వరంలో నివసిసాడు. అతని దగ్గరకు వచ్చిన 
, Ua అటి ta 

వారికి గూడ అడే ఆనందం లభిస్తుంది. 


434 


9. మైత్రి అతని ముఖాభివృక్తిని సుందరం చేస్తుంది. ముఖం మనస్సును ప్రతిబింబిస్తుంది. 
ఒకనికి కోపం వచ్చి నప్పుడు, అతని గుండె, మామూలు కంటె రెండు మూడు 
రెట్టుగా పని చేసి రక్తాన్ని పంపుతుంది. కవోష్ష రక్తం ముఖంలోకి వస్తుంది. అప్పుడు 
ముఖం ఎ(ర్రగా లేదా నల్లగా మారుతుంది. కొన్ని సార్టు ముఖం జాగుస్సా కరంగా 
తయా రవుతుంది. దీనికి భిన్నంగా ప్రేమైక ఆలోచనలు హృదయాన్ని సంతోష 
పరిచి, రకాన్ని శుద్ది చేసాయి. అపుడు ముఖం చూడ ముచ్చటగా ఉంటుంది. 


బుద్దునికి జ్ఞానోదయం అయిన తరవాత, కార్య కారణ సంబంధాల మీద పర్యాలోచన 
చేసి నప్పుడు, అతని హృదయం శాంతమై, రక్తం పరిశుద్రమై, అతని శరీరం అనేక 
రంగులను - నీలం పసుపచ్చు ఎరుపు, తెలుపు, నారింజ, ఇంకా ఈ రంగుల 
మిశ్రమాన్న - ఐరజిమ్ము నట్లు [గ్రంథాలు చెబుతున్నాయి. 


10. మైత్రీ మూర్తికి ఏరకం ద్వేష పూరిత ఆలోచన లుండవు గనుక, అతడు ప్రశాంత 
మరణాన్ని పొందుతాడు. మరణం తరవాత గూడ, అతడి ప్రశాంత వదనం “అతడు 
హాయిగా మరణించాడని? తెలియ జేస్తుంది. 


11. మైత్రీ మూర్తి హాయిగా మరణిస్తాడు గనుక, తరవాత ఆనంద స్టీతిలోనే జన్మిస్తాడు. 
అతడు రూనాలను సాధించి ఉంటే, అతడు బ్రహ్మా లోకంలో జన్మిస్తాడు. 


మైత్రీ శక్తి 
ఈ ఐహిక మంగళాలే కాక, మైత్రికి అయస్కాంత శక్తి గూడ ఉంది. దూరంగా ఉన్న 
వారి మీద తన మంచి ప్రభావాన్ని వేయ గలదు. వారిని తన వైపు ఆకర్షించ గలదు. 


ఒకసారి ఒక నగరాన్ని బుద్దుడు దర్శించాడు. చాల మంది కులీనులు ఆయనకు స్వాగతం 
పలికారు. వారిలో ఆనందుని స్నేహితుడైన రోజ అనే అత డున్నాడు. అతని చూడగానే 
ఆనందుడు అన్నాడు: “*బుద్దునికి స్వాగతం పలకడానికి మీరు రావడం నాకెంతో ఆనందంగా 
ఉంది.” 


““అది కాదండి. నేను బుద్దుని మీది గౌరవంతో, అతనికి స్వాగతం పలక డానికి ఇక్కడకు 
రాలేదు. బుద్దనికి స్వాగతం పలక డానికి మాలో ఎవరం రాకసోయినా, రానివాడు 500 
బంగారు నాణేలు అపరాధం చెల్లించాలని, మా లో మేము ఒపుందం చేసుకొన్నాం. ఆ 
అపరాధ రుసుం భయంతో నేను ఇక్కడకు బుద్దుని ఆహ్వానించ డానికి వచ్చాను,” అని 
సమాధానం రోజ చెప్పాడు. 

435 


దీనితో ఆనందుడు కించిత్‌ అసంతోష కరంగా ఉన్నాడు. అతడు బుద్దుని సమీపించి 
రోజకు ధమ్మోపదేశం చేయ వలసిందిగా అభ్యర్దించాడు. 


రోజ శరీరం బుద్ద మైత్రితో నిండ; వోయింది, నిర్న్షిరోధమైన బుద్దుని ఆకర్షక శక్తితో, 
చెప్పాలంటే, అతడు విద్యుదీ కరించ బడ్డాడు. తల్లి కోసం దూడ పరుగిడి నట్టు, బుద్దుడు 
ఎక్కడ ఉన్నాడా అని, రోజ ఆరామంలోని ప్రతి గదికి పరుగులు తీశాడు. భిక్కులు అతనిని 
బుద్దుని శాల వైపు మళ్ళించారు. అతడు తలుపు తట్టాడు. బుద్దుడు తలుపు తెరిచాడు. 
లోపలికి వెళ్ళి, బుద్దునికి నమస్కరించి, తరవాత ధమ్మం విని, పరివర్తను డయ్యాడు. 


ప్రతిఒక్కరు, యథా శక్త్యానుసారం, ప్రకటించగల మైత్రీ అయస్కారంత శక్తి అటు 
వంటిది. 


ఒకసారి, బుద్దుని హత్య చేసే ఉద్దేశంతో, నిషా ఎక్కిన ఏనుగును అతని వైపు తోలారు. 
బుద్దుడు ప్రశాంతంగా తన ప్రేమను ఏనుగు పై ప్రసరించి, దానిని వినమ్ర గా చేశాడు. 


బోధి సత్త్వుడు పూర్వ జన్మలో పిల్ల వాడుగా ఉన్నప్పుడు, అతని తండ్రే అతనిని 
చంపమని ఆజ్ఞాపించి నప్పుడు, అతడు అవారమైత్రిని ప్రదర్శించిన అందమైన కథ ఒకటి 
ఉంది. అతడు బాలుడే అయినా గూడ బోధిసత్తుడు ఇలా తల పోశాడు: 


““నా మైత్రీ ప్రదర్శనకు ఇక్కడొక స్వర్ణావకాశం ఉంది. నాతండ్రి నా ఎదుట ఉన్నాడు. 
నా మంచి అమ్మ దుఃఖిస్తోంది. తలారి వాడు నా కాళ్ళు చేతులు నరక డానికి సిద్దంగా 
ఉన్నాడు. బలి పశువునైన నేను మధ్యలో ఉన్నాను. ఏతేడాలు లేకుండ నేను నలుగురిని 
సమానంగా (ప్రేమించాలి. ఈ దారుణ చర్యవల నా తండ్రికి ఎటువంటి దుఃఖమూ కలుగ 
కుండుగాక! భవిష్యత్తులో నే నొక బుద్దుడు నవుతాను!”” 


బోధిసత్తుడు, ఒకసారి, తన పూర్వ జన్మలో, రాజోద్యాన వనంలో, సహన వ్రత మాచ 
రిస్తున్నాడు. త్రాగుబోతు రాజు, అతని సహనాన్ని పరీక్షించాలని, అతనిని కొట్టి, కాళ్ళు 
చేతులు నరికి వేయమని తలారిని ఆదేశించాడు. అయినా అతని సహనం చెక్కుచెదర లేదు. 
దీనితో మరింత అసహునుడైన రాజు అతని ఎదురు రొమ్మున తన్నాడు. రక్తం మడుగులో, 
మరణాసన్న స్టితిలో ఉన్న బోధిసత్తు డు, రాజును దీర్ణాయుష్కుడు కమ్మని ఆశీర్వదించి, 
తన లాంటి వారికి ఎప్పుడూ కోపం రాకుండు గాక అనికోరు కొన్నాడు. 


భిక్కులు మైత్రిని ఎంత వరకు పాటించా లంటే, భూమిని తవ్వితే జీవులు మరణిస్తాయనే 
కారణంగా, తాను భూమిని త్రవ్వడం గాని, తవ్వించడం గాని చేయ రాదు. 


బుద్దుడు చేసిన ఈ దిగువ హెచ్చరిక వల్ల, భిక్కు పాటించ వలసిన మైత్రీ ప్రామాణికత 
ఏమిటో అర్దం అవుతుంది. 


436 


“బంది పోట్లు నీ అవయావాలను, రెండు పిడుల రంపంతో కోసి వేస్తే, నీహృదయం 
అప్పుడు ద్వేష పూరిత మైతే, నీవు నా బోధను పాటించినట్టు కాదు.” 


అంతటి సహనం అతి కష్టం, కాని బుద్దుడు తన అనుచరుల నుంచి ఆశించేది అంతటి 
పరమ ధార్మిక ఆదర్శాన్న. 
బుద్దుడే అటువంటి ఉన్నత ఆదర్శాన్ని ప్రదర్శించాడు. 


“రణ భూమిలో విల్టు విడిచిన శరా ఘాతాలకు తట్టుకొని ఏనుగు ఎలా నిలబడు 
తుందో, అలాగే, నేను దూషణలను భరిస్తాను; కాని చాలమంది అంత శిక్షితులు కారు], 


ఇవ్వాళ ప్రపంచం గందరగోళంతో యుద్ద ఘూర్తితమై ఉంది. ఒక రంటే ఒకరు భయపడి, 
అంబుల పొదుల నిండ దేశాలు ఆయుధాలు సమకూర్చు కొంటున్నాయి. ఏక్షణమైనా 
పెకొనే అణ్వాయుథాలు ప్రాణాలను అరచేతిలో పెట్టు కొనేట్లు చేశాయి. ప్రశాంతంగా 
జీవించ డానికి, సోదర సోదరీమణులులా సమరస భావనతో జీవించడానికి అటువంటి 
ఈ ప్రపంచానికి సార్వత్రిక మైత్రి ఆవశ్యకత ఎంతో ఉంది. 


బాంబులు, మారణాయుధాలతో ఒకరి నొకరు బెదిరించు కొంటున్న ఈ సమయంలో 
మైత్రి అచరణ సాధ్యమా? 


సరే, పై నుంచి బాంబుల వర్షం కురుస్తుంచే, బలహీనులైన ప్రజలు ఏమి చేయ గలరు? 
అటువంటి ప్రళయాన్ని వారు ఆప గలరా? 


అపరిహరనీయ మరణం తప్ప నప్పుడు, అటువంటి దారుణాయుధాలకు సమాధానం 
మైత్రి యే. 


యుద్దానికి కొలు దువ్వ దేశాలకు ఈ ఆధ్యాత్మిక మైత్రిని భౌతిక వినాశకర ఆయుధాలకు 
బదులు ప్రజేసించాలని బలాధికారాలతో గాక్త న్యాయం (ప్రేమలతో ప్రపంచాన్ని పొలించాలని 
నచ్చ చెప్ప గలిగితే, అప్పుడే ఈ ప్రపంచంలో నిజమైన శాంతి సౌఖ్యా లుంటానికి వీలుంది. 


ఆచరణ సాధ్యం కాని పెద్ద సవుస్యలను ఆవల ఉంచి, తాను తనతో, మిగతా 
మానవాళితో, మైత్రీ గుణాన్ని అలవరచు కోవాలని సలహా ఇవ్వాలి. 


మైత్రిని ఆచరించడం ఎలా? 
ఈ మైత్రీ ధ్యానానికి సంబంధించిన కొన్ని ఆచర ణాత్మక సూచనలు : 


మైత్రిని ముందుగా తన మీదికి తిప్పు కోవాలి. అలా చేస్తు న్నప్పుడు, మనస్సును 
శరీరాన్ని గూడ సుఖ శాంతులకు సంబంధించిన సకారాత్మక ఆలోచనలతో నింపు కోవాలి. 


437 


తాను ఎలా ప్రశాంతంగా, సుఖంగా, దుఃఖ విముక్తునగా, వ్యాకులతా, కోసాలు లేకుండా 
ఉండాలో అతడు ఆలోచించు కోవాలి. అప్పు డతడు మూర్తీభవించిన మై త్రి అవుతాడు. 
మైత్రీ కవచం ఏర్పడింది కనుక, అతడు అన్ని వైరి ప్రకంపనలను, నకారాత్మక ఆలోచనలను 
తెంపి వేసు కొంటాడు. చెడుకు మంచిని, కోపానికి ప్రేమను, అతడు బదులుగా ఇస్తాడు. 
అతడు ఎపుడూ సహనంగా ఉంటాడు. ఎసరు సందర్భంలోను, కోపం జనించే 
అవకాశాన్ని ఇవ్వడు. సుఖ సంతోషాలతో అతడు విలసిల్హుతాడు గనుక, తన దైనందిన 
జీవితంలో మై(త్రిని ఆచరణలో పెట్టడం ద్వారా ఇతరులకు బాహ్యాం గాను అంతరికం 
గాను, మైత్రిని చొప్పుసాడు. 


ద్వేషాలోచనలకు దూరంగా, నిండ ప్రశాంతంగా అతడున్నప్పుడు, మైత్రిని ఇతరుల 
యెడ సారించడం అతనికి తేలికగా ఉంటుంది. తనకు లేని దేదీ అతడు మరొకరి కివ్వ 
లేడు. ఇతరులను సంతోషింప జేసే ముందు, తాను ముందు సంతోషంగా ఉండాలి. తనకు 
తాను సంతోషంగా ఉండ డానికి కావలసిన మార్గాలు, సాధనాలు అతనికి తెలిసి ఉండాలి. 


ఇప్పు డతడు ఇతరులకు వైయక్తికంగాను, ఉమ్మడగాను, సుఖశాంతులు, బాధలనుంచి, 
రోగం, వ్యాకులత, కోపాలనుంచి విముక్తి ఉండాలని ఆకాంక్షిసూ తనమై త్రిని వెద 


జలుతాడు. 
య 


మైతీ ఆకాంక్షలను తనచుట్ణ పక్కాల, స్నేహితుల పైకి సారిసూ వారిని తటస్టులుగా 
చేస్తాడు. తనకు తన దగ్గర వారికి సుఖశాంతులను ఎలా ఆకాంక్షిసాడో, అలాగే తనకు 
తటస్టులైన ఇతరులకు సుఖశాంతు లుండాలని నిజాయితీతో ఆకాంక్షిస్తాడు. వారు బాధా 
దుఃఖాల నుంచ విముక్తులు కావాలని కోరతాడు. అంతిమంగా ఇది కొంత మేరకు క్షమే 
అయినా, తన మైత్రిని అతడు తన శత్రువుల (ఉంటే) యెడ గూడ సారించాలి. మైత్రీ 
ఆచరణలో గనుక అతడు తనకు శత్రువులను కొన్న వారి పట్ల, స్నేహ పిచ్చల దృక్పధాన్ని 
ప్రదర్శిస్తే, అతడు చేసిన ఈ పని వీరోచితమూ, మెచ్చుకో దగిందీ అవుతుంది. 


తనతో మొదలెట్టి క్రమంగా, తనను ఇతరులతో తాదాత్మ్యం చేసుకొనే దాక్క ఏ 
అరమరికలు లేకుండ, మత, జాతి,కుల, లింగ, వర్ణ భేదాలు లేకుండా, జంతువులతో 
సహా, అందరి యెడ మైత్రిని విస్తరింప జేయాలి. ఈ విశ్వం మొత్తంలో అతడు సంలీనమై 
అందరితో మమేకం అవుతాడు. అతని కిప్పుడు స్వార్థ్హపరత్వ ఆలోచన లుండవు. అన్నిరకాల 
“వేర్పాటు వాదాలను? అతడు అధిగమిస్తాడు. అతడు ఇక ఏమాత్రం సంకుచిత మనస్కుడు 
కాలేడు. కుల, జాతి, వర్గ, దేశ మత పక్షపాత ధోరణులను కలిగి ఉండడు. ప్రపంచాన్నే 


438 


తన మాత్స దేశాంగా భావిస్తాడు. ఈ జీవన సముద్రంలో అతడు అందరిని సహజీవులుగా 
భావిస్తాడు. 


కరుణా (కరుణ) 


మానవుని ఉదాత్తీకరించే రెండో శీలం కరుణ. ఇతరులు కష్టాలలో ఉన్నప్పుడు మంచి 
వారి గుండెలను కరిగించేది లేదా, ఇతరులబాధలను తొలగించేది కరుణగా చెప్ప వచ్చు. 
దాని ముఖ్యలక్షణం ఇతరుల బాధను తొలగించడం. 


కరుణామయుల హృదయాలు పూల కంటె మెత్తనివి. ఇతరుల బాధలను తీసి వేసే 
దాక వారు అవిశ్రాంతులు కారు, కాలేరు. ఇతరుల బాధలు తొల గించడంలో వారు తమ 
ప్రాణాలను సైతం అర్పించే వరకు పోతారు. ఆకలితో మాడుతున్న పులి, దాని పిల్లలకు 
తన శరీరాన్ని త్యాగం చేసిన బోధిసత్తుని ఉదాహరణగా పేర్కొన వచ్చు. ఇది వ్యా(ఘి 
జాతకంలో ఉంది. 


పర హితేచ్చ ప్రేరణతో ఇతరులకు సేవ చేయాలని ఒత్తిడి తెచ్చేది కరుణే. నిజమైన 
కరుణామయుడు తన కోసం కాక, ఇతరుల కోసం జీవిస్తాడు. ప్రతిఫలం ఆశించక, కనీసం 
కృతజతలు గూడ ఆశించ కుండ, అతడు ఇతరులకు సేనలు చేసే అవకాశాల కోసం 
అన్వేషిస్తూ ఉంటాడు. 


ఎవరికి కరుణ అవసరం? 


వనునలో చాలనుందికి మన కరుణ అవసరం, పేద బిక్కి, ఆర్హులు, రోగులు, 
నిస్సహాయులు, ఏకాంతులు, అనాధలు, అజ్ఞాలు, క్రూరులు, ఆశిత్రులు, అశిక్షీతులు, 
- వీరు ఏముతానికి, ఏ జాతికి చెందినా - వీరికి దయామయుల, ఉదారస్త్రీ) పురుషుల 
కరుణ అవసరం. 


కొన్ని దేశాలు భౌతికంగా ధనవంతాలే అయినా, ఆధ్యాత్మికంగా సేదవి. మరికొన్నేమో 
ఆధ్యాత్మికంగా భాగ్యవంత మైనవి కాని భౌతికంగా పేదవి. ఈ దయనియ స్టితిని భౌతికంగా, 
ఆధ్యాత్మికంగా భాగ్యవంతాలైన దేశాలు పరిగణనలోకి తీసు కోవాలి. 


కనీస జీవన అవసరాలు తీరని దురదృష్ట పేద దేశాలను ఆదుకోవడం ధనిక దేశాల పరమ 
విధి. తమకు ఏమాత్రం అసౌకర్యాల కలగ కుండి, ఎక్కువగా ఉన్న దేశాలు తమ అదనపు 
సంపదను పేద దేశాలకు తప్పక ఇవ్వ వచ్చు. “తలుపుకు చలి వేయదు. పేదకు చలి వేస్తుంది, 
అని తల్లితో చెబుతున్న పేదవాని మాటలు విని, ఒకసారి ఒక యువ విద్యార్ది తమ ఇంటే 
“తలుపు - తెరు (dంంr curtain) గుడ్డను ఆపేదకు దానం చేశాడట. యువతీ యువకులలో 
అటువంటి దయార్ద్ర హృదయ దృకృధాన్ని మెచ్చు కోవాలి 


439 


కెన్ని ధనికదేశాలు, అభివుద్ది చెందని దేశాలకు సాయం చేయాలనే తలంపుతో, 
ముఖ్యంగా ఆసీయా దేశాలకు అన్నివిధాల సాయం చేయాలనే ఉద్రేశంతో, లోకహితైక 
సంఘాలుగా ఏర్పడడం ముదావహం. అవసరమైన వారికి, పేదలకు అన్నివిధాల సహాయ 
పడాలని, అన్ని దేశాలలోను నుగ, ఆడ, యువత ధర్మ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ 
సందర్భంగా, మత సంస్థలు గూడ తమ వినమ్ర పద్దతిలో; వాటి విధులను అవి నెరవేరు 
స్తున్నాయి. వృద్దులకు ఆశయాలు, అనాథాశ్రమాలు, ఇంకా అటువంటి సంప్టలు, అభివృద్ది 
చెందని దేశాలలో, చాల ఆవశ్యకమై ఉన్నాయి, 


భిక్షాటనం వృత్తిగా మారిన కొన్ని దేశాలలో, భిక్షుక సమస్యను ఇంకా పరిష్కరించ 
వలిసి ఉంది. ఆత్మ గౌరవం ఉన్న ప్రి దేశానికైనా అడుక్కొనే వారున్నారంటే, అదె 
అవమానకరమె. అందుకని భిక్షకుల యెడ కరుణ కారణంగా నైనా; ఆయా ప్రభూత్వాలు 
భిక్షుక సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలి. 

భౌతికంగా పేద వారిపై భౌతికంగా ధనికులైన వారు కరుణ చూపి వారిని పైకి తీసుకు 
రావాలని ప్రయత్నించి నట్టే, ధార్మికంగా ధనికులైన వారు ధార్మికంగా పేదలైన వారిపై కరుణ 
కురిపించి, వారిని ఉదాత్తీకరించాలి, వారు ధనికులైనా కూడా. కేవలం ధనం మాత్రమే 
సుఖాన్నివ్వ లేదు. మనశ్శాంతి భౌతిక సంపదతో రాదు, ఆధ్యాత్మిక సంపదతో వస్తుంది. 
ఈ ప్రపంచంలో చాల మంది ధార్మికాహారం అవసరమై ఉన్నారు. అది వారికి అంత తేలికగా 
లభించదు. ఎందు కంటే ధార్మిక దరిద్రులు, భౌతిక దరి ద్రులకంచె సంఖ్యాపరంగా ఎంతో 
మంది ఎక్కువగా ఉన్నారు. వీరు ధనిక్క- పేద వర్గాలు - రెండింటిలోను ఉంటారు గనుక 
వ సంఖ్య అధికం. 


పేదరికం కంటె ప్రపంచం అంతట “రోగం” ఎక్కువగా ఉంది. కొంతమంది శారీరకంగా 
రోగులైతే, కొందరు మానసిక రోగులు. విజ్ఞాన శాస్త్రం చాలవరకు మొదటి తరగతికి 
ప్రభావక వైద్యం అంద జేస్తుంది కాని, రెండో వర్గానికి అంద చేయ లేక పోతోంది. వీరు 
మానసిక వైద్య కేంద్రాలలో మగ్గి పోతున్నారు. 

ఈ రెండురకాల రోగాలకు కారణా లున్నాయి. సరైన ఉపశమనం జరగా లంటే, 
దయామయులైన (స, పురుషులు ఆకారణాలను తొలగించ డానికి ప్రయత్నించాలి. 


అనేక దేశాలు మానవాళి రోగోపచారాలకే కోదు, జంతువుల రోగోపచారాలకు కూడ 
ప్రభావక చర్యలు చేపట్టాయి. 


రోగులకు పరిచారం చేసి బుద్దుడు ఆదర్శాన్ని నెల కొలిపాడు. శిష్యులను ఈ 
చిరస్మరణీయ మాటలలో హెచ్చరించాడు: 


440 


“రోగులకు సేవచేస్తే నాకు సేవ చేసి నట్లే”. 

నిస్సా(ర్హ వైద్యులు కొందరు బాధలు తొలగించడంలో ఉచిత సేవలు చేస్తున్నారు. తమ 
ప్రాణాలను సైతం లెక్క చేయక తవు పూర్తి కాలాన్ని, శక్తిని పెద రోగుల 'సేవార్రం 
నినియోగిస్తున్నారు కొందరు. 


ఆసుపత్రులు, ఉచిత వైద్యశాలలు మానవాళికి వరాలు అయ్యాయి. పేదవారికి ఉపయోగ 
పడడానికి ఇంకా వాటి అవసరం చాల ఉంది. అభివుద్ది వెందని దేశాలలో వైద్య సౌకర్యాలు 
లేక బాధ పడుతున్నారు. వైద్యం కోసం రోగులను, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళా 
లంటే మైళ్ళ మైళ్ళు దూరం చాల అసౌకర్యంతో తీసుకు వెశ్ళాల్సివసోంది. కొన్ని సార్టు 
ఆరోగులు మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా బాధ పడు తున్నారు. 
ఆసుపత్రులు, వైద్యశాలలు, మాత్స సేవా సదనాలు వెనకపడిన గ్రామాలలో చాల అవసరం. 


అధోవర్గాలు, అనాధలు, ధనికులైన (స్రీ పురుషుల కరుణకు తగిన వారు. కొందరైతే 
సేవకులకు, పనివాళ్ళకు తగిన వేతనా లివ్వడం లేదు. వారికి తగిన ఆహారం, దుస్తులు, 
ఇవ్వడం లేదు. వారిని సరిగా చూడడం లేదు కూడా. 


వారికి న్యాయం కూడ సరిగా జరగడం లేదు. వారి గురించి వారి వాణిని వినిపించే 
వారెవరూ లేరు గనుక, వారు శక్తి హీనులు, పరిత్యక్తులు. కొన్ని అసాధారణ సందర్భాలలో 
అమానుష క్రౌర్యం ప్రదర్శిత మైనప్పుడు ప్రచారం లభిస్తుంది. అటువంటి అనేక 
సంఘటనలు తెలియ రావడం లేదు. ప్రతి విషయాన్ని భూమాత మౌనంగా భరిస్తున్నట్ల, 
ఈ దురదృష్ట వంతులు మార్తాంతరం లేక వొంగి వొంగి అనుభవించ వలసిందే. దుఃఖం 
భరింప రాని స్థాయి చేరి నప్పుడు, వారు నిరాశా నిస్తృహలతో ఆత్మహత్యకు పాల్పడతారు. 
శారీరకంగా బాధపడేవారి కంటే, దుర్మార్గులు, కారులు, అజ్ఞానులు కరుణకు బాగా 
తగిన వారు. ఎందుకంటే వీరు మానసికంగా, ధార్మికంగా గూడ రోగులే. వారిని నిందిఅచి 
అవమానించరాదు. వారి లోపాలకు, అవగుణాలకు వారిని జాలితో చూడాలి. తల్లి తన 
బిడ్డ లందరిని సమానంగానే చూసినా రోగ (గ్రస్తమైన బిడ్డ మీద ఎక్కువ కరుణను 
చూపుతుంది. అలాగై గూడ, ధార్మిక రోగులను - వీరి రోగం వీరి శీలాన్ని పాడు చెస్తుంది 
కనుక - ఎక్కువ దయతో చూడాలి. 


ఉదాహరణకు బుద్దుడు, వేశ్య అయిన ఆమ్రపాలిని, హంతకుడైన అంగుళిమాలను 
ఎక్కువ కరుణతో చూశాడు. తరువాత వారిద్దరూ అతని అనుయాయులై తమ శీలాన్ని 
పూర్తిగా మార్చు కన్నారు. 


441 


నాల్వైత దుర్మార్గులైన, గొప్పతనం అందరిలోను గుప్తంగా ఉంటుందని మనం అరం 
చేసుకోవాలి. బహుశ సరైన సమయంలో సరైన మాట ఒక్కటి చాలు, ఒక వ్యక్తి మొత్తం 
దృక్సుధాన్ని మార్చడానికి. 

అశోక మహాచక్రవర్తి ఎన్నో నేరాలు చేశాడు. అందుకని “(కూరుడైన అశోకుడు అని 
కళంకిత నామం అతనికి వుంది. తరవాత ఒక నవ భిక్కు వూటలు, “మరణ రాహిత్య 
పథం నర్విరామ యత్నం,” అనేవి అశోకుని పూర్తిగా మార్చి వేసినవి. దానితో అశోకుడు 
““ధర్మాశోకు డయ్యాడు. 


బుద్ది లేని వారి సామీప్యం కూడదని బుద్దుని సలహా. దీని అర్ధం, వారిని మార్చడానికి 
గూడ వారితో సంబంధం పెట్టు కోరాదని కాదు. అంటు వ్యాధులున్న వారి దరికి జనులు 
పోరు. కాని దయామయులైన వైద్యులు వారికి బాగు చేయ డానికి వారి దగ్గరకు వెళతారు 
అలా కానట్లయితే వారు చచ్చి పోతారు. వారి యెడ మంచివారు సహనం, కరుణ చూపక 
పోతే, క్రూరులు ధార్మికంగా చని పోతారు. 


బుద్దుడు ఒక నియమం ప్రకారం పేదలను, అజ్ఞానులను, దుర్మార్గులను వెతుక్కొంటూ 
వెళ్ళే వాడు. కాని సన్మార్లులు, గుణశీలురు ఆయన్ను వెతుక్కొంటు వచ్చే వారు. 


మైత్రి లాగే, కరుణను గూడ, అపారంగా బాధితులు, నిస్సహాయులు అందరి యెడ, 
మూక జీవులు, ఫలదీకృత అండాలతో సహా, సారించాలి. కులం, రంగు, జాతి కారణంగా 
మూనవాళి కున్న హక్కులను కాదనడం అమానుషం, మకరం. జంతువులను చంపి, 
చంపించి వాటి మాంసం తినడం, మానుష కరుణ అనిపించు కోదు. పైనుంచి బాంబుల 
వర్షం కురిపించి, దారుణంగా లక్షలాది wy పురుషుల, పిల్లల ప్రాణాలు తీయడం అన్నింటి 
కంటే క్రూర మైనది. మానవుని నేరాలలో ఇదే అత్యంత చెడ్డది. 


ఈ రోజున దయాహీన, ప్రతి హింసాయుత ప్రపంచం, ఈ పృధ్వి మీద, అత్యంత 
విలువైన వస్తువును - ప్రాణాన్ని - పశు శక్తి పీఠం ఎదుట బలి ఇస్తున్నది. కరుణ ఎక్కుడకు 
వారి పోయింది? 

ఈ పృథ్వి, ముఖం నుంచి హింసా, క్రౌర్యాలను పారద్రోలడానికి, ఈనాడు ఈ 
ప్రపంచానికి దయామయులైన స్త్రీ పురుషులు కావాలి. 


బుద్ద కరుణ కన్నిరు కార్చడంలో లేదు, ఎందు కంటె, కరుణకు పరోక్ష శత్రువు 
రాగపూరిత దుఃఖం (దొమనన్సు). 


కరుణ దుఃఖ భాగులను కౌగలించు కొంటె, మైత్రి సర్వవ్రాణులను - సుఖులైన, 
దుఃఖులైనా - కౌగిలించు కొంటుంది. 


442 


ముదితా 


మూడో ఉదాత్త గుణం ముదితా. ఇది కేనల అనుకంప కాదు. దాని ప్రత్యక్ష శత్రువైన 
ఈర్ద్యను మట్టు బెట్టే సహానుభూతి, సంతోషం లేదా గుణ(గ్రహ సంతోషం. 

మనలను అతలా కుతలం చేసే ఒక శక్తి అసూయ. కొంత మంది ఇతరల హత 
విజయాలను చూసి ఓర్వ లేరు. వారి ఓటమికి వీరు సంతోషిస్తారు కాని విజయానికి కాదు. 
వారిని అభినందించ డానికి మారు, వారిని వినాశం గానించడానికి, శిక్షించడానికి దూషించ 
డానికి వెన కాడరు. ఒక విధంగా ముదిత ఇతరుల కంటె ఎక్కువగా తనకు సంబంధించిందే. 
ఎందుకంటే తనను నాశనం చేసే తనలోని అసూయను తొలగించడానికి అది 
సంబంధించింది. అంతే కాక, అది ఇతరులకు సహాయ పడుతుంది. ఎలాగంటే ముదితను 
ఆచరించే వారు ఇతరుల అభివృద్దికి అడ్డు పడరు. 


తనకు దగ్గర వారి విజయం సంతోష కారకమే. కాని తము వైరుల విజయం చూసి 
సంతోషించ లేరు. అవును, అధిక సంఖ్యాకులకు ఆపని చేయడం చాల కష్టం. తమ వైరులను 
నాశనం చేయ డానికి వీలైనన్ని ఆటంకాలు కల్పించడంలో వారు ఆనందం పొందుతారు. 
మంచివారిని, గుణవంతులను, శిలువవేసి, విషం సెట్టి, చంపడానికి గూడ వారు వెనకాడరు. 


సోక్రటీజ్‌ కు విష మిచ్చారు. ఏసును శిలువ వేశారు. గాంధీని కాల్సి చంపారు. 
అటువంటిది ఈ క్రూర, లోభ (ప్రపంచ స్వభావం. 


ముదితాచరణం కంటె మైత్రి, కరుణ ఆచరణలు తేలిక. ఎందుకంటె దీనికి వ్యక్తిగత 
ప్రయత్నం, బలమైన సంకల్పం ఉండాలి. 

ప్రాచ్య దెశాల అభివృద్దికి పాశ్చాత్య దేశాలు సంతసిస్తున్నాయా? పాశ్చాత్యదేశాల అభివృద్దికి 
ప్రాచ్య దేశాలు సంతసిస్తున్నాయా? ఒక దేశం అభివృద్దిని చూసి, మరో దేశం హర్షిస్తుందా? 
ఒక జాతి మరోజాతి ప్రగతిని చూస మెచ్చు 5 "ంటుందా? ధర్మాచరణకు కంకణం కట్టుక్‌ "న్న 
ఒక మత శాఖకు, మరో మత శాఖ ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూసి కన్ను కుట్టడం లేదా? 

ఒక మతాన్ని చూస్తే మరోమతానికి ఈర్ష్య. భూగోళంలో ఒక భాగాన్ని చూస్తే మరో 
భాగానికి కన్ను కుడు తుంది. ఒక సంస్ట అంటే మరో సంస్థకు పడదు. ఒక వ్యాపార సంస 
అంటే మరో వ్యాపార సంప్రకు, ఒక కుటుంబం అంచే మరో కుటుంబానికి, తపన 
విద్యార్దులకు ఉత్తీర్ణులైన విద్వార్జులంటే, కొన్ని సార్టు తొటి సోదరులు, సోదరీమణులలోనే 
ఒకరంటె ఒకరికి పడదు. 


ఈ కాఠణాననే, వ్యక్తులు తాము ఉదాత్తులు కావాలంటే, ఆంతరంగికంగా సుఖంగా 
ఉండా లంటే, వారు ముదితను ఆచరించాలి. 


443 


ముదిత ముఖ్య లక్షణం ఇతరుల అభ్యున్నతిని, విజయాన్ని చూసి సంతోషించడం. 
అంతేకాని నవ్వడం లాంటివి ముదిత లక్షణాలు కొవు. ప్రహర్షం (వవోన) దాని పరోక్ష 
శత్రువు. 

ముదిత అభివుద్ది చెందే జీవులన్నింటిని కౌగిలించు కొంటుంది. అది వ్యక్తి ఇతరులను 
అభినందించే వ్యక్తి స్వభావం. విజేత అయిన యెడ అయిష్టతను అది తొలగిస్తుంది. 


ఉపేక్ష (సమచిత్తలు 


నాలుగో ఉదాత్త గుణం అన్నింటికంటె కష్టమైంది. అత్యం తావశ్యక మైంది. అది ఉపేక్ష 
లేదా సంయమనం. సమచిత్తం, భాషాపరంగా దీని అర్దం “న్యాయంగా చూడడం”, 
“సూక్ష్మంగా దర్శించడం లేదా “పక్షపాత రహితంగా చూడడం” అంటే రాగ ద్వేషాలు 
లేకుండ, అనుకూల అననుకూల దృష్టి లేకుండ చూడడం. 


ఇది మామూలు కుటుంబికి చాల అవసరం. ఎందు కంటె అతడు అసమతూక, నిలకడ 
లేని పరిస్టితులలో నివసించాలి. 


అనమానాలు తృణీకరణలు జన సామాన్యానికి భాగ.దేయాలు. ప్రపంచ నిర్మితే అలా 
ఉంది, వుంచి వాళ్ళను, సచ్చీలుంను విమర్శించి, దాడి చేసే విధంగా. అటువంటి 
పరిస్థితులలో సమచతాన్ని అవలంబించడం నిజంగా సాహసోపేతం. 


లాభనష్టాలు, కీర్తి అప్రతిష్టలు, ప్రశంస నిందలు, బాధా సుఖాలు - ఈ ఎనిమిది 
ప్రాపంచిక పరిస్థితులు మానవాళిని ప్రభావితం చేస్తాయి. అటువంటి అనుకూల అననుకూల 
పరిస్థితులతో చాలమంది చికాకు పడతారు. పొగిడితే సంతోషం, తెగడితే కుంగి పోవడం. 
బుద్దుడంటాడు: అటువంటి ఒడిదుడుకుల జీవితంలో, ఫైర్‌ శిలలా నిశ్చలంగా ఉన్నవాడు, 
పరిపూర్ణ సమచతాన్ని అవలంబించిన వాడు జ్ఞాన. 


బుద్దుని అవమానించి నంతగా, విమర్శించి నంతగా, దాడి చేసి నంతగా, దూషించి 
నంతగా మరే మతాచార్యుని అవమానించ లేదు, విమర్శించ లేదు, దూషించ లేదు. అయివా 
అయనను ప్రశంసించి నంతగా, గౌరవించి నంతగా మరెవ్వరిని గౌరవించ లేదు, ప్రశంసించ 
లేదు. 


ఒకసారి అతడు భిక్షకు వెళ్ళాడు. అధిక ప్రసంగి అయిన బ్రాహ్మణు డొకడు అతనిని 
అపాంక్తేయుడు* (out cast) అన్నాడు. ఆ అవమానాన్ని ప్రశాంతంగా భరించ, పుట్టుక 
వల్ల ఎవడూ అపాంక్తేయుడు కొడు; అకులీన, నీలం (భష్టశిలం ఒకనిని అపాంక్తేయుని 
చేస్తాయి. బ్రాహ్మణుడు బౌద్దంలోకి మారి పోయాడు. 





* తన సరసన, ఒకే పంక్తిలో కూచో తగని వాడు 


444 


బుద్దుని భిక్షకోసం పిలిచి, ఒక గ్పుపొస్తు ఆరోజుల్లో బాగా ప్రబలతరంగా ఉన్న బూతు 
భాషలో, అతనిని తిట్టాడు. అతనిని పంది, మూర్చుడు, ఎద్దు మొదలైన పదాలతో 
దూషించాడు. కాని బుద్దుడు అతనిపై ఏమాత్రం కోపగించు కోలేదు సరిగదా, తిరిగి తిప్పి 
కొట్ట లేదు. అతడు ప్రశాంతంగా గృహస్థుని ప్రన్నించాడు:*” అతిధులు ఇంటికి వస్తే 
మాములుగా నీ వేమి చేసావు??? “వారిని సంతోష పరచడానికి విందును ఇసాను.”” అని 
అతడు సమాధానం చెప్పాడు. క 


“మంచిది వారు ఆ విందులో పాలొనక పోతే ఏమి చేస్తావు?”” బుద్దుడు ప్రశ్నించాడు. 
“అలాగైతే మేమే అందులో పాల్‌”ంటాము.*' 


“మంచిది, సోదరా, నీవు నన్ను మీ ఇంటికి భిక్షకు పిలిచావు. నీవు నన్ను దూషణ 
ప్రవాహంతో వినోద పరిచావు. నేను దానిని తీసుకోను. దయ చేసి నీవే దానిని తీసుకో,”” 
బుద్దుడు ప్రశాంతంగా అన్నాడు. 


అతడి శిలం పూర్తిగా మారి పోయింది. 


“తిప్పి కొట్టు వద్దు. ఇతరుల నిన్ను తిట్టి నప్పుడు, పగిలిన జేగంటలా, నిశ్శబ్దంగా 
ఉండు. నీవు అలాచేస్తే, నీవు నిర్వాణాన్ని యధాక్టీకరణం చెందించు కోక పోయినా, దానిని 
పొందినట్లే? అదీ బుద్దుని సలహా. 


క్రమ శిక్షణా రహిత నేటి ప్రపంచంలో, ఈ “బంగారు మాటలి”ను జాగరూకులమై 
గమనించాలి. 


ఒక ఆసానానికి, చెందిన ఒక మహిళ కొంతమంది త్రాగుబోతులను, బుద్దుని తిట్టమని 
పురి కొల్పింది. అప్పుడు అతని శిష్యుడైన గౌరవనీయ ఆనందుడు, మరో నగరానికి 
వెళదామని బ్రతిమి లాడాడు. కాని బుద్దుడు చలించ లేదు. 


ఒకసారి ఒక (స్ర్రీ.బూటకపు గర్భాన్ని నటించి తనను, ఆ స్ట్రితికి తీసుకు వచ్చిన వాడు 
బుద్దుడేనని నిందించింది. ఒక (స్త్రీని అతని శత్రువులు చంపి, అనేరాన్ని బుద్దుని మీదకు 
నెట్టారు. స్వయాన, తన దాయాది, అనుచరుడు అయిన దేవదత్తుడు, కొండ శిఖరం 
నుంచ ఒక రాతిని దెర్తించి, అతనిని చంపాలని విఫల ప్రయత్నం చేశాడు. అతని శిష్యులలోనే 
కోంతమంది అతడు అసూయా పరుడని, అతడు పక్షపాతి అని నిందించారు. 


మరోవైపు అతని ప్రశంసా కీర్తనలను పాడారు. రాజులు అతని పాదాల వద్ద మోకరిల్లి, 
అత్వ్యంతంగా గొరఐంచారు. 


445 


భూదేవి లాగే, బుద్దుడు ప్రతిదానిని నిశ్శబ్దంగా, పూర్ణ ఉపేక్షతో భరించాడు. 


ప్రతి శబ్దానికి సింహం బెదరదు. అలాగే అదుపు లేని నాలుకల నుంచి వచ్చె విష పూరిత 
వచో బాణాలకు చలించ రాదు. వల కన్నులకు గాలి ఎలా అంటుకు పోదో, అలాగే క్షణ 
క్షణం మారే ఈ ప్రపంచ భమ ఫూరిత సుఖాలకు అంటి పెట్టుకో రాదు. బురదలో పుట్టిన 
పద్మానికి బురద అంటదు. అలాగా ఈ ప్రాపంచిక ప్రలోభాలకు లెంగక, ఎపుడూ 


ప్రశాంతంగా ఉండాలి. 


మొదటి మూడు గుణాలకు వలె, ఉపేక్షకు గూడ ప్రత్యక్ష శత్రువు రాగం. దాని పరోక్ష 
శత్రువు కనికరం లేక పోవడం లేదా తెలివి తక్కువగా దేనిని పట్టించు కోక పోవడం, ఉదాసీనం 
వహించడం. 


ఉపేక్షసుముఖతను, విముఖతను త్యజిస్తుంది. నిష్పుకపాత ధోరణి దాని ముఖ్యలక్షణం. 
ఉపేకను అలవరుచు కొన్న వాడు వాంఛనీయ వస్తువులకు ఆకర్షితుడూ కొడు, అవాంఛినీయ 
వస్తువులకు వికర్షితుడూ కాడు. 


పాపి అయినా, పుణ్యాత్ముడైనా అతని దృష్టిలో ఒకటే. ఎందుకంటే అతడు వారి మధ్య 
తేడా చూపించడు. 


మై(త్రి సర్వ జీవులను, కరుణ బాధితులను, ముదిత వృద్ది చెందే వారిని, ఉపేక్ష మంచి 
వారిని చెడ్డవారిని, ప్రేమించిన (పేమించని వారిని, సంతోషకర అసంతోషకరమైన వారిని 
పరివెప్టిస్తాయి. 

ఈ జీవితంలోనే దివ్యుడు కావాలను కొన్న ఎవడైన, మనందరిలో నిద్రాణంగా ఉన్న 
ఈ నాలుగు ఉదాత్త గుణాలను నిత్యం అలవరుచుకో ప్రయత్నించాలి. 


ఈ అనంత పునర్హన్మల సంసార గతిలో తనను తాను పరిపూర్లునిగావించు కొని, సర్వ 
జీవుల సంక్షేమానికి పాటు పడాలంటే, అతడు [శ్రమించి పది పారమితలను సెంపొందించు 
క”ని అంతిమంగా సమ్మా సంబుద్దుడు కావాలి. 


తొలి సంభావ్య అవకాశంలో నిర్వాణాన్ని పొందడం ద్వారా, తనరాగాలను తొలగించు 
కొని దుఃఖానికి అంతం పలక దలచుక్‌ "న్నవాడు, నేటికీ చెక్కు చెదర కుండ మనకు లభించిన 
ప్రాక్తన అనన్య అష్టాంగ మార్గాన్ని శ్రద్దతో అనుసరించాలి. 


446 


బుదుడు హెచ్చరినాడు ; 
యు ar. 


“భిక్కులారా, ఈ మహా భూమి అంతా ఒక నీటి రాశి అనుకోండి. దానిలోకి ఒకడు 
ఒకే రంధ్రం ఉన్న కాడిని విసరి వేశాడను కోండి. అప్పుడు ఉత్తరపు గాలి దానిని దక్షిణానికి, 
తూర్పు గాలి పడమరకు, పడమర గాలి తూర్పుకు, దక్షిణపు గాలి ఉత్తరానికి నెట్టాయి. 
అనుకోండి. ఆ తరవాత, ఒక సారి నూరేళ్ళ తరవాత, ఒక గుడ్డి తాబేలు నీటిపైకి వచ్చింది. 
భిక్కులారా, ఇప్పుడు మీరేమంటారు? ఒక నూరు సంవత్సరాల తరవాత, ఆతాబేలు 
ఎప్పుడు నీటిపైకి వచ్చినా, దాని మెడను ఆ ఒంటి రంధ్రం కొడిలోకి దూరుస్తుందా?'' 


““అంధకూర్మం అలాచేయడం జరగదు భంతే” 


అంతే దుర్లభమైంది, భిక్కులారా, మానవాకృతితో జన్మించడం; అంతే దుర్రభం 
తదాగతుడు, ల్బర్లంత, పూర్తిజ్ఞాని ఈ ప్రపంచంలోకి రావడం; తధాగతుడు ప్రవచించిన 
ప్రమాణం, ధమ్మం ఈ ప్రపంచంలో కనిపించడం అంతే దుస్తరం. 


“ ఇప్పుడు వాస్తవానికి భిక్కులారా, మానవ జన్మ ఎత్తడం జరిగింది. ఈ ప్రపంచంలోకి 
తధాగతుడు రావడం జరిగింది. తధాగతుడు (పవచంచన (ప్రమాణం, ధమ్మం ఈ 
ప్రపంచంలో దర్శనమివ్వడమూ జరిగింది. 


“అందుకని, ఓ బిక్కులారా, యధార్టీ కరణ చేసు కోవ డానికి మీరు ప్రయత్నించాలి. 
ఇది దుఃఖం. ఇది దుఃఖ సముదయం. ఇది దుఃఖనిరోధం. ఇది దుఃఖ నిరోధమార్గం. ??] 


పాదసూచికలు : 
ls. WSS NS 
2. ధమ్మవద V.320 


3. Kindred Sayings, V.P. 384 


నెలభై మూడో ప్రకరణం 


ఎనిమిది ప్రాపంచిక ధర్మాలు 


జీవిత గతులలో వరివర్తనలు 
(అర్హలొక ధమ్మ) 


ఈ అసమ తూక ప్రపంచమంతా పూర్తిగా ఆశావహంగా ఉండదు. అది పూర్తిగా 
నిరాశావహమూ కాదు. గులాబి మెత్తగా, అందంగా, సువాసనతో ఉంటుంది. కొని దాని 
కాండం నిండా ముళ్లు ఉంటాయి. ఏది గులాబిత్వమో ([05y) అది గులాబిత్వం. ఏది 
కంటకితమో (thorny) అది కంటకితం. గులాబి ఉంది గదా అని ఎవడు ముళ్ళను తాకడు. 
ముళ్ళున్నాయి గదా అని గులాబీని ఎవడు తక్కువగా చూడడు. 


ఆశావహునికి ఈ ప్రపంచమంతా గులాబీ తోట. నిరాశావహునికి ఈ ప్రపంచం ఒక 
ముళ్ళ కంప. కాని వాస్తవ వాదికి ఈ ప్రపంచం పూర్తిగా గులాబీ తోటా కాదు, పూర్తిగా 
ముళ్ళ కంపా కాదు. వాస్తవ దృక్పధం నుంచి చూస్తే అది పుష్కలంగా అందమైన గులాబీలతో, 
గుచ్చే ముళ్ళతో నిండి ఉంటుంది. 


మంచి అవగాహన ఉన్నవాడు ఎవడైన, గులాబీ అందానికి విమోహితుడు కాక, దానిని 
“ఉన్న దానిని ఉన్నట్లుగా? చూస్తాడు. ముళ్ళ స్వభావం తెలిసిన వాడు వాటిని అలాగే అంటే 
యథాతథంగా చూస్తాడు. ముళ్ళు గుచ్చు కోకుండ జాగ్రత పడతాడు. 


ఒక లోలకం కుడి ఎడమలకు నిరంతరం డోలనాలు చేసి నటే, నాలుగు వాంఛనీయ, 
ఆవాంఛనీయ ఢమ్మాలు ఈ ప్రపంచంలో డోలనాలు చేసాయి. వీటిని ప్రతి ఒక్కడూ, 
తప్పుకుండ, నిర్బంధంగా, తన జీవన గతిలో ఎదుర్కువాలిసి ఉంటుంది. 


అవి :ః లాభ నష్టాలు (లాభాలాభాలు), యశస్సు అయశస్సులు, (ప్రశంస నిందలు, 
సుఖదుఃఖాలు. 


లాఖనమవ్రాలు 


వ్యాపారులు తప్పకుండ లాభనష్ఞాలకు గురవుతారు. లాభం వచ్చి నప్పుడు సంతృప్తి 
చెందడం సహజం. దానిలో దోషం ఏమీ లేదు. అటువంటి ధర్మ లేదా అధర్మ లాభాలు 
సంతోషాన్నిస్తాయి. దీనిని కావాలను కొంటారు సగటు మనుషులు. అవి తాత్కాలికా కాలే 


448 


అయినా, సంతోషక్షణాలు లేకుండ జీవించడం వృధా. ఈ పోటీ ప్రపంచంలో, గందరగోళ 
ప్రపంచలో, తమ హృదయాలకు సంతోషం కలిగించే సుఖాన్ని జనం బహు అరుదుగా 
గాని అనుభవించరు. అటువంటి సుఖం భౌతికనే అయినా, ఆరో గ్యకరమైంది. ఆయస్సు 
పెంచుతుంది. 


నష్టం సంభవించి నప్పుడే సమస్య ఉత్పన్న మయ్యేది. లాభాలను ఎవడైన చిరునవ్వుతో 
స్వీకరిస్తాడు. కాని నష్టాలను అలా స్వీకరించ లేడు. అవి మానసిక వైకల్యానికి దారి తీస్తాయి. 
నష్టం భరించ లేనంత అధికంగా ఉన్నప్పుడు అది ఆత్మ హత్యకు గూడ దారి తీయ వచ్చు. 
అటువంటి విపత్కర పరిస్టితులలోనే నైతిక దిటవును ప్రదర్శించాలి. మనస్సును సమ 
తూకంలో ఉంచాలి. జీవన సమరంలో అందరికి ఎత్తు పల్లాలు ఎదు రవుతాయి. ప్రత్యేకంగా 
మనం ఎల్లపుడూ నష్టాలకు సిద్ద పడి ఉండాలి. అలాగైతే నిరాశ అంతగా ఉండదు. 


దేనినైనా దొంగలు అపహరించి నపుడు స్వంతదారుకు దుఃఖ కలుగుతుంది. దుఃఫీంచి 
నంత మాత్రాన నష్టం పడదు. అది అధర్మమే కావచ్చు. కాని దాని వల్ల మరొకడు లాభ 
పడ్డాడని అనుకోవాలి. అతడు సుఖంగా హాయిగా ఉండుగాక! 


లేదా ఈ విధంగా.అతడు తనను తాను ఓదార్చు కోవచ్చు. “అది అల్ననప్ట్రం మాత్రమే”. 
లేదా తాత్విక ధోరణిని అలవరచు కోవచ్చు: “నాది, నేను అనేది ఈ ప్రపంచంలో ఏదీ 
అద్దు?" 


బుద్దుని కాలంలో, ఒక కులీన భద్ర మహిళ గౌరవనీయ సారిపుత్రునికి, ఇంకా కొంత 
మంది భిక్కులకు భిక్షను ఇసోంది. ఒక తగవు తీర్చడానికి వెళ్ళిన ఆమె భర్త, కొడుకులు 
మార్గమధ్యంలో, దారి దోపిడి దొంగల బారిన పడి మరిణించారని, వారికి వడ్తిస్తుండగా 
అమెకు లేఖ వ్యంది. ఆమె ఏ మాత్రం డీలా పడి పోకుండా, ప్రశాంతంగా ఆ లేఖను 
రొంటి జేబులో దోపుకొంది, ఏమీ జరగనట్టు గానే. భిక్కులకు వడ్డించ డానికి, నేతి 
ముంతను తెస్తున్న పనిపిల్ల, చూడక కాలుజారి, దానిని జారనిడంది. అది పగలి పోయింది. 
సహజంగా ఆ మహిళ ఈ నష్టానికి బాధ పడుతుంధని. భావించిన సారిపుత్రుడు ఆమెను 
మాటలతో ఓదార్చాడు: “*పగలి పోయే వస్తువులన్నీ పగిలి తీరతాయి.”” అన్నారు. ఆ 
గౌరవనీయ భద్ర మహిళ, ““భంతే, ఈ నష్టం ఏ పాటి? నా భర్త, కుమారులను హంతకులు 
చంపాఠని నాకు ఇంతకు ముందే లేఖ వచ్చింది. నా సంయమనం చెదరకుండ ఆ లేఖ నా 
తొంటి జేబులో దాచాను. అంతటి నం సంభవించినా మి కందరికీ నేను వడ్డన చేస్తున్నాను. క! 


ఆ సాహసోపేత అయిన ఆ మహిళ ధైర్యం కొనియాడ దగింది. 


449 


ఒకసారి బుద్దుడు ఒక (గ్రామానికి భిక్షను వెళ్ళాడు. మారున జోక్యం కారణంగా బుద్ధునికి 
అక్కడ భిక్షదొరక లేదు. మారుడు బుద్దుని వ్యంగ్యంగా అతడు (బుద్దుడు) ఆకలిగొని 
ఉన్నాడా, లేదా అని అడిగినప్పుడు, ఆటంకాల నుంచి విముక్తుడైన వాని మానసిక ధోరణి 
ఎలా ఉంటుందో వివరిసూ బుద్దుడు ఇలా అన్నాడు: “ ప్రతిబంధకాలు లేని మెము 
ఆనందంగా ఉంటాం, ప్రభాస లోకాల దేవతల వలె మేము సంతోష జనకుల మవుతాం.”” 


ఒకసారి బుద్దుడు, అతని శిష్యులు, ఒక (గ్రామంలో వర్దాకాలాన్న గడుపుతూ ఉండగా, 
ఒక (బ్రాహ్మణుడు వారిని భిక్షకు అహ్వానించాడు. కాని అతడు వారికి చేయ వలసిన 
మర్యాదలను, వారి అవసరాలను పూర్తిగా విస్మరించాడు. ఆ వర్షకాలం మూడువ నెలలు, 
గౌరవనీయ మొగ్గల్లాన తన మనోశక్తులతో ఆహారం తెప్పించ డానికి ఉద్యుక్తుడైనా, బుద్దుడు 
మాత్రం, ఏ ఫిర్యాదు లేకుండ, ఒక గుర్రాల వ్యాపారి ఇచ్చిన, గుర్రాల దాణాతోనే తృప్తి 
పడ్డాడు. 

బుద్దుని శిష్యురాం[డ్రలో ముఖ్య ఉపాసిక అయిన విసాభఖా, విలువైన పైవస్రాలు ధరించి, 
బుద్దుని, సంఘం అవసరాలు చూడడానికి తరచు ఆరామానికి వచ్చేది. ఆ రామంలోకి 
రాగానే, ఆ విలువైన వస్రాలను తీసి, భ[ద్ర పరచ మని దాసికి ఇచ్చేది. ఒకసారి ఆదాసి, ఏమరి 
పాటున, వానిని గుడిలోనే వదిలి, ఇంటికి వెళ్ళి పోయింది. వానిని చూసిన ఆనందుడు, 
విసాఖా మరల వచ్చి నప్పుడు ఆమెకు తిరిగి ఇవ్వ వచ్చుననే ఉద్దేశంతో దానిని భద్ర పరిచాడు. 
దుస్తులు పోయిన విషయాన్ని గమనించిన విసాఖా, చేటియతో అవెక్కడున్నవో చూసి రమ్మని 
చెప్పి, ఎవరైన భిక్కు గనుక వాటిని తాకితే, వాటిని అలాగే వది లేసి రమ్మంది. గౌరవనీయ 
ఆనందుడు దానిని భద్ర పరిచాడని చేటియ విచారించి తెలుసు కొంది. ఇంటికి వచ్చి ఆ 
విషయాన్నే చెప్పింది. విసాఖా ఆరామానికి తిరిగి వచ్చి, ఆ విలువైన దుస్తులు అమ్మగా 
వున ధనంతో ఏప్రి పుణ్యకార్యం చేస్తి బాగుంటుందని బుద్దుని అడిగింది. సంఘం 
కోసం ఒక ఆరామాన్ని నిర్మించ వలసిందిగా బుద్దుడు సలహా ఇచ్చాడు. అంత ఖరీదు పెట్ల 
ఆ వస్రాలను కొనే వారు లేక పోవడంతో, అమే వాటిని కొని, ఆ ధనంతో ఆరామాన్ని 
నిర్మించింది. దానిని బుద్దునికీ సంఘానికి ఇచ్చివేసింది. అలా ఆరామాన్ని కానుకగా ఇచ్చిన 
తరువాత ఆమె, చేటియకు కృతజ్ఞత చెప్పు కొంటూ ఇలా అంది: “నీవు ఏమరిపాటున 
నా దుస్తులను అక్కడ వదిలి వేసి రాక పోతే, ఈ పుణ్య కార్యం చేసి అవకాశం, అదృష్టం 
నాకు లభించి ఉండేది కాదు. దయ చేసి నీవు గూడ ఆ పుణ్యాన్ని పంచుకో”). 


ఆ తాత్కాలిక నష్టానికి చింతించకు చేటియ అజా[గ్రతకు ఆమెను మందలించక, సేవ 
చేయ డానికి ఒక అవకాశం కల్పించి నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపు కొంది. 


నిస్సహాయులైన సేవకులు చేసే తప్పులకు ఊరికెనే, తేలికగా చికాకు పడే వారికి విసాఖా 
ఉదంతం మంచి పాఠం. సంస్కారయుతమైన విసాఖా దృక్పథం పొగడ, దగింది. గుర్తుంచుకో 


450 


దగింది. నష్టైలను ఆనందంగా, శక్తిమంతంగా ఎదుర్కోవాలి. అవి అ7నుకో కుండా వస్తాయి. 
ఒంటరిగా రావు. తరచు కూడ బలుక్కొని అన్నీ ఒకే సారి వసాయి. వాటిని ఉపేక్షతో 
ఎదుర్కోవాలి. ఒక ఉదాత్త గుణాన్ని ఆచరించ డానికి దానిని ఒక అవకాశంగా భావించాలి. 


యశస్సు, అయశస్సులు : 


మన నిత్య జీవిత గతిలో మనకు ఎదురయ్యే అనివార్య ప్రాపంచిక స్టితుల, వృత్తుల 
మరోజంట ఈ యశస్సు అయశస్సులు 


యశస్సును ఆహ్వానిస్తాం. అపకీర్తిని ఇష్టపడం. యశస్సు మన మనస్సును సంతసింప. 
జేస్తుంది. అపకీర్తి కుంగ దీస్తుంది. మనం కీర్తి కాముకులం. మన పేరు, బొమ్మ పత్రికలలో 
పడాలని కోరు కొంటాం. మన కార్యకలాపాలు ఎంత అల్ఫాలైనా, వాటికి మంచి ప్రాచుర్యం 
లభిస్తే మనకెంతో సంతోషం. కొన్ని సార్టు న్యాయమైన దాని కంటె ఎక్కువ ప్రచారాన్ని 
కోరు కొంటాం. 


తమ బొమ్మ మేగజీన్‌లో పడ డానికి ఎంతైనా ఖర్చు పెట్ట డానికి వెన కాడరు. ఒక 
గౌరవాన్ని పొంద డానికి ఎంత లంచం బెట్టు డానికైనా సిద్దమే లేదా అధికార పార్టీకీ ఎంత 
చందా అయినా ఇస్తారు. ప్రచారం కోసం కొంత మంది, ఒక వంద మంది లేదా ఇంకా 
ఆపైన సన్యాసులకు భిక్ష నిచ్చి, తను ఒదార్యాన్ని ప్రదర్శించు కొంటారు. కాని వారు తమ 
ఇరుగు పొరుగు పరిసరంలోని పేదల, ఆర్తుల బాధలను పూర్తిగా విస్మరిస్తారు. ఆకలిగొన్న 
ఒకడు _*టలోని ఒక కొబ్బరి కాయను దొంగిలిస్తే అతనిని శిక్షిస్తారు. కాని పేరు తెచ్చు 
కోవ డానికి వేయి కొబ్బరికాయలనైనా అర్పిస్తారు. 


ఇవి మానవ దౌర్భల్యాలు. చాల మంది షట్‌ అంతిమ ప్రేరణతో మంచి పనులు చేస్తారు. 
“ఈ ప్రపంచంలో ఏమీ ఆశించక పని చేసే నిన్వార్దులు చాల తక్కువ. ఉద్దేశం అంత గి"పుది 
కాక పోయినా, మంచి పని చేసి నందుకు వారిని అభినందించాలి. చాలమంది విషయా 
సక్తులు దేనినో ఒకదానిని భవిష్యత్తులో వాడ డానికి రహస్యంగా సిద్దంగా ఉంచు కొంటారు. 
అయితే, ఎవరు నూటికి నూరు పాళ్ళు మంచివారు? ఎంత మంది ఉద్దేశాలు పరిశుద్దంగా 
ఉంటున్నాయి? ఎంత మంది పూర్తిగా పరహితేచ్చతో ఉంటున్నారు? 


మనం కీర్తికోసం ఆరాట పడ నవసరం లేదు. కీర్తికి మనం అర్హులమైతే అది వెతకకనే 
మనలను వెతుక్కొంటూ వస్తుంది. తేనెటీగ తేనె నిండిన పూవుకు ఆకర్షిత మవుతుంది. 
ఏమైన పూవు తేనెటీగను ఆహ్వానించదు. మనపేరు దశ దిశల వ్యాపించి నప్పుడు, నిజంగా 
మనం సహజంగానే సంతోషిస్తాం. కాదు అమితంగా సంతోషిస్తాం. యశస్సు, గౌరవం, 


451 


వైభవం కాటికే దారి తీస్తాయని గుర్తించాలి. అవి గాలిలో అంతర్జాన మవుతాయి. వినడానికి 
బాగానే ఉన్నా అని భాళీపదాలు. 


అపకీర్తిమాటేమిటి? అది మనస్సుకు, చెవికి - రెండింటికి రుచించదు. దయా హీనమైన 
కర్కశ అయశస్సు పదాలు చెవిని సోకి నప్పుడు నిస్సందేహంగా మనం కుంగిపోతాం. ఆ 
అపకీర్తి కనుక అన్యాయంగా, అయధార్హంగా మీద పడితే అప్పుడు మనస్సు పడే వేదన 
వర్దనాతితం. 


బ్‌: బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాలంటే ఐండ్లు పూండ్డు పడుతుంది. ఆధునిక 
ఆయుధాలతో, దానిని ఒకటి రెండు నిముషాలలోనే కూల్చి వేయ వచ్చు. మంచిపేరు తెచ్చు 
కోవ డానికి చాల సంవత్సరాలు లేదా ఒక జీవిత కాలం పట్టు వచ్చు. అలా కష్టపడి ఆర్హించన 
యశస్సు అల్లు కాలంలోనే నాశం కావచ్చు. అయశస్కర పదమైన “కాని?” తో మొదలయ్యే 
పద బంధం నుంచి ఎవరూ తప్పించు కోలేరు. అవును, అతడు మంచి వాడే, అతడు ఆ 
మంచి చేశాడు, ఈ మంచి చేశాడు, కాని.... ఈ “కాని” తోనే అతని శీలచరిత్ర అంతా 
మ్లానమై పోతుంది. నీవు బుద్దుని జీవితం గడిపి ఉండ వచ్చు కాక. కాని నీవు విమర్శ నుంచి 
దాడి నుంచి, అవమానాల నుంచి తప్పించుకో లేవు. 


అతని కాలంలో బుద్దుడు అత్యంత యశస్వి, అత్యంత కళంక మతాచార్యుడు. 


గొప్పువారు తరుచు బయటికి తెలియరు. ఒక వేళవారు బయటికి తెలిసినా అపమార్గంలో 
తెలునారు. 


బుద్దుని వ్యతిరేకులు కందరు. ఉక త్రై, రాత్రులందు, ఆరామంలో, అతనితో 
ఉంటుందని అపవాదు వేశారు. 


ఈ నీచ ప్రయత్నంలో ఓడిపోయిన వారు, మరో అపవాదును జనంలో ప్రచారం చేశారు. 
అదేమి టంటే, ఆ స్త్రీని చంప, ఆమె శరిరాన్ని ఆరామంలో, వాడి రాలిన పూల చెత్త 
రాశి క్రింద దాచారని. అతడి చారిత్రక ధర్మబోధ విజయం కావడంతో, ఆవైరులు అతనీ 
మిద విష విషప్రచారం మొద లెట్టారు. కొడుకులను తల్టులకు కాకుండా చేస్తున్నాడు. 
భార్యలకు భర్తలను కాకుండ చేస్తున్నాడు. దేశ ప్రగతిని అతడు అడ్డు కొంటున్నాడు! 
అని ప్రచారం చేశారు. 


అతని ఉదాత్త శీలాన్ని మలినం చేయడంలో విఫలమైన అతని దాయాది, అసూయా గ్రస్త 
శిష్యుడు దేవదత్తుడు, సై పై నుంచి రాయిని అతని మీదికి తోసి చంపాలని ప్రయత్నించాడు. 


అతడు బుద్దుడు కావడం వల్ల అతనిని చంప లేక పోయాడు. దోషం కలంకం లేన 
పరిశుద్దులైన బుద్దుల సంగతే అలా ఉంటే, మామూలు మనుషుల మాట ఏమిటి? 


432 


నీవు కొండను పైపైకి ఎక్కే కొలది అందరి దృష్టిని ఆకర్షిస్తావు. ఇతరుల కళ్ళల్లో చిన్నగా 
కనిపిస్తావు. నీ వీపె కనిపిస్తుంది. ముందు భాగం కని పించదు. ఎప్పుడూ తప్పులాన్నే ఈ 
(ప్రపంచం నీ లోపాలను, తప్పులను ఎంచుతుంది. నీ మంచి గుణాలను దాచి పెడుతుంది, 
తూర్యారపట్లై చేట పొట్టును ఊదెసి, ధాన్యాన్ని అట్టె పెడుతుంది; అలాగే వడ పోత పరికరం 
స్తూల అవశేషాలను మిగిలి నుధుర స్రావాన్ని నెట్టి వేస్తుంది. సంస్కారవంతులు స్తూల 
విషయాలను తోసి వేసి, సూక్ష్మ విషయాలను (గ్రహిస్తారు. అసంస్కృతులు దీనికి వ్యతిరేకం. 


ఉద్దేశ పూర్వకంగా గాని, ఉద్దేశ రహితంగా గాని, నిన్ను అపార్ధం చేసు కొనేట్టు 
ప్రతిబింబించీనా, అన్యాయంగా నీమీద రాసినా, యపిక్‌టీటస్‌ (Epictetus) సలహా 
ఇచ్చినట్టు, మనం ఆలోచించడం లేదా చెప్పుడం తెలివైన పని. ఆయన సలహా ఇది : 


“నాగురించి వారికి కొద్దిగానే తెలుసు కనుక నన్ను కొద్దిగానే విమర్శించారు. అదేనా గురించి 
బాగా తెలిసి నట్టుయితే, ఇంకా ఎక్కువగా, తీవ్రంగా విమర్శించే వారు 

పరిస్తితులు నిన్ను వివరణ ఇవ్వాలని ఒత్తిడి చేస్తె తప్పు నిమీది తప్పుడు ప్రచారాన్ని 
ఖండించడంలో కాలయాపన చేయడం అనవసరం. నీవు బాధ పడడం చూస్తే నీ శత్రువుకు 
సంత్సస్తి. అతనికి కావలసిందే అది. నీవు పట్టించు కోక పోతే అటువంటి అబద్ద (ప్రచారం 
చెవిటి వాని ముందు శంఖం ఊదెనట్టు అవుతుంది. 


ఇతరులలోని దోషాలను చూసేటప్తుడు,. మనం గుడ్డి వారిలా ప్రవర్తించాలి. ఇతరుల 
అన్యాయ విమర్శలను వినే టప్పుడు మనం చెవిటి వారిని కావాలి. ఇతరుల గురించి చెడు 
చెప్ప వలసి వచ్చి నప్పుడు, మనం మూగ వారమై పోవాలి. అన్యా యారోపణలకు, 
అపవాదులకు అంతం పలకడం తేలిక కాదు. 

ప్రపంచమంతా గులక రాళ్ళ, కంటక మయం. వాటిని తొలగించడం అసంభవం. అవి 
అక్కడు న్నప్పుటికి నడవడం తప్పని సరైతే, వాటిని తొలగించ డానికి ప్రయత్నించే కంటే, 
ఏరి వేయడం ఎలాగు అసంభవం కనుక, చెప్పులు వేసు కొని నిరసాయంగా నడవడం మంచిది. 
ధమ్మం ఇలా బోధిస్తుంది: 


చప్పుళ్ళకు బెదరని సింహంలా ఉండు. 

వల కన్నాలకు అంటుకోని గాలిలా ఉండు. 
బురదలో పుట్టే బురద అంటని పద్మంలా ఉండు. 
ఖడ్గమృగంలా ఏకాంతంగా సంచరించు. 


అరణ్యానికి రాజులు కనుక, సింహాలకు భయం లేదు. స్వభావరీత్యా అని ఇతర జంతువుల 
అరుపులకు భీతిల్లవు. ఈ ప్రపంచంలో అదుపు లేని నోళ్ళు నుంచి ఎన్నో వ్యతిరేక వాక్యాలు, 


453 


అబపవ్రపు ఆరోపణలు, కించ పరిచే మాటులు విన వలసి రావచ్చు. సింహంలా, వాటిని 
మనం వినవద్దు. విసిరిన వానికే తిరిగి చేరే ఆయుధంలా, అవి ఎక్కడనుంచి వచ్చాయో 
అక్కడికే చేరతాయి. 


కుక్కలు మొరుగుతాయి. కాని బిడారు వర్తక సమూహం ప్రశాంతంగా కదులుతూనే 


ఆరకముదది, 


మనం పంకిల ప్రపంచంలో ఉంటున్నాం, దాని నుంచి పుట్టె పద్యాలు ఎన్నో. బురద 
అంట కనే అవి (ప్రపంచాన్ని ఈటదధక రిస్తున్నాయి. ఆ పద్మాలకు వలి మనమూ, మనమీద 
విసరిన బురదను లెక్క చేయక, నిందా రహిత ఉదాత్త జీవితాలను గడపాలి. 

గులాబీలు కాక్క బురదే మనమీద చల్దుతారని మనం అనుకోవాలి. అలా అనుకొంటే 
నిరాశ ఎదురు కాదు. 


కష్టమే అయినా మనం విరాగాన్ని (NON - attachment) అలవరుచు కోవాలి. 
ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. 


విరాగ మీ ప్రపంచంలో ఆనందం. 


అదుపులేని నోళ్ళు వదిలే విష పూరిత బాణాలను పట్టించు కోకుండా, మన యధా 
శక్తని ఇతరులకు సేవచేస్తూ, ఒంటరిగానే పర్యాటన చేద్దాం. 

గి"ప్పవ్యక్తులను నీచంగా మాట్లాడారు. అపవాదులు వేశారు. విషమిచ్చారు. శిలువ 
వేశారు. కాల్ఫి చంనారు. 

గొప్పవాడైన సోక్రటీస్‌కు విషం ఇచ్చారు. ఉదాత్త జీసస్‌ను నిద్ధయగా శిలువ వేశారు. 
నిరపాయకర గాందీని కాల్సి చంపారు. 


అయితే అతి మంచిగా ఉండడం అంత అపాయకరమా? 


అవును, వారి జీవిత కాలాల్లో వాళ్ళను విమర్శించారు. దాడిచేశారు: చంపారు. మరణం 
తరవాత వారిని దెవతలుగా చేశారు. పూజించారు. 


గొప్పవాళ్ళు ఎప్పుడు కీర్తి అపకీర్తులను పట్టించు కోరు. వారిని నిమర్శించి నప్పుడు 
దూషంచి నప్పుడు వారు బాధసడరు. ఎందుకంటె'వారు పని చేసేది కీర్తి కండూతితో 


కాదు. ఇతరులు తమ సేవలను గుర్తించారా లేదా అనేది వారికి అనవసరం. “పని చేసే హక్కు 
గారికుంది. దాని ఫలానికి హక్కులేదు?” 


454 


నిందాస్తుతులు 


మానవాళిని ప్రభావితం చేసే మరో రెండు వృత్తులు యశస్సు, నిందలు. ప్రశంసిస్తే 
బూరగబోపడరి, నిందిస్తే కుంగిపోవడం సహజం (పశంస్క, ౧ందల మధ్య, జ్ఞాన అయిన వాడు 
పొంగి పోడు, కుంగి పోడు, అంటాడు బుద్దుడు. గాలికి కదలని స్ట్రీర శిలకు వలె వారు 
నిందాస్తుతులకు చలించరు. స్తుతి, ల్లర్లమైతే, వీనుల విందుగా ఉంటుంది. భట్రాజీయంలా 
అన్నర్హమైతే - అది ఇంపుగానే ఉండవచు - కాని అదిమోస పూరితం. అఐ మన చెవులను 
చేర నప్పుడు అవి కేవల ఖాళీ శబ్దాలు. 


జనసామాన్యం దృష్టిలో ప్రశంస చాల దూరం పోతుంది. పొగడ్త ద్వారా కొద్దిపాటి 
అనుగ్రహాన్ని సాధించ వచ్చు. వక్త మాటాడ బోయే ముందు ఒక మంచి మాట చెబితే, 
శ్రోతలను ఇట్లే ఆకట్టు కోవచ్చు. మొదట్లో వక్త శ్రోతలను పొగిడితే, వారెచెవులు చేటలై 
పోతాయి. అలా గాక అతడు శ్రోతలను విమర్శించి నట్టుయితే వారి ప్రతిస్పందన అంత 
సంతృప్తికరంగా ఉండదు. 


సంస్కార వంతులు ప్రశంసల నాశ్రయించరు. వారికి పొగడించు కోవడం ఇస్తం ఉండదు. 
పొగడ తగిన వారిని, ఏమాత్రం అసూయ లేకుండ, ప్రశంసిస్తారు. నిందించ వలసిన వారిని 
నిందిస్తారు. ఈపని వారు ద్వేషంతోకాక, వారిని మారుద్దామనే ఉద్దేశంతో చేస్తారు. 


వారు అటువంటి ప్రశంసలకు అతీతులే అయినా, గొప్పవారిని, వారిని ఎరిగిన అల్పులూ 
అధికుటా అంతా ప్రశంసినారు. 


బుద్దుని ఎరిగిన చాల మంది తమ తమ పద్దతులలో బుద్దుని కొని యాడారు. కొత్తగా 
మారిన కోటీశ్వరుడైన ఉపాలి ఆశువుగా బుద్దుని గుణాలను గణిస్తూ పొగిడాడు. బుద్దుని 
కాలంలో ప్రాచుర్యంలో ఉన్న తిమ్మిది వాస్తవిక గుణాలతో బుద్దుని అనుయాయులు 
బుద్దుని ప్రతిమను చూసూ ప్రశంసించారు. ధ్యానానికి అది ధ్యాన వస్తువు. ఆ మంచి గుణాలు 
ఇపఫుటికి ఆయన అనయాయులకు ఉత్తేజకాలు. 


మరి నింద మాచేమిటి? 


బుద్దుడు అంటున్నాడు: “*వాచాలురను (ఎక్కువగా మాటాడేవారిని) నిందిస్తారు. 
తక్కువగా మాటాడే వారిని నిందిస్తారు. మౌనంగా ఉండేవారిని నిందిస్తారు. ఈ 
ప్రపంచంలో నిందితుడు కాని వాడెవడూ లేడు”. నింద అనేది మానవాళికి సార్వత్రిక 
ఉత్తరదానం (Ley) గా కనిపిస్తున్నది. 


455 


“ఈ ప్రపంచజనంలో అధికభాగం సహనం లేనివాళ్టు తన పైకి వదిలిన బాణాలను 
రణరంగంలో భరించే ఏనుగులా, వా అన్ని అవమానాలను భరినాను” 3 అన్నాడు బుద్దుడు, 


(భాంతి జనకులు, క్రూరులు, ఇతరుల మంచిని, అందాన్ని కాక, వారిలోని వికృతాన్ని 
మాత్రమే చూసారు. 

బుద్దుడు తప్పు ఎవరూ, నూటికి నూరు పాళ్ళు మంచి వారు కారు. ఏ ఒక్కరూ 
నూరుశాతం చెడ్డ వాళ్ళు కారు. మనలో అత్యంత మంచి వారిలో గూడ కొంత చెడు 
ఉంటుంది. మనలో అతి చెడ్డ వారిలో గూడ కొంత మంచి ఉంటుంది. “తన మీద దాడి 
జరిగి నప్పుడు తనను అవమానించి నప్పుడు, దూషించి నప్పుడు, ఓటే గంటలా, 
మౌనం దాలిస్తే, అతడు నిర్వాణాన్ని పొందక పోయినా, దాని సమ్ముఖంలో ఉన్నాడని నేను 
చెబుతాను,’ అన్నాడు బుద్దుడు 


ఒకడు సదుద్దేశంతోనే పని చేయ్యవచ్చు. కాని బాహ్య ప్రపంచం అతనిని అపారం 
చేసుకొని, కలలో గూడ రాని దురుద్దేశాలను అతనికి అంట గట్టు వచ్చు. 


ఒకడు యధాశక్తితో ఇతరులను సేవించి, సహాయ, పడవచ్చు. కొన్నిసార్లు కష్టాల్లో 
ఉన్న స్నేహితునికి సహాయం చేయడం కోసం అతడు అప్పుల పాలే కావచ్చు, ఆస్తిపాస్తులనే 
అమ్మ వలసి రావచ్చు. కాని తరవాత తరవాత, ఈ (భ్రమ పూరిత ప్రపంచం ఎలా తయారవు 
తుందంటే, అతని సహాయం పొందిన వారే అతన్ని దెప్పీ పొడుస్తారు, తప్పులు వెదుకుతారు. 
శీల హత్య చేస్తారు. అతని పతనంలో ఆనందం పొందుతారు. 


జాతక కథలలో ఇలా ఉంది : గుట్ట్ణిల అనే సంగీతాచార్యుడు, తనకు వచ్చిన విద్య 
నంత, ఏమాత్రం దాచక, తన శిష్యునికినేర్చాడు. కాని ఆ శిష్యుడు కృతఘ్నుడై, గురువుతో 
పోటీ పడి నాశం చేయాలని ప్రయత్నించి, విఫల మయ్యాడు. 

బుద్దునికి దాయాది, శిష్యుడు, అయిన దేవదత్తుడు ఎన్నో మనోశక్తులను సాధించాడు. 
అతడు బుద్దుని తెగడడమే కాక, బుద్దుడు కొండ తగ్గర తిరుగాడు తుండగా, కొండ మీది 
నుంచి ఒక పెద్ద బండ రాయిని ద్‌"ర్రించి, అతనిని చంపాలనే విఫల ప్రయత్నం చేశాడు. 

బుద్దునితో సమానంగా ప్రశంసించ బడిన, విమర్శింప బడిన, దూషించ బడిన, నిందించ 
బడిన మరో మతాచార్యుడు మనకు కాన రాడు. 

బహిరంగంగా నలుగు రెదుటు, సిషా అనే పేరు గల ఒక నీచ ప్రీ గర్వాన్ని నటిస్తూ 
బుద్దుని కించ పరిచింది. దరహాస వదనంతో బుద్దుడు అత్యంత సహనంతో, ఆ అవమానాన్ని 
భరించాడు. బుద్దున అమాయకత రుజువైంది. 


456 


తన శిష్యుల సహాయంతో బుద్దుడు ఒక మహిళను హత్య చేశాడని నేరారోపణ జరిగింది. 
బౌద్దులు కొని వారు, బుద్దుని అతని శుష్యులను చాల తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శలకు 
గౌరవనీయ ఆనందుడు మరో గ్రామం వెళ్ళి పోదామని బుద్దునికి విన్నవించు కొన్నాడు. 


““ఆనందా, ఆగ్రామస్ట్రులు మనలను ఇలాగే విమర్శిస్తె అప్తుడు ఏం చేదాం?” అన్నాడు 
బుద్దుడు. 


“6 అప్పుడు, భంతే, మరో గ్రామం వెళదాం? *. అన్నాడు ఆనందుడు. 


““అలాం టప్పుడు ఆనందా, మనకు ఈ భారత దేశంలోనే చోటు దొరకదు. ఓర్పు 
పట్టు. దూషణలు వాటంతబవే ఆగి పోతాయి, 


జనానాకు చెందిన మాగందియా అనే స్త్రీ బుద్దుని మీద పగ పట్రంది. ఎందుకంటే, 
ఆమెతం [డ్రి అమాయకంగానే, ఆమెకు బుద్దునితో వివాహం చేయాలని తలపెట్టి నప్పుడు 
బుద్దుడు ఆమె ఆకర్షణీయమైన దేహాన్ని గురించి మెచ్చు కోలేదు. ఆమె త్రాగు బోతులను 
బాడుగకు కుదుర్చు కని, బుద్దుని బహారంగంగా అవమానించ డానికి నియోగించింది. 
పరిపూర్ణ ఉపేక్షతో బుద్దుడు ఆ అనమానా లనన్నింటిని సహించాడు. కాని మాగందియా 
ఆమె దుర్మార్గానికి బాధ పడ వలసి వచ్చింది. 


అవమానాలు మానవాళి సామాన్య భాగధేయాలు. నీవు ఎంతగా పని చేస్తి ఎంతగా 
గొప్ప వాడివి అయితే, అంతగా నీకు అవమానాలు ఎదురవుతాయి. 


జీసస్‌ కును అవమాన పరిచారు, శిలువ వేశారు. 


సో క్రటీస్‌ను తన స్వంత భార్యయే అవమానించింది. అతడెప్పుడు ఇతరులకు సహాయం 
చేయ డానికి బయటకు వెళ్ళినా, అతని అసహన సతి అతనిని తిడుతూ ఉండేది. ఒక 
రోజు ఆమెకు ఒంట్లో బాగుండక పోతే, ఆరోజు ఆమె తన “ ఆవిధయకృత్యాన్ని?' 
నిర్వహించ లేక పోయింది. సోక్రటీజ్‌ ఆరోజు దిగాలు పడిన ముఖంతో బయటకు వెల్లాడు. 
అతని స్నేహితులు ఆయన్ను ఆరోజు అంత దిగాలుగా ఎందుకు ఉన్నావని ఆడిగారు. 
“నా భార్యకు ఒంట్లో కులాసాగా లేని కారణాన నన్ను తిట్టు లేదు”. అని సమాధానం 
చెప్పొడు. 


“అదేమిటి, ఆవిడ తిట్టక పోతే మీరు సంతోషంగా ఉండాలిగాని, దిగాలు పడి పోవడ 
మేమిటి?” అన్నారాయన స్నేహితులు. 


“అలా కాదు, ఆమెనన్ను తిట్టి నప్పుడు, నేను నా సహనాన్ని పరీక్నించుకొనే అవకాశం 
లభిస్తుంది. ఈ రోజు ఆ అవకాశం లభించ లేదు. అందుకని నేను దిగాలుగా ఉన్నాను, ”” 


457 


అని సమాధానం-చెపొడా తాత్త్వికుడు. 
ఇవన్ని అందరూ గుర్తుంచు కోదగిన పాఠాలు. 


మనలను ఎవరైన అవమానిస్తే, అది మన సహనాన్ని అలవరుచు కొనే అవకాశం. వారి 
మీద కోసం తెచ్చు కోవడం కంటె మన వైరుల యెడ కృతుతలతో ఉండాలి. 


సుఖ దుఃఖాలు 


విరుద్ద్రపదాల జంటలలో చివరిది సుఖ దుఃఖాలు. మానవాళిని ప్రభావితం చేయడంలో 
ఇవి చాల శక్తిమంతమైన కారణాలు. 


సుకరంగా భరించ గలిగేది సుఖం (సంతోషం), కష్టంతో భరించేది దుఃఖం. కోరిక 
తీరడం మామూలు సుఖం. మన కోరిక తీరి తీరక ముందే మనలో మరో నూతన కోరిక 
జనిస్తుంది. మన స్వార్ధ వాంఛలు ఎప్పటికీ తీరేవి కావు. మామూలు సగటు మనిషికి 
ఇంద్రియక సుఖాల సంతృప్తే అన్నింటి కంటె అధిక ఏకైక సుఖం. ఐంద్రియక సుఖ వాది 
అత్యంతంగా విలువ కట్టే అటు వంటి భౌతిక సుఖాల ఆశంస, తృప్తి స్మృతులలో క్షణిక 
సుఖం ఉన్నమాట నిజం. కాని ఆ సుఖాలు (భ్రమ జనితాలు, క్ష్షణభంగురాలు. 


భౌతిక సంపదలు నిజమైన సుఖాన్నిసాయా? అదే నిజమైతే, కోటీశ్వరులు 
ఆత్మహత్యలకు పాల్పడరు. భౌతిక సంపద పరాకాష్టకు చేరిన ఒక దేశంలో పదిశాతం 
మంది మానసిక వ్యాధులతో. కుంగి పోతున్నారు. కేవలం భౌతిక సంపద ఒక్కటే నిజమైన 
సుఖాన్ని ఇవ్వ గలిగితే అలా ఎందుకు జరుగుతుంది? ప్రసపంచాధిపత్యం నిజమైన సుఖాన్ని 
ఇవ్వ గలదా? విజయోపేతంగా, దారిలోని దేశా లన్నింటిని జయిస్తూ ఇండయాకు వచ్చిన 
అలెగ్జాండర్‌, ఇంకొ జయించాల్సిన భూఖండాలు లేవె అని వాపోయాడట. 


కిరీటాలు ధరించే రాజులు, రారాజులు ఎపుడూ సుఖంగా ఉన్నారా? చాల తరుచుగ 
అధికార బలం గల రాజనితిజ్ఞాల, రాజ్యా ధినేతల జీవితాలు సంశయాత్మకాలు. 
దయనీయమైన గాంధీ, కెనెడీల జీవితాలు ఉదాహరణలు. 


నిజమైన సుఖం అంతరంగానికి సంబంధించింది. అందుకని దానిని బాహ్యాలైన సంపద, 
అధికారం, గౌరవం విజయాలతో నిర్వచించలేం. 


అటువంటి ప్రాపంచిక ఆస్తులను బలవంతంగా లేదా అన్యాయంగా పొందినా, లేదా 
వాటిని అపమార్గం పట్టించినా, లేదా రాగబుద్దితో చూసినా, వాటి స్వంతదారులకు అవి 
బాధ దుఃఖాలకు మూలా లవుతాయి. ఒకనికి సుఖమైంది మరొకనికి సుఖంకాదు. ఒకరికి 
అన్న పానీయమైంది మరొకరికి విషం కావచ్చు. 


458 


మామూలు కుటుంబికి బుద్దుడు నాలుగు రకాల సుఖాన్ని చెప్పాడు : అవి: కలిగి 
ఉన్నానన్న సుఖం: అంటే ఆరోగ్యం, సంపద, అయుస్సు, అందం, సంతోషం, ఆస్త, బలల 
పిల జెలలు మొదలెన వాటిని కలిగి ఉన్నానన్న సుఖం. 
లొ ౧ చ 


రెండో సుఖం వాటిని కలిగి ఉండడమే కొదు, వాటీని అనుభవించడంలో ఉంది. 
మామూలు ఆడ, మగ తమంత తాము సుఖపడాలను కొంటారు. ఈ ప్రాపంచిక సుఖాలను, 
అందరినీ వదిలి పెట్టి, ఏకాంతానికి పొమ్మని బుద్దుడు సలహా ఇవ్వడు. 
డు 


సంపదను తమకు తాము ఉపయోగించడంలో సుఖం లేదు. దానిని ఇతరుల కొరకు 
వ్యయం చేయడంలో ఉంది. మనం తినేది తాత్కాలికం. మనం దానిని వదిలి పెట్టి వెళ్ళి 
పోతాం. మనం ఇతరుల కిచ్చేదే మనకు దక్కేది. మన వెంట వచ్చేది. మన ఈ భౌతిక సంపదతో 
మనం చేసే మంచి పనులు కారణంగా మనలను ఎప్పటికీ గుర్తుపెట్టు కొంటారు. 


బుణ(గ్రస్తులం కాక పోవడం మూడోరకం సుఖం. మనకున్న దానితోనే తపి చెంది, 
మనం పొదుపుగా ఉంటే, మనం ఎవరికీ బుణ([గ్రస్తులం కాము. బుణ [గ్రహీతలు ఎప్పుడూ 
మానసిక బాధ ననుభవిస్తారు. బుణ దాతలకు వారెప్పుడూ బుణ పడే ఉంటారు. నీవు 
పేదవే అయినా, బుణ విముక్తడవై నప్పుడు, ఎంతో తెరిపిన పడతావు. మానసి కానందాన్ని 
అనుభవిస్తావు. 


నిందారహిత జీవితాన్ని గడపడం మామూలు మనిషికి మంచి ఆనంద దాయక మూలం. 
నిందా రహాతుడు తనకూ, ఇతరులకు గూడ ఒక వరం. అతనిని అందరూ మెచ్చు కొంటారు. 
ఇతరుల శాంతియుత ప్రకంపనలతో ప్రభావితం కావడం వల్ల అతడు సుఖా న్ననుభవిస్తాడు. 
అందరి చేత మంచి వాడని పించు కోవడం అత్యంత దుర్లభం అని చెప్పాలి. ఉదాత్త మనస్కులు 
నిందారహిత జీవితాన్ని మాత్రమె కోరుంచారు. వారికి ఇతరుల మెప్పు, అంగీకారం అవసరం 
లేదు. ప్రపంచంలో అధిక జనాభా సుఖాల ననుభవించడంలో హర్షం పొందితే, మరి కొందరు 
వాటిని పరి త్యజించడంలో మహ దానందాన్ని పొందుతారు. ఆధ్యాత్మికులకు సంతోష మంటే 
విరాగం, భౌతిక సుఖాల అధిగమనం. దుఃఖం నుంచి విముక్తి అయిన నిర్వాణ సుఖం అన్ని 
ఆనందానలను మించిన ఆనందం. 


మామూలు సుఖాన్ని మనం ఆహ్వానిన్తాం, కొని దాని వైరి అయిన బాధను కాదు; 
ఎందుకంటె బాధను భరించడం బహు కష్టం. 


మనం ముసలి వారమై నప్పుడు బాధ పడతాం. అది సహజం కూడా. ఉసేక్షతో 
దానిని మనం భరించాలి. 


459 


జరాదుఃఖం కంటె రుగ్మతాదుఃఖం - రుగ్మత దిర్భకాలికమైతే - బాధాకరమైంది. దీనికి 
బదులుగా మరణమే మేలు అనుకొంటాం. చిన్న పంటి నొవో, తలనిొపో కొన్నిసార్టు భరింప 
రానిదెిగా ఉంటుంది. 


మనం జబ్బు పడ్డప్పుడు, వ్యాకులత చెంద కుండ, ఏమైనా సరే దానిని భరించ గలగాలి, 


మంచిది, ఇంతకంటె తీవ్రమైన, ఘోరమైన జబ్బు బారిన పడ లేదని మనలను మనం ఓదార్పు 
కోవాలి. 


తరుచు మనం, మనకు దగ్గరను కొన్న వారికి దూర మవుతాం. అంటు వంటి ఎడబాటు 
మనకు మనోవేదనను కలిగిస్తుంది. సంయోగాలన్నీ వియోగాలతో అంతం మవుతా యని 
మన గుర్తించాలి. ఉపెక్షను పాటించడానికి ఇదొక మహదవకాశం. 


అనేక సందర్భాలలో అసహ్వించుకొనే అసంతోషకరమైన వాటితో కలిసి ఉండాల్సి 
వస్తుంది. వాటిని మనం భరించ వలసిందె. బహుశ మన గత, ప్రస్తుత కర్మ ప్రభావాన్ని 
అనుభవిస్తున్నామేమో. ఈ నూతన సన్నివేశానికి మనం అనుగుణులం కావాలి లేదా ఏదో 
సాధనంతో అవరోధాన్ని అధిగమించాలి. 


పరిపూర్ణుడైన బుద్దుడు గూడా - మాలిన్యాల నన్నింటిని కడిగివేసి గూడ- రుగ్మత, 
ప్రమాదాలవలని శారీరక బాధలను అనుభవించక తప్ప లేదు. 


బుద్దునికి ఎప్పుడూ తలనొప్పి వస్తూ ఉండేది. అతని అంతిమ రుగ్మత అతనిని చాల 
శారీరక బాధకు గురి చేసింది. దేవదత్తుడు దొర్లించి రాతి ముక్క బుద్దుని కాలికి తగిలి 
గొయం చేసింది. దానికి శస్త్రచికిత్స అవసరమైంది. కొన్ని సార్హు అతడు ఆకలితో మాడ 
వలసి వచ్చింది. కొన్ని సార్హు గుర్రాల దాణాతో పొట్టు నింపుకో వలసి వచ్చింది. తన శిష్యగణమే 
ఎదురు తిరగగా, అతడు మూడు నెలల పాటు అరణ్యంలో ఏకాంతంగా ఉండ వలసి 
వబ)ంది. ఆ అరణ్యంలో ఎముకలు కొరికే చలి గాలులలో, ఆకులు కస్సున గరుకు నేల 
మీద పడుకొని పరిపూర్ణ ఉపేక్షతో నిద్ర పోయాడు. బాధాసుఖాల మధ్య సమచిత్తంతో 
బీవించాడు. 


సంసార పర్యాటకాల గతిలో, మనం ఎదుర్కొనే అత్యంత అధిక దుఃఖం మరణం. 
క్‌ "న్ని సార్టు మరణం ఒంటరిగా రాదు, అది అసంఖ్యాకంగా వస్తుంది. పచ్చెత్తించ వచ్చు 
గూడ. 


పతాచారా తన చుట్ట పక్కాల నందరిని - తలిదండ్రులను, భర్తను, సోదరుని, ఇద్దరు 
పిల్లలను - పోగొట్టుకొంది. ఆమెకు పిచ్చెక్కింది. బుద్దుడామెను ఓదార్చాడు. 


460 


కిసాగౌతమి తన ఒక్కడంటె ఒక్కబిడ్డను పోగొట్టు కొంది. మరణించిన తన కొడుకు 
మందు కోసం బయలు దేరింది. కొడుకు శవాన్ని ఎత్తుకొని, బుద్దుని దగ్గరకు వెళ్ళి, 
మందు అడిగింది. 


““మంచిది, సోదరీ, కొంచెం ఆవాలు తేగళవా?”' అని అడిగాడు బుద్దుడు. 

“6 తప్పుకుండా, దేవా” అంది ఆమె. 

“కాని సోదరీ, ఎప్పుడూ ఎవరూ చని పోని ఇంటే నుంచి వాటిని తేవాలి సుమా.” 
ఆమెకు ఆవాలైతే దొరికాయి, కాని మరణం లేని ఇంటి నుంచి దొరక లేదు. 
ఆమెకు జీవిత స్వభావం అవగతమైంది. 


తన ఏకైక సంతానమైన ఒకే ఒక కొడుకు మరణించి నప్పుడు ఎందుకు దుఃఖించ లేదని 
ఒక తల్లిని అడిగితే ఆమె ఇలా అంది; ** అడగకనే అతడు వచ్చాడు, అడగకనే అతడు 
పోయాడు. ఎలా వచ్చాడో అలాగే పోయాడు. మనం ఎందుకు ఏడవాలి? ఏడిస్తే 
ప్రయోజనం ఎమిటి? 


చెట్టు నుంచి ఫలాలు - పచ్చివి, పండుని - రాలి పోయి నట్టే మనమూ పిల్లలుగా, 
పెద్దవాళ్ళంగా, వృద్దులంగా మరణిస్తాం. 

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమించ డానికే, 

ప్రభాతవేళ పూలు వికసిస్తియి, సాయంత్రం వడబడి పోవ డానికే. 


మరణ మనివార్యం. అది అందరికి వస్తుంది. దానిని మనం పరిపూర్ణ ఉపేక్షతో 
ఎదుర్కవాలి. 


““ప్పుధ్వి మీదకు దేనిని విసరినా 
అది మధుర మైన దైనా, కుళ్లిన దైనా, 
అది అన్నింటిని ఒకేవిధంగా చూస్తుంది. 
అది ద్వేషించదు, స్నేహించదు. 
అలాగే అతడూ మంచిలో, చెడులో 
ఎప్పుడూ సమతూకంలో ఉండాలి.” 
బుద్దుడు అంటున్నాడు క 
ప్రాపంచిక పరిస్థితులు అళ్షంత మనస్సును తాకి నప్పుడు అది ఎప్పుడూ చలించదు. 


లాభనష్టాలలో, యశస్సు అయశస్సులలో, నిందా స్తుతులలో, సఖ దుఃఖాలలో 
సమచిత్తంతో ఉండడానికి ప్రయత్నిద్దాం. 


461 


నలభైనాలుగో ప్రకరణం 
జీవిత సమస్యలు 


ఎవరు? ఎక్కడనుంచి? ఎక్కడకు? ఎందుకు? ఏమిటి? - అనేవి మానవాళి ఎదుర్కొనే 
క్‌ "న్ని ముఖ్య సమస్యలు. 


“మనిషి ఎవరు?”” అనేది మన మొదటి ప్రశ్న. 
అందరికీ తెలిసిన, స్వయం సిద్దమైన దానితో మనం మొదలు పెడదాం. 


మనిషికి ఒకదేహం ఉంది. దానిని మన జ్ఞానేంద్రియాలతో గాని, పరికరాలతోగాని 
చూడ వచ్చు. ఈ భౌతిక శరీరంలో కొన్ని శక్తులు, గుణాలు ఉన్నాయి. ఇని నిరంతర 
ప్రవాహ స్రితిలో ఉంటాయి. 


పదార్దం అంటే ఏమిటో నిర్వచించడం శా(స్త్రజ్జులకే కొరుకుడు పడ లేదు. కొంత 
మంది తాత్త్వికులు పదార్జాన్ని ఇలా నిర్వచించారు: “గతి (Motion) అని పిలవబడే 
పరివర్తనలు దేని నుంచి బయలు దేరుతాయో అది పదార్ధం. పదార్దం నుంచి బయలు దేరే 
మార్పులే గతో?”, 

పదార్జానికి పాళీమాట రూపి’. పరివర్తన చెందేది లేదా విచ్చిత్తి అయ్యేది అని, 
దానిని వివరిస్తారు. అభివ్యక్త మయ్యేది రూప (పదార్ధ ) మని మరో వివవరణ. 


బౌద్దం ప్రకారం నాలుగు ప్రాధమిక పాదార్షిక మూల కాలున్నాయి. అవి : పృధ్ధి, ఆపొ, 
తది, వాయొలు. 


పృధ్వి అంటే వ్యాపక లేదా విస్తృతిమూలకం. ఇది పదార్జాశ్రయం. అది లేక పోతే వస్తువులు 
ఆకాశాన్న ఆవరించ లేవు. గట్హ్రతనం మెత్తదనం అనే గుణాలు - ఇవి పూర్తిగా సాపేవ్షాలు. 
ఈ మూలకం యొక్క రెండు ధర్మాలు. ఈ వ్యాపక లేదా విస్తతిక మూలకం భూమి, 
నీచ్చు, నిప్పు, గాలిలో ఉంది. ఉదాహరణకు పైనీటికి క్రింది నీరు ఆధారం. గతి మూలకం 
(వాయె) తో కలిసిన వ్యాపక మూలకం ఊర్ల పీడనాన్ని జంతు జేస్తుంది. చలి లెదా వేడి 
తెజొ మూలక మైతే, దవత ఆపొ మూలకం. 


ఆసా సంసక్తతా మూలకం. పధ్వినలె కాక, ఇది తాక వీలు కానిది. ఈ మూలకం 
కారణంగానే, విక్షప్ర (విసరబడిన) పరమాణువులను సంసక్తం (కలపీ) POF వస్తువు 
భావనను ఇస్తుంది. 


462 


ఉష్త్షమూలకం తెజొ శీతలంగూడ తెజొ రూపమే. చలి, వేడి రెండూ తెజొలో 
ఉన్నాయి. ఎందుకంటె వాటికి వస్తువులను పరిపక్వం చెందించే శక్తి ఉంది. మరోమాటలో, 
చెప్పాలంటే, వాటికి ప్రాణశక్తి ఉంది. సంరక్ష (స్టితిపాలనం), వినాశం ఈ మూలకం 
కారణంగానే జరుగుతుంది. 

వాయొ గతి మూలకం. చలనాలు దీని కారణంగా జరుగుతాయి. గతి అనేది శక్తి లేడా 
ఉప్ప జనకం. భౌతిక ప్రపంచంలోని గతి, ఉష్ణాలు రెండూ వరుసగా మానసిక ప్రపంచంలోని 
విజ్ఞానానికి కమ్మకు సరి పోలుతాయి. 

ఈ నాలుగు బలమైన శక్తులు అవిభాజ్యాలు, అంతర్గత సంబంధులు. కాని వాటిల్లో 
ఒక మూలకం మరోదాని కంటె అధికంగా ఉండ వచ్చు. ఉదాహరణకు ప్పథ్విలో విస్తృతి 


మూలకం ఎక్కువగా ఉంది. సంసక్తత నీటిలో, వేడి నిప్తులోను, గతి గాలిలోను ప్రబలంగా 
ఉంటాయి. 


ఈ విధంగా పదార్థంలో శక్తులు, గుణాలు నిరతం మారుతూ ఉంటాయి. ఏ రెండు 
వరుస క్షణాల పాటు అవి అవిగా ఉండవు. బౌద్దం ప్రకారం పదార్ధం పదిహేడు ఆలోచనా 
క్షణాలు పాటు మాత్రమే స్టాత మవుతుంది. 

బీవశా(స్త్రం ప్రకారం మనిషి గర్భంలో పడ్డప్పుడు, తన తలిదండ్రుల నుండి అత్యంత 
అలు కణాన్ని - ఇది అంగుళంలో 30 మిలియన్త వంతు ఉంటుంది - వారసత్వంగా 
పొందుతాడు. “తొమ్మిది మాసాల కాలం ఈ శకలం 15000 మిలియన్ల రెట్టు పెద్దదైన 
జీవద్రవ్యంగా పెరుగుతుంది”. ఈ అల్ప (రసాయనిక - భౌతిక) శకలం మనిషికి భౌతిక 
భూమిక 

బౌద్దం ప్రకారం లింగం గూడ గర్భధారణ సమయంలోనే నిర్దారిత నువుతుంది. 


పదార్హంతో కలిసి మరో కారకం ఈ సంశ్లిష్త మానవ యంత్రంలో ఉంది. అదే మనస్సు. 
మానవుడు = మనస్సు + శరీరం కాదు, మనిషి అంటే “మనస్సు - శరీరం?” అని చెప్పుడానికి 
చాల మంది పండితులు ఇష్టపడతారు. విజ్ఞాన శా(స్త్రుజ్జులేమో జీవం పదార్దం నుంచి 
వస్తుందనీ, మనస్పేమో జీవంనుంచి వస్తుందని చెబుతారు. కాని “మనస్సు వికాసం?” 
గురించి వారు మనకు సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వండం లెదు. 


భౌతిక శరీరం వలె కాక్క అభౌతిక మనస్సు కనిపించదు. కాని దానిని ప్రత్యక్షంగా 
తెలుసుకో వచ్చు. ప్రాచీన ద్విపద ఇలా ఉంది: 

మనస్సంటే ఏమిటి? పదార్థం లేకపోవడం 

(What is mind ? No Matter) 


463 


పదార్దం అంటే ఏమిటి? మనస్సు లేకపోవడం. 
(What is Matter? Never mind)* 


సంవేదనల ద్వారా మనం ప్రత్యక్షంగా మన ఆలోచనాను భూతులను గ్రహిస్తాం. 
ఇతరులలో వాటి ఉనికిని ఉపమానం ద్వారా [గ్రహిస్తాం. 


మనస్సును తెలప డానికి అనేక పాళీ పదాలున్నాయి “మని, “చిత్త, “విజ్ఞాణి, అనేవి 
వాటిలో ముఖ్యమైనవి. పాళీధాతువు “మన్‌ ను- అంటే ఆలోచించుట, మననం చేయుట 
- ఆంగ్ల పదం 'M2n' (మేన్‌) తో పోల్చి చూడండి. పాళీ పదం మనుష (Human = 
మానవ) అంటే విజ్ఞానాన్ని పెంపొందించు కొన్నవాడు అని అరం. 


బౌద్దంలో మనస్సు (MInd) కు విజ్ఞాన(00౧5010605౧655) తేడా లేదు. రెండింటిని 
పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. క్రియలన్నింటిని నిర్దేశం చేసే ఒక కర్త గాని ఆత్మ 
గాని లేదు గనుక, మనస్సును “వస్తువును ఎరుగుటి? (awareness of an object)m 
నిర్వచించ వచ్చు. అది సతతం మెరుపు వేగంతో పుట్టిగిట్లే శీఘ్ర గ్రాములైన మానసిక స్టీతుల 
(mental states) తో నిర్మితమైంది. “పుట్టుకను మూలంగా, మరణాన్ని నోరుగా 
చేసుకొని, ఐం(ద్రియక ఉపనదుల నుంచి [గ్రహిసూ నిరతం పొంగి పారేనది లాంటిది”'. 
ఈ నిరతం ప్రవహించే జీవన ప్రవాహంలో ప్రతి “క్షణిక విజ్ఞానం?” అది గతించి నప్పుడు, 
దాని మొత్తం శక్తిని అది సంతరించుకొన్ని దాని చెరగని ముద్రలను, దాని తరవాత 
దానిననుసరించి వచ్చే *“క్షణిక విజ్ఞానానికి” అందిస్తుంది. అందువల్ల ప్రతి నూతన క్షణిక 
విజ్ఞానం దాని పూర్వక్షణిక విజ్ఞానాల బీజ శక్తులను కలిగి ఉంటుంది. చెరప డానికి వీలైన 
పలక. లాంటి నిరతం మారే మనస్సు మీద '*వాసనిలన్ని చెరగకుండ ముద్రితా 
లవుతున్నాయి. గనుక శక్తులన్నీ బీజరూపంలో ఒక జీవితం నుంచి మరో జీవితానికి ప్రసారిత 
వువుతున్నాయి కనుక, తాత్కాలికంగా ఈదేహాల విచ్చితి జరిగినా, పూర్వ జన్మల, 
సంఘటనల స్మృతులు సంభవమని చెపు వచు. స్మృతి గనుక కేవలం మెదడు కణాల మీద 
మాత్రమే ఆధార పడి జరిగితే, అది అసంభవమవుతుంది. 


విద్యుత్తుకు వోలె, మనస్సు నిర్మాణాత్మక శక్తి వినాశకరాత్మక శక్తి రెండింటితో రెండు 
వైపుల పదును ఉన్న ఆయుధం. దానిని మంచికి చెడుకు - రెండింటికి వాడవచ్చు. ఈ 
అగోచర మనస్సులో పుట్ణే ఒక్క ఆలోచన ప్రపంచాన్ని రక్షించగలదు, భక్షించగలదు. 


కదనం బెర్ట్రాండ్‌ రసెల్‌ హాస్య ధోరణిలో చెప్పినా అందులో సత్వం ఉంది ఆంగ్ల వాక్యాలలోని 
శ్రేషగమన్నార్ణం - అనువాదకుడు 


464 


అటువంటి ఒక్క ఆలోచన ఒక దేశాన్ని నిర్మానుష్యం చేయ వచ్చు, లేదా జనంతో నింప 
వచ్చు. ఒకని స్వర్గాన్ని నిర్మించేది మనస్సే, నరకాన్ని స్పజించేది అదే. 


బౌస్‌పెన్‌స్కీ రాస్తాడు: “విజ్ఞాన దృగ్వియంలో ఉన్న గుప్త శక్తి అంటే ఆలోచనలలో, 
సంవేదనలలో, వాంఛలలో, ఉన్న శక్తి - దాని బీజశక్తి అపారమనీ, అమానీయమనీ 
తెలుసుకొంటాం. వైయక్తికాను భవం నుంచి, పరిశీలన నుంచి, చరిత్ర నుంచి మనకు 
తెలుసు - భావాలు, వేదనలు, వాంఛలు, వాటి కవే అభివ్వక్షమవుతూూ, అపారశక్తిని విడుదల 
చేసి అనంత దృగ్విషయ శ్రేణులను సృ్నష్టించగలవని. ఒక భావం, నూతన శక్తిని విడుదలచేస్తూ, 
కొత్త దృుగ్విషయ శ్రేణులను రేపుతూ, లోతుగ, గాఢంగా పాతుకుపోతూ యుగయుగాలుగ 
పని చేయ గలదు. ఆలోచనలు జీవించే ఉంటాయని మనకు తెలుసు. ఆ ఆలోచనకు మూల 
పురుషులైన వారి నామాలు పురాణాలై పోయి నప్పటికి, - ప్రాచిన మతస్టాపకుల నొమాలలా, 
(ప్రాచిన అమరకావ్యాల సృష్టికర్తల నామాలలా, నాయకుల, ప్రవక్తల నామాలలా - వారి 
ఆలోచనలు జీవించి ఉంటాయి. వారి మాటలను అసంఖ్యాక పెదాలుచ్చరినాయి. వారి 
భావాలను చదువుతారు, వ్యాఖ్యానిస్తారు. 


“ ఒక బొగ్గు కణికలో నిక్షిప్తమై ఉన్న శక్తిలా లేదా ఒక సజీవ కణంలో ఉన్న శక్తిలా 
నిస్సందేహంగా ఒక కని భావం అనంత శక్తిని కలిగి ఉంటుంది. కొని ఈ శక్తి సూక్ముమైంది, 
కొలవ డానికి వీలు లేనిది, వీర్యవంతమైంది. 034 


ఉదాహరణకు బుద్దుడు చెప్పిన అర్థవంతమైన పదాలలోని బీజ శక్తిని చూడండి: 
“కర్మలకు ముందుగా మనస్సు నడుస్తుంది. మనస్సు ముఖ్యం. వాటిని మనస్సుచేసింది? $ 


బౌద్దం ప్రకారం, మనస్సు లేదా విజ్ఞానం గర్భధారణ సమయంలో పదార్హంతోపాటు 
పుడుతుంది. అందువల్ల (భూణంలోనే విజ్ఞానం ఉంది. ఈ ఈలి - విజ్ఞానాన్ని సాంకేతికంగా 
(పునర్హన్మ విజ్ఞానం” లేదా పునస్సంధించే విజ్ఞానం (పతిసంధి విజ్ఞాన) అంటారు. ఇది 
ఆవ్యక్తి గతకమ్మతో నిబద్దితమై ఉంటుంది. మానవాళి మధ్య ఉండే మానసిక, బౌద్దిక్క 
ధార్మిక తేడాలకు కారణం ఈ కర్మనిబద్ద విజ్ఞానం. ఇది మనిషి రెండో కారకం. 


మానవుని నిర్మాణ కాంశ త్రికంలో మూడోది ఉంది. అది మనస్సు, పదార్ధం - 
రెండింటినీ వీర్యవంతం చేసే జీవిత దృగ్విషయం. జీవం ఉండడం వల్లనే ప్రత్యుతృత్తి సాధ్య 
మవుతుంది. జీవం “శారీరక - మానసికి దృగ్విషయం - రెండిటి ద్వారా అభివ్యక్త 
మవుతుంది. పాళీ భాషలో ఈ రెండు జీవిత రూపాలను నామ జీవితిం[ద్రియమని, రూప 
జీనితం[ద్రియమని - మానసిక, శారీరక జీవితమని - అంటారు. 


465 


మవిష్కి నిర్మించే ముఖ్య నిర్మాణాంశాలు మూడు. అవి: పదార్ధం, మనస్సు, ప్రాణాలు. 
ఈ మూడింటి సంయోగంతో “మనిషి? అనే బలమైన శక్తి అనూహ్య సంభావ్యతలతో, 
ఉనికిలోకి వస్తుంది. అతనిలో చెడు అనే చెత్త కుప్పు మంచికి ఆలయమూ - రెండూ 
ఉంటాయి. అతనిలో క్రిమి, మృగం, మనిషి అతి మనిషీ దేవుడు, బ్రహ్మ ఉన్నారు. నేర 
- (ప్రవృత్తి, రుషెత్వం - రెండూ అతనిలో నిద్రాణంగా ఉంటాయి. తనకు, ఇతరులకు, 
అతడు వరమూ కావచ్చు, శాపమూ కావచ్చు. వాస్తవానికి మనిషి తనకై తానే ఒక ప్రపంచం. 


“ఎక్కడ నుంచి?”* అనేది మన రెండో ప్రశ్న 

మనిషి ఎక్కడ నుంచి వచ్చాడు? 

మనిషికి “ఆది” అయినా ఉండాలి. లేదా అనాది అయినా ఉండాలి. మొదటి దానిని 
బలపరిచే వారు ఒక ప్రథమ కారణాన్ని ప్రతి పాదిస్తారు. ఆ ప్రథమకారణం ఒక విశ్వశక్తి 
కావచ్చు, లేదా సర్వశక్తిమంతుడు కావచ్చు. రెండో దానిని బలపరిచే వారు, ప్రథమ కారణమేదీ 
లేదంటారు. ఎందుకంటే మన సామాన్యానుభవంలో ఎప్పుడూ కారణం కార్య మవుతుంది, 
కార్యం కారణ మవుతుంది. మరి ఈ కారణ కార్య వలయంలో ఏది మొదటి కారణమని 
చెబుతాం? మొదటిదాని ప్రకారం జీవానికి ఒక ఆరంభం ఉంటే, రెండో దాని ప్రకారం 
ఆరంభం లేదు (అనాది). కొందరి అభిప్రాయంలో ప్రథమ కారణం అనేది - **గుండ్రని 
త్రిభుజ” లా అనూహ్యం. 


శాస్త్రం దృష్టా. తలిదండ్రుల నుంచి వచ్చిన వీర్యాండాల.నుంచి మానవుడు జనిస్తాడు. 
విజ్ఞాన శాస్త్రజ్ఞులు, జీవం అంతా జీవం నుంచే వస్తుందని చెబుతూ, మనస్సు, జీవాలు 
cs Sa చా 
“అజీవంి నుంచి వస్తా యంటారు. 


శాస్త్రీయ దృక్పథం నుంచి మనిషి పూర్తిగా తలిదండ్రుల నుంచి వస్తాడు. అలాంటప్పుడు 
జీవానికి ముందు జీవం ఉటుంది. జీవానికి సంబంధించిన మొదటి ప్రోటోప్టాజమ్‌ ఎక్కడ 
నుంచి వచ్చిందని అడిగితే శాస్త్రజ్ఞులు అజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. 

బౌద్దం ప్రకారం మనిషి *“కమ్మయోని? (Matrix of action) నుంచి పుట్టాడు. 
తలిదండ్రులు చేసేదంతా కేవలం పాదాథ్టిక స్తరాన్ని పారను కల్పించడమే. అలాంటపుడు 
జీవికి ముందు జీవి ఉంటుంది. గర్భధారణ సమయంలో, “భూణాన్ని వీర్యవంతం చేసే 
తొలి విజ్ఞానాన్ని నిబద్దించేది కమ్మ. మానవుని నిర్మించే త్రికాన్ని పూర్తిచేయడానికి, అంతకు 
ముందే అక్కడ ఉన్న భౌతిక దృగ్విషయంలో మానసిక జీవ దృగ్విషయాన్ని ఉత్పన్నం 
చేసేది ఈ అగోచర కమ్మ శక్తియే. 


466 


జీవన భావన గురించి బుద్దుడు ఇలా అంటాడు: 


“* ఎక్కడ మూడు కలిసి కనిపిస్తాయో అక్కడ అక్కడ జీవాణువు నాట బడుతుంది. 
తల్లితండ్రి కలిసి నప్పుడు, తల్లి రుతుక్రమం, పుట్టబోయే సత్వం (గంధబ్బ) ఈ రెండూ 
లేక పోతే, అప్పుడు ఎటువంటి జీవం నాట బడదు. తల్లి దండ్రి కలిసి నప్పుడు తల్లి 
రుతుక్రమం ఉండి, పుట్టబోయే సత్వం (గంధబ్బ) లేక పోతే అప్పుడూ ఏ జీవం నాట 
బడదు. తల్లిదం|[డ్రులు కలిసి నప్పుడు, తల్లి రుతుక్రమం ఉండి, పుట్టబోయే సత్వం ఉంటే 
- రెండూ ఉంటే అపుడు జీవం నాటు బడుతుంది.'' 


ఇక్కడ గంధబ్బ (=గంతబ్బ), ఒక ప్రత్యేక గర్భంలో పుట్టడానికి సిద్దంగా ఉన్న తగిన 
జీవిని (సత్వాన్ని) సూచిస్తుంది. ఈపదాన్ని ఈ ప్రత్యేక సందర్భంలోనే ఉపయోగిస్తారు. 
దీనిని శాశ్వత ఆత్మ అని అపార్దం చేసుకో రాదు. 

ఒక జీవి ఇక్కడ పుట్టాలంటే, ఒక జీవి వేరే చోట చని పోయి తీరాలి. 


జీవి పుట్టుక గత జన్మలో జీవి మరణానికి సరి పోలుతుంది. మామూలు పరిభాషలో 
చెప్పా లంటే, ఒక చోట సూర్యోదయం అయిందంటే, మరోచోట సూర్యాస్తమయం 
అయిందన్న మాటు. 


“అవిద్యతో ఆటంకితమై, తృష్ణతో బంధితులై పర్యటిస్తూ, కొనసాగుతూ, ఉండే 
జీవుల “ఆదిని చూడడం వీలు కాదు,” అని బుద్దుడు చెప్పాడు. 


జీవన ప్రవాహం, దానికి అవిద్య, తృష్షలనె మురికి నీరు లభించినంతకాలం, అనంతంగా 
సాగి పోతుంది. ఈ రెండింటిని తెంపి వేసి నప్పుడు, జీవన ప్రవాహం, బుద్దుల, అ్బర్దంతల 
విషయంలో లాగ, ఆగిపోతుంది. పునర్ణన్మ ఉండదు. ఈ జీవ ప్రవాహం అవిద్య, తృష్టలతో 
నిండి ఉండని ఒక దశను మనం ఎపుడూ కొనం కనక, దాని “ఆదిని మనం న్నిర్ణయించ 
లేం. 

బుద్దుడు ఇక్కడ ప్రాణుల జీవ ప్రవాహం గురించి మాత్రమే చెప్పాడు. విశ్వం పుట్టుక, 
దాని పరిణామం గురించి, విజ్ఞాన శాస్త్రజ్ఞులు మాత్రమె చెప్పాలి. 


4. ఎక్కడకు?” అనేది మన మూడో ప్రశ్న. 
మనిషి ఎక్కడకు వెళతాడు ? 
ప్రాచీన భౌతిక వాదాన్ని, పాళీ, సంస్కృత భాషలలో, “లోకాయత” అంటారు. దిని 


ప్రకారం, మనిషి మరణంతో, తాను పుట్టించిన ఏ శక్తిని తన తరవాత వదిలిపెట్టు కుండ, 


467 


పూర్తిగా నాశనం అయిపోతాడు. “మానవుడు నాలుగు మూలకాలతో సముధ్యూత 
మయ్యాడు. మనిషిచని పోయి నప్పుడు పృధ్సీమూలకం భూమిలో తిరిగి కలిసి పోతుంది; 
నీటి మూలకం నీటిలోకి, అగ్ని మూలకం అన్నిలోకి, వాయు మూలకం వాయువులోకి 
తిరిగి కలిసి పోతాయి. ఇంద్రియాలు ఆకాశంలో కలిసి పోతాయి. జ్ఞానులు, తెలివిహినులు 
అందరూ ఒకేలా, శరీరం లయ మైనప్పుడు, ముక్కలై, నశిస్తారు, వారిక ఏ మాత్రం ఉండరు. 
మరో ప్రపంచం ఏటీ లేదు. ఈ (ప్రకృత ప్రపంచమే వాస్తవం. స్వర్గం, నరకాలని పిలవ బడేవి 
వంచకుల స్పష్ట. 


భౌతిక వాదుల ఇంద్రియ గోచరమైన దానినే నమ్ముతారు. అలాంటప్పుడు కేవలం పదార్ధం 
మాత్రమే వాస్తవం. అంతిమ మూలకాలు నాలుగే. అవి : భూమి, నీరు, నిప్పు, గాలి. 
అలాడిన్‌ దీపాన్ని రుద్దినప్పుడు భూతం కనిపించి నట్టుగా, ఆత్మచైతన్య జీవం, మార్మికంగా 
ఆనాలుగు మూలకాలనుంచి వస్తుంది. కాలేయం పిత్తరసాన్ని ఊరించి నట్లే, మెదడు 
ఆలోచనలను స్రవిస్తుంది. 


రాధాకృష్ణన్‌ చెప్పినట్టుగా, “భౌతిక వాదుల దృష్టిలో పరలోకాన్ని విశ్వసించడం, దివాళా 
కోరుతనానికి, ఆడంగి తనానికి, బలహీనతకు, పిరికితనానికి, నిజాయితీ రాహిత్యానికి 
నిదర్శనం. ”” 


క్రైస్తవం ప్రకారం మనిషికి గతం లేదు. రెండు శాశ్వతాలైన స్వర్గ నరకాలకు ఈ ప్రస్తుత 
జీవితర్‌ తయారు చేస్తుంది. వాటిని లోకాలుగ చూసినా, రాజ్యాలుగా చూసినా, మనిషి 
భఎష్యుత్తు అనంతం సంతోషంతో స్వర్గంలోనో, ఆనంత దుఃఖంతో నరకంలోనో ఉంది. 
కనుక మనిషి మరణం తరవాత గూడ ఉంటాడు. అంటే అతని సారం శాశ్వతత్వాన్ని 
చేరుతుంది. 


షోపన్‌హర్‌ (SChంpenhaeur) అంటాడు: “తాను శూన్యం నుంచి వచ్చాడని ఎవడు 
భావిస్తాడో, మళ్ళీ శూన్యంలోకే వెడతానని అతడు అనుకోవాలి. ఎందుకంటె, అతడు తేక 
ముందు ఒక అనంతకాలం (శాశ్వతత్వం) గడచింది, తరవాత రెండో అనంతకాలం 
ప్రారంభమైంది. ఈ రెండో దానిలో తాను ఎప్పటికీ ఉండిపోతానని భావించడం 
రాక్షసాలోచన.”” 


గతాన్ని ప్రస్తుతాన్ని విశ్వసించే హిందు వాదులు మరణం తరవాత మనిషి పూర్తిగా నాశం 
అవుతాడని చెప్పురు. మరణం తరవాత అతడు అనంతంగా ఉంటాడనీ వారు చెప్పరు. అనంత 
గతానాగతా పునర్హన్మల శ్రేణిని వారు విశ్వసిస్తారు. ఒకని కర్మలు - కర్మబలం - నెడుతున్నంత 


468 


కాలం, వారిద్దష్టిలో, జీవిత ప్రవాహం అనంతంగా సాగుతూనే ఉంటుంది. కొల క్రమంలో, 
నునిషి సారం, అతని ఆత్మ ఎక్కడ నుంచి వచ్చిందో ఆ పరమాత్మలోకి, సంలీనం అవుతుంది. 


బౌద్దం వర్తమానానన్న నమ్ముతుంది. (ప్రస్తుతాన్ని ఆధారం చేసుకొని అది గతానాగతాలను 
చెబుతుంది. అగోచర విద్యుచ్చక్తికి విద్యుద్దీపం బాహ్యరూప మెలాగో, అలాగే అగోచర 
కమ్ముకు సః బాహ్యరూపం. బల్సు పగిలిపోవచ్చు. కాంతి పోవచ్చు. కొని విద్యుత్రువాహం 
ఉంటుంది. కాంతి మరోబల్సు ద్వారా ప్రత్యక్షం కావచ్చు. అదే విధంగా భౌతిక శరిరం 
విచ్చిన్నమై ప్రకృతి విజ్ఞానం అంతమైనా, కమ్మ శక్తి చెదరక, మరోజన్మలో నూతన శరీరం 
ఆవిర్భావం కావడానికి దారి తీస్తుంది. ఇక్కడ కమ్మశక్తి విద్యుచ్చక్తి లాంటిది. బల్బు 
తలిదండ్రుల నుంచి వచ్చిన అండ కణం లాంటిది. 


గత కర్మ వర్తమాన కర్మను నిబద్దిస్తుంది; వర్తమాన కర్మ గత కర్మతో కలిసి భావి కర్మను 
నిబధిస్తుంది. వర్తమానం గతానికి బిడ్డ, భావికి తం[డ్రి. అందుకని మరణంతో మనిషి పూర్తి 
నాశం జరగదు. ఎందుకంటే, ఆ ప్రత్యేక అయుః ప్రమాణం అంతమైనా, దానిని ఇపుటి 
వరకు నిల బెట్టిన శక్తి నాశం కా లేదు. 


మరణానంతరం, అవిద్య, తృష్టలు తోడై ఉన్నంత కాలం, జీవ ప్రవాపాం అనంతంగా 
కొన సాగుతుంది. మామూలు పరిభాషలో చెబితే, మనిషి మనిషిగానే పునర్హన్మ ఎత్తాలని 
లేదు, ఎందు కంచెమనిషి ఒక్కడే జీవికాదు. అంతేకాదు, ఇంకా, ఈ విశ్వంలో ఒక అత్యల్ప 
శకలం అయిన భూమి ఒక్కటే కొదు మనిషీ వునర్తన్మ ఎత్తడానికి ఇంకా ఇతర వాస యోగ్యమైన 
లోకాల్లో అతడు పుట్ట వచ్చు. 

ఈ పునర్హన్మ పరం పరను ఒకడు అంత మొందించు కోవా లంటే, బుద్దుడు, ల్బర్దంతలు 
చేసి నట్టుగానే, అన్నిరకాల పూర్తి తృష్ణారాహిత్యమైన నిర్వాణాన్ని యథార్థం చేసుకోవడం 
ద్వారా దానిని సాధించ వచ్చు. 

మనిషి ఎక్కడకు వెళతాడు? అతడు అర్హుడైతే ఎక్కడికైనా వెళ్ళ వచ్చు. ఏ ప్రత్యేక కోరిక 
లేకుండ, తన మార్గాన్ని సంఘటనా శ్రేణి నిర్ణయానికి వదిలి వస్తే అతడి కర్మాను సారం, 
అతడు ఎక్కడకు తగిన వాడో అక్కడికి వెళతాడు. 
ఎందుకు ? అనేది మన చివరి ప్రశ్న. 

మనిషి ఎందుకు ఉన్నాడు? జీవితానికి ఏదైన హేతువు (లక్ష్యం) ఉందా? 

ఇది వివాదస్తుద సమస్య. 

భౌ తికనాద దృక్పధం ఏమంటున్నది ? 

విజ్ఞాన శాస్త్రజ్ఞులు సమాధానం చెబుతారు : 


469 


“జీవితానికి ఒక పరమార్హం ఉందా? ఉంటే అది ఎమిటి లేదా ఎక్కడ లేదా ఎప్పుడు? 
ఆకాశం నుంచి విశ్వం వచ్చింది, సూర్యుడొచ్చాడు, భూమి వచ్చింది, జీవం వచ్చింది. మనిషి 
వచ్చాడు, ఇంకా ఎన్నోరావాలి. 


ఇహ్మ లక్ష్యం విషయానికి వస్తే : అది ఎవరిది లేదా ఎక్కడినుంచి? ఎందుకు ఎమీ 
లేదు” 


ఇంద్రియ జ్ఞానానికి, ప్రస్తుత భౌతిక సంక్షేమానికి పరిమితమైన భాతికవాదులు 
ఆధ్యాత్మిక విలువలను విస్మరించారు. అందుకని వారి దృక్పధం ధార్మికుల దృష్షకి పూర్తిగా 
వ్యతిరేకంగా ఉంది. వారి దృష్టిలో జీవితానికి “అర్ర కర్తి (౧౮౧౧౦56౧ ఎవడూ లేడు. 
అందుకని హేతువు (లక్ష్యం) లేదు. బౌద్దులు ఆస్తికేతరులు (౧౦౧ - 1౧6155) కావడంతో. 
నిరూ “సృష్టి అర్హం కర్తను విశ్వసించరు. 
““నెమళ్ళకు అద్భుతమైన ఆరంగులను ఎవరు దిద్దారు లేదా కోకిలకు అంత బాగా 
కూయడం ఎవరు నేర్పారు?” ప్రతి దానిని ప్రకృతి సహజత్వానికే ఆపాదించ డానికి, భౌతిక 
వాదులు చేసే, ముఖ్యవాదనలలో ఇది ఒకటి. 


“తిను, తాగు, సుఖీంచు, మరణం అందరికీ వస్తుంది, మన జీవితాలను పరిసమాప్తం 
చేస్తూ,””* అనేది వారి దర్శన నైతి కాదర్భం. రాధాకృష్ణన్‌ రాసినట్టు ** శీలం (Virtue) అనేది 
ఒక మోహం (66164510౧0), భోగానుభవమే సత్యం. మరణం జీవితానికి అంతం. మతం 
బుద్దిహిన మానసికచ్యుతి, ఒక మానసిక వ్యాధి. మంచి, ఉన్నత, శుద్ద, అనుకంపలు - 
అన్నింటి మీద వారికి అపకమ్మకం. వారి సిద్దాంతం ఇంద్రియసుఖాన్ని, స్వార్దాన్ని, (గ్రామ్య 
(అసభ్య) సంకల్పాన్ని బల పరుస్తుంది. మోహం, సహజాతాలను నయం త్రించాల్సిన 
అవసరం లేదు. ఎందుకంచిె, అవి మనిషి ప్రకృతికి సహజంగా ఇచ్చినవి. ”” 

నర్హదర్భన నంగ్రహ (పుట. 2 ) అంటున్నది: 

“బీవితం నీ చేతిలో ఉండగానే, సుఖంగా జీవించు 

ఎవడూ మృత్యువు అవహిత నేత్రం నుంచి తప్పించుకోలేడు; 
మన ఈ చట్రాన్ని వారు ఒకనారి కాల్సిన తరవాత, 

అది మళ్ళీ ఎప్పుట్వైనా ఎలా తిరిగి వస్తుంది?”” 

“జీవం ఉన్నంత కాలం మనిషిని సుఖంగా ఉండ నీయండి. అప్పు చేసి అయినా 
పప్పుకూడు కుడవనీయండి.?” 


470 


“ఎందుకు” - అనే (ప్రశ్నకు విజ్జ్హాన శాస్త్రం ఏం సమాధానం చెబుతుందో చూదాం. 
విజ్ఞానం శాస్త్రం వస్తువులను అధ్యయనం చెస్తుంది. * ఉన్ని దానిని అధ్యయనం చేస్తుంది. 
మతమేమో ఆదర్శాలను అధ్యయనం చేస్తుంది. ఎలా ఉండాలో అధ్యయనం చేస్తుంది. 
నిజ్ఞానంశా(స్త్రం అసంపూర్ణం, ఎందుకంటె అది * ఎందుకు” అనే ప్రశ్నకు సమాధానం 
చెప్ప లేదు, అంటాడు సర్‌. ఆర్రర్‌థాంప్పున్‌. 


విశ్వహేతువు (లక్ష్యం) గురించి చెబుతూ, బెర్హ్రాండ్‌ రసెల్‌ మూడు దృక్పథాలను 
పేర్కొంటాడు. అవి; ఆస్తిక, విశ్వదేవతాత్మక, ఆకస్మికాద్బూతా (emergent) లు. 
అంతడంటాడు: “మొదటి దాని ప్రకారం ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. 
కాలక్రమంలో కొంత మంచి పరిణమిస్తుందని అతడు ముందుగానే ఊహించి, ప్రకృతి 
నియమాలను తయారు చేశాడు. ఆ దృష్టి ప్రకారం లక్ష్యం (అర్థం), తన స్పష్టికి తానే 
వెలుపల ఉండే సృష్టికర్త మనస్సులో సచేతనంగా ఉంటుంది. 


““విశ్వదేవతా దృక్పధంలో, దేవుడు విశ్వానికి వెలుపల ఉండడు. ఈ విశ్వాన్ని మొత్తంగా 
చూసి నప్పుడు, అతడే ఈ విశ్వం. అందుకని స్పష్టిక్రియ ప్రసక్తి ఇక్కడ ఉండదు. కాని 
విశ్వంలో ఒక రకం సృజనాత్మక శక్తి ఉంది. ఈ శక్తి విశ్వాన్ని ఒక ప్రణాళిక ప్రకారం పరిణమింప 
జేస్తుంది. ఈ ప్రక్రియ అంతటా గూడ సృజనాత్మక శక్తి మనస్సుళో ఈ ప్రణాళిక ఉంటుందని 
చెప్పుబడంది. 


ఆకస్మికాధ్బూత దృక్పధంలో లక్ష్యం చాల వరకు అంధమైంది. తొలిదశలలో, ఈ 
విశ్వంలో ఏదీ గూడ, తరువాతి దశను ముందుగా ఊహించదు. కాని ఒకరకం అంధ 
ప్రచోదనం బాగా అభివృద్ది చెందిన రూపాలను ఉనికిలోకి తెచ్చే, “పరివర్తన లకు దారి 
తీస్తుంది. దనన బట్ట చూస్తే జక అస్పష్టార్దంలో “అంతం” (లక్ష్యం) ఆదిలోనే అంతర్గతంగా 
ఉన్నట్టునిపిస్తున్నది. *) * 

దీని మీద-మయనం ఏమీ వ్యాఖ్యానించం. ఇవి కేవలం కొంతమంది మత వాదుల, గ్‌పు 
చింతనుల దృకృథాలు. 


ఈ విశ్వంలో ఒక హేతువు, లక్షం, ఉద్దేశం ఉన్నా లేక పోయినా, ఒక ప్రశ్న 
ఉదియిస్తుంది: (క్రిములు, పాములు, దోమలు, కుక్కకాటు పిచ్చి - ఇవి ఎందుకున్నట్టు? 
వీటి ఉపయోగం ఏమిటి? అసలు దుఃఖం ఎందుకుంది? భూకంసాలలు వరదలు, 
యుద్దాలు, జాడ్యాలు ఉద్దేశపూర్వకంగానే వస్తున్నాయా ? 

విశ్వ లక్ష్యం గురించి తన దృక్పధాన్ని వివరిస్తూ రసెల్‌ సాహసోపేతంగా ప్రకటించాడు: 
ఎందుకు మనిషిని ఇంతగిపు వాణ్ణి చేసే మటాడడం? పులుల సింహాల మాటేమిటి ? 


471 


మనం, మనుషులం, చంపే వాటి కంటే అవి తక్కువ గానే జంతువులను మనషులను 
చంవుతున్నాయి. ఇంకా అవి మనకంటె చాల అందమైనది. చీమల సంగతి ఏమిటి? ఏ 
ఫాసిస్టు కంటె గూడ అవి కార్పొరేట్‌ వ్యవప్టను బాగా నడుపు తున్నాయి. క్రౌర్యం, 
అన్యాయం, యుద్దాలతో గోడఉన.న 'వరొోనతన (పపంచం కంటె కోకిలల, భారద్వా 
పక్షుల, లేళ్ళ ప్రపంచం ఎంతో మంచిగా ఉండదా? “విశ్వానికి ఒక ఉద్దేశం ఉంది” అనే 
వారు మనకు ఉన్నాయని, బావించబడిన తెలివి తేటలను ఎక్కువగా చేసి చెబుతున్నారు. 
కొని వారి వ్రాతలను చూస్తే ఆ తెలివి తేటలను శంకించ వలసి వస్తుంది. నేను సర్వశక్తి 
మంతుడనై, నాకుమిలయవ్ష'సంవత్త్సరాలకాలం ప్రయోగాలు చేయ డానికి అవకాశం లభిస్తే 
నా అన్ని ప్రయత్నాల అంతిమ ఫలితంగా మనిషి గర్వ పడడానికి ఏమీ లేదని చెబుతాను.” 


వివిధ మతాల ప్రకారం జీవితార్హం ఏమిటి? 


హిందూ మతం ప్రకారం జీవితార్దం '“ బ్రహ్మతో ఐక్యం కావడం” లేదా, “తన ఆత్మ 
ఎక్కడ నుంచి వచ్చిందో ఆసారంలోకి తిరిగి సంలీనం కావడం. ”” 


యూదు, క్రైస్తవ, ఇస్తాం మాతాల ప్రకారం, “దేవుని కీర్తించడం, అతనితో ఎప్పటికీ 
ఉండడం.” ” 


ఎ మతానికి చెందిన వాడైనా ఒక సామాన్యుడు, పరమశాంతి స్వర్గ అమర్హ్యజీవితం 
కోసం, తానంటి పెట్టుకొని వేళ్ళాడే ఈ భూమిమీది జీవితాన్ని వదిలిపెట్టి పోతాడా? 


సందెహమే. నిజం! 
బౌద్దం, ** ఎందుకు” అనే ప్రశ్నకు ఎలా సమాధానం చెబుతుందో చూదాం. 


సృష్టికర్తను నిరాకరిస్తుంది బౌద్దం. అలాంటప్పుడు బౌద్ద దృక్పధం నుంచి ఈ విశ్వంలో 

ఒక “శకి నిరేశిత ఉదేశంి” ఉండ డానికి వీలు లేదు. అతని స్వేచ్చా కర్మల కంటె స్వతంత్రంగా, 
ఎ ఎ (ఈ) 

మానవుని భవితవ్యాన్ని నియంత్రించే విధి వాదా (FAatalI5M) న్ని, నిశ్చయవాదాన్ని, లేదా 
పూర్వ అరిష్ట వాదాన్ని అది సమర్చించదు. అలాగైతే స్వేచ్చా సంకల్పం ఒక బూటకం 
అవుతుంది. ఈ జీవితం యాంత్రిక మవుతుంది. 

స్వయం కృతం వల్ల, పెంపకం వల్ల, పరిసరం ఇంకా ఇలాంటి వాటీవల్ల, ప్రభావితమైన 
మానవుని కర్మలు చాలవరకు యాం త్రికాలే. కాని కొంత మేరకు మనిషి స్వేచ్చా సంకల్పాన్ని 
ప్రదర్శించ గలడు. ఒక ప్రాణం లేని రాయిలాగే గోపురం నుంచి జారి పడిన మానవుడు 
భూమికి ఆకర్షితు డవుతాడు. రాతి కంటె భిన్నంగా అతనికి మనస్సు అనేది ఉన్నా ఈ 


472 


సందర్భంలో దానిని అతడుపయోగించి, అదే గోపుర్నా ఎక్కడమైతే, అతడు తన స్వేచ్చా 
సంకల్ఫాన్ని ఉపయోగించి తన ఇష్టం వచ్చానట్టు చేయవచు. దీనికి భిన్నంగా రాయి, దాని 
అంతట పని చేయడానికి దానికి స్వేచ్చ అదు మనిషికి తప్పొప్పుల మధ్య, మంచి చెడుల 
మధ్య ఎంపిక చేసుకొనే శక్తి ఉంది. తనకు, ఇతరులకూ కూడ మనిషి స్నేహితునిగా గాని, 
శత్రువుగా గాని ఉండ గలడు. అంతా గూడ అతని మనస్సు, దాని వికాసం మీద, ఆధారపడి 
ఉంటుంది. 


మానవ జీవితంలో ఒక ప్రత్యేక నిర్దిష్ట లక్ష్యం లేక పోయినా, అతనికి ఒక లక్ష్యూన్ని 
ఎంపిక చేసుకొనే స్వేచ్చ ఉంది. 
అందుకని జీవితార్థం ఏమిటి? 


“బాస్‌ పెన్‌స్కీ రాసాడు. “కొంతమంది, జీవిత పరమార్థం అనేది సేవలో, 
ఆత్మార్హణలో, ఆత్మత్యాగంలో, అన్నింటిని పరిత్యజించడంలో . ప్రాణంతో సహా - 
ఉంది అన్నారు. మరి కొంత మందికి జీవిత పరమార్ధం, దాని ఆనందంలో, అంతిమ 
మృత్యు హేల నుంచి బయట పడడంలో ఉందన్నారు. వేరు కొంత మంది దానిని, జీవిత 
పరిపూర్ణతలో, మరణానంతర సుకర భావి జీవిత సృష్టిలో, లేదా భావిజన్మలలో చూశారు. 
ఇంకొందరు దానిని అనస్తిత్వ (NOn-eXistence) లేదా జీవిత రాహిత్యంలోను, వేరు 
కొందరు జాతిని పరిపూర్ణం గావించడం లోను, ఈ భూ జీవితాన్ని పండించు కోవడంలోను 
చూశారు. మరి కొంత మందైతే, దాని అర్జాన్ని తెలుసు కొనడానికి అసలు ప్రయత్నం 
చేయడమే కుదరదు పొమ్మన్నారు”. 


ఈ బాగా చదువుకొన్న పంజతుడు ఈ అన్ని దృక్పథాలను విమర్శిస్తూ అంటాడు: 
“ఈ వివరణలన్నింటి లోపం ఎక్కడ ఉందంటే, అసలు అవన్ని గూడ జీవితార్జాన్ని ' జీవితం 
వెలుపలి అంటే మానవాళి భవిష్యత్తులో, లేదా, ఉన్నదో లేదో తెలియని సమస్య అయిన 
మరణానంతర జీవితంలో, లేదా మళ్ళీ అను|క్రామిక పునర్హన్మల లేదా అవతారాల పరంపరలో, 
అహం (నేను) పరిణామంలో - అన్నీ ప్రస్తుత జీవితం వెలుపలే - దర్శించడానికి 
ప్రయత్నించాయి. ఈ విధంగా జీవితం గురించి ఊహలు చేసే బదులు, మనుషులు తమలోకి 
తాము చూసు కొంటే, వాస్తవానికి జీవితార్దాన్ని కనుక్కోవడం అంత కష్టం కాదు. అది 
జ్ఞానంలో ఉంది?” .! 


బౌద్దుని దృష్టిలో జీవితార్ధం సంబోధి. అంచే వాస్తవంగా తానెలా ఉన్నాడో అలాగే అద్దం 
చేసు కోవడం. సూక్షుశిలం ద్వారా, మానసిక వ్యవసాయం ద్వారా, నినిత ప్రజద్వారా, వేరే 
మాటలలో చెప్పాలంటే, సేవ, పరిపూర్ణతల ద్వారా, దీనిని సాధించవచ్చు. 


473 


అపార మైత్రి, కరుణ, పూర్ణ స్వార్దరాహిత్యాలు సేవలో ఉన్నాయి. స్వార్ధరాహిత్యం 
ఇతరులకు సేవ చేయ పురి కొలుపు తుంది. పరిపూర్ణత అంటే పూర్ణశు భత, పూర్తిజ్ఞానం, 


వాద సూచికలు 


క్షే 


కా రాతలు గా 


SR, 


Ouspensky, Tertium Organum, P. 8. 


ఒక మెరుపు కాలంలో బిలియన్త బలియన్త ఆలోచనా క్షణాలుండ వచ్చు. 
Sir Charles Sherrington, Life's Unfolding, ౧ 32 
Ouspensky, Tertium Organum, PP. 125, 126 


Sri Radha krishna, Indian Philosophy, 1, ౧. 278 


పాలపుంతలో పది లక్షల [గ్రహ మండలా లున్నాయి. వాటిల్లో జీవం ఉండ వమ్ము. 


See Fred Hoyle, The Nature of the Universe PP. 87-89 

Indian Philophy 1. P. 201 

Bertrand Russell, Religion and Science, 1960 Edn. ౧. 191 
Bertrand Russell, Religion and Science, 1960 Edn. PP. 221 - 222 
Tertium Organaum, P. 192. 


అనుబంధం 
1 
ముంగల సుత్త 
మంగళకరాలు 


నేను ఇలా విన్నాను : 


ఒకసారి ఉన్నతుడు సావత్తో ( శ్రావస్తి) వద్ద, జేతవనం అనాథ పిండికి ఆరామంలో 
ఉంటున్నారు. బాగా రాత్రి పొద్దు పోయాక, తన మిరుమిట్లు గొలిపే కాంతితో జెతవనాన్ని 
దేదీప్యమానంగా వెలుగొందిసూ ఒక దేవత బుద్దుని వద్దకు వచ్చి, గౌరవ పురస్సరంగా 
నమస్కరించి, ఒక ప్రక్కగా నిలబడ్డాడు. ఈ విధంగా నిలబడి, ఒక సద్య రూపంలో 
ఉన్నతునితో ఇలా అన్నాడు: 


1. 


అనేక మంది దేవతలు, మనుషులు మంచిని ఆక్రోశిసూ, ఏది “మంగళకరం” 
(blessing) అని తర్హన భర్దన పడ్డారు. దయచేసి చెప్పండి అన్నింటి కంటె 
మంగళకరమైంది ఏది? 


మూర్చులతో, జ్ఞానులతో కలియక, గౌరవార్డులను గౌరవించడం - ఇది అన్నింటి 
కంటె ఉత్తమ మంగళం, 


అర్హ ప్రదేశంలో నివసించడరీ, గతంలో పుణ్యకార్యాలు చేసి ఉండడం, తనను 
తాను సరైన దారిలో పెట్టు కోవడం?” - ఇది అన్నింటికంటె ఉత్తమ మంగళం. 


విశాల పాండిత్యరి, చేవృత్తి పరివూర్హతి, ఉన్నత శిక్షణ (వినయాన్ని) పాటించడం, 
మృదుభాషణం - ఇది అన్నింటేకంటె ఉత్తమ మంగళం. 


తలిదండ్రులకు ఆధారంగా ఉండడం, భార్యాబిడ్డల ఆలన పాలన చూడడం, 
ప్రశాంత వృత్తులు ఇది అన్నింటేకంటె మంచి మంగళం. 


స్వేచ్చ, ధార్మిక నీలం, బంధుజనానికి సహాయం చేయడం, అనిందా కార్యాలు- 
ఇది అన్నింకంటె ఉత్తమ మంగళం. 


దుర్మార్గానికి దూరంగా ఉండడం, మత్తుపానీయాలకు దూరంగా ఉండడం, 
నీలంలో స్రిరత్వం - ఇది అన్నింటికంటె ఉత్తమ మంగళం. 


475 


10. 


11. 


Lz: 


గౌరవం, వినమ్రత, తృప్తి, కృతజ్ఞత, తగుసమయంలో ధమ్మ [శ్రవణం చేయడం 
- ఇది అన్నింటి కంటె ఉన్నతమైన మంగళం. 

సహనం, విధేయత, సమణుల దర్శనం, తగు రుతువులో ధార్మిక చర్చ చేయడం 
- ఇది అన్నింట కంటె ఉత్తమ మంగళం. 

స్వీయ నిగ్రహం, పవిత్ర జీవనం, ఆర్య సత్యాల అవగాహన, నిర్వాణ యథార్టీకరణం 
- ఇది అన్నింట కంటె మంచి మంగళం. 


ఎవని మనస్సు ప్రాపంచిక విషయాలతో విచలితం కాదో, దుఃఖ, మలిన రహితంగా, 
భద్రతతో ఉంటుందో వాడు - ఇది అన్నింటికంటె ఉత్తమ దీవెన. 


ఇటువంటి సంతృప్తినిచ్చే విషయాలు", సర్వత్ర విజేతలయ్యే అన్నిరకాల 
సుఖంతోచరించే - వారికి ఇవి అన్నింటి కంటె మంగళకరాలు. 


మంగలసుత్త వ్యాఖ్యానం 


1. 


మహామంగళ జాతక (110. 453) తో పోల్ఫునది. నుత్తనిపాతలోను, కుద్దకని 
కాయంలోను ఈ సుత్త కనిపిస్తున్నది. 

శబ్దార్రపరంగా, “'నిస్సహాయులకు, భిక్షనిచ్చవాడు” లేదా **అనాధులకు అన్నం 
పెట్టేవాడు”. అతని పూర్వనామం సుదత్త. అతడు బౌద్దం పుచ్చుకొన్నాక, 
రాకుమారుడు జెతకు చెందిన ఆహ్లాదకరమైన తోపును కొని, ఆరామాన్ని 
నిర్మించాడు. ఆ తరవాత దానికి జెతవనారామ మని పేరు పెట్టారు. 


ఈ ఆరామంలోనే బుద్దుడు తన జీవితంలో అధిక భాగాన్ని గడిపాడు. 


సుదత్త బౌద్దం పుచ్చుకొన్న తీరును వివరంగా Kindred Sayings, 1, P. 27 
and Vinaya, 111, ౧. 179 లో ఉంది. 


సాహెత్‌ - మాహెత్‌గా గుర్తింపబడింది. 


ఒకరోజు, అన్నింటికంటె మంగళ కరమైంది ఏది అనే ఆసక్తికరమైన చర్య “* బహిరంగ 
చావడి” (గ౬౦||0 Hall) లో జరిగిందని వ్యాఖ్యానం చెబుతున్నది. సహజంగా 
జనాలకు వివిధ రకాల దృకృథా లుంటాయి. ఉదయం నిద్ర లేవగానే మంచి 
శకునాలు (బిడ్డతో ఉన్నతల్లి, చిన్న పిల్లలు, శ్వేత వృషభాలు మొదలైనవి) ఎదురైతే 
అది మంగళకరంగా భావించాలని ఒకడు అన్నాడు. మంచ శబ్దాలు - “నిండి, 
“అదృష్టం” లాంటివి - మంగళకారాలని, వేరొకడు అనుకూల అనుభవాలు - మంచి 
పూల వాసనలు, భూమిని తాకడం లాంటివి - మంగళకరాలన్నాడు. 


476 


10. 


11. 


12: 


మనుషులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలో ఎంతగా చీలి పోయారంటే, వాళ్ళు 
ముఠాలుగా ఏర్పడ్డారు. ఈ చీలిక అంతిమంగా ఎంతవరకు పోయిందంటే, కథ 
ప్రకారం, దేవలోకాన్ని చేరింది. ఈ తగవు తీరు కోకుండ ఉండలేని దేవతలు, 
వారి అధినాయకుడైన సక్కకు నివేదించారు. విచక్షణ జ్ఞానం ఉన్న ఆసక్క ఒక దేవతను 
బుద్దుని వద్దకు వెళ్ళి అతని విశ్వసనీయమైన అభిప్రాయాన్ని తెలుసుకొని రమ్మని 
పంపాడు. ఈ ప్రత్యేక దేవతయే బుద్దుని వద్దకు వచ్చి, పద్యరూపంలో ప్రశ్నించింది. 


వ్యాఖ్యానం ప్రకారం *“ మంగళం) అంటే సుఖానికి అభివుద్దికి తగినదేదో అది. స్టైనిక 
భాషాశా,స్త్రుజ్ఞులు 'మంగళి అనే పదానికి శబ్దార్థ పరంగా ఇలా చెబుతారు: అది 
మూడు అక్షరాల (5yl2ble5) నుంచి వచ్చింది. అవి “మన్‌” (దుస్థితి) కి 
“గ? (వెళ్ళుట) “లి” (ఖండనం) లు కష్టాలకు దారితీసే మార్గాన్ని అడ్డుకొనేది 
అని అర్ధం. 


అంటే భిక్కు, భిక్కుని, ఉపాసక, ఉపాసీక లుండు చోటు, పదిపుణ్య కర్మలను 
పవిత్రులు చేసే చోటు, ధమ్మం సజీవంగా ఉన్నచోటు ఏదైనా (వ్యాఖ్య). 


అంటే తన అశీలతను శీలంగా మార్చు కోవడం; అవిశ్వాసాన్ని విశ్వాసంగా, స్వార్ణాన్ని 
జొదార్యంగా మార్చు కోవడం. 


బవొనుత్త అంటే శబా ంగా *“* అధికశ్రవణంి” అని. ఆంగ్రంలో erudition 
(పాండిత్యం) కు ఏ అర్థం ఉందో అదే అర్జాన్ని ఈ పదం ఇస్తుంది. ప్రాచిన కాలంలో 
అతడు మౌఖిక బోధనుంచి విని గుర్తు పెట్టుకొన్న దాని మీద ఆధారపడి ఒకని 
పాండిత్యాన్ని అంచనా వేసే వారు. సుత్త, ఇక్కడ, ధమ్మ జ్ఞానాన్ని సూచిస్తుంది. 


వ్యాఖ్యానం రెండు రకాల చేతి వృత్తులను చెబుతున్నది. అవి: గృహస్థులు అవలంబించే 
కమ్మరి, కంసాలిలాంటి నిరపాయకర వృత్తులు మొదలైనవి. కుట్టె నిర్భహులు 
(గృహంలేని వారు), వృత్తులు - చీవరాలు కుట్టడంలాంటివి. 


వినయ అంటే మనోవాక్క కర్మల క్రమ నిక్షర. వ్యాఖ్యానం రెండు రకాల వినయాన్ని 
గురించి చెబుతుంది. - గృహస్తు వినయ అంటే పది దున్ఫీల కర్మలకు దూరంగా 
ఉండడం, రెండోది నర్ఫుహులకు సంబంధించింది లేదా శీల నాలుగు భాగాలను 
పాటించడం. 


అంటే కేవలం (పరిమిత) సంయమం కాక పూర్తి నివృత్తి. 


అంటే బుద్దుడు, శిష్యులు, గురువులు, తలిదండ్రులు, పెద్దలు, మొదలైనవారు. 
477 


13. ఉదాహరణకు, ఒకడు దుష్టైలోచనలతో ముట్టడించ బడినప్పుడు - 
14. రాగాలను శమయింప జేసుకొన్నవారు. 


15. లాభనష్టాలు, యశస్సు అయశస్సులు, కీర్తినిందలు, బాధాసుఖాలు - ఈ ఎనిమిది 
లోక ధర్మాలు. 


16. అసాకమ్‌, విరజమ్‌, క్షేమమ్‌... ఈ మూడు మాటలు అకర్హంత మనస్సుకు 
సంబంధించినవి. అసాక అంటే దుఃఖం నుంచి విముక్తి విరజ అంటే లాలస ద్వేషం, 
అవిద్యల నుంచి విముక్తి. ఖేమ అంటే కామేచ్చ, భన (3600౧౫౧), దరి, అవిద్యల 
బంధాలనుంచి భద్రత. 


17. పైన చెప్పిన ముప్పై ఎనిమిది మంగళాలు. 


18. Compare T.W. Rhys Davids, Buddhism, P. 125 and 
F.L. Woodward, Some Sayings of the Buddha, P. 56 


పరాభవ సుత్త ' 
పతనం 
ఈ విధంగా నేను విన్నాను : 
ఒకసారి, శ్రావస్తి సమీపంలోని జేత వనం అనాధపిండిక ఆరావుంలో బుద్దుడు 
నివసిస్తున్నాడు. 
రాత్రి బాగా పొద్దు పోయిన తరవాత, తన మిరుమిట్లు గొలిపే ప్రభాస జెత తోపు 
మొత్తాన్ని వెలుగుతో నింపుతూ, ఒక దేవత బుద్దుని వద్దకు వచ్చి, గౌరవ పురస్సరంగా 
అభివాదాలు కావించి, ఒక ప్రక్కగా నిలబడ్డాడు. ఈ విధంగా నిలబడి ఈ పద్య రూపంలో 
ఉన్నతుని ఇలా అడిగాడు: 
1. పతిత మానవుని గురించి మీ దగ్గర తెలుసు కొందామని ఓ గౌతమ, నేను వచ్చాను. 
అసలు ఒక మనిషి ఎందుకు పతనమవుతాడో చెప్పండి. 
2. ప్రగతి చెందుతున్న మానవుడు వూరికే తెలిసి పోతాడు. పతితుడూ అంతే తేలికగా 
తెలిసి పోతాడు. ధర్మాన్ని (ప్రేమించే వాడు ప్రగతి మానవుడు. ధర్మ ద్వేషి పతితుడు. 


478 


10. 


11. 


12: 


13. 


14. 


LS: 


అయితే ఇది, ఒకని పతనానికి ప్రథమ కారణమని తెలుసుకొన్నాము. హే, ఉన్నతుడా, 
దయచేసి మాకు చెప్పుండి, ఒకని పతనానికి రెండో కారణం ఏమిటో. 


అతనికి దుష్టులంటే పీతి. సన్మార్లులలో సంతోషింపదగిందేదీ అతనికి కనిపించదు. 
అతడు దుర్మార్గ పక్షాలకు అనుకూలం: ఇది ఒకని పతనానికి రెండోకారణం. 


ఒకని పతనానికి ఇది రోండో కారణం అని తెలుసుక "న్నాం. దయచేసి ఒకని పతనానికి 
మూడో కారణం చెప్పుండి. 


ఎప్పుడూ నిద్రమత్తులో ఉండడం, ఎప్పుడూ మందితో కలిసి తిరగడం, శ్రమ 
అంటే అయిష్టం, బద్దకం, కోపప్రదర్శనం ఏ ఇది ఒకని పతనానికి కారణం. 


ఒకని పతనానికి ఇది మూడో కారణమని తెలుసుకొన్నాం. దయచేసి ఓ, ఉన్నతుడా, 
ఒకని పతనానికి నాలుగో కారణాన్ని చెబుతారా? 


ఎవడైన, భాగ్యవంతుడై ఉండి, వృద్దులైన తలిదండ్రులను చూడక పోవడం: ఇది 
ఒక పతనానికి కారణం. 


దీనిని నాలుగో కారణం గా తెలుసుకొన్నాము. హే, ఉన్నతుడా, ఒకని పతనానికి 
ఐదో కారణాన్ని చెప్పుండి. 


అబద్దాలు చెప్పి, బ్రాహ్మణుని, సన్యాసిని లేదా మరే యతినైనా మోసగించడం: 
ఇది ఒకని పతనానికి కారణం. 


ఒకని పతనానికి ఇది ఐదో కారణమని తెలుసు కొన్నాము. దయచేసి ఒకని పతనానికి 
ఆరోకారణం చెప్పుండి. 


ఆహారం, బంగారం, ఆస్తి, ఉండ, వాటిని తానొక్కడే అనుభవించడం: ఇది ఒకని 
పతనానికి కారణం. 


దీనిని మేము ఒకని పతనానికి ఆరో కారణంగా ఎరుగుతున్నాం. దయచేసి ఒకని 
పతనానికి ఏడో కారణం చెప్పుండి. 


వంశం, ధనం లేదా తన తెగ కారణంగా ఒకడు గర్వించ బంధుజనాన్న హీనంగా 
చూడడం: ఇది ఒకని పతనానికి కారణం. 


దీనిని మేము ఏడో కారణంగా తెలుసు కొన్నాం. దయచేసి, ఓ ఉన్నతుడా, ఒకని 
పతనానికి ఉన్న ఎనిమిదో కారణాన్ని మాకు చెప్పుండి. 


479 


16. 


17. 


18. 


19; 


20. 


21. 


22. 


23. 


24. 


25, 


ఎవడు చెడ తిరుగుతాడో, త్రాగుబోతో, జూదగాడో, తనకున్న దాని నంతా దుబారా 
చేసాడో: ఇది ఒకని పతనానికి కారణం. 


ఒకని పతనానికి ఇది ఎనిమిదో కారణమని తెలుసుకున్నాం. దయచేసి హే, 
ఉన్నతుడా, ఒకని పతనానికి తొమ్మిదో కారణాన్ని వివరించండి. 


తనకున్న భార్యలు చాలక, వేశ్యలతో, ఇతరుల భార్యలతో తిరుగుతుంటే: ఇది 
ఒకని పతనానికి కారణం, 


దీనిని, ఒకని పతనానికి, తొమ్మిదోకారణంగా తెలుసుకొన్నాం. దయచేసి మాకు 
పదో కారణాన్ని తెలియ చెప్పండి. 


వయస్సుమీరీ, యువభార్యను తెచ్చుకొని, అసూయ కారణంగా ఆమెతో 
పడుకోకపోతే: ఇది ఒకని పతనానికి కారణం. 


ఇది పదో కొరణమని (గహించాం. దయచేసి ఒకని పతనానికి పదకొండో కారణాన్ని 
వివరించండి. 


అదుపు లేకుండ దుబారాగా ఖర్చు పెట్టే ఆడదానికి లేదా అటువంటి స్వభావం 
ఉన్న మగ వానికి అధికారం అప్పుచెప్పడం: ఇది ఒకని పతనానికికారణం. 


ఒకని పతనానికి ఇది పదకొండో కారణం అని తెలుసుక్‌ "న్నాం. దయచేసి పన్నెండో 
కారణాన్ని చెప్పుండి. 


అల్వ్ఫొాదాయం ఉండి, గొంతెమ్మ కోర్కెలు కోరడం, సైనికుడుగా పుట్టి రాజు కావా 
లనుకోవడం: ఇది ఒకని పతనానికి కారణం. 


ఈ ప్రపంచంలో పతనం కొవడానికి ఉన్న ఈ కారణాలన్నింటిని తెలుసుకొని 
ప్రజ్ఞాయుతుడైన ఉత్తమ సన్యాసి, సుఖ స్టీతిలో ఉంటాడు. 


పరాభవ సుత్త వ్యాఖ్యానం 


ఒకని సుఖసంతోషాలకు, అభివృద్దికి తోడ్పడే విషయాలున్న మంగళసుత్తను విన్న 
అనంతరం, దేవతలు బుద్దుని నుంచి మనిషి పతనానికి కారణాలు తెలుసు కోదలిచారు. 
అందుకనే వారు బుద్దుని వద్దకు వచ్చి, ఈ (ప్రశ్నలు అడిగారు. 


480 


వసల సుత 
అయాక) 
ఛభండాలుడు 
ఈ విధంగా నేను విన్నాను : 


ఒకసారి బుద్దుడు శ్రావస్తి సామీపంలోని జెత తోపులో అనాధపిండిక అరామంలో 
ఉంటున్నాడు. అతడు ఒకరోజు పూర్వహ్నం, చీవరాలు ధరించి, చేలాంచలం అందుకొని, 
భికాపాత్ర చే బూని, భిక్షకోసం శ్రావస్తికి వెళ్ళాడు. 


ఆ సమయంలో ఆగ్గిక భారద్వాజుని ఇంటిలో అగ్నిహోత్రం వెలుగాతూ ఉంది, 
నైవేద్యం తయా రవుతోంది. అప్పుడు ఉన్నతుడు భిక్షకోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ 
బ్రాహ్మణుడు అగ్గిక భారద్వాజుని ఇంటిని సమీపించాడు. దూరం నుంచే ఆ బ్రాహ్మణుడు 
బుద్దుని చూసి ఇలా అన్నాడు: “అక్కడే ఆగు, ఓరే కుర్రకుంకా! అక్కడే ఆగు, 
ఓ మందభాగ్య సన్యాసీ, అక్కడే ఆగు, ఓ దౌర్పాగ్య ఛండాలా! 


అతడావిధంగా మాట్లాడిన తరవాత బుద్దుడు అతనితో ఇలా అన్నాడు : 


హై [బాహ్మాణా, నీకు తెలుసా, ఛండాలుడు ఎవరో లేక ఒకనిని ఏవి ఛండాలునిగా 
చేసాయో??” 


“లేదు. నిజంగా, ఓ గౌరవనీయ గొతమ!' *“ఛండాలుడని' ఎవరిని అంటారో నాకు 
తెలియదు. ఒకనిని ఏవి ఛండాలుని చేస్తాయో నాకు తెలియదు. మరి గౌరవనీయ గొతములు 
నాకు ధమ్మ బోధ చేస్తారా, ఎవడు ఛండాలుడో, ఒకనిని ఏవి ఛండాలుని చేస్తాయో 
తెలుసుకోవడానికి వీలుగ?”” 


“అయితే బ్రాహ్మణావిను గ్రద్దగావిను, నేను చెబుతాను.” 
“మంచిది గౌరవనీయా,?” బ్రాహ్మణుడు బదులు పలి కాడు. 


బుద్దుడు ఇలా చెప్పాడు: 


1. కోసానహుడు, అభిద్రోహుడు, దుష్టుడు, అపవాది, విపరీత దృక్పధాలు కలవాడు, 
మోసగాడు ఎవడోవాని ఛండాలునిగా ఎరుగు. 

2. ఈ ప్రసంచంలో ప్రాణులకు హాని కలిగించువాడు, (జీవుల యెడ కరుణ లేని వాడు) 
ఏకజుడైనా, లేదా ద్విజుడైనో వానిని ఛండాలుడని ఎరుగు 


481 


10. 


11. 


కేం 


కే 


14. 


15. 


(గ్రామాలను, శివార్తను, ముట్టడంచి, నాశంగావించి, ఎవడు ప్రజా కంటకుడుగా 
తెలియ బడతాడో వానిని ఛండాలుడని ఎరుగు. 


గ్రామాలలోగాని, అరణ్యాలలో గాని దొగిలించడం ద్వారా, ఇతరులకు చెందిన 
దానిని, లేదా తన కివ్వని దానిని, తనదిగా చేసు, కొంటాడో వాడు ఛండాలుడని 
ఎరుగు. 


వాస్తవానికి అప్పు తీసుకొని, పారిపోయి, గట్టిగా అడిగి నప్పుడు, “* నీకు నేను బాకీ 
లేను” అనేవానిని ఛండాలుడని ఎరుగు. 


అల్ప విషయానికే, దారేబోయే వాణ్ణి చంపి, ఏదైన దొచుకొనే వానిని ఛండాలుడని 
ఎరుగు. 


తన కోసం లేదా పరుల కోసం లేదా సంపద కోసం, సాక్ష్యం చెప్పమని కోరి నప్పుడు 


అబద్దాలు చెప్పేవాడు ఛండాలుడు. 


బంధు, మిత్రుల భార్యలతో బలవంతంగా గాని, అంగీకారంతో గాని అతిచరించు 
వాడు ఛండాలుడని ఎరుగు. 


వయో వుద్దులైన తలదండ్రులను, ధనం ఉండీ, చూడని వాడు ఛండాలుడు 


తల్లిని, తండ్రిని, సోదరుని, సోదరిని - లేదా అత్తను, కొడతాడో లేదా మాటలతో 
బాధిసాడో, వాడు ఛండాలుడని తెలుసుకో. 


ఏది మంచి? అని ప్రశ్నించి నప్పుడు తప్పుడు సలహా ఇచ్చిన వాడు, అసలు 
విషయాన్ని దాచి బోధిసాడోవాడు ఛండాలుడని తెలుసుకో. 


ఒక చెడ్డపని చేసి, దానిని ఎవరికి తెలియ కుండా ఉంచాలను కొంటాడో, దొంగ 
చాటుగా పనులు చేసాడో, వాడు ఛండాలుడని ఎరుగు. 


పరుల ఇంటికి వెళ్ళి, యిస్టాన్నాన్ని గుడిచి, మళ్ళీ ఆ పరులు తన యింటికి వచ్చి 
నప్పుడు తిరిగి గౌరవించడో వాడు ఛండాలుడని తెలుసుకో. 


ఒక బ్రాహ్మణునో, ఒక సన్యాసిని, లేదా యతిని అబద్దం చెప్పి ఎవడు మోస గిసాడో, 
వాడు ఛండాలుడని తెలుసుకో. 


ఒక బ్రాహ్మణుని, లేదా సన్యాసిని, భోజనానికి వేళైనప్పుడు భిక్ష ఇవ్వక, మాటల 
ద్వారా నొప్పిసాడో వాడు ఛండాలుడని ఎరుగు 


482 


16. 


L7: 


18. 


19. 


20. 


21. 


22 


23: 


24. 


25 


26. 


ఈ ప్రపంచంలో ఎవడు అవిద్యలో కూరుకు పోయి, దేనినో ఆశించి లేని దానిని 
జోస్యం చెబుతాడో వాడు ఛండాలుడని తెలుసుకో. 


ఎవడు ఇతరులను తెగడి, తనను పొగడు కొని, గర్వంతో హీను డవుతాడో వాడు 
ఛండాలుడన తెలుసుకో. 


ఎవడు బాధా కారుడో, లుబ్బుడో, స్‌ వాంఛా లోలుపుడో, స్వార్టుడో, 
మోసగాడో, లజ్ఞా విహీనుడో, (చెడు చేయడంలో) భీతి లేని వాడో - వాడు 
ఛండాలుడని ఎరుగు. 


అతడు సన్యాసే కానీయండి, గృహస్టే కానీయండి, బుద్దునిగాని, అతని శిష్యునిగాని 
అవకేపిస్తాడో వాడు ఛండాలుడని ఎరుగు. 


లంత కాకుండ అల్లంత అని చెప్పుకొనే వాడు ఈ మొత్తం విశ్వరీలోనే దొంగ - 
వాడు అందరి కంటె ఛండాలుడని తెలుసుకో.నేను నీకు వర్ణించిన వారంతా 
ఛండాలురు”. 


పుట్టుకతో ఎవడూ ఛండాలుడు” కొడు. పుట్టుకతోనే ఎవడూ బ్రాహ్మణుడు కాడు. 
అతడు చేసే పనులు బట్టి అతడు ఛండాలుడు, అతడు బ్రాహ్మణుడు. '' 


ఈ దృష్టాంతం" ద్వారా అది అలా అని తెలుసుకో: ఒక ఛండాలుని కొడుకు, 
మాతంగు డనబడే కుక్కలు వండుకొనే'” వాడు ఉన్నాడు. 


ఈ మాతంగుడు యశోమంతు డయ్యాడు. సైనికులు బ్రాహ్మణులు అతనిని 
సేవించ డానికి వచ్చారు. 


అతడు ఆకాశయానాన్ని ఎక్కి, మోహరహితపథం'ోలో ఇంద్రియ సుఖాలను 
పరిత్యాగం చేసి బ్రహ్మ లోకాన్ని ఉద్గ్లమించాడు. (బహ్మాలోకంలో జన్మించడానికి 
అతని పుట్టుక అడ్డురాలేదు. 

(వేద) వంం[తాలను దర్శించన ఆచార్యుల" కుటుంబాలలో జన్మించిన 
బాహ్మణులు ఉన్నారు. వాళ్ళూ సాపకృత్యాలకు తరచుగా పాల్పడడం 
జరుగుతోంది. 


ఈ జన్మలోనే వారు నింద్యు లవుతున్నారు. మరు జన్మలో వారు దుఃఖ స్టితిలో 
పుడుతున్నారు. నింద్యాస్టితి నుంచి కాని దుఃఖ ప్రతి నుంచి గాని వారి పుట్టుక 
వారిని తప్పించ లేదు. 


483 


27. పుట్టుకతో ఎవడూ ఛండాలుడూ కాడు, బ్రాహ్మణుడూ కాడు. చేతలు కారణంగానే 
ఒకడు బాహ్మాణు డవుతాడు. 


ఇది చెప్పిన తరవాత అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు బుద్దునితో ఇలా అన్నాడు: 


““చాల బాగుంది గౌతమ, చాల బాగుంది! ఇదెలా ఉందంటే ఓ గౌరవనీయ గౌతమ, 
తల క్రిందులైన దానిని సరిగా నిలబెట్టినట్టుగా, గుప్తంగా ఉన్నదానిని బహిర్గతం చేసి నట్టుగా, 
దారి తప్పిన వానికి దారి చూపినట్టుగా, అంధకారంలో దీపం చూపి నట్టుగా, కన్ను లున్న 
వాడెవడైన చూడ గలిగేట్టుగా. ధర్మాన్ని బోధించి నట్టుంది. 


నేను గౌరవ గౌతముని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణం పొందుతున్నాను. ఈ రోజునుంచి 
జీవితాంతం శరణం పొందిన అనుచరునిగా గౌరవనీయ గౌతముడు నన్ను అనుచరుడిగా 
(గ్రహించు గాక” 


వసల సుత్త వ్యాఖ్యానం : 


1. ఇక్కడ మొదట బ్రాహ్మణు డుప యోగించన దూషణ పదాలకు, ఆ తరవాత 
గౌరవ పురస్సంగా ఉపయోగించిన పదాలకు తేడా ఉంది. ఈ తేడాను వివరించ 
వలసి ఉంది. ఆ రోజు ఉదయం బుద్దుడు ప్రపంచాన్ని దివ్య శక్తితో చూసి నప్పుడు, 
ఈ బ్రాహ్మణుడు త్రిశరణాలను, పంచశీలాలను (గ్రహించ డానికి పరిపక్వమై 
ఉన్నాడని తెలుసు కొన్నాడని వ్యాఖ్యానం చెబుతోంది. అందుకని బుద్దుడు అతనితో 
సమాగమం కోసం బయలు దేరాడు. సరిగ్గా అప్పుడే బ్రహ్మ పూజ పూర్తి చేసు 
కొన్న బ్రాహ్మణుడు మంచి శకునం కోసం ఎదురు చూశాడు. అప్పుడు అతని 
కళ్ళు ఒక *“*కు(రకుంకి” (Shaveling) ఒక “*సమణుిని సత పడ్డాయి. 
(బాహ్మణుని వనాఢ విశ్వాసాల ప్రకారం రెండూ అపశకునాలే. అతని 
భయాంద్లోళన, కోపాలు దూషణ పదజాలంలో బహిర్గత మయ్యాయి. కాని 
బుద్దుని ప్రవవనాన్ని కరుణాపూరిత వాణితో వినడంతో, బుద్దుని అభివ్యక్తిలోని 
ప్రశాంత కరుణను చూడడంతో, బ్రాహ్మణుడు సిగ్గు పడి పోయాడు. అతని 
తరువాతి మాటలు అతని పశ్చాత్తాపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.”” ( కళ్ళవ థేర) 


2. బాహ్యంగా అమంగళంగా కనిపించిన బుద్దుని చూసి బ్రాహ్మణుడు మండి పడ్డాడు. 
అందుకని అమర్యాదగా మాట్లాడాడు. ఎప్పుడు తిరిగి తప్పి కొట్టని బుద్దుడు, 
మర్యాదగా, ప్రశాంతంగా బ్రాహ్మణుని తెగడ కుండ, తనను పొగడు కోకుండ, 


484 


కోపాన్ని, వ్యాపాదను (il - ॥॥) ఎవడు ప్రదర్శిస్తాడో వాడు బ్రహ్మ తలలోనుంచి 
పుట్టినా సరే ఛండాలుడేనని (వసల) చెప్పాడు. బుద్దుని ఈ సమాధానంతో 
“బుద్దుడు నిజంగా బ్రాహ్మణుడేనని, (బాహ్మణుడని పిలవ బడుతున్న తాను 
నిజంగా ఛండాలుడే” అని ఆ బ్రాహ్మడు గ్రహించక తప్పు లేదు. 


మక్క - మామూలుగా కుహక (Hypocritied) కుహకత (Hypocracy) చెప్తారు. 
శబ్బాద్ధ పరంగా ఇతరుల మంచిని తుడచిపెట్టడం. 


* ఏకజమ్‌” “ద్విజమ్‌” - ఒకసారి పుట్టినవాడు (0౧౦౭ B0౧): పక్షుల వలె 
(గ్రుడ్డు నుంచి పుట్టినవి కాక, సర్వజీవులు ఒకసారి పుట్టినవే. ద్విజమ్‌ రెండు సారు 
పుట్టినవి (1౪4106 00/0). మొదట గ్రుడ్డుగా కనిపించడం, ఆ తరవాత రెండో 
జన్మ అంటే గ్రుడ్డు పొదగబడి పిల్ల కావడం. ఇక్కడ బుద్దుని హాస్యం స్పష్టం. 
ఎలాగంటే బ్రాహ్మణులు తమను ద్విజులుగా (రెండుసార్టు పుట్టిన వారుగా) చెప్పు 
కొంటారు. 


అన్ని రాగాలను జయించి పరిపూర్ణ బుషి, 

సుబ్రహ్మకె లొకె - శబ్బార్ధపరంగా “బ్రహ్మతో సహా ప్రపంచంలో”? అంటే మొత్తం 
విశ్వం (వ్యాఖ్య) 

ఈ 20 పద్యాలలో బుద్దుడు ఛండాలు డన డానికి ఉన్న 34 లక్షణాలను చెప్పాడు. 


మొదట పద్యం కోపంలాంటి ఆరులక్షణాలతో, రెండోది అపాయకరత్వంతో, 
మూడోది అణచివేతతో, నాలుగోది దొంగతనంతో, ఐదోది అపు ఎగవేతదా 
రులతో, ఆరు కొల్పగొట్టడంతో, ఏడు అబద్దపు సాక్ష్యంతో, ననహది ద్రోహంతో, 
తొమ్మిది తలిదండ్రుల యెడ కృతఘ్నతతో, పదోది కొట్టడం, బాధించడంతో, 
పదకొండోది ఆత్మద్రోహంతో, పన్నెండు చెడు చేసి దాచడంతో, పదమూడు 
కృతఘ్నతతో, పద్నాలుగు మోసంతో, పదిహేను మతస్తులను బాధించడంతో, 
పదహారు మోసంతో, పదిహేడు తనను తాను మెచ్చుకోవటం స్తుతి - పరనిందతో, 
పద్దెనిమిది బాధించడం లాంటి ఏడు లక్షణాలతో, పంది'మ్మిది బుద్దుని అతని 
శిష్యులను తిట్టడంతో, ఇరవయోది అరంతుడనన అబద్దం చెప్పడంతో 
వ్యవహరించాయి. పుట్టుకను బట్టి కాక చేతలను బట్టి నిర్ణయించాలి - ఈ ముప్పై 
నాలుగు రకాల వ్యక్తులను అరియలు ( శ్రేష్టలు) ఛండాలురని పిలిచారు. 


బ్రాహ్మణుడు పట్టుకొని వేళ్ళాడుతున్న దోషభూయిష్త దృక్పథాన్ని తొలగించ డానికి 
బుద్దుడు ఈ పద్యాన్ని చెప్పాడు. 


485 


10. 


11. 


[2: 


13. 
14. 
15. 
16. 


వ్యాఖ్యానం ప్రకారం వసల అంటే మలిన కార్యాలను వర్షించే ( వన్సంతొ) వాడని, 
(బాహ్మణ్ణ అంటే అవులిన కార్యాల ద్వారా వంలినాలనం తడి చిపెట్టో 
( బహెంతొ) వాడని అర్హం. 

పోల్ఫునది. 

పుట్టుక ఎవరిని బ్రాహ్మణుని, ఆ బ్రాహ్మణుని చేయదు. 

జీవితమూ, చేష్టలు ఒకనిని నిజమైన బ్రాహ్మణునిగా మలుసాయి. 


వారి జీవితాలు వారిని వ్యవసాయదారులుగా, వ్యాపారులుగా, వణిజులుగా, 
బానిసలుగా చేస్తాయి. 


వారి జీవితాలు వారిని దొంగలుగా, సైనికులుగా, పురోహితులుగా, రాజులుగా 
చేసాయి. 

- వాసె సుత్త 
బుద్దుడు ఇక్కడ తన గత జన్మను దృష్టించులో ఉంచు కొని చెబుతున్నాడు. ఆ 
జన్మలో బుద్దుడు అసామాన్య శీల జీవితాన్ని గడిపాడు. అందరూ అతనిని 
గౌరవించారు. ఆ తరవాత బ్రహ్మలోకంలో పుట్టాడు. మాతంగ జాతకNం. 497 
చూవేది. 
ఛండాలుడు, వర్గబాహ్యుడు, అతని హీన జన్మను సూచిస్తుంది. *“సోపాకొ అంటే 
తాను తినడం కోసం కుక్కలను వండు కొనే వాడు. అది అతని జీవన హైన్యాన్ని 
సూచిస్తుంది. అతడు మాతంగ అనే పేరుతో తెలియ బడతాడు (వ్యాఖ్య) 
బ్రహ్మలోకానికి తీసుకెళ్ళ గల సామర్ట్యం ఉన్న ఆర్య అష్టాంగ మార్గ మది. 
బుద్దుడు లాంటి గ"పు వ్యక్తులు ఆచరించిన మార్గం. 
దేహం లయం అయిన తరవాత. 
వేదాభ్యసనంలో మునిగి ఉన్నవారు. 


రతన సుత్త' 
రతనాలు 


ఇక్కడ సమావేశమైన వారు ఎవరైనా కానీండి, వారు ఆకాశ వాసులే కానీండి భూ 
వాసులేకానీండి వారంత సుఖులై ఉందురుగాక. అంతేకాదు. వారంతా నా మాటలను 
శ్రద్దగా ఆలకింతురు గాక! 


486 


ఆవిధంగా జీవులారా మీరంతా అ(ప్రమత్తులై ఐ చ రా(త్రింబవళ్ళ్లు స నైవేద్య 
పెట్టే మానవులకు మీరు మి 'పిమను (ప్రసాదించండి. అందుకని వారిని మీరు 
ఉత్సాహంతో, వ్యగ్రతతో కాపాడండి. 


0 


ఈ లోకంలోగాని, పరలోకంలో గాని ఉన్న సంపద లేదా స్వర్గలోకాలోలో ఉన్న 
విలువైన రతనాలూ గాని ఏవీ సిద్దునికి సమం గావు. 

నిజంగా బుద్దునిలో ఈ ఎలువైన రత్నం ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 

శాక్య శాంతమునీ ఆ ఉచ్చేదాన్ని రాగరహిత పరమ అమర్హ్యతను ఎరిగాడు. ఆ 


ధర్మంతో పోల్చ దగినది ఏదీ లేదు. ఇది సత్యం! ధమ్మంలో వెల లేని రతనం ఉంది. 
ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 


పరమ బుద్దుడు ప్రశంసించిన పావనత “అఖండ ఏకా(గతి”* గా వర్రితమైంది. 
అటువంటి ఏకాగ్రత మరేదీ లేదు. 


ఇది సత్యం, ధమ్మమే ఈ వెల లేని రతనం. 
ఈ సత్యం కారణంగా ఎల్రరకు సుఖమవు గాక! 


ఫీఅవంతులు పొగిడిన ఆ ఎనిమిది మంది వ్యక్తులు” _ వారు నాలుగు జంటలు. 
వీరికిచ్చిన కానుకలు అనంత ఫలాన్నిస్తాయి 


ఇది నిజం. సంఘంలో ఈ వెలలేని రతనం ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవుగాక! 

సిర చిత్తంతో, బుద్దుడు చెప్పిన దానిని ఆచరించి (రాగ) రాహితు లైవారు చేర 
వలసిన దానిని చేరారు. వారు అమర్తు$లై వెల లేకుండ ఆకర్షించిన శాంతిని వారు 
అనుభవిస్తారు. 

ఇది సత్యం. సంఘంలో ఈ వెల లేని రత్నం ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 

భూమిలో బాగా లోతుగా పాతిన మేకు నాలుగు గాలులకు ఎలా చలించదో, 


అలాగే నాలుగు ఆర్యసత్యాలను పూర్తిగా దర్శించిన వానిని నెను థార్మిక 
నీలుడంటాను. 


ఇది నిజం. సంఘంలో ఈ వెల లేని రతనం ఉంది. 


ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 


487 


10. 


11. 


12: 


13. 


14. 


ఆర్యసత్యాలు బాగా అర్హం చేసుకొన్నవారు, లోతైన జ్ఞానం ఉన్న అతని బోధను 
బాగా విన్నవారు, వారెంతగా ప్రమత్తులైనా, ఎనిమిదొ జన్మను" ఎత్తరు. 

ఇది నిజం. సంఘంలో ఈ వెల లేని రతనం ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 

ప్రజ్ఞను సాధించిన వానికి (భ్రాంతి, శంకే, తప్పుడు కర్మ కాండలో మునిగి 
పోవడంలాంటి ఈ మూడు స్టితులు'* ఇంకవైనా ఉంటే అవి, అంత్తర్లిత మవుతాయి. 
నాలుగు దుఃఖాల నుంచి పూర్తిగా విముక్తుడవుతాడు. షష్టమహాపాతకాలోను ఇక 
ఏ మాత్రం చేయలేడు. 

ఇది నిజం. ఈ వెలలేని రతనం సంఘంలో ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్త్లరకు సుఖమవు గాక! 

మనోవాక్కర్మలలో దేనితో అయినా ఏదైనా చెడ్డపని చేస్తే అతడు దానిని దాచ లేడు. 
ఎందుకంటే “మార్గం” ఎరిగిన వానికి అటువంటి పని చేయడం అసంభవమని 
చెప్పుబడంది. 

ఇది సత్వం. సంఘంలో ఈ వెల లేని రతనం ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 

వేసవి ఆరంభ ఉష్ణంలో", పుష్పించిన వృతా గాల్‌, వుక్షభూమితోపులీ” లోవలె 
నిర్వాణానికి దారితీసే పరమ ధమ్మాన్ని, పరమ మంచి కోసం బోధించారు. 

ఇది నిజం. ఈ వెల లేని రత్నం బుద్దునిలో ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 

అసమాన ఉన్నతుడు, తెలిసిన వాడు, దాత, పరమాన్ని తెచ్చేవాడు, ధర్మాన్ని 
వివరించాడు. 

ఇది సత్వం. ఈ వెలలేని రత్నం బుద్దునిలో ఉంది. 

ఈ సత్యం కారణంగా ఎల్తరకు సుఖమవు గాక! 

వారి గతం ఉచ్చేదిత మైంది. వారికి నూతన భవం (8౬0౦0౧౧103) లేదు. భావిజన్నకు 


వారి మనస్సులు బంధితాలు కాలేదు; వారికి వాంఛలు లేవు ఆ జ్ఞానులు ఈ 
దీపరి' వలె వెళ్ళిపోతారు. 


488 


ఇది నిజం. ఈ వెలలేని రతనం సంఘంలో ఉంది. 


ఈ సత్యం కారణంగా ఎల్లరకు సుఖమవు గాక! 


15. ఇక్కడ సమావేశమైన వునవుంతా, భూవాసులవెనా, ఆకాశవాసులమైనా, 
మానవులు, దేవతలు గౌరవించిన నిద్దబుద్దనికి నమస్కరిద్దాం. అంతా శుభమవు 
గాక! 


16. ఇక్కడ సమావేశమైన మనమంతా, భూవాసులమైనా, వ్యోమవాసులమైనా దేవతలు, 
మానవులు గౌరవించిన సిద్ద ధమ్మానికి నమస్కరిద్దాం. అంతా శుభం అగు గాక! 


17. ఇక్కడ సమావేశమైన మనమంతా, భూవాసులమైనా, వ్యోమ వాసుల మైనా దేవతలు, 
మానవులు గౌరవించిన సిద్ద సంఘానికి నమస్కరిద్దాం. అంతా శుభమవుగాక!** 


రతనసుత్త వ్యాఖ్యానం 


1. ఈ ముఖ్య ఉపన్యాసం ఆవిర్పావాన్ని, వ్యాఖ్యానం సవివరంగా వర్తిస్తుంది. ఒకసారి 
వెసాలి (వైశాలి) వాసులు మూడు అపాయాల - కాటకం, దుష్ట శక్తులు, ప్రేగు జాడ్యం - 
తో పీడించ బడ్డారని ఆ వ్యాఖ్యానం చెబుతుంది. మొదటిగా కాటకం వచ్చింది. ఎంతోమంది 
సేద వారిని పొట్టన బెట్టు కొంది. కుళ్ళిన శవాల నుంచి వచ్చే కుళ్ళు కంపుకు ఆకర్షితులై 
అక్కడకు దుష్టశక్తులు వచ్చాయి. అంతిమంగా ప్తేగుజాడ్యం వచ్చి ఇంకా అనేక మందిని 
చంపి వేసింది. ఈ మూడు అపాయాలను ఎదుర్కొన్న వారు, సహనం చచ్చిపోయి, ఈ 
అంతిమ ఆపదను ఎలా ఎదుర్కోవాలో తెలియక, నిరాశలో మునిగి పోయారు. ఈ సంకట 
సమయంలో, బుద్దుని తమ భయంకర నగరానికి ఆహ్వానించాలనే ఆలోచన వారికి ఆకస్మేకంగా 
తట్టింది. ఆ సమయంలో బుద్దుడు రాజగహలో ఉన్నాడు. 


వెంటనే ఇద్దరు లచ్చవి కులీనులు, తగు పరివారంతో, రాజగహకు బయలు దేరారు. 
వారి రాక లోని ఆంతర్యాన్ని బుద్దునికి వివరించిన తరవాత, తనరాక వల్ల కలిగే గొప్పు శుభాలను 
అవలోకించి, వారి ఆహ్వానాన్ని మన్నించాడు. అనేక మంది భిక్కులతో, ఆనంద థేరునితో 
సహా, బుద్దుడు రాజిగహను విడచి, గంగను దాటి వెసాలి నగరాన్ని చేరాడు. 


బుద్దుడు వెసాలికి వచ్చీ రాక ముందే పెద్ద వర్షం కురిసింది. ఎంత పెద్ద వర్షం అంటే, అది 

ఆ 0 
అక్కడ కుళ్ళుతున్న శవా లన్నింటిని ఊడ్చి వేసింది. దుర్గంధ పూరితమైన గాలిని శుభ్రం 
చేసింది. అంతట బుద్దుడు ఈ రతన సుత్తను ఆనందునికి చెప్పీ, దానిని ఉచ్చరిస్తూ నగర 
వాసుల రక్షణ గుర్తుగా ప్రకటిస్తూ, లచ్చవి కులీనులతో పాటు నగరమంతా తిరగ వల 


489 


సిందిగా అతనిని కోరాడు. ఆ విధంగానే గౌరవనీయ ఆనందుడు సుత్తను ఉచ్చరిస్తూ నగర 
పర్యాటనం చేసూ, బుద్దుని బిక్షాపాత్ర నుంచి తెచ్చిన పవిత్ర ఉదకాలను నగర మంతా 
చల్తాడు. ఈ సందర్భంలో వ్యాఖ్యాత ఇలా అంటున్నాడు: థేరుడు యమ కక లన 
పదాలను ఉచ్చరించడం తోనే, భయంతో దుష్ట శక్తు లన్నీ నగరం విడచి పారి పోయాయి. 
ప్రేగువ్యాధి గూడ తగ్గి పోయింది. థేరుడు పై చెప్పిన విధంగా, నగర ప్రజలను రక్షిస్తూ, 
నగరమంతా పర్యటించి బహిరంగ ప్రజావేదిక వద్దకు వచ్చాడు. అక్కడ బుద్దుడు అతని 
శిష్యులు, అతని రాక కోసం ఎదురు చూస్తూ, సమావేశ మయ్యారు. 


ఈ సందర్భంలో బుద్దుడు మళ్ళీ, సమావేశాని కంతటికి, రతన సుత్తను చెప్పాడు. 


2. వ్యాఖ్యానం ఏమి చెబుతుం దంచే, ప్రజలు దేవతల బొమ్మలను కొయ్యమీద 
స్కి లేదా చెక్కి, వాటిని చెట్ల కొమ్మలకు వేళ్ళాడ గట్టి, లేదా గుళ్ళల్లో ఉంచి వాళ్ళ వాళ్ళ 
పేర్తతో నైవేద్యాలను అర్పిస్తారు. 

3. రతన అంబే విలువైన వ[జం. *“*రతని” అనే పదాన్ని ఇక్కడ బుద్దునికి, ధర్మానికి, 
సంఘానికి అన్వయిసారు. భాషా శా(స్త్రవేత్తల ప్రకారం **“రతని” అనేది మూడు అక్షరాలతో 
సంరచిత మైంది. అవి: “రి, “తి, నిలు. *రి అంటె ఆకర్షించుట తి అంచేదాటులటు, 
“ని అంటే దారి చూపుట. బుద్ద, ధమ్మ సంఘ - ఈ మూడింటిని కలిపి *రతని 
అంటారు. ఎందుకంటె అవి సంసార సంద్రాన్ని దాట డానిక సాధనాలుగా పనిచేస్తాయి. 
వాటిని శరణు జొచ్చిన వారికి స్వరాలకు నిర్వాణానికి దారి చూపు తాయి. 


4. దీనిలో అధో లోకం నుంచి అన్నింటి కంటె పైన ఉన్న బ్రహ్మలోకం వరకు అన్ని 
ఉన్నాయి. - అకినిర్థ. (వ్యాఖ్య) 
5. అలా ఎందుకు పిలిచా రంటే, సర్వరోగాలు తుడిచి పెట్టు బడ్డాయి (వ్యాఖ్య). 


6. మార్గాన్ని (మగ్గ) “ ఆనంతరికనమాధి” అని ఎందుకు అన్నారంటే, సద్యః ఫలం 
(మధ్యలో ఏ దశ లేకుండ) దక్కుతుంది. 

7. అవి: గ) “నాతావల్తి” పథాన్ని పొందిన వాడు (1) ఫలం, (11) “నకదాగామి?” 
పధాన్ని సాధించినవాడు (॥౪) ఫలం, (౪) “అనాగామి” పధాన్ని పొందిన వాడు (౪॥) ఫలం, 
(1/1) “ఆర్థంతి” పధాన్ని పొందినవాడు (౪॥॥) ఫలం ఈ విధంగా ఈ ఎనిమిది వ్యక్తులు 
నాలుగు జంటలవుతాయి. 


8. అంటే ల్వళ్లంతత్వ ఫలం 


490 


9. ఇందవఖీల ఆ ఇంఫీ అంటే సక్క (ఇంద్రుడు) దేవతల రాజు లేదా ముఖ్యుడు, 
ఇందఫీల అంటే సక్రణ అంత ఎత్తు, ట్రరమూ అయినది లేదా ముఖ్యస్తంభం. ఇంద ఫీలాలను 
అలంకారం కోసం నగరంలోపల లేదా రక్షణ దుర్గంగా, నగర వెలుపల నిర్మించే సంభాలని 
వ్యాఖ్యానాలు చెబు తున్నాయి. మామూలుగా వాటిని ఇటుకలతో, లేదా కాలంలో తట్టుకొని 
నిలచే కొయ్యతో అష్ట్రభుజి ఆకృతిలో నిర్మిసారు. సగం స్తంభం భూమిలోకి పాతి 
ఉంటుంది. కనుక - ““ఇందఖీల అంతప్టిరము, గట్టి” అనే రూపకం వచ్చింది. 


“ ఇంద్రుని స్తంభం; నగర ద్వారం వద్ద లేదా ముందు ఉండేస్తంభం, కీలం, యూప; 
గృహద్వారం వద్ద భూమిలోకి కొంత వరకు పాతబడిన రాతిబిళ్ళ . (0.1.5. 0100) 


10. బుషిత్వం మొదటి దశ అయిన “సాతావత్తి” ని చేరిన వాడు, మహా అయితే ఏడు 
జన్మలు మాత్రమే ఎత్తుతాడు. 


11. అది నిర్వాణం ప్రధమ క్షణిక దర్శనం 
12. పది సంయోజనల (శృంఖలాలు) లోని మొదటి మూడు 


13. నక్కాయదిర్టి- దేహం ఉన్నప్పుడు జనించే విశ్వాసం అంటే, శాశ్వతాత్మ భావన. 
శరీరానికి సంబంధించి ఏర్పుడే య్వునాల, భావనల మూడింటిలో ఒకటి. మిగతా రెండు 
తృప్త (తక్షా) గర్వం (మాన), (వ్యాఖ్య) Buddhist Psychology, 5. 257 చూడండి. 

14. (1) బుద్దుని, (1) ధమ్మ(॥) సంఘ, (1౪) వినయ (౪) గతం (౪1) భవిష్యత్తు (1/11) 
గతానాగతాలు, పటిక్కసముప్పాద (ప్రతీత్య సముత్సాదం) ఆధారంగా పుట్టుట అనె 
నియమాలకు సంబంధించిన శంక. 566 Buddhist Psychology, ౧. 260 

15. అంటె- దుఃఖ ప్రతులు (నిరయ), జంతులోకం, (పిత (పెత) లోకం, అసుర 
లోకాలు. 

16. అభిఠానాని (1) మాత్సహత్య (1) పిత్సహత్య (1) ఆర్హంతహత్య (గ) బుద్దుని 
నెత్తురు కళ్ళ చూచుట (IV) సంఘంలో చీలిక తేవడం (1/1) శాశ్వత దారుణ చద్మ విశ్వాసాలు. 

17. వనవ్పుగుంబెః వ్యాఖ్యానం “వనె పగుంబొ గా (అడవిలోని పాద) గా చెబుతున్నది. 
ఇక్కడ సప్తమీ విభక్తి ప్రధమా విభక్తిగా చెప్పు బంది. 

18. ఇక్కడ గూడ సప్తమీ విభక్తి ప్రథమా విభక్తిగా చెప్ప బడింది. 

19. వేసవి ఆరంభ మాసంలో పుష్పించి, తరు శిఖరాలతో అడవులు, వనాలు చాల 
వైభవో పేతంగా కనిపిస్తాయి. 


491 


20. తన గత కర్మల కారణంగా ల్బర్దంత తిరిగి జన్మించడు. అతడు తన జీవిత కాలంలో 
చేసే కర్మలన్నీ అప్రభావకాలుగా ఉంటాయి. ఎందు కంచె వాటిని తృష్ణ సోకదు. 


21. నగర రక్షక దేవతల గౌరవార్ధం వెలగించి ఉంచి, ఆ క్షణంలోనే ఆరి పోయిన 
దీపం కేసి చూపిస్తూ: 


22. వెసాలి వాస్తవ్యులకు సుఖ శాంతులను అందించి, బుద్దుడు తన ఉపన్యాసాన్ని 
ముగిస్తు న్నప్పుడు, దేవతల రాజైన సక్స, చివరిమూడు పద్యాలను వల్లించి, తన పరివారంతో 
సహా బుద్దుని వద్ద సెలవు గైకొన్నాడు. 


బుద్దుడు ఈ సుత్తను వరుసగా ఏడు రోజులు చెప్పాడని వ్యాఖ్యానం ద్వారా తెలుస్తున్నది. 


మెతా సుత్త" 
ప్రేమైక కరుణ (మైత్రి 


1. తనమంచి గురించి బాగా శికితుడైనవాడు, శాంతి స్టీతిని పొందా లను కన్నవాడు 
ఈ విధంగా చేయాలి: 


అతడు సమర్దుడై ఉండాలి. బుజు వర్తనుడై ఉండాలి. పరిపూర్ణ బుజువర్తనుడై 
ఉండాలి. విధేయుడు, నెమ్మది, వినముడు అయి ఉండాలి. 


2. సంత్పప్తుడు, సహనుడు, దాదాపు ఏ విధులూ లేని, సరళ జీవితం గల, ఇంద్రియ 
న(గహుడు, విచక్షణా పరుడు, సగ్గున్నవాడా, కుటుంబాలకు లోభంతో అంటి 
పెట్టుకోనివాడు అయి ఉండాలి. 


3. ఇతర జ్ఞాను లెవరూ అభిశంసించే అల్పదోషాన్ని గూడ అతడు చేయ రాదు. 
సర్వజీవులు సుఖ భద్రతలతో ఉండుగాక! వారి హృదయాలు హితావవాలుగా ఉండు గాక! 


4. ప్రాణులు ఎటువంటి వారైనా; బలహీనులైనా, బలవంతులైనా, పొడ్లుగనా, లావైనా, 
పొట్టైనా, మధ్యరకమైనా, దృశ్యులైనా, అదృశ్యులైనా, దగ్గర నివసించే వారైనా, దూరంగా 
ఉండే వారైనా, పుట్టిన వారైనా, పుట్టనున్న వారైనా - అందరు ఏ సాపవాదం లేకుండా, 
సుఖ మనస్సు లవుదురు గాక! 


5. ఎక్కడైనా, ఏ వ్యక్తి అయినా మరొకని మోసగించకుండుగాక, కించ పరచ 
కుండుగాక, కోపంలోగాని, వ్యాపాద లోగాని, ఒకరు మరొకరికి హాని చేయకుండు గాక. 


492 


6. ఒక తల్లి, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయక ఎలా తన బిడ్డను కాపాడుతుందో, 
అలాగే అతడు సర్వజీవుల యెడ అపార సహృదయాన్ని కలిగి ఉండు గాక. 


7. అతని అపార (పేమ ఈ మొత్తం ప్రపంచాన్ని - క్రింద, పైన, అడ్డంగా - ఏ 
అడ్డంకులు లే కుండ, ద్వేషం, శత్రుత్వం లే కుండ పరివేష్తించు గాక. 


8. అతడు పండుకొన్నా, కూర్చొన్నా, నడుస్తున్నా, నిలుచొన్నా, అతడు మేల్కొని 
ఉన్నంత సేపు, అతడు తన “సతీ? ( అప్రమత్తతను) పెంపొందించు కోవాలి. దీనిని, వారు, 
ఉత్తమోత్తమ నీలోమని వాక్‌"ంటున్నారు. 


9. _దోషరీ చేయకుండ, ప్రజతో కూడిన వాడై, ఇంద్రియ వాంఛలను అతడు వదిలి 
వేసాడు. నిజానికి, ఒక గర్భంలో జన్మించ డానికి అతడు తిరిగిరాడు”. 


మెతాసుత్త వ్యాఖ్యానం 


1. వర్గాకాలంసమీపిస్తుండగా, అనేకమంది భిక్కులు బుద్దుని ఆదేశాన్ని అనుసరించి, 
ధ్యానానికి తగిన ప్రదేశం కోసం వెతకసాగారు. వారి పర్యాటక గతిలో సుందర దృశ్య 
సమన్వితమైన ఏకాంత స్థలాన్ని చూశారు. అక్కడే ఉండి పోయి, తమ ముక్తి కోసం ధ్యానం 
చేయా లనుకొన్నారు. 


అక్కడ వృక్షాగ్రాల మీద ఉన్న దేవతలు, వారు అక్కడ ఉండడం ఇష్టం లేక, వారిని 
పారద్రోలా లనుకొన్నారు. రాత్రిళ్ళు వారి ధ్యానానికి భంగం కలిగించి, దేవతలు తమ 
ప్రయత్నంలో సఫలు లయ్యారు. 

అటువంటి అననుకూల పరిసరాల్లో, తమ మనస్సులను ఏకాగ్రం చేయడం కష్టమై, 
బుద్దుని వద్దకు వచ్చి ఆయనకు తమ రే సంఘటనల వృత్తాంతాన్ని విన్నవించారు. 


అంతట బుద్దుడు ఈ సుత్తను చెప్పి, వారిని అదే ప్రదేశానికి వెళ్ళి, అలాగే చేయ 
వలసందని సలహా ఇచ్చాడు. 


వారు తమ (పేమ పూరిత ఆలోచనలతో అక్కడి వాతావరణం మొతాన్ని పరివేష్టించగా, 
దేవతలు ఇప్పుడు సంతోషించారు. వారి ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డు కొనడానికి బదులు, 
వారికి కావలసిన సహాయం అంతా చేశారు. 

వర్హాకాలం (వస్సావాస సమయం) పూర్తి అయ్యేలోపే భిక్కులు ల్వళ్తంత లయ్యారు. 
ఈ ఉపన్యాసం రక్షణకు గుర్తుగాను, ధ్యానానికి వస్తువుగాను - రెండింటికి పనికి వస్తుంది. 
ఈ ఉపన్యాసం మొదటి భాగంలో, తన క్షేమాన్ని కోరుకొన్న, ఎవడైన ఆచరించాల్సిన గుణ 


493 


శిలా లున్నాయి. తరువాతి భాగంలో, మైత్రిని (మెతా) లేదా పరహితాన్ని ఆచరించే విధానం 
వివరంగా ఉంది. 


మెత్తా (సంస్కృతం మైత్రి): దీనికి సరిపోయే అందమైన ఆంగ్రపదాన్ని ఇవ్వడం కస్తం. 
కొన్నిసార్డు దీనికి సమానార్హకంగా '6౭౧౭౪౦|౭౧౯౭' (పరహితేచ్చ) ను ఇస్తారు. కాని దీనిలో 
బిద్దుల *“మెతా” లోని “పితి? (1200116 = ప్రతి - హర్షాతిరేకం)ని పట్టుకొనే గట్టుతనం 
లేదు. 566 "Blessing". Page. 194 

2. అంటే నిబ్బాణ 

3. ఉజు, సూజూ. మొదటి పదం మాటల్లో చేతల్లో రుజుతనాన్ని సూచిస్తుంది. 
రెండో పదం మనస్సు రుజుతనాన్ని సూచిస్తుంది. (వ్యాఖ్యానం) 

4. బ్రహ్మ విహార 

వ్‌ ఇక్కడ దోషం అంటే, ఆత్మ (భమ (సక్కాయ దిర్ధీ) 

6. అంటే నిర్వాణ ప్రథమ తటిద్దర్శనం (మెరపు దర్శనం) 


7. ఒకడు * అనాగామి దశను చేరు కొంటే, అతడు సుద్దా వాసాలలో (శుద్దావా 
సాలలో) పుడతాడు. మానవలోకంలో జన్మించడు. 


494 


సతిపర్తాన సుత్త 
పరిచయిు౦ 


ముఖ్యంగా అది సమథ (Concentration) విపస్సునా (1౧518౧౪ లను పెంపొందించు 
కోవడానికి వివిధ ధ్యాన వస్తువులతో వ్యవహరిస్తుంది గనుక, సతిపఠ్డాన సుత్త అత్యంత 
ముఖ్యమైంది. 


నతివత్డాన అనే పాళీ పదం “సతి? “పఠ్డాని లేదా “సతి? * ఉపఠ్డాని పదాలతో నిర్మితమైంది. 


సతి అంటే అప్రమత్తత. విపస్సన అంటే ఎరుక లేదా జాగరితమై ఉండడం, ఒళ్ళు 
దగ్గరపెట్టుకొని ఉండడం. పఠ్డాన అంటే సంస్థాపనం, పునాదులు, భూమికలు, వస్తువులు, 
అనుస్మానం. 


అందుకని సతిపర్ణాన అంటే అ ప్రమత్తతా పునాదులు లేదా “అ ప్రమత్తతా ముఖ్యవస్తువులు” 

సతిపళ్టాన ను “సతి? + “ఉపర్ణాని జాగృతించుట లేదా అనుష్టానం నుంచి గూడ 
సాధించవచ్చు. అందుకని సతిపత్దాన అంటే *అప్రమత్తతను ( విపస్సనను) అనుష్టించుటి 
లేదా 'అప్రమత్తతను జాగరితం చేయుట” 

సతిపర్థానను 'అప్రమత్తతి లేదా *వివస్సనకు భూమికి గా లేదా *“విపస్సన అనుష్టాన 
ముఖ్య వస్తువులు గా వ్యాఖ్యానంచవచ్చు. 

ఈ ఉపన్యాసంలో, నాలుగు ధ్యాన వస్తువులు (అనుపస్సనా) వేరు వేరు ప్రవృత్తుల 
వ్యక్తులను సరి పడేవిధంగా ఉన్నాయి. 

మొదటి ధ్యానం శరీర సంబంధం (కాయానుపస్సనా). దీని ద్వారా అందం, 
వాంఛనీయత (నుభావివల్లాన) లని పిలవబడే అపార్జాలను పోగొట్టుకోవచ్చు. ఈ ధ్యానం 
ద్వారా, అక్కడ కర్మ (పని) తప్పు కర్త (చేసేవాడు) లేదని, నటన తప్పు నటించే వాడు 
లేడని అర్ధం చేసుకోవడానికి ఒకడు అవగతం చేసుకొంటాడు. “నేను” లేదని అతడు 
గుర్తినాడు. 

శరీరధ్యానం, ఏకాగ్రతను పొందడానికి, ఉచ్చ్వాస నిశ్వాసల (ఆనాపానసతి) మీద లగ్నం 
చేయడంతో, ఆరంభ మవుతుంది. ఇది రూనాలకు అంతిమంగా ల్వరంతత్వానికి దారి 
తీస్తుంది. 


495 


వూనవుని ఈసంశ్లిషప్ట్ర యంత్రలోని అతిముఖ్యమైన కారకం వునస్సు. ఇది 
అగోచరమైంది. దీనిని తేలికగా అదుపులో ఉంచలేం. అది అటు ఇటు తిరుగుతుంది. 
కొన్ని క్షణాల పాటే అయినా మనస్సును ఒక వస్తువు మీద లగ్నం చేయడం, సూది మొన 
మీద ఆవగింజను నిలపడం లాంటిది. అది కష్టమే అయినా నిరత అభ్యాసంతో, ఏకాగ్రతను 
సాధించడం సంభవమే. ఎందుకంటే అది అందరిలోను గుప్తంగా ఉన్న సామాన్య మానసిక 
స్టితియే. ఈ ఏకాగ్రత కనుక అధార్మిక చేతన ( అకుశలచిత్తం) లో ఉన్నట్టయితే అది కీడును 
కలిగిస్తుంది. అదే కుశల మనస్సులో ఉంటే మంచిని కలిగిస్తుంది. ఈ ఏకాగ్రతను రూన 
కారకంగా పెంపొందించ వచ్చు. అదే ఎకా([గ్రతను బోధి అంగంగా (బోయ్యుంగ) ఉదాత్తీ 
కరించ వచ్చు. ఇంకా అష్టాంగ మార్గంగా (మగంగ) ఉదాత్తీ కరించ వచ్చు. ఈ కారణం 
వల్లనే, బౌద్దం, అందరిలోను మంచితనం, గొప్పుతనం అంతర్గతంగా ఉన్నాయని చెబుతుంది. 
మనతో ““చెడ్డతనం, చెత్తకుప్వు” “సుగుణ భాండాగారంి” - రెండూ కనిపినాయి. 

ఈ ఏకాగ్రతతో రూనాన్ని చేరడం ద్వారా, ఒకడు జ్ఞర్ణంతత్వాన్ని పొంద ప్రయత్నిస్తాడు. 
రూన స్టీతి నుంచి పైకి వచ్చి అతడు మూడు లక్షణాల మీద ధ్యానం చేస్తాడు. ఆ మూడు: 
అనిత్వత, దుఃఖం, అనత్తలు. చాల శ్రమించిన తరవాత అజంతత్వం పొంది, పూర్తిగా తృష్ణ 
నుంచి, ఆ విద్య్వనుంచి, ఈ ప్రపంచాన్ని పట్టుక్‌ "ని వెళ్ళాడం నుంచి, పూర్తిగా విముక్తుడై 
బీవిసాడు. 


శారీర కాసనాల విభాగం - కూర్చోవడం, నిలుచోవడం, నడవడం, పండు కోవడాలకు 
సంబంధించిన విభాగం - గూడకేంద్రీకరణకు, స్వీయ చైతన్యానికి, కారణ సంఖార చలనాలు 
తప్పు, కర్త లేడనే అవగాహనకు దారితీస్తుంది. 


ముపై రెండు శారీరక భాగాల జుగుప్పు, శరీరం అని పిలవబడే దాని నిర్మాణాంశాలైన 
నాలుగు మూలకాల, పదిశవాల - (1) ఉబ్బిన (ఉద్దుమాతక) (11) వివర ( వినీలిక్రు 
(1 చీము పట్టిన (వివుబ్బక= వూయము) (౫) కోయబడిన ( విచ్చిదకు (౪) కొరికి 
తునకలు చేయబడిన (విబ్లాయక) (/) ముక్కలుగా వెదజల్లబడిన ( విఖ్ఞత్తకు (1/11) వ్యంగీకృత 
(అంగాలు తొలగించి విసరబడిన = హత విజ్ఞత) (1/11) రక్తసిక్ష ( లోహిత) (౫) పురుగులతో 
లుక లుకలైన (పులవక) (౫) కంకాళం ( అర్ధిక = హస్టీకలు) - మీది విభాగం, ఈ నశ్వర 
శరీరం మీది స్వార్థవాంఛలను తొలగిస్తుంది. 


ఒకనిలో కలిగే అన్నిరకాల వేదనలకు - అవి ఆధ్యాత్మికాలు కావచ్చు, ప్రాపంచికాలు 
కావచ్చు - సంబంధించింది రెండో ధ్యానం (వెదనానుపస్సనా). దీని ద్వారా ఒకడు 


496 


క్షణభంగుర సుఖానికి (నుఖ నివల్లా ల్లాన) సంబంధించిన ఛద్మ భావనను తొలగించుకో 
గలుగుతాడు. 


ఒకడు తన జీవిత గతిలో, సంతోషకర, అసంతోషకర, ఆటస్ట వేదనలను అనుభవిస్తాడు. 
అన్నీ క్షణ భంగురాలే. అందుకని వాటిల్లో నిజమైన సుఖం లేదు. నిర్వాణం పరమసుఖం. 
అది దుఃఖ విముక్తి నుంచి కలిగే ఆనందం. 


మూడో ధ్యానం, ఒకడు అనుభవించే విజ్ఞాన స్థితుల (ఎత్తానువన్స్రనా) కు 
సంబంధించింది. ఇది శాశ్వత భావనను ( నిచ్చవివల్లాన)ు తరిమివేస్తుంది. 


మనస్సు లేదా విజ్ఞాన మెరుపు వేగంతో పుడుతుంది. ప్రతిక్షణమూ మనకు ఒక ధార్మిక 
లేదా అధార్మిక ఆలోచన వస్తూ ఉంటుంది. వివిధ రకాల విజ్ఞానాన్ని ఈ విభాగంలో, 
జంటలుగా అమర్చడం జరిగింది. 


నాలుగో ధ్యానం ధమ్మానికి సంబంధించింది ( ధమ్మానువన్సునా) . ధవ్ము అనే 
పాళీపదాన్ని ఈ సందర్భంలో ఆంగ్లంలోకి అనువదించడం కష్టం. ఇక్కడ ధమ్మం ఐదు 
నివారణలను (ఆటంకాలను), సప్తబోధి అంగాలను (బొజ్ఞంగ), పంచ ఉపాదాన 
స్కంధాలను, షడింద్రియాలను (నలాయతన), చతుర్ద ఆర్య సత్యాలను (అరియనచ్చు) 
పరివేస్టేస్తుంది. అందుకని పాళీ పదాన్ని ఉపయోగించడమే మంచిది. 

ఈ ధన్మూనుపన్సునా మారని అమర్త్య ఆత్మకు ( అత్తభావవివల్లాన) సంబంధించిన 
ఛద్మ విశ్వాసాన్ని తొలగిస్తుంది. 


ఈ నాలుగింటిలో దేనినైనా తన ప్రవృత్తికి తగినట్టు ఎన్నుకొని, అర్హంతత్వం వచ్చే దాక 
అనుష్టించ వచ్చు. లేదా ఆచరణకు వీలుగా నాలుగింటిని పర్యాయికంగా ఆచరించ వచ్చు. 
రయూూనాలను పెంపొందించు కోవ డానికి తగిన ఒక వస్తువుకు మాత్రమే అంటెఎటు కొని 
ఉండడం మంచిది. 


bh 
లాలస ప్రవృత్తి గలవారికి శారీరక ఏహ్యత మీద, సంఘాత మూలకాల మీద, పది శవాల 
మీద ధ్యానం నిలపడం మంచిది. ధ్యానానికి వస్తువును ఎంపిక చేసు కోవడంలో గట్టిగా 
పలాన నియమాన్నే పాటించాలని చెప్పలేం. 


తనకు తానే ఈ విషయాల్లో మంచి నిర్ణేత. 


ప్రశాంతంగా ఉండే ఏకాంత ప్రదేశం ఈ ధ్యానాలకు తగిన చోటు. అరణ్యం మంచిడే 


497 


గాని తప్పుని సరిగా అడవికే వెళ్ళాలని లేదు. అతని మనస్సును చెదర గొట్టే బాహ్య 
విషయాలేమీ లేక పోతే, తన గదిలో కూర్చునే ధ్యానం చేసుకో వచ్చు. 


మన మనస్సు కుదురు కోక పోతే ప్రశాంత అరణ్యాలు గూడ తగిన ప్రదేశాలు కావు. 
మన మనస్సు కుదురు కొంటే, హడావుడిగా ఉండే నగర మధ్యం గూడ తగిందే. మనం 
నివసించే వాతావరణం మన మనస్సు (ప్రశాంతంగా ఉంచడానికి పరోక్షంగా సహాయ 
పడుతుంది. 


మామూలుగా మనస్సు ప్రశాంతంగా, క్రియాశీలంగా ఉండే ప్రభాత సమయాలు, 
ఒకడు బాగా అలసి పోక పోతే, నిద్ర కుపక్రమించే ముందు సమయాలు ధ్యానానికి తగిన 
సమయాలు. కాని, మనం ఏ సమయాన్ని ఎంచుకొన్నా, రోజూ అదే సనుయాన్ని 
పాటించాలి. ఎందుకంటే మన మనస్సులు ఆ ఆచరణకు నిబద్దాలవుతాయి. 


ధ్యాన ఆసనం (POs$tUre) గూడ ఏకాగ్రతకు బాగా సహాయ పడుతుంది. 


ప్రాచ్యులు సాధారణంగా శరీరాన్ని తిన్నగా ఉంచి వ్యస్త పాదులై కూర్చ్ఫొంటారు. వారు 
కుడి పాదాన్ని ఎడము తొడ మీద, ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచి కూర్చొంటారు. 
ఇది పూర్తి ఆసనం. ఇది కష్టమైతే - నిజంగా చాల మంది కది కష్టమే - అర్జాసనాన్ని ఆచరించ 
వచ్చు. అర్జాసనం అంటే కుడిపాదాన్ని ఎడమ తొడ మీద గాని, లేదా ఎడమ పాదాన్ని కుడి 
తొడ మీద గాని ఉంచడం. 


ఈ త్రికోణాసనం వేసి కూర్చొ న్నప్పుడు మొత్తం శరీరం సమతూకంలో ఉంటుంది. 
కుడి చేతిని ఎడమ చేతి మీద ఉంచాలి. మెడను నిటారుగా, ముక్కు బొడ్డుకు లంబ 
కోణంలో ఉండేట్టు ఉంచాలి - నాలుక పై అంగిలి మీద ఉంచాలి. బెల్టు వదులు సు 
కోవాలి. దుస్తులు చక్కగా సర్దు కోవాలి. కొంత మంది బాహ్య దృశ్యాలను, వెలుతురును 
పరిహరించ డానికి, కళ్ళు మూసు కొంటారు. 


కళ్ళు మూసు కొంటే కొన్ని ప్రయోజనాలున్న మాట నిజమే. కాని, ఇది అన్ని వేళల 
అందరూ చేసి తీరాలనే నియమం ఏది లేదు. ఎందుకంచే ఒక్కొక్కప్పుడు అది నిద్రను 
తెప్పిస్తుంది. అప్పుడు మనస్సు అదుపు తప్పి, నిర్హక్యంగా, ఎలాబడితే అలా పర్యాటకం 
చేస్తుంది. యథేచ్చాలోచనలు వస్తాయి. శరీరం తిన్నని తనాన్ని కోల్పోతుంది. అచేతనంగా 
నోరు తెరుచు కొంటుంది. సొంగ కారు తుంది. తల ఊగు తుంది. 


బుద్దులు మామూలుగా అర్దనిమీలిత నేత్రాలతో, నాసికాగ్రం మీదుగా నాలుగడుగుల 
దూరాన్ని చూస్తూ కూర్చొంటారు. వ్యస్తపాదులై కూర్చోవడం మరీ కష్ట మనిపిస్తే హాయిగా 


498 


కుర్చీలోగాని, లేదా ఏదైనా ఆనుడు పెట్టుకొని కూర్చో వచ్చు. కాళ్ళు నేలమీద హాయిగా 
ఉంచు కోవడానికి వీలైన ఎత్తుగా ఆ కుర్చీ ఉండాలి. 


ఆసనం హాయిగాను, తేలికగాను ఉంటే, ఏ ఆసనంలో కూర్‌ ఇన్నాం అనేది ముఖ్యం 
కాదు. 


రాగ్క ద్వేషాల లాంటి వికారాలను అణన డానికి ఈ ధ్యానంలో గట్ట ప్రయత్నం చేయాలి. 
సద్యఃఫలితాలను ఆశించ రాదు. చెప్పుకో దగిన ఫలితం రావ డానికి నెలలు, సంవత్సరాలు 
పట్టు వచ్చు లేదా ఒక రోజే సరి పోవచ్చు. కాని మనం నిరాశ పడ రాదు. నిరంతర ఆచరణ 
ఆవశ్యకం. వస్తువుల యథాతథ ప్రీతిని అవగాహన చేసు కొంటూ, గట్టి ప్రయత్నం చెయాలి. 
బౌద్దానికి శిఖిరాయమాణమైన జ్ఞానం (WisidంmM) ఒకడు పరిశుద్దం కావడానికి తప్పనిసరి. 
ఇక్కడ లౌకిక విద్య ప్రయోజనకారిగా ఉంటుంది. కాని ముఖ్యమైన విషయం ఏమంటే 
తాను వాస్తవంగా ఎలా ఉన్నాడో “అలాంటి తనను? అర్థం చేసు కోవడం ముఖ్యం. దుఃఖం 
నుంచి నిముక్తి పొంద డానికి బౌద్దంలో విన్నపాలకు ప్రార్ధనలకు చోటు లేదు. ప్రయత్నం, 
జ్ఞానం ఎలా అవసరమో, నిరత అప్రమత్తత (సతీ) అవసరం. ఈ మూడు ఉన్న తరవాత, 
తన ధార్మిక ప్రగతిని అడ్డు కొనే పంచ నివారణాలను తాత్కాలికంగా త్యజించాలి. కొన్ని 
సుఖాల యెడ రాగాన్ని అతడు అధిగమించ ప్రయత్నించాలి. దీని అర్థం అతడు అన్ని భౌతిక 
సుఖాలను పూర్తిగా వదిలి వేయాలని కాదు. కాని అతడు వాటికి బానిస కారాదు. 


లాలస లాంటి మరో వినాశకర శక్తి కోపం లేదా ద్వేషం. లాలస, ద్వేషాలు రెండూ 
విధ్వంసకాగ్నులే. అవి అతనిని, ఇతరులను దహించి వేస్తాయి. సన్యాసిత్వంలో మూడోదశ 
అయిన అనాగామిని చేరే వరకు ఒకడు రాగ ద్వేషాలకు గురయ్యే మాట నిజమె. కాని అతడు 
తన శక్తి మేర వాటిని అధిగమించ ప్రయత్నించాలి. 


ఈ అసమాన ధ్యానంలో విజయం గాంచా లంటే, మానసిక జాగరూకత, నిరర్థక 
వ్యాకులత నుంచి స్వేచ్చ, కోరుకొన్న లక్ష్యమేదో స్పష్టంగా నిర్వచించు కోవడాలు అంతే 
సమానలగాను ఆవశ్యకాలే. 

ఈ ధ్యానాల అంతిమ లక్ష్యం, జ్ఞ్లంతత్త్వ (ప్రాప్తిద్వారా అవిద్య, త్నస్లల నుంచి పూర్తి 
ముక్తి. ఆ తరవాత అతడు ఈ ప్రపంచంలో దేనికీ అంటి పెట్టుకొని ఉండడు. 

ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసూ బుద్దుడు భరోసా ఇన్తాడు: ఏడు సంవత్సరాలలో కాదు, 
ఏడు రోజులలోనే సాధకుడు తన సత్రయత్నంతో ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తాడు. 


499 


సతిపఠ్తాన సుత్త" 
నేను ఈ విధంగా విన్నాను: - 
బుద్దుడు ఇలా చెప్పాడు: - 


జీవులను పరిశుద్దులు గావించడానికి, దుఃఖాన్ని నాశరే గావించ డానికి, జ్ఞానం 
పొందడానికి (ఆర్య అష్టాంగ మార్గం), నిర్వాణం పొందడానికి అంటే అప్రమత్తత యొక్క 
నాలుగు భూమికల యధార్హికరణకు ఈ అనన్యమాగ్గంి ఉంది. 


ఆ నాలుగు ఏమిటి? 

ఇక్కడ (శిక్షణలో) ఒక శిష్యుడు ఎలా ఉంటాడు; 

తాత్కాలికంగా ఈ ప్రపంచంలో (లొక = పంచస్కంధాలు) లుబ్రత్వాన్న (అభిజ్ఞా), 
దుఃఖాన్ని (దొమనస్స్ర)” త్యజిస్తూ, శక్తిమంతంగా (ఆతాపి), స్పష్టమైన గ్రహణంతో, 
అప్రమత్తతతో (సతీ) శరీరాన్ని శరీరంలో ధ్యానిస్తూ ఉంటాడు. 

(1) వేదన ధ్యానం (వెదనానువన్సనా); 

(11) ఏ త్తధ్యానం ( చిత్తానువన్లునా; 

(iV) ధమ్మ ధ్యానం (భమ్మూనువన్సనా) 

న్‌ * * 


1. రారీరకోపాసధ 
(కాయానువన్సనా) 
శారీరక ధ్యానం ఒక శిష్యుడు ఎలా చేస్తాడు? 
శ్వాసకు జాగరితుడై, అప్రమత్తుడై (అనాపాన సతి). 


శిష్యుడు అరణ్యరి త్రోకి గాని, చెట్టు మొదలుకు గాని, ఏకాంత ఫ్రలానికి కాని వెళ్ళి, 
వ్యస్త పాదుడై శరీరాన్ని నిటారుగా ఉంచి, సతీ తో కూర్చొంటాడు. 


అలా కూర్చొన్న సాధకుడు సచేతనం (సతొ) గాలిని పీలుసాడు. అలాగే గాలిని 
వదిలే టప్పుడు దానికి చేతనంగా ఉంటాడు. అంటే గాలిని పీల్చడం, వదలడం పై మనస్సును 
లగ్నం చేసాడు. అంటే శ్వాస ప్రక్రియ మీద కేంద్రీకరిసాడు. 


500 


అప్పుడు దర్భంగా, లోతుగా గాలిని పీలుస్తాడు. అలా ద్తిర్హంగా, గాఢంగా గాలి పీల్చడానికి 
అతను సవేతనుడై ఉండి, “నేను దిర్భంగా గాఢంగా గారి కలు స్తున్నాను” రా అర ఆ ఇక్టి 


అణ ము మయ 
లగ్నం చేసే అనుకొంటాడు. ఇలాగే గాలిని గాఢంగా, దీర్తంగా వదిలేటప్పుడూ 
అనుకొంటాడు. 


అల్పంగా, తేలికగా గాలిని పీల్సి, “ఇప్పుడు నేను గాలిని అల్పంగా , తేలికగా గాలి 
పేలుస్తున్నాను, ఫం మనస్సును గాలి మీద కేంద్రీకరించి అను కొంటాడు. గాలిని ae 


టప్పుడు, ఇలాగే “నేను గాలిని అల్పంగా తేలిగా వదలుతున్నాను,”” అని మనస్సును వదిలే 
గాలి మీద కేంద్రీకరించి అనుకొంటాడు. 


మొత్తం మొత్తం శ్వాస ప్రక్రియో (సబ్బకాయ పటి సంవెది)ను అనుభవిసూ “నేను 
గాలిని క ఎలుస్తున్నా, "అనే స్సహతో సాధకుడు అభ్యాసం చేస్తాడు. 


మొత్తం శ్వాస ప్రక్రియను అనుభవిసూ “నేను గాలిని వదులుతున్నాను”, ఆనే స్పృహతో 
సాధకుడు అభ్యాసం చేసాడు. 


అంటే సాధకుడు గాలిని పీల్చేటప్పుడు కీ ఎలుస్తున్నానని, వదిలే టప్పుడు వదులుతున్నాననే 


విషయాలకు అతడు స్పృహతో ఉంటాడు. దిర్భంగా లేదా (హస్వంగా పీల్ఫేటప్పుడు వదిలే 
లేదా టప్పుడు గూడ ఆ విషయాలకు జాగరితుడై ఉంటాడు. అంటే మొత్తం శ్వాసప్రక్రియ 
మీద మనస్సును నిలిపి ప్రతిక్షణం దానికి జాగరూకుడై ఉండి అభ్యాసం చేసాడు. 


అంటే అతనికి శ్వాసక్రియ తప్ప మరొకటి కనిపించదు. శ్వాస క్రియే ధ్యాన వస్తువు. 


నిపుణుడైన చక్రికి (తరిణ బట్టే వాడు) లేదా అతని దగ్గర తరిఫీదు పొందే వానికి దీర 
పరివృత్తిని ( ద్గీర్హ చక్రాన్ని, వలయాన్ని) చేసి నప్పుడు ద్లీర్హ పరివృత్తిని చేశానని, అల్ప పరివుత్తిని 
చేసి నప్పుడు అల్ప పరివృత్తిని చేశానని అతనికి ఎలా తెలుస్తుందో, అలాగే, దీర్హంగా గాలిని 
పీల్చి నప్పుడు దీర్ణంగా గాలిని పీల్సానని, (హస్వంగా గాలి పీల్చి నప్పుడు హ్రన్వంగా గాలి 
పేల్ఫానని అతనికి తెలుస్తుంది. ఈ పైన చెప్పిన విధంగా అతడు శ్వాన మీద మనస్సు అభంగంగా 
నిలిపి తనను తాను శిక్షించు కొంటాడు. 


ఈ విధంగా అతడు కాయాన్ని అంతరంగింకంగా, లేదా బాహ్యంగా"! లేదా రెండు 
విధాల ధ్యానిసూ అతడు గడుపుతాడు. 

శ్వాసకాయ స్వభావ సముదయాన్ని'* (నముదయ ధమ్మ), అంత్యర్లిత స్వభావాన్ని" 
(నయధమ్మూలు), శ్వాసకాయ స్వభావ సముదాయ అంత్రర్లితాలను ధ్యానిస్తూ అతడు 
జీవిసాడు. 


501 


ఇప్పుడతనిలో ఒక అ్రవుత్తత (ప్రజ) జనిస్తుంది. దీనితో అతడు “జ్ఞానం 
పెంపొందించుకోవడానికి, అప్రమత్తత పెరగడానికి అవసరమైనంత వరకే అక్కడ శరీరం 
ఉంటుంది (శరీరం వీటికోసమే ఉంది). ఈ ప్రపంచాన్ని అంటిపెట్టుకోక'ో స్వతంత్రంగా 
( అనిస్తుతా) జీవిస్తాడు. 


శారీరకాసననాల విజాగం : 
(ఇరియావథ 

ఒక సాధకుడు నడుస్తునప్తుడు'”, “తానునడుస్తున్నాని” తెలుస్తుంది. నిలుచొన్నప్పుడు, 
“నేను నిలచొన్నాను,”” అని తెలుస్తుంది; కూర్చొ న్నప్పుడు, “నేను కూర్చొన్నాను”, అని 
అతనికి తెలుస్తుంది. పండుకొని ఉన్నప్పుడు, తాను పండుకొని ఉన్నాడని అతనికి అవగత 
మవుతుంది. అతని శరీరం అనుసరించే ప్రతి ఆసనం అతనికి తెలుస్తుంది. 


ఈ విధంగా అతడు శరీరాన్ని బాహ్యంగా, అంతరంగా లేదా రెండూ బాహ్యంగా 
అంతరంగా ధ్యానిస్తూ నివసిస్తాడు. 
కాయ స్వభావ సముదాయాన్ని, కాయ స్వభావ అంత్థూతాన్ని లేదా రెండింటిని ధ్యానిస్తూ 
అతడు నివసిస్తాడు. ఇప్తుడతనిలో ఒక అ ప్రమత్త లేస్తుంది - శరీరం మాత్రమే ఉంటుంది... 
పైవలే.... ఈ ప్రపంచంలో... 
* * * 


జాగరితా విభాగం 
(చతు నంనజఇా) 


ముందుకు, చుట్టూ చూడడంలో, (అవయవాలను) ముడుచు కోవడంలో లేదా 
చాచు కోవడంలో, చీవరాలను, భికాపాత్రలను ఉపయోగించడంలో, తినడం, త్రాగడం, 
నమలడంలో, కాలకృత్యాలు తీర్చు కోవడంలో, వెళ్ళడంలో, నిలుచోవడంలో, కూచో 
వడంలో, నిద్ర పోవడంలో, మేల్కొని ఉండడంలో, మాట్లాడడంలో, నిశ్శబ్దంగా 
ఉండడంలో తాను ముందు వెనుకలకు వెళ్ళడంలో సాధకునికి పరిపూర్ణ అప్రమత్తత (ఎరుక, 
జాగృతి) ఉంది. 

ఈ విధంగా అతడు కాయధ్యానం చేస్తూ నివసిస్తుంటాడు... పై వలె... ఈ 
ప్రపంచంలో. 

* * * 


౨02 


జుగుప్పో పాసనో 
పటక్క్యూలమనసికార 


(మనస్సు ప్రతికూలమైన వాటి మీద ధ్యానం) 


అరికాళ్ళనుంచి పైకి నిరాగ్రం నుంచి (క్రిందికి ఈః చర్మంలో చుట్ణ్లబడిన వివిధరకాల 
కలుషితాలతో తులతూగే ఈ శరీరం మీద పాధకుడు పర్యాలోచిసాడు. 

ఈ దేహంలో తల, జుట్టు, శరీర రోమాలు, గోళ్ళు, పళ్ళు, చర్మం, మాంసం, 
స్నాయులు, ఎముకలు, మజ్జ, మూత్రపిండాలు, గుండ, కాలేయం, ఉదరవితానం, పీహం, 
ఊపిరితిత్తులు, పొట్టు, ప్రేవులు, ఆంధ్రపేశి, మలం, పైత్యరసం, కళ్ళె, చీము, రక్తం, చెమట, 
కొవ్వు, కన్నీళ్ళు, వస (3/6256), ఉమ్మి, చీమిడి, కీళ్ళ చమురు, మూత్రాలు ఉన్నాయి. 

ఎలాగ్రెతే బియ్యం, ధాన్యం, పెసలు, బఠానీలు, నువ్వులతో నిండుగా ఉన్న ఒక రెండు 
మూతుల గోతాన్ని ,' ముందు చూపు వున్న వ్యక్తి దానిని తెరిచి, ఈవిధంగా పర్యాలోచిసాడు: 
ఇవి బియ్యం, ఇది ధాన్యం, ఇవి పెసలు, ఇవి బఠానీలు, ఇవి నువ్వులు అని చూసాడు. 
అలాగే సాధకుడు శరీరంలోని వివిధ కాలుష్యాలను ధ్యానిసాడు. 

ఈ విధంగా అతడు శరీరాన్ని ధ్యానిస్తూ నివసిస్తాడు - పైవలె.... ఈ ప్రపంచంలో 
దేనికి అంటి పెట్టు కోకుండ. 


* * * 
థాత్వోపాసన 
(ధాతుమనసికార) 

శరీరం ఎలా ఉంటే అలా, ఏన్యాసంలో ఉంటే అలా, సాధకుడు ధాతువులకు 
సంబంధించి దానిని ధ్యానిస్తాడు. ఈ శరీరంలో పృధ్వీ మూలకం, (విన్హతిధాతువు), 
జలధాతువు (నంనక్షధాతువు) అగ్ని ధాతువు ( ఉష్హధాతువ్ర) వాయుధాతువు ( గతిధాతువు 
ఉన్నాయి. 

ఒక కసాయి వాడు లేదా వాని దగ్గర ఆ వృత్తి నేరు కొనేవాడు, ఒక ఎద్దును కొని, దానిని 
అనేక భాగాలుగ విభజించి, ఒక కూడలి వద్ద ఎలా కూర్చొంటాడో, అలాగ్కే సాధకుడు 
ధాతువులను దృష్టిలో ఉంచుకొని శరీరాన్ని ధ్యానిస్తాడు. 

ఈ విధంగా అతడు శరీరాన్ని ధ్యానిస్తూ జీవిస్తాడు .... పైవలె.... ఈ ప్రపంచంలో 
దేనికీ అంటి పెట్టుకోక. 

* * * 
503 


తొమ్మిది రకాల శవాల ధ్యానం 
(నవసివధికాపబ్బ) 


(1) శవ స్థలంలో విసరి వేయ బడిన, ఒకరోజు గడిచిన శవం, రెండురోజులు గడిచిన 
శవం, మూడు రోజులు గడిచిన శవం, ఉబ్బి, వివర్గమై, పురుగులు పడిన శవాలను సాధకుడు 
చూస్తాడు. ఈ దృశ్యాన్ని తన స్వంత దేహానికి ఈ విధంగా అన్వయించుకొంటాడు: 


““౨జంగా ఈ (నా) దేహం కూడ అదే స్వభావం కలది. అలాగే అవుతుంది. ఆ 
స్టీతిని తప్పించుకు పో లేదు''. 


ఈ విధంగా అతడు శరీరధ్యానం చేస్తాడు. .... పై వలె... ఈ ప్రపంచంలో దేనినీ 
అంటే పెట్టుకోక. 


(2) శవ ప్రలం లోకి విసరబడిన దేహాన్ని కాకులు, గద్దలు, దూడబాతులు లేదా 
కుక్కలు లేదా నక్కలు లేదా అనేక రకాల పురుగులు పీక్కుతినడం సాధకుడు చూస్తాడు. 
అప్పుడు ఈ దృశ్యాన్ని తన స్వంత దేహానికి ఈ విధంగా అన్వయించు కొంటాడు: నిజంగా 
ఈ నా దేహం గూడ అదే స్వభావం గలది. అలాగే అవుతుంది కూడ. ఆ స్టీతిని ఇది 
తప్పించుకోలేదు”. 


ఈ విధంగా అతడు దేహాన్ని ధ్యానిస్తూ జీవిస్తాడు: .... పైవలె ... ఈప్రపంచంలో 
దేనినీ అంటి పెట్టు కోక, 


(3) శవ స్టలంలోకి విసరి వేయబడిన దేహం, స్నాయువులతో అతుక్కొని, కొద్ది 
మాంసం, నెత్తురు దానికి అంటుకొని ఉన్న అప్ట్రపంజరంగా, మారడాన్ని సాధకుడు చూసాడు 


(4) శవస్టలంలోకి విసరి వేయబడిన దేహం స్నాయువులతో అతుక్కొని, 5 “ద్రిమాంసం 
గూడ లేకుండ నెత్తురు దానికి అంటుకొని ఉన్న కంకాళంగా మారడాన్ని సాధకుడు 


(5) శవ్టలంలోకి విసరివేయబడిన దేహం స్నాయువులతో అతుక్కొని, కొద్దిమాంసం, 
నెత్తురు గూడ లేకుండ ఉన్న అస్టిపంజరంగా మారడాన్ని సాధకుడు చూరాతుంంః 


(6) శవస్టలంలో విసరబడిన దేహం - చేతి ఎముకలు ఇక్కడ, కాలి ఎముకలు అక్కడ, 
తొడ ఎముకలు మరోచోట, వెన్నెముక వేరొక చోట, పురై ఇంకొక చోట - ఇలా చెల్లా 
చెదురుగా - ఎముకలుగా మారడాన్ని సాధకుడు చూనాడు..... 


504 


(7) శవస్టలంలోకి విసరి వేయబడిన దేహం - శంఖువువలె తెల్ల రంగులోకి మారిన 
ఎముకలుగా పరివర్తితం కావడాన్ని సాధకుడు చూసాడు.... 


(8) శవస్టలం లోకి విసరివేయ బడిన దేహం ఎముకల పోగ, ఒక సంవత్సరం కాలం 
గడిచిన దానిని సాధకుడు చూస్తాడు.... 


(9) శవస్టలం లోకి విసర బడిన దేహం ఎముకలు కుళ్ళి మట్టిగా మారడాన్ని సాధకుడు 
చూస్తాడు. ఈ దృశ్యాన్ని, అప్పుడు, అతడు, ఈ విధంగా తనకు అన్వయించు కొంటాడు; 
నిజంగా నాయీ దేహమూ అటువంటిదే. అలాగే అవుతుంది. ఆ ప్రతిని తప్పించుకో లేదు. 


ఈ విధంగా అతడు దేహ ద్యానం చేస్తాడు .... పైవలె .... ఈ ప్రపంచంలో దేనికీ 
అంటిపెట్టుకో కుండ. 


2 సంవేదనోపాసన 
(వఎదనానుపస్ప్సనా) 


ఒక సుఖకర సంవేదనను అనుభవిస్తు న్నప్పుడు సాధకుడు దానిని ఎరుగుతాడు. 

“నేను ఒక సుఖకర సంవేదనను అనుభవిస్తున్నాను అని. 

సాధకుడు ఒక బాధాకర సంవేదనను అనుభవిస్తున్నప్పుడు దానిని అతడు ఎరుగుతాడు- 
“నేను ఒక బాధాకర సంవేదనను అనుభవిస్తున్నాను? అని. 

సాధకుడు ఒక తటస్ట సంవేదనను అనుభవిస్తు న్నప్పుడు ఎరుగుతాడు - 

“నేను ఒక తటస్థ సంవేదనను అనుభవిస్తున్నాను, అని. 

సాధకుడు ఒక సుఖ ప్రాపంచిక వేదన (సామిన)ను అనుభవిస్తు నున్నప్పుడు ఎరుగుతాడు: 
“నేను ఒక సుఖకర ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను” అని. 

సాధకుడు బాధాకర ప్రాపంచిక సంవెదనను అనుభవిస్తున్నప్పుడు ఎరుగుతాడు: 

“నేను బాధాకర ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను” అని. 

సాధకుడు ఒక తటస్ట ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నప్పుడు ఎరుగుతాడు: 
“నేను ఒక తటస్ట ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను, అని. 


సాధకుడు ఒక సుఖకర అప్రాపంచిక (నిరామిన) సంవేదనను అనుభవిస్తున్నప్పుడు 
ఎరుగుతాడు: 


505 


నేను ఒక సుఖకర అప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను? అని 

సాధకుడు ఒక బాధాకర అప్రాపంచిక సంవేదనను అనుభవిస్తు న్నప్పుడు ఎరుగుతాడు: 

“నెను ఒక బాధాకర అ ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను అని. 

సాధకుడు ఒక తటప్ట అ ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నప్పుడు ఎరుగుతాడు: 

“నేను ఒక తటప్ట అ ప్రాపంచిక సంవేదనను అనుభవిస్తున్నాను అని 

ఈ విధంగా అతడు వేదనలను బాహ్యంగా, అంతరంగికంగా, లేదా రెండు బాహ్య, 
అంతరంగికంగా ధ్వానిసూ జీవిసాడు. 

సంవేదనల సముదయ స్వభావాన్ని, వాటి నాశ స్వభావాన్ని, ఆ రెండింటిని ధ్యానిసాడు. 

ఇప్పుడు అతడు జాగరిత మవుతాడు: అవసరమైన మేరకే వేదన లుంటాయి .... పైవలె 
సుఖ ఈ ప్రపంచంలో. 

3. చితోపాసన 
(చఐిలానువస్సనాా 

ఈ విధంగా అతడు మనోస్టితిలను బాహ్యంగా, అంతరంగా లేదా రెండు విధాలుగా 
ధ్యానిస్తాడు. 

మానసిక స్రితుల స్వభావ సముదయాన్ని, వాటి స్వభావ వినాశాన్ని లేదా రెండింటిని 
ధ్యానిసాడు. 

ఇప్పుడు అతనికి జాగరూకత కలుగుతుంది - మానసిక స్ట్రితులు అక్కడ అవసరమైన 
మేరకే ఉంటాయి .... పైవలె.... ఈ ప్రపంచంలో 

4. ధమ్యాపాసన 
(ధమ్మానువన్సనా) 

(1) పంచ నివారణలు (నివరణు 

ఐదు ఆటంకాలను దృష్టిలో ఉంచుకొని ధమ్మాలను సాధకుడు ధ్యానిసాడు. 
ఐంద్రియక వాంఛ ( కామచ్చుందు) ఉన్నప్పుడు, సాధకుడు ఎరుగుతాడు: 

“నాలో ఐంద్రియక వాంఛ ఉంది” అని లేదా ఐందద్రియక వాంఛ లేనప్పుడు అతడు 


ఎరుగుతాడు : నాలో ఐం(దియక వాంఛలేదు, అని. జనించని ఐం(ద్రియక వాంఛా 


506 


సముదయం ఎలా ఉంటుందో, అతనికి తెలుసు; జనించిన ఐంద్రియక వాంఛా త్యాగం 
ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. భవిష్యత్తులో త్యజిత ఐంద్రియక వాంఛ 
అసముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


కోపం (వ్యాపాద) ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - *నేను కోపంగా ఉన్నాను” అని. 
లేదా కోపం లేనప్పుడు అతడు ఎరుగుతాడు - *నేను కోపంగా లేను అని. అజనిత కోప 
సముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు; జనిత కోపాన్ని త్యజించడం ఎలా 
ఉంటుందో అతనికి బాగా తెలుసు; భవిష్యత్తులో ఈ త్యజితకోప అసముదయం ఎలా 
ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


అలసత, మందత ( థినమిద్ద) ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - “నేను అలసుడను 
మందుడను అని. అవి లేనప్పుడు అతడు ఎరుగుతాడు- “నాలో అలసత మందతలు లేవు”, 
అని. అజనిత అలసత్వ మందతల సముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 
జనిత అలసత మందతల త్యాజ్యం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు; భవిష్యత్తులో 
త్యజిత అలసత మందతల అసముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


అనిర్వృతి ( అవిశ్రాంతత) చింతావ్యగ్రత ( ఉద్దచ్చ, కుకుచ్చ) లో ఉన్నప్పుడు అతడు 
ఎరుగుతాడు - “నేను అవిశ్రాంతంగా, చింతావ్యగ్రతతో ఉన్నాను", అని. లేదా అవి లే 
నప్పుడు అతడు ఎరుగుతాడు - “అవి నాలో లేవు” అని. అజనిత అనిర్వృతి చింతావ్య గ్రతల 
సముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. జనిత అనిర్వతి చింతా వ్యగ్రతల 
వ్యాజ్యం ఎలా అయిందో అతనికి బాగా తెలుసు. భవిష్యత్తులో ఈ త్యజిత అనిర్హ్ఫుతి, 
చింతావ్య[గ్రతల అసముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


ఈ విధంగా సాధకుడు పంచ ఆటంకాలకు సంబంధించి ధమ్మోపాసన చేస్తాడు. 
(1) పంచస్కంధాల గ్రహణం : 


సాధకుడు ఆలోచిస్తాడు: “భౌతిక రూపం ఈవిధంగా ఉంటుంది, ఈ విధంగా 
పుడుతుంది. ఈ విధంగా అంతరిస్తుంది. వేదన ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా 
పుడుతుంది. ఇలా అంతమవుతుంది. మానసికస్టీతులు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా 
కలుగుతాయి. ఈ విధంగా అంతరిస్తాయి. విజ్ఞాన ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది, ఇలా 
పోతుంది. ఈ విధంగా పంచస్కంధాలను దృష్టిలో ఉంచుకొని సాధకుడు ధమ్మోపాసన 
చేసాడు. 


507 


(111) అంతర షడందియాయతనాలు 
బాహ్య షడందియాయతనాలు (సలాయతను 


నేత్రం, భౌతికాకృతి, - ఈ రెండింటి ఆధారంగా ఏర్పడిన పాశం గురించి సాధకునికి 
బాగా తెలుసు. అజనిత పాశోదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. జనిత పాశ 
త్వాగం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. భవిష్యత్తులో త్యజిత పాశ అసముదయం 
ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు 


అదేవిధంగా చెవి - శబ్దాలు, ముక్కు - వాసనలు, నాలుక - రుచులు, దేహం - స్పర్శ, 
మనస్సు - మానసిక వస్తువులు, వరుసగా రెండింటి ఆధారంగా జనించే పాశాలు గురించి 
అతనికి బాగా తెలుసు. అజనిత పాశాల సముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 
జనిత పాశాల త్యాజ్యం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. భవిష్యత్తులో త్యజిత 
పాశాల అసముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


ఈ విధంగా, సాధకుడు బాహ్య, అంతర ఐంద్రియక ఆయతనాల పరంగా ధమ్మోపొసన 
చేసాడు. 


(1) అంగాలు (బోర్లుంగ) 


సతీ బోధి అంగం (Mindfulness) ఉన్నపుడు అతడు ఎరుగుతాడు - “నాలో సతి 
ఉంది, అని. అదిలే నపుడు లేదని అతనికి బాగా తెలుసు. అ జనిత సతీ సముదయం 
ఎలా అవుతుందో అతనికి బాగా తెలుసు. జనిత సతీ వలని సిద్ది ఎలా అవుతుందో అతనికి 


బాగా తెలుసు. 


సత్యాన్వేషణా బోధి అంగం (ధమ్మవిచయ) ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - “నాలో 
సత్యాన్వేషణ ఉంది”, అని. అది లేనప్పుడు లేదని ఎరుగుతాడు. సత్యాన్వేషణా బోధ 
సముదయం ఎలా అవుతుందో అతనికి బాగా తెలుసు. జనిత సత్యాన్వేషణ బోధి థ్యానం 
వలన సిద్ది ఎలా అవుతుందో అతనికి తెలుసు. 


విరియ (శక్తి బోధి అంగం ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - “నాలో విరియ ఉంది,” 
అని. అది లేనప్పుడు లేదు అని ఎరుగుతాడు; అజనిత విరియ సముదయం ఎలా అవుతుందో 
అతనికి బాగా తెలుసు; జనిత విరియ ధ్యానం వలన సిద్ది ఎలా అవుతుందో అతనికి బాగా 
తెలుసు. 
ప్రీతి (పితి =)0/) బోధి అంగం ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - “నేను సంతోషంగా 
ఉన్నాను, అని. అది లేక పోతే లేదు అని తెలుసుకొంటాడు. అనుదయ పీతి బోధి అంగ 
508 


సముదయం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. జనిత ప్రేతి బోధి ఆంగ ధ్యానం 
వల్ల సద్ది ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. 


ప్రశాంతి ( సన్గుద్రి) బోధి అంగం ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - నాలో పశాంతి 
బోధి అంగం ఉంది! , అని. అది లేనప్పుడు లేదు అని తెలుసు కొంటాడు. అజనిత పశాంతి 


సముదయం ఎలా అవుతుందో అతనికి బాగా తెలుసు. జనిత ప్రశాంతి ధ్యానం వల్ల సిద్ది 
ఎలా అవుతుందో అతనికి తెలుసు. 


సమాధి (Concentration) బోధి అంగం ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - “నాలో 
సమాధి సముదయం ఎలా అవుతుందో అతనికి బాగా తెలుసు. జనిత సమాధి ధ్యానం వల్ల 
సెద్ది ఎలా అవుతుందోఅతనికి బాగా తెలుసు. 


ఉసేక్ష (బోధి అంగం) ఉన్నప్పుడు అతడు ఎరుగుతాడు - *నాలో ఉపేక్ష ఉంది”, 
అని. అది లేనప్పుడు లేదని ఎరుగుతాడు. అజనిత ఉపేక్ష సముదయం ఎలా అవుతుందో 
అతనికి బాగా తెలుసు. జనిత ఉపేక్ష ధ్యానం వల్ల సిద్ది ఎలా అవుతుందో అనికి బాగా తెలుము. 


ఈ విధంగా అతడు ధమ్మాలను ధ్యానిస్తూ జీవిస్తాడు ..... పైవలె ... ప్రపంచంలో 
దేనినీ అంటి పెట్టుకోక. 


ఈ విధంగా సాధకుడు బోధి ఏడు అంగాల ధ్యానంలో ఉంటాడు. 
6. చతురార్య సత్యాల ఉపాసన 
సాధకునికి పూర్తిగా అవి యథాతథంగా ఎలా ఉన్నవో తెలుసు - “ఇదిదుఃఖంి “ఇది 
దుఃఖ కారణంి, “ఇది దుఃఖ నిరోధంి, ఇదె దుఃఖ తరత మార్గం'. 


ఈ విధంగా అతడు ధమ్మాలను, బాహ్యంగాను, అంతరంగాను, లేదా రెండు విధాల, 
ధ్యానిస్తాడు. ధమ్మ స్వభావ సముదయా న్ని ధ్యానిస్తూ జీవిస్తాడు. లేదా వాటి ఆంతరించే 
స్వభావాన్ని, లేదా ధమ్మాల వచ్చే, పోయే స్వభావాన్ని ధ్యానిస్తూ జీవిసాడు. 

ఇప్పుడు అతడు జాగరిత మవుతాడు - “జ్ఞానం, సతీ ల వికాసానికి అవసరమైన మేరకే 
ధమ్మాలుంటాయి”. ఈ ప్రపంచంలో ప అంటిపెట్టుకోక స్వతంత్రంగా అతడు 
జీవిస్తాడు. 

ఈ విధంగా అతడు నాలుగు ఆర్యసత్యాలను ఉపాసిస్తూ జీవిస్తాడు. 


నిజంగా ఎవడెన ఈ నాలుగు సతీ భూమికలను ఈవిధంగా ఏడేళ్ళపాటు అభివృద్ది 
చేసు కొంటే అతడు ఇప్పటి కిప్పుడే, ఇక్కడికక్కడే ఆర్హంత అవుతాడు. లేదా ఇంకా ఏదైన 


509 


అతనిలో రవ్వంత రాగం మిగిలితే అతడు అనాగామి అవుతాడు. లేదు, ఆరేళ్ళుపాటు .... 
ఐదేళ్ళపాటు .... నాలుగేళ్ళపాటు ... మూడేళ్ళపాటు ... రెండేళ్ళు, ఓ ఏడాది... ఏడు 
నెలలు, .... ఆరు నెలలు ఐదు నెలలు .... నాలుగు నెలలు .... మూడునెలలు .... 
రెండు నెలలు. ఒకనెల పక్షం .... వారం .... పొటు అతడు వాటిని పెంపొందించు 
కొంటే అతడు జ్లర్లతు డవుతాడు. లేదా అనాగామి అవుతాడు. ఇంక ఏదైన ఈ జీవితం 
మీద రాగం మిగిలిపోతే. 

అందువల్లనె ఇలా చెప్పారు - 

దుఃఖ నిరోధానికి జీవుల పరిశుద్దికి, జ్ఞాన ఆర్హనకు, నిర్వాణ యథార్దీకరణకు ఒక 
అనన్య మార్గం ఉంది. 

ఉన్నతుడు ఈ విధంగా చెప్పుగా, శిష్యులు సంతోషించారు. 


1. సతీ = అప్రమత్తత; పళ్టాన = సంస్థాపనం, పునాదులు, భూమికలు, వస్తువులు, 


సతీ = అప్రమత్తత; ఉపళ్టాన = జాగృతం చేయడం, అనుష్టానం. సతీ అనుష్టానానికి 
ముఖ్య వస్తువులు 

2. ఏకాయన = ఏకైక మార్గం, ఒక్కటే మార్గం, ఒక మార్గం, మొదలైనవి. 

3. పాఠం చెబుతుంది - ఖేదం, విలాపం, బాధ, అసంతోషం - ఇవన్ని దుఃఖం 
ఉన్నాయి. 

4. సంఘానికి చెందినా చెందక పోయినా, దుఃఖ విముక్తి కోరిన వాడు ఎవడైన ఈ 
ధ్యానాలను చేయ వచ్చు. 


5. కాయెకాయనువన్సనా = శబ్దార్ధ పరంగా శరీరంలో శరీర ధ్యానం అంటే సంవేదనలు, 
విజ్ఞానం, ధమ్మాలను వదిలి వేసి కేవలం శరీరాన్నే ఉసాసించడం. ఇతర ధ్యానాలను 
అలాగే అర్ధం చేసు కోవాలి. 


6. ఉపాసనా కాలంలో తాత్కాలికంగా త్యజించడం. ఖచ్చితంగా చెప్పాలంటే 
రూనాలను పొందడం వల్ల అవి తాత్కాలికంగా ప్రత్యాదేశితాలై, అర్దంతత్వరాగానే 
పూర్తిగా తొలగించ బడతాయి. 


510 


10. 


11. 
12. 
13; 


14. 


15. 
16. 


ముఖ్యమైన రెండు అవరోథాలను పేర్కొనడంతో మొత్తం ఐదు నివారణలను అర్థం 
చేసుకోవాలి. 


ప్రశాంతమైన స్టలం ఏదైనా. ఇంటిదగ్గరైనా సరే. 
యో దా గో 


అభ్యాసానికి ఇది ఆదర్శవంతమైన ఆసనం. కూర్చున్న ఆసనం అనుకూలంగా లేక 
పోతే ఏదైన అనుకూల ఆసనాన్ని గ్రహించ వచ్చు. 


నబ్దుకాయ వటివెదీ = ఇక్కడ *కాయంి అంటే శ్వాసప్రక్రియుకు సంబంధించిన 
మొత్తం శరీరం. మొత్తం శ్వాస ప్రక్రియా కాయం. ఆదిని, మధ్యను, తుదిని తనకు 
తాను స్పష్టం చేసు కొంటూ, అతడు ఉచ్చ్వాస నిశ్వాసలు చేస్తాడు 


నియమాను సారం ఈ సమాధిని అంతరంగానే చేసాడు. 
శరీరం, నాసిక్క విజ్ఞానాల కారణంగా శ్వాస జరుగుతుంది. 
ఈ మూడు అంతం కావడంతో శ్వాస అంతమవుతుంది, 


అంటే, జీవి లేదు, వ్యక్తి లేడు, పురుషుడు, (స్త్రీ లేరు. ఆత్మ లేదు *నేను లేదు 
“నన్ను లేదు. 


అనిస్సితొ - తృష్ణ దిర్టిలు ఆధారంగా లేక పోవడం. 


ఈవిధంగా అతడు ఉచ్వాస నిశ్వాసల మీద లగ్నం చేయగా ఒక దశరావచ్చు. 
ఆదశలో అతడు తాత్కాలికంగా పంచ అవరోధాలను ప్రత్యాదేశించి, ప్రథమ 
అనుష్టానం (వితక్క) విచార, ప్రీతి సుఖ, ఏకాగ్రతలతో సంపూర్ణమైన ప్రధమా 
రయూనాన్ని పొందుతాడు. రూన అనే పదానికి శబ్ద పరంగా అర్ధం “వస్తువు మీది 
నిశిత థ్యానం” లేదా ప్రతికూల ఆటంకాలను దగ్ధం చేయడం, ఈ పదానికి ఆంగ్షంలో 
సరైన సమానార్దకం లేదు. అది ఒక సమాధ్యనస్ట కాదు. అదొక ధార్మిక స్టీతి, ఒక 
మతైకాను భవం. రధూనం నుంచి లేచి, అనిత్య, దుఃఖ, అనత్తలనే మురొడు 
లక్షణాలమీద ధ్యానాన్ని నిలుపుతాడు. అతనికి రుషిత్వం వస్తుంది. అక్కడనుంచి 
తృష్ట్య దిర్జి, ప్రపంచంలో దేనికీ అంచి పెట్టుకొని ఉండకపోవడం - ల నుంచి 
విముక్తుడై ( అనిస్తిత) నివసిస్తాడు. అర్దంతత్వం పొందిన తరవాత, అతడు నన్ను, 
నాది, అనే తప్పుడు ఆలోచనలు చేయడు గనుక్క ఈ ప్రపంచంలో దేనికీ అతడు 
అంటి పెట్టు వ. 


ఆనాపాన సతీ అంతిమ లక్ష్యం మొదట రూనాలను పొందడం, ఆ తరువాత 
నాలుగు లోకొత్తర పథాలను, ఫలాలను పెంపొందించు కోవడం. 


511 


ఈ కారణంగానే ఆదిలోనే చెపుడం జరిగింది - జీవులను పరిశుద్దం కావించ డానికి, 
దుఃఖ నిరోధానికి, ఆర్య అష్టాంగ పథాన్ని పొందడానికి, నిర్వాణం పొందడానికి. 


17. జంతువు గూడ శారీరక చలనాలకు సచేతనమై ఉంటుంది. ఇందులో ఉద్దేశించింది, 
కేవలం సచేతనమై ఉండడం కాదు. నడిచేటప్తుడు, అతడు అక్కడ కేవలం “ఒక 
నడకి తప్ప మరేమీ లేదని అర్ధం చేసు కోవాలి. అంటే నడిచే వాడు, కర్త, ఏజెంటు 
ఎవరూ లేరని అతడు ఎరగాలి. వేరే మాటల్లో చెప్పాలంటే అక్కడ కర్మ మాత్రమే 
ఉంది. కర్త లేడు, చేత మాత్రమే ఉంది, చేయు వాడు లేడు. అటువంటి జాగ్భతివల్ల 
శాశ్వత ఆత్మకు సంబంధించిన తప్పుడు భావన ఏర్పడదు. 


18. శరీరమాలిన్యాల మీద ధ్యానాన్ని చాల మంది భిక్కులు ఆచరిస్తారు. ఇది గౌరవనీయ 
ఆనందుని అభిమాన విషయం. 


ఇది అందమైన శరీరానికి ఒకని విముఖుని చేస్తుంది గనుక, రాగప్రవృత్తి ఉన్నవారికి 
ఇది తగినది. కొందరు మనిషిలో నిద్రాణమై ఉన్న సంభావ్యతల మీద ధ్యానిస్తారు. 


19. వాలుగు మూలకాలు పుధ్వి, ఆసా, తెజొ, వాయులు. ఈ మూలకాలను భూమి, 
నీరు, నిప్పు, గాలిగా అర్థం చేసు కోరాదు. పుధ్వి విస్తృతి (E౫ten5i0n) మూలకం. 
అది పదార్జాశ్రయం. అది లేక వస్తువులు ఆకాశాన్ని ఆక్రమించ లేవు. సాపేక్షాలైన 
గట్టతనం, మెత్తదనం - ఈ రెండు ఈ మూలక లక్షణాలు. 


“ఆపా’ అనేది సంసక్తతా లక్షణం. ప్పధ్వివలె కాక ఇది తాక డానికి వీలు లేనిది. ఈ 
ధాతువు మూలాననే వెద జల్లబడన పదార్ధ కణాలు ఒకదానితో ఒకటి అంటుకొని “వస్తువు” 
భావన కలుగుతుంది - కొన్ని వస్తువులను కరిగించినప్పుడు, వచ్చిన ద్రవంలో ఈ మూలకం 
ప్రముఖంగా కనిపిస్తుంది. విస్తృతి, సంసక్తతలు ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. 
సంసక్తత లుప్తమై నప్పుడు, విస్తృతి కనిపించ కుండ పోతుంది. 


తెజొ అనేది ఉష్ణ మూలకం. శీతం గూడ తెజొ రూపమే. ఉష్ణం, శీతం - రెండూ 
తెజొలో ఉన్నాయి, ఎందుకంటె, వస్తువులను పక్వం చేసే శక్తి వాటికి ఉంది. మరో మాటలో 
చెప్పాలంటే తెజో ప్రాణిక శక్తి. ఈ ధాతువు కారణంగానే వస్తువులుకు సంరక్షణ, వినాశం 
(వస్తువులు అలాగే ఉండి పోవడం లేదా పాడైపోవడం) కలుగుతుంది. మిగతా మూడు 
ధాతువుల వలె కొక్క, దీనికి పదార్ధాన్ని, దానికై దానినే పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. 


అవిభాజ్యంగా తెజొతో కలిసి ఉంది వాయొ. వాయొ గ (Motion) థాతువు. చలనాలు 
ఈ ధాతువు వల్ల కలుగుతాయి. గతిని శక్తిగా, ఉష్ణజనకంగా భావిస్తారు. “భౌతిక 


512 


ప్రపంచంలోని గతి, ఉష్ణాలు వరుసగ మానసిక ప్రపంచంలోని విజ్ఞానం కమ్మలకు 
సరిపోలుతాయి.”” 


ఈ నాలుగు ధాతువులు సహవాసులు, అవిభాజ్యాలు. కాని ఒకటి మరోదాని కంటె - 
ఉదాహరణకు పృథ్వి భూమిలో, ఆపానీటిలో, తెజొ నిప్పులో, వాయొ గాలిలో - 
ప్రబలంగా ఉంటాయి. 


ఇంద్రియ ప్రపంచానికి చెందిన (కామావచ్చరు, ఆకృతి ప్రపంచానికి చెందిన 
(రూపావచర) రెండు రకాల విజ్ఞానాన్ని ఉత్తరించ వచ్చు (దాటవచ్చు). కాని ఆరూప 
ప్రపంచానికి చెందిన విజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకో లేదు. 


21. ధమ్మూనువన్దునా - ఇక్కడ ధమ్మం అంటే బోధ గాదు. లోక, లోకోత్తర వస్తువుల 
కుపయోగించే సామాన్య పదం. ఆంగ్లంలో 'TN॥N9' (వస్తువు) ఎంత విస్తృతార్జాన్ని కలిగి 
ఉందో, దీనికి అంత విస్త్రృతార్ధం ఉంది. ఈ సందర్భంలో ' ధమ్మి అనే పదాన్ని నివరణలకు 
(ఆటంకాలకు) బొజ్జంగ (బోధి కారకాలకు) లకు, గ్రహణం యొక్క పంచస్పంధాలకు 
( ఉపాదానఖ్ఞంధాలకు ఆయతన (ఇంద్రియ లోకాలకు), ఆర్య సత్యాలకు (ఆరియ 
సచ్చలకు) అన్వయించ బడింది. 


అందుకని పాళి” పదాన్ని ఉంచడమే శ్రేయస్కరం. 


513 == 





నారద మహాథేర గొప్పు బౌద్ద ప్రచారకుడు. బౌద్దానికి ఆయన చేసిన సేవలు 
అనన్యాలు, ప్రభావకాలు. అలుపెరగని ఆయన ధమ్మ దూత్యం (Missionary 
Work) కారణంగా, ప్రపంచమంతట బౌద్ద సమాజాలలో ఆయన ప్రసిద్దులు. 


ఆయన బౌద్దం మీద ఎన్నో ప్రామాణిక గ్రంథాలు రాశారు. అవన్నీ బౌద్ద 
ప్రపంచానికి బాగా పరిచితాలు. ఆయన రచనలలో ముఖ్యమైనది “A Manual 
of Abhidhamma.’. 


అనువాదుకులు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (1933 - ). 1958 లో 
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో యమ్‌.ఎ. తత్త్వం చేశారు. వి.యస్‌. ఆర్‌. కళాశాలలో 
ఉపన్యాసకులుగా పనిచేశారు. “సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, “మానవీయ బుద్ద' లాంటి 


అనేక [గ్రంథాలు రాశారు. 
ప్రస్తుతం “మీసిమీ” మాసపత్రికకు సంపాదకులుగా పని చేస్తున్నారు. 


బుద్ద పథంలో జీవితాన్ని మలుచుకొనే ప్రయత్నంలో ఉన్నారు. 


Ananda Buddha Vihara Trust 


Buddhanagar, Tukaram Gate, North Lallaguda 
Secunderabad - 500 017. A.P., INDIA 
Ph : 040-7732421, Fax : 040-7733160 





ళు 


హోర 
ఆంధ్రప్రదేశ్‌ 


సి 


ఆనంద బుదవి 


